


con® 
న 2042 


పరద స్మృతి 


లేఖలూ, వ్యాసాలూ, పతాలూ, ఛాయా చి(తాలూ, 
వివిధ రచనలూ- 
అబ్బూరి వరద రాజేశ్వరరావు స్వీయకథనంతో 


సంపాదకులు 
అబ్బూరి ఛాయాదేవి 

శీలా వీర్రాజు 
కుందుర్తి సత్యమూర్తి 


అబ్బూరి (ట్రస్ట్‌ 


VARADA SMRITI 


Edited by Abburi Chaya Devi 
Seela Veerraju 
Kundurti Satya Murty. 


3rd May 1994. 


Cover page Photo by Dr. Gopala Krishna Abburi 
Book Design and Layout by seela Veerraqju 


© Abburi Trust. 


Published by Abburi Trust, 
HIG/B4/F4, Bagh Lingampally, Hyderabad - 500 044. 


Price : Rs. 200 న. [. ష్‌ 


1 1 A 
Copies available : IN | 
1. Abburi Trust, Hyderabad. 
౧. _Visalandhra Book House, Hyderabad. 


Composed by 
Fontline Graphics 


Bagh Lingampally, Hyderabad - 44. 


Printed by 
Planographers, 
Chirag Ali Lane, Hyderabad - 500 00]. 


Cover Printed by 
Kala Jyoti Process Pvt, Ltd., 
Hyderabad - 500 020. 





66 





విషయ సూచక 


మామాట 
వరద ఐజ్జాన నర Sg సం 
Truly a genius 


బాల్యం, కవులతో పరిచయాలు 
జననంః 1923 
బందరులో ౪ 1923-26 
బెజవాడలో : 1926-30 


విద్వాభ్యానం, కవులతో సాని పాతం 
విశఖపట్నంలో-19 30-42 
స్కూలు రోజాలు: 1932-37 
కాలేజి రోజుూలు:1937 -39 
యూనివర్సిటీ రోజులు: 1939-42 


నాటకరంగంలో 
గుంటూరు/తెనాలి/బెజవాడలోః 1942-43 
ఉద్యోగాలూ వ్యావకాలూ 
మదరాసులో: 1943-46 
“హైదరాబాదు/బెజవాడ/హైదరాబాదులో: 1946 -58 
హైదరాబాదులో ౩ 1946-47 
బెజవాడలో: 1947 -48 
కె. ఈశ్వరదత్తు-50 వ జన్మదినం 
సాహిత్యంలో కృషి గురించి శ్రీ శ్రీ, 
ఉద్యోగ సంబందిత విషయాలు 
“పబ్లిక్‌ మెండ్‌ | 
రాజకీయ నిర్బంధం 
హెదరాబాదులో: 1949-58 
“భారత్‌” (బొంబాయి) విలేఖరిగా 
“హదరాబాద్‌ జర్నలిస్ట్‌ కాన రెన్స్‌” 
“హెదరాబాద్‌ స్టేట్‌ కాంగెస్‌” 


11 
13 
15 


17 
17 


పజ షటపస జ 5 


కతి కి 2 క989జటఉజిదీ 8 


101 
106 
110 


సెడ్‌ ది సర్దార్‌" 

ఉద్యోగ విషయమై 

“ఫడరీషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌" 
నె హూతో “పెస్‌కాన్సరెన్స్‌' 
షోయెబుల్లాఖాన్‌ సంస్మరణసభ 

'కవితో (పచురణకు (ప్రయత్నం 

“3ెరకాలరి 

శీ/ శీ గురించి (ప్రసంగం 

“బిర్హాబదర్‌ ఎలో ఉద్యోగం 

వివాహం 

“వ్పేమే" 

“డెమోక్రాట్‌ " 

“ఆందాకో 

'ముక్తయా(త' 

“కవితో 

శీ శ్రీ ఆరోగ్యం 

pon ఇం(టొడక్షన్‌ టు పబ్లిక్‌ రిలేషన్స్‌” 
వంట అనుభవం 

“పోయె(టీ తెలుగు” (పచురణకు (పయత్నం 
“మోడర్న్‌ తెలుగు పోయెటీ" 
“బిర్హాబదర్‌్స' ఉద్యోగం- అదనపు బాధ్యతలు 
సాహిత్య అకాడమీ స్థాపన 

“బిర్హాబదర్‌ [| ఉద్యోగం-విరమణ; 
“న్యూయార్క్‌ టమ" విలేఖరిగా 

శె, ఈకశ్వరదత్తు 

న్యూఢిల్లీ / విస్కాన్సిన్‌ / న్యూఢిల్లీలో: 1958-81 
న్యూఢిల్లీలో - 

కె. ఈశ్వరదత్తు షష్టిపూర్తి 

“తెలుగు లిటరేచర్‌” 

“దలై లామా అండ్‌ ఇండియా 

మోడర్‌ ఎ ఇండియన్‌ పోయె[టీ' 

మోడర్‌ ఎ ఇండో-ఆంగ్రియన్‌ పోయె[టీ" 
“ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌'లో ఉద్యోగం 


132 


138 
140 
143 
144 
147 
148 
171 
174 
177 
178 
183 
195 
196 


197 
198 
201 


201 
202 
207 
208 
232 
235 


'మోడర్స్‌ అస్పామీస్‌ పోయె[ టీ" 
“వష్ట( బత" 
మి(తుల ఉత్తరాలు (వివిధ సందర్భాల్లో) 
ఇతర భామా సంకలనాల గురించి 
“ఎల్పైడ్‌ పల్లిషర్స్‌'లో ఉద్యోగం 
అమెరికా వెళ్లేముందు 
విస్కాని సన్‌ లో ః ఫిబవరి - జూన్‌ 1963 
లండన్‌ లో : జూన్‌ 1963 
న్యూఢిల్లీలో - 
ఆమెరికా నుంచి తిరిగి వచ్చాక- 
ఉద్యోగ నిర్వహణ; మి(తులు 
మి[తుల ఉత్తరాలు (వివిధ సందర్భాల్లో) 
“కవిత పునః పారంభానికి [పయత్నం 
తెలుగునాటక (పదర్శనలు 
శ్రీ శ్రీ వష్టిపూర్తి 
తెలుగు నాటకాల పోటీ 
“ఊహాగానం...." 
రష్యా (పయాణం 
'ఎల్లెడ్‌ పబ్లిషర్‌ Wy ఉద్యోగం-విరమణ 
వర్తమాన తెలుగు సాహిత్యం 
న్యూఢిల్రీ-హైదరాబాదు (పయాణాలు 
“విశాఖలో “వరది 
తండి మరణం 
“నదీ సుందరి 
మితుల ఉత్తరాలు (వివిధ సందర్భాల్లో) 
హైదరాబాదులో 1 1981-93 
రా.వి. శాస్త్ర షష్టపూర్తి 
“వరద కాలం” 
తల్తి మరణం 
“కవన కుతూహలం 
మిత్రుల ఉత్తరాలు (వివిధ సందర్భాల్లో) 
'నాట్యగోష్ట్ర పునరుద్దరణ 
అబ్బూరి సంస్మరణ 


ఆజ 


ఎజి 


243 
246 
252 
255 
256 


290 


291 
292 
302 
305 
309 
310 
314 
315 
319 
324 
324 
330 
332 
333 
337 
340 
345 
345 
347 
3ర4 
357 
378 
382 
386 


మంతి (శ్రీనివాసరావు సంస్మరణ; 
'నాట్యగోష్టి, నాలుగు నాటకాలు” 

దువ్వూరి రామిరెడ్డ సంస్మరణకు [ప్రయత్నం 
జువ్వాడి గౌతమ రావుగారి పద్య పఠనం: 
హైదరాబాదులో, విశాఖపట్నంలో 

“కవితో సంచికి 

అధికార భాషా సంఘం ఆధ్యక్షత 


5. అనారోగ (౦ = అంతిమయ్యాత 
6. అముదిత రచనలు 


దరిదుడ కథలు 

స్టీఫొన్‌ జ్వీగ్‌, గురించి వివరణ 

అనుసరణ కథ (మూలం: స్ట్రీఫాన్‌ బ్వీగ్‌) 
'దొస్కై' (“ఆకాశం కథకు ఆంగ్లానువాదం) 
ఒక నవలకు (పారంభం 

ఒక నాటకం 

మరొక నాటకం 

“వాన్యా" (చెహూన్‌ నాటకానికి అనుసరణ) 
“ప్యూచర్‌ ఆఫ్‌ థియేటర్‌ ఇన్‌ ఇండియా” వ్యాసం 
కథా కావ్యానికి వ్యూహరచన 

“'చెరకొలంి పద్యాలు కొన్నిటికి ఆంగ్లానువాదం; 
మరికొన్ని పద్యాలు ఆంగ్రంలో 

ఆధునిక కవిత్వం ః ఒక విశ్లేషణ 

శీ శీ యుగం 

శ్రీ శ్రీ 

“వరదోక్తులు" 


7” అనుబంధం 


వామసూచిక 


388 
397 


402 
413 


442 


618 
518 
523 
523 
639 
రి47 
549 
559 
569 
575 
578 


579 
58 4 
585 
587 
588 


591 


నమూామాళలం 


అబ్బూరి వరద రాజేశ్వరరావుగారికి ప్రయోగాలు చెయ్యడం అంశేఇష్టం-కవిత్వంలో కానీ, 
నాటకరంగంలో కాని, ప్మ తికారంగంలోకాని, (పచురణల్లొ కానీ-ఏ (పక్రియ చేపట్టినా ప్రయోగాత్మకంగా 
ఆలోచించేవారు, ప్రయోగం చేసేవారు. 

ఈ|గంథ సంకలనంలో కూడా వరద రాజే శ్వ్యరరావుగారి (పయోగశీ ల తనే అనుసరించాము. 
ఇది కేవలం వరద సంస్మరణ సంచిక కాదు. ఇది “'వరదస్మృతి-. “వరద స్వీయ స్మృతులతో, “వరద 
సన్నిహి తుల, "స్నెేహి తుల, అభిమానుల, ఆత్మీయుల స్మృతులలో, “వరద అము దిత రచనలతో 
కూడిన సంకలనం ఇది. 

వరద రాజే శ్యరరావుగారి జీవితకాలంలో ఎంతో మంది-వివిధ రంగాలకు చెందిన (పముఖు లూ, 
సఖులూ ఆత్మీయంగా, ఆదరంగా, అనూహ్యంగా రాసిన అనేక లేఖలు వారి వారి అభిపాయాలనూ, 
అనుభూతులనే కాక, 'వరది తో వారి కున్న అనుబంధానిక అద్దం పళ్టేటటువంటిీవి. వాటిలో 
కొన్నిటిని ఈ సంకలనంలో పొందుపరిచాము, 

వరద రాజేశ్వరరావుగారు రచించిన, సంపాదకత్వం వహించిన, (ప్రచురించిన పుస్తకాలకు 
సంబంధించిన ముఖ్య వివరాలను తెలిప ప్యతాలతో పొటు ఆ పుస్తకాల పై ఆయా కాలాల్లో వచ్చిన 
కొన్ని సమీక్షలను కూడా సమకూర్చాము. 

ఇవికాక, వరద రాజేశ (రరావుగారి వ్యాసాలనూ, వారిపైన వచ్చిన వ్యానాలనూ సందర్భానుసారంగా 
సంకలనంలో చేరాము. 

వీటన్నిటినీ మించి, వరద రాజేశ్వరరావు గారి జీవితంలోని ముఖ్య సంఘటనలూ, ముఖ్యులూ 
కళ్తకుకళ్టుటట్ల్టు అనేక ఛాయా చి(తాలను అక్కడక్కడ అవసరమైన చోట్ల ఆమర్చాము. 

అయితే, ఈ లేఖలనూ, వ్యాసాలనూ, పృతాలనూ, ఛాయా చితాలనూ వివరించడానికి వరద 
రాజేశరరావుగారి కన్న కుతూహలజనకంగా చెప్ప గలిగిన వారెవరున్నారు? ఆందుకే వారి రచనల్నే 
ముఖ్యంగా ఆధారంగా చేసుకున్నాము. “కవనకుతూహలంి, “వరదకాలంి, “నాట్యగో ప్పి నాలుగు 
నాటకాలు'-ఈ మూడు పుస్తకాల నుంచీ వరద రాబేశ్వరరావుగారు తమ పుట్టుకతో (ప్రారంభించి 
వేరు వేరు సందర్భాల్లో ఉత్తమ పురుషలో చెప్పిన విశేషాలను కొన్నిటిని తీసుకుని, వాటిని 
కాల[కమానుసారం అమర్చి, వాటికి సంబంధించిన లేఖలనూ, వ్యాసాలనూ, ప్మతాలన్తూ ఛాయా 
చితాలనూ ఆ విశేషాలతోపాటు చేరాము. 

వరద రాజేశ్వరరావుగారి వివరణలులేని సందర్బాల్లో అవసరమైన నేపథ్య వివరణని సమకూర్చాము. 

ఆ విధంగా ఇది ఒక విలక్షణమైన స్మృతి కలశం. 

అంతేకాదు. వరద రాజేశ్వరరావు గారి వివిధ అముదిత రచనల్ని కూడా ఆఖరీ అధ్యాయంలో 
చేరాము (అము|దిత “తెలుగు” కవితల్ని కొన్నిటీని (పత్యేక సంపుటిగొ (పచురిస్తున్నాము). 
ఇందులో చేర్చిన అము[దిత రచనల్లో 1940 (ప్రాంతాల నుంచి 1990 ల వరకూ మధ్య మధ్య 
రాసిన కథలూ నాటకాలూ (సీ వయ రచనలూ, అనుసరణలూ), వ్యాసాలూ, వ్యాఖ్యలూ, ఆంగ్ల 
కవితలూ (అనువాదాలతో సహా ఉనా యి. కథలూ, నాటకాలూ, అసంపూర్ణమైన వెనా, సరళంగా, 


పాకాల. 


ధారాళంగా సాగే వరద వచన శ్లైలిక్కీ సున్నిత మనన్తత్త్వానికీ, తాత్త్విక విచార ధోరణి 
మచ్చుతునకలు ఆవి. ఏటికి తోడు కొన్ని “వరదోక్తులు' చేర్చాము, 


ఈ సంకలనంలో అక్కడక్కడ ఆందంగా ఆమర్చినవి వరద రాజేశ్వరరాపుగారు తమ జీవిత 
కాలంలో సేకరించిన కొన్ని కళాఖండాల చితాలు. 

సంకలనం ఆఖరులో అందించిన నామ సూచిక పొథకులకు సహకరించడానికి ఏర్ప రచినది, 

ఈ సంకలనం గురించి మరొక ముఖ్య విషయం (ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంది. ఇందులోని 
లేఖలూ, ప[తాలూ, వ్యాసాలూ, మొదలై నవి తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ కల గలపుగా ఉండటం 
సరద రాజే శ్యరరావుగారి జీవిత విధానానికీ, మన ఆధునిక జీవన సరళకీ (ప్రతీకగా తీసుకోవచ్చు. ఈ 
సంకలనంలో తమ తమ లేఖలనూ, వ్యాసొాలనూ ఇతర రచనలనూ చేర్చడానికి ఆత్మీయ 
భావంతో, ఆదరాభిమానాలతో ఆమోదించి, (ప్రోత్సహించి, సహకరించిన సహృదయులందరికీ 
కృతజ్ఞతాభివందనాలు. ముఖ్యంగా ఆది నుంది [పోత్సహించి, అడుగడుగునా సలహాలిస్తూ 
సహకరించిన శ్రీ సత్తిరాజు కృష్ణారావు గారికీ, ఈ సంకలనాన్ని పూర్తి చేయటంలో విశేషంగా 
సహకరించిన (శ్రీ ఎన్‌.వి. గోపాలళాస్త్రి డా. మృణాళిని, డొ. చేకూరి రామారావు, శ్రీ పి, 
వామన్‌ రావు, శ్రీ ఎ.బి.కె. (పసాట్‌, శ్రీ ఆలపాటి రవీం(ద్రనాథ్స్‌ శ్రీ, భరత్‌ భూషణ్‌, 


శ్రీ వాసిరెడ్డి నవీన్‌, శ్రీ ఎస్‌.ఎమ్‌. కేతా శ్రీ సమ్మెట నాగమల్రీశ్వరరావు, (శ్రీ మతి పరకాల 


నిర్మల, (శ్రీ, పి.జె. అప్పారావు, శ్రీ, హరిశంకర్‌, శ్రీ మతి వె. నిర్మల గార్హకూ, ఇతర మి|తులకూ, 
అబ్బూరి కుటుంబ సభ్యులకూ అపార క ఎలీబ్జెతలు. 


నంపాదకులు 





వరద నిజ్ఞానసర స 0 
డో సః మృణాళిని 


చాలా మంది గురించి చాలా చెప్ప, తన గురించి చాలా దాచిపెట్టిన విలక్షణమైన 
వ్యక్తి వరద గారు. ఎన్నో 'సీరియస్‌' పనులు ఎంతో “సీరియస్‌ నెస'తో చేసి కూడా, 
వాటిని గురించి సరదాగా మాట్లాడడం ఆయన (ప్రత్యేకత. వరదగారి చమత్కారంలో 
కొట్లుకుపోని తెలుగువారి సంఖ్య అతిస్వల్పం. విశ్వనాథవారి నుంచి వ్యవసాయదారుల 
కార్య కమాల వరకు ఆయన చతురోక్తులకు గురి కాని వ్యక్తులు, విషయాలు లేవు. 


క్షణాల్లా గడచిపోయే గంటల కబుర్లలో ఆయన అభిరుచులు, అయిష్టాలు, 
అధిక్షేపాలూ బయట పడేవిగానీ, ఆయన ఆంతర్యం చాలామందికి పూర్తిగా తెలిసేదికాదు. 
మన కెంతో బాగా తెలిసిన వ్యక్తుల్లో కూడా మనకు తెలియని “మరో కొణం' ఉండడం 
సహజం. “వరది గారిలోని ఆ “మరో ముఖాన్ని" కూడా ఆవిష్కరించేదే “వరద 
స్మృతి. 

ఇది సంస్మరణ సంచికే గానీ మామూలు సంస్మరణ సంచిక కాదు. అంటే, 
మామూలు సంచికల్లా ఇతరులు ఆయన గురించి రాసిన వ్యాసాలతో కూడుకున్న 
(గంథం కాదు. రకరకాల ఆక ఎతుల్లో వున్న అద్దాల గది మధ్య వరద రాజేశ ఇరరావుగారిని 
నిలబెట్టిన పుస్తకమిది. కథకుడిగా, విమర్శకుడిగా, సాహి తీఏయుడిగా నాటక రచయితగా, 
మితుడిగ్కా హాస్యచతురుడిగా స్వీయ చరి(తతకారుడిగా, “ఖై దీ'గా కవిగా-సకల 
రూపాల్లో వరద వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన వరద విజ్ఞాన సర్వస్వమిది. అందరికీ 
తెలిసిన “కవన కుతూహలరి, “వరదకాలరి, “నాట్యగోప్పి .... కవితా సంచికి వంటి 
రచనల్లోని కొన్ని భాగాలు, పతికల్గో రకరకాల విషయాలపై వ్యాసాలు, ఆయన 
రాసిన ఉత్తరాలు, ఆయన అందుకున్న ఉత్తరాలు, ఆయన జైలు డెర్కీ అము[దిత, 
అసంపూర్తి రచనలు, వారి కథనంలోనే వారి జీవితంలోని ముఖ్యఘట్టాలు.... ఇదీ ఈ 
సంకలనం స్వరూపం. 

ఇది సంకలనమేగానీ, మామూలు సంకలనం కాదు. డాక్యుమెంటరీకి అతి 
సన్నిహి తంగా ఉన్న (గంథం. సంకలనాల్లో ఇంతవరకు ఎవరూ ఉపయోగించని 
సరికొత్త ుక్నిక్‌ ' ఇందులో వుంది. ఆయన జీవితంలో - వ్యక్తిగతం గానీ, సాహి త్యం 


గానీ- ఒకొక్క విషయానికీ, ఘట్టానికీ సంబంధించిన (ప్రతి అంశాన్ని ఒక చోట 
కూర్చడం, ఏలైన చోటల్లా ఫొటోలతో మరింత స్పుష్టిని చేకూర్చడం- ఈ లిఖిత 
సంకలనానికి డాక్యుమెంటరీ రూపాన్ని చ్చాయి. 

ఒక్కమాటలో చెప్పాలంటే, వరద రాబేశ్వరరావుగారిలో ఉన్న గుణాలన్ని ఈ 
సంకలనంలోనూ ఉన్నాయి. కాస్సేపు తాత్వికంగా, కొంతసేపు ఆ।ర్రంగా, మరికాసేపు 
చిలిపిగా, ఇంకొంచెంసేపు గంభీరంగా-వెక్కిరిస్తూనే ఆదరిస్తూ, ఆదరిస్తూనే అభిశంసిస్తూ 
అంతులేని ఆత్మీయతను పంచిపెడుతూ, అన్ని తరాల వారినీ ఆకర్షిస్తూ ఎందరిలోవున్నా 
తన ఉనికిని నిలబెట్టుకుంటూ, ఏకాలం వారికైనా సమకాలీనుడవుతూ, తసతోపాటు 
అనంతమైన చై తన్యాన్నీ, ఆనందాన్నీ, హాస్యాన్నీ తీసుకువెళ్ళిపోయిన “పర్‌ ఫెక్షనిస్లు 
వరద రాజేశ్వరరావుగారికి, 

ఒక అద్భుతమైన నివాళి ఈ పుస్తకం. 

అంతేకాదు, 


కనుమరుగై న వారిని మలి క మళ్లీ కళ్ళారా చూసుకోడానికి వారి అభిమానులకు, 
ఆత్మీయులకు వారి “ఛాయి ఇస్తున్న కానుక ఈపుస్తకం. 





TRULY A GENIUS 


Gopalachakravarty 


Ifonly Varada (Varada Rajeswara Rau Abburito give his fuil 
name) was born in England he would have been hailed as an 
Oscar Wilde for his ready wit. This quality of ready wit was 

imbibed by Varada from his father, Abburi Ramakrishna Rau, a 
pioneer in Telugu literature to be ranked with Gurazada and 
Rayaprolu. 


Varada was again a Gertrude Stein and Ezra Pound of Telugu 
literature. Varada was an intimate acquaintance of many a 
stalwart of literature and journalism - Viswanatha, Knshna 
Sastri, Chalam, Sri Sri, Arudra, Kundurti, Rukmininatha Sastn, 
Khasa Subba Rao, Kotamraju Rama Rao, K. Iswara Dutt and 
what have you — and like Pound he was a well spring of 
inspiration to a generation of talented writers. Varada was cast 
in the mould of a renaissance scholar. A front ranking poet, 
delightful essayist, gifted playwright, scintillating conversa- 
tionalist and raconteur he was a pioneer in the field of working 
Journalists movement and was also associated with a leading 
publishing firm in Delhi for several years. 


In the early days immediately after completing his B.A. 
Honours at Visakhapatnam Varada had a bref stint in Andhra 
Prabha and Indian Express. He worked with the well-known 
Journalist ము. Iswara Dutt at Hyderabad before Police Action. 


Varada always longed for a forum for modern poetry and 
therefore brought out two issues of Telugu modem poetry in 
1954. Later he got rendered Telugu poetry into English and 
brought out the volume of Modern TeluguPoetry in 1956 under 
the editorship of his wife Abbuni Chaya Devi. Some of the best 
poems drawn from all Indian languages was published in 
another anthology of Modern Indian Poetry . The Modern Indo - 


పా 


Anglian poetry was published in 1959 and Modem Assamese 
poetry in 1960. 


With unbounded love for classicism, Varada always 
endeavoured to usher in modernity in literature. He is truly a 


genius as described by P. Lal, the well - known Indo -Anglian 
poet and thinker. 


Varada was always young at heart and there was never a dull 
moment in his company. In these days in which mediocre 
writers and shams masquerade as master writers Varada suf- 


fered in silence. His departure leaves a void which can never 
truly be filled. 


Iwhole heartedly congratulate my sister Smt. Chaya Devi for 
her painstaking efforts in bringing out this volume. Varada with 
his wit and intellect, his love for classicism and true art and his 
vitality and zest for life will live in our hearts for ever. | 





బాల్యం, కవులతో సరిచయాలు 





జననం $ 1923 


*కారద్య్క నేనూ ఒకే సంవత్సరంలో పుట్టాము. 

మా నాన్నగారు తెనాలి 'హెస్కూలులో...చదివారు. తెనాలి దగ్గరగా ఉన్న 
జెముడుపొడు స్వగ్రామం. అక్కడ మా తాతగారు లక్ష్మనరసింహశ్ళాస్తిగారు మునసబు. 
సంస్కృత భాషను క్షుల్ణంగా అధ్యయనం చేసినవారు.. మా తాతగారికి చిన తసంనుంచీ 
సంస్కృతం నేర్చుకోవాలని విపరీతంగా అభిలాష ఉండేది. అయితే ఆ శాఖేతరు లకు 
ఆ గురుకులాల్లో (ప్రనేశార్ల్తత ఉండేది కాదు. ఇది (గ్రహించి మా తాతగారు యిల్లు 
వదిలిపోయి పెరు చివర శాస్తి అని తగిలించుకుని ఒక గురుకులంలో చేరారు.... ఆ 
విధంగా మా తాతగారు సంస్క తంలో నిష్టాతులయ్యారు. ఆయన సంస్క ఎతంలో 
కవిత్వం చెప్పేవారే కానీ ఆయన శోకాలు లభ్యం కాలేదు... మా ముతాతగారు 
సంస్కృతం, ఆం(ధం, స్వయం కృషివల్ల 'స్నేహి తుల దగ్గరా అభ్యసించి ఆ రెండు 
భాషల్లోనూ ప్రావీణ్యం సంపాయించటమే కాక ఆ రెండు భాషల్లోనూ కవిత్వం 
అల్లేవారని (పతీతి. వారి రచనలూ- లభ్యంకావు. వారి పేర చాలా చాటువులు 
గుంటూరు [పాంతంలో వింటూ వుంటాము. వారి పేరు అప్పయ్యగారు. 


బందరులో :ః 1923 - 26 


మేం బందరులో ఉన్నప్పుడు బాపిరాజుగారు ననె ఎరుగుదురు. నేనాయన్నెరగసు... 
నేనప్పటికి పసికందును. నన్నెత్తుకుని ఆడించేవారిలో మల్దాది రామకృష్ణశాస్త్రి 
పింగళి నాగేం దరావు, కౌతా రామమోహన శాస్త్రి (ప్రభృతులు ముఖ్యులు. ఆ రోజుల్లో 
బాపిరాజుగారు కూడా నను లాలన చేసేవారని ఆయనే నాతో ఒకసారి చెప్పారు. 

ఇదివరకే చెప్పాను. నా చిన్నతనంలో బందరులో రామక మో స్తిగారు నన్నెత్తుకుని 
ఆడించేవారని... ఆయన మా నాన ్న గారికి అత్యంత సన్నిహి తుడుగా ఉండేవారు. మా 
నాన్నగారు ఒకే నవల, పిల్లలం మేము జబ్బునపడ్డప్పుడు రాతి మా కోసం మేల్కొని 
కాలాన్ని వెళ్ళబుచ్చేందుకు రాశారు. మా నాన్నగారు చెబుతుంటే రామకృష్ణ 
శా స్తిగారు ర్మాతిళు ఎ మా నొన్నగారికీ తోడుగా వచి స కూచుని రాసిపెస్తువారు... 


* (శారది పత్రిక బందరులో, “వరద' మద్రాసులో కళ్యాణి ఆసుపత్రిలో! 


18 


బందరులో మేమున్నప్పుడు నా చిన్నతనం వల్ల శాస్త్రిగారు గుర్తులేరు. 
ఎళ్ళ తరవాత యుద్దకాలంలో మొదటి సారిగా బెజవాడలో కలిశాము. 
ఓసారి మేము బందరులో ఉన్నప్పుడు వెంకటశాస్త్రి గారింటికి నన్నెత్తుకుని 


తసుకుపోయానని మల్లాది రామకృష్ణశాస్తిగారు చెస్పినప్పుడు ఆనందంతో 
ఉప్పాంగిపోయాను. 


అలం ఆతారలొ 


అప్పటికీ జ్ఞానంలేకపోయినా ఆనాటి బందరు సంస్కారంలో నా జీవితారంభం 
నా పూర్వజన్మ సుకృతం. 


బెజవాడలో ః 1926 = 30 


ఆంధ విశ్వ విద్యాలయం ఆగస్టు 1926 (పొంతాల్లొ ఆరంభమయింది... 
అప్పుడు మా నాన్నగారితోపాటు నేనూ బందరు నుంచి బెజవాడకు వచ్చాను. నేను 
కాలు పెట్టినప్పటి బెజవాడ నాకు లీలగా గుర్తు. నాలుగేళ్లు ఆ వూళో ఇ ఉన్నందువల్ల 
కొన్ని (పొంతాలూూ, కొందరు మనుషులూ నాకు బాగా గుర్తు. నాకు సాహి త్యాభ్యాసం 
బెజవాడలోనే. అప్పటికి మా నాన్నగారు కవి అనిగానీ పేరు సంపాయించిన 
రచయిత అని గాని నాకు జ్ఞాపకం లేదు. (పసిద్దులైన రచయితలూ, కళావేత్తలూ, 
కళాకారులూ మా యింటికి వచ్చి పోతుండేవారు. అయినా సాహిత్యంలో కొనీ, 
కళారంగంలో కాని మా నాన్నగారికోస్టానం ఉన్నదనే జ్ఞానం నాకా రోజుల్లో లేదు. 
ఎందువల్లనో నాకిప ్ప టికీ అర్ధం కాదు .... (గంథాలయాధినే తగా ఒక బల్లా ఒక కుర్చీ, 
"రండు బీరువాలతో మా నాన్నగారు ... (గంథాలయాన్ని (ప్రారంభించారు... 
ఆంధ ఐశ్వవదాలయ (గంథాలయంగా (పొారంభమైన గ ఎహ(ొంగణం కన్నుల 
పండుగగా ఉండేది. రెండుమూడు సార్దు నేనా (గంథాలయానికి వెళ్ళాను. 

మా యిల్లు గవర్నరు పేటలో ఉండేది. మా వీధి చివర ఎదురుగుండా 
అయ్యదేవర కాళేశ్వ్యరరావుగారిల్లు. మా యింటివెనుక వీధిలో అప్పుడే వచ్చిన 
చౌగంటి నూర్యనారాయణ మూర్తిగారు వెద్య వృత్తి [పారంభించారు. 
సూర్యనారాయణమూర్తిగారు సాహి త్య(పియు లూ, స్నేహశీలురూ, జాతీయవాదులూ 
కావటం చేత ఆయన దగ్గర వై ద్యానికి చాలామంది వచ్చేవారు. మా నాన్నగారితోపాటు 
చాలాసార్లు వాళ్ళింటికి వెళ్ళే వాడిని. 

మా చిన్నతనంలో మా ఇంట్‌ ఇద్దరే వాడేవాళ ము. ముఖ్యంగా ఉప్పు 
సత్యా గహం ఆరంభమయిన రోజుల్లో - మా అమ్మగారు బెజవాడలో అయ్యదేవర 
దుర్గాంబగారి నాయకత్వం కింద సత్యాగహం కూడా చేశారు. ఇంట్లో రాట్నం, 


వరద స టిట్‌ 19 


తఖిలిలు తయారయి కూచున్నాయి. పిల్లలం ఎవరికి తోచినట్టు వారు నూలు 
వడికేవారం. కొన్నాళ్ళకు దీన్నంతా తీసుకుపోయి నేయించేవారు మా నాన్నగారు. 
అలా తయారైన గుడ్డ ఓ అపురూపమయిన గోనెగుడ్డలా ఉండేది. మా చొక్కాలూ, 
లాగూలూ దాంతోనే కుట్టించేవారు. అలా బట్టలు వేసుకుని తిరుగుతూంకు మా 
వీధిలో విడ్డూరంగా ఉండేది. అన్నిచోట్లా ఛాతీ విరుచుకుని తలెత్తి తిరుగుతూ 
ఉండేవాళ ము. 

మేము బెజవాడలో ఉన్న రోజుల్లో భారతదేశ మంతటా స్వాతం తోద్యమ 
సంచలనమే ముఖ్యాంశంగా ఉండేది. ..1929 సంవత్సరం. మహాత్ముడు ఆంధ్రదేశ 
పర్యటనకై బెజవాడ వచ్చారు. మహాత్ముడు (పనంగిస్తూ ంం తన ఖద్దరు విదికి 
తోడ్పడమని (ప్రార్టించారు... వేదిక మీద కూచున్న ఒకావిడ తనవేలి ఉంగరాన్ని తీసి 
మహాత్ముడీకిచ్చింది. ... వేదిక దగ్గరకు పోయాను. ... నా ఉంగరాన్ని ఆయన 
కిచ్చాను. 'నాకీమ్మని నీకెవరు చెప్పారు అని మహాత్ముడడిగారు. “నాకెవరూ 
చెప్పలేదు. నా అంతట నేనే యిస్తున్నాను. అంతే, మహాత్ముడు నన్ను చేరదీసి 
'పల్లలు భగవత్వరూపులు ..." అన్నారు. ... తరువాత .... స్త్రీలందరూ తమవొంటి 
మీద ఉన్న ఆభరణాలని మహాత్ముడికి ఒకరి తరవాత ఒకరు వచ్చి దానం చేశారు... 
ఈ ఉదంతం అప్పటి ఆం(ధషతికలో అచ్చయిందిట. 

మరీ చిన్నతనంలో ఓసారి గుంటూరులో మా మేనత్త బియ్యం చేసుకుంటున్నప్పుడు 
నేను పక్కనే కూచున్నాను. చేటలో బియ్యాన్ని అటూ ఇటూ చెరుగుతున్నప్పుడు 
ఆవిడ ఓ పద్యం అతి నాజూగ్గా చదవటం విన్నాను... ఎవరా పద్యాన్ని రాశారో 
తెలియదు... ఓ రోజున మా ఇంటీకొకాయన వచ్చారు... ఆయన పద్యం చదివిన 
వై నం నన్ను ముగ్దుణ్లి చేసింది. ఆయన వెళి ఎపోయింతరవాత మానాన్నగారి నడిగాను 
ఆయనెవరని. నా వంక చూసి నవ్వుతూ “అత్తయ్య చదివిన పద్యం రాసింది ఈయనే. 
పేరు విశ్వనాథ సత్యనారాయణ' అని చెప్పారు. ఆ నాటినుంచి ఆయనంటే ఓ 
విధమైన గౌరవం ఏర్పడింది. ఆయన్ని మళ్ళీ ఓసారి చూసి ఆయన చేత పద్యాలు 
చదివించి వినాలనే కోరిక నాలో దినదిన (పవర్థమానమవుతూ వచ్చింది. 

... మా మేనత్తగారి నోట విన్న పద్యాలు మాతం నా మనస్సును అంత చిన్న 
వయస్సులోనే వికలం చేయటం నాకు గుర్తుంది. భగవంతుడనే అగోచర ధ్యేయాన్ని 
నేను శంకించటం (ప్రారంభించాను... సత్యనారాయణగారి కవిత్వం అలా ఇ శవంలో, 
నా కౌమారంలో పెద్ద మార్పు తెచ్చింది. 


20 వరద స్మృతి 

[వరద రాబోళ్వరరావుగారిని (పభావితం చేసిన విశ్ళనాథ నత్యనారాయణగారి 
వద్వాలు ] 

“నా కనుల యెట్లు యెదుటన నా జనకుని 

నా జనని కుత్తుకల కోసి నన్ఫడిగెన 

లండు 'నేదయాంబుధిని కాదా యటంచు 

ఓ (వభూ?! యగునంటినో నొదిగి యుండి 

వొ కొను యట యదుటన నా లతాంగి 

(పాణములు నిలు నందిని యడీగెనను న 


లండు 'నేదయాంబుధిని కాదా యటంచు 
ఓ (వభూ! యగునంటి నేనొదిగి యొదిగి 


నా కనుల యెట్టయెదుటన న్లాయనుంగు 
లనుజు కుత్తుకనులిమితానను నజిగెన 
లండు నో దయాంబుధిని కాద యటంచు 
ఓ [వభూ] వీ వయంటి నే నొదిగి పోయి.” 


బందరునుంచి బెజవాడ వచ్చి అక్కడ దాదాపు నాలుగు సంవత సరాలు మాతమే 
వున్నాము. మా యిల్లు గవర్నరు పేటలో ఉండేది... అక్కడకి తరచూ వచ్చే వారిలో 
బసవరాజు అప్పారావుగారొకరు... మా యింటి కొచ్చినప్పుడాకసారి నను న పిలిచి 
'నీకెవరి మీదన్నా కోపం వస్తే నువ్వేం చేస్తావ్‌” అన్నారు. ' కాళ్ళు నరికేస్తాను - కళ్ళు 
పీకేసాను” అన్నాను. నీకన్నా చిన్న వాళ మెద కోపం వస్తే యేం చేస్తావన్నారు. 
“చెవులు మెలేస్తాను - దవడ వాయిసాను' అనా ను. నన్ను చేరదీసుకుని అమాంతం, 
'నువ్వుకవిత్యం రాస్తావోయి” అని ఆశీర్వదించారు. మా నాన్న గారిని పిలిచి ఈ 
మాటలు వినిపించి, మీ వాడికిప్పటు ్నంచే ఛందస్సు మీద అధికారమొచ్చిందోయి 
అన్నారుట. 

ఈశ్వరదత్తుగారు “హి ౦దూ' పథత్రికలో పనిచేస్తుండగా మా నాన గారిని మదరాసు 
విశ్వవిద్యాలయంలోని (గ్రంథాలయ పద్ధతిని పరిశీలించేందుకు రామలింగారెడ్డిగారు. 
పంపించారు. మా నాన ్నగారక్కడ ఓ నెల రోజులపాటు వుండాలి. నన్నూ 
వెంటతీసుకుపోయారు... అప్పుడప్పుడే పద్యాలు రాయటానికి (పయత్నింస్తుండే 
వాళ్ళి... సాంత పేరూ ఊరూ మీద సీసపద్యం రాయాలని తపన. చచ్చీ చెడి 
పదిరోజులు తంటాలుపడ్డాను. మా నాన్నగారికి తెలియకుండా ఎలాగో అలాగా 
మొదటీపద్యం ఒకటి తయారవుతోంది.... అపు ఏ డొచ్చింది చిక్కు, ఒక మధ్యాహ్నం 


వరద స్మృతి 21 


చడీచప్పుడు లేకుండా దివాన్‌ బహద్దూర్‌ ... మోచర్ల రామచందరావుగారు 
వూరినుంచి వచ్చేశారు. వచ్చీ రావటంతో నేనున్న గదిలోకి వచ్చి చేతికరతో 
నిలబడ్డారు. ఆయనెవరోనాకు తెలియదు. ఆయన మా నాన్నగారి పరడిగారు. 
మర్యాదగా చెప్పాను. ఆయన కవిత్వం రాస్తారుకదూ అన్నారు. రాయరు అన్నాను. 
నువ్వు రాస్తావా అన్నారు. అవునన్నాను. ఆలా అయితే ఓ పద్యం చెప్పు అన్నారు. 
నేను మొదలుపెట్టాను. 

వారితనగ్మోతమ్ము అబ్బూరివంశమ్ము 

వరదరాదేశ్తూరుడరయ పేరు 

మదరాను నగరాన మా తండి లోడుగా 

చూడవచ్చితి నబ చోద్యములను 

మోొచ్దర్ధ్‌ రామబందార్య గ్‌ [౧ వామునందు 

కొనా చు వానమ్ము కోరినాము... 


మదరాసులో మోచర్ల రామచందరావుగారి బంగళాలోని అతిధి గృహంలో మాకు 
విడిది ఏర్పాటు చేశారు ఈశ్వరదత్తుగారు. నాగదిలోకి వచ్చి నాచేత పద్యం 
చదివించింది మోచర్ల రామచం[ దరావుగారని నాకా క్షణంలో తెలియదు... 

[మదరాను నుంచి ఇంటేక తిరిగి వచ్చేముందు శతకం రాయాలనే కోరికతో 
రాసిన మొదటీ పద్యం ] 

(పాము లేగు పెద్ద రాజవీధులయందు ' 

రోడ్డుమ ధ్యా నడక గడ్డుమాటు 

కాలిబాటెదిక్కు కడకు చెన్నృవురాన 

ట్యోరినాని దురద వినర వరదో 


నా ఎనిమిదోయేట శారదాపరిణయము” అనే నాటకాని స రాసి పెద్దల ందరిలోనూ 


సంచలనం కలిగించాను. ఆ రోజుల్లొ కవులూ, నటులూ, నన్నో వింతగా చూడ్డానికి 
మా యింటికొచే వారు. 





ఎ ద్యాభ్యాసం, కవులతో నొన్నిహిత్యం 


విశాఖపట్నంలో : 1930 = 42 


[ ఆంధ విళ్యవిద్యాలయంతోపాటు అబూ రి వారి కుటుంబం బౌజవాఢ నుంచి 
వాల్తోరుకీ తరలి వెళ్ళింది _ 

మేము వాల్తేరు వెళ్లిన కొన్నాళ్ళపాటు రాత్రిళ్ళు సరిగా ని దపట్టుదికాదు. 
సము(దపుహోరూ, భీకరంగా నక్కల అరుపులూ ర్యాతిళ ను శబ్దమయం చేసేవి. 

... మా ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగింది. మా ఇంట్లో అందరం అల్లారు 

ఛా 

ముద్దుగా చూచుకుంటున్న మా చెల్లెలు సుజాత వ్యాధి పీడితురాలయి (వాణాలు 
కోల్పోయింది. ఆ విషాదఘట్టాన్నుంచి మరో ఆరె ్న లదాకా మేమెవరమూ కోలుకోలేదు. 
సరిగ్గా ఆర్నెల్ల తర్వాత మా చెల్లెలి మరణం మీద నేను పద్యాలు రాశాను. 


బుషి 
ఇ ag మ త్‌ గ్గ YOM ఈ. నిన నటన? లా 
“ut కా odin పో న eh శ్‌ వీ న i wr: Yer 1 ళు & me “లే 





న 
Wt. శృ 
SE 4. ; + 
(a న శ 
ళీ 4 “బి లం క PT Tr TOD స మేన 
అః సే న J [-] క ప eT pa : 3 
కాన a er ap, క Tm dmg me Rp, 





వె నీ జక సం జ్యా - “ఎ i న Rl. 
| న్‌ - silane [a టు చస మ 
ళో ర్ట క్‌ క = . క గ. > ఇకో EL br ge మ ర 
a) వ | ఖం ఆ కష యే స dbo oy te il 
ఈ. 5 వ్‌ . హమ Fist pa ee 
“ న్‌ కా ॥ ( ATT ee, జగ్‌ 
తగ చ్‌ Y b 5 me See Ty? 






శ్‌ Ch tus eT. , 
శ 





| Ea ప బు. వ్‌ 
జ! జై a గ్‌ € 9 . 
జట అట్‌. నా . 
ఇ క్‌ నా ల ణే ల. క్‌ 
టల్‌ "= న. జ ల . జ్‌ * 
"r స న లి 

ie Pr AT SE pp 

Mo ME, గ జ్య య గా 

i py Egle Car Ya ర ta 3 

బొ జక. ౯ శి . " 
కే న క ణ్‌ 
ఇ శ ల ళీ 
ల ॥ ఖు ట్ర /| 
య సో 
i స శౌ 
న్‌ RE క్‌ 2 
ee . ణి 
అక్‌ ల్‌ 
- హ్‌ జ వ జీ 
"A జ జల క ణో 
గ (1 క్‌ , 
క ' 
జనమును. * 


[కుడివై పుః *వరది, ఎడమవైపుః పెద్దచెల్లెలు రాజ్యలక్ష్మీ; మధ్యలో-కుర్చీలో 
చిన్న చెల్లెలు సుజూత; వెనకవై పు అన్న వాణీకుమార్‌- 1931 (పొంతంలో] 


వరద స్మృతి 


[వాల్తేరు లో కాకతాళీయంగా అయిన పరిచయంలో విజయనగరం రాజావారు 
ముచ్చటపడి అడిగిన వెంటనే వాల్తేరు” మీద వరద” చెప్పిన పద్యంలో కొంతలో భాగం:] 

కలలోని కలవోలె కనుపించు నీతీరు 

కడలి పక్కను కొండ కనును నక్కనె ఊరు 


వర్తనాతీత మిది వాస్తవము వాల్తేరు! 


వాల్తేరు వచ్చిన కొత్త రోజుల్లో మా నాన్నగారు విశాఖపట్నంలో ఖద్దరు దుకాణం 
కోసం వెతకటం మొదలుపెట్టారు. అక్కడో ఖాదీభాండారం ఉన్నదని విన్నారు... 
శివాలయం వీధి నానుకుని ... ఆ దుకాణంలో కూచున్న వ్యక్తి పురిపండా 
అప్పలస్వామి... ఆ తరవాత కొన్నాళ్ళకు శ్రీ, రంగం శ్రీ, నివాసరావునూ, సబ్బవీసు 
నత్యశకేశవరావునూ, కాళూరి వెంకటనరసింగరావునూ వెంటబెట్టుకుని మా 
ఇంటికొచ్చారు. అప్పలస్వామి గారితో మా పరిచయం అలా (పారంభమయింది... 

నివు వినరిన వూలమాలిక చైవ నన్ఫిధి చేరలేదిక 

అవుమావుము ఆర్తనాదమ్ము ఆలయమునకి పోదము” 


... అందరూ నా పద్యం విన్న తరవాత (ప్రశ్నలు తరవాత (పశ్నలు వేశారు. నిజంగా 
ఆ పద్యం నేను రాసిందేనా అనే అనుమానం వారికి వచ్చినట్టు నాకు అనిపించింది. 
... శ్రీరంగం శ్రీనివాసరావు మాతం నా వెనకాలే నిలబడి సిగరెట్టు తరవాత 
సిగరెట్టు కాలుస్తూ, కాశ్ళేపయింతరవాత వండర్‌ పుల్‌ అన్నాడు. అప్ప లస్వామిగారు, 
మళ్ళీ మా యింటికొచ్చినప్పుడు తనతో ఒక రోజు పట వం తీసుకుపోతానని 
చెప్పారు. 

మేము వాల్తేరులో నివాసం ఏర్పరచుకున్న అనతికాలానికే మారేపల్లి రామచం[ద 
శాస్తిగారితో నాకు పరిచయమయింది... ఓ రెండేళ ఇ తరవాత మా చదువుల కోసం 
మా నాన్నగారు విశాఖపట్నంలో ఇల్లు తీసుకున్నారు. అక్కడ ఉన సప్పుడు “కవిగారోతో 
పరిచయం సన్నిహి తమయింది నాకు... ఓ సంవత్సరం పొటు కవిగారు నన్ను అచ్చ 
తెలుగుపిచ్చిలో పడేశారు. అచ్చతెలుగులో (పతీదీ రాయడం అభ్యాసం చేయటం 
(ప్రారంభించాను. సాంబ నిఘంటువు సంపాయించి ఆ నిఘంటువు మీద పరిపూర్ణమైన 
అధికారాన్ని చేపట్టాను. 

(శ్రీనివాసరావు సూచనవల్ల స్టానాపతి సత్యనారాయణగారి కోరికమీద నేను 
వాళి ఎంటో సంస్కృతం, తెలుగూ అభ గసించేందుకు మానాన్నగారు వప్పుకున్నారు. 
ఒక శుభముహూరాన ఉదయంపూట విశాఖపటు 9 ంలోని వాళ్లింట్లోకి మకాం మార్చాను. 


24 వరద స్మృతి 

కోటకూ, హార్చరుకూ పోయే దారిలో మెయిన్‌ రోడ్డు నానుకుని విశాఖపట్నంలో 
కన్యకాపరమేశ్వరీ దేవాలయం ఉంది. స్థానాపతి సత్యనారాయణ శాస్త్రిగారు ఆ 
దేవాలయంలో పూజారి. శ్నాస్తిగారింట్లో ఉంటూ ఆయన దగ్గర సంస్కృతమూ, 
తెలుగూ అధ్యయనం చేసేవాణ్ణి. అప్పటి కింకా నేను స్కూల్లో చేరలేదు. .. 
ఆరోజుల్లో శాస్తీగారించ్లో ఉదయం పూట అమరం, బాలరామాయణం చదివించేవారు. 
మధ్యాహ్నం మనుచరిత. అన్నీ కంఠస్థం చెయ్యాలిసొచ్చేది. 

కన్యకాపరమేశ్వరీ దేవాలయావరణంలో నా సంస్కృతాధ్యయనం ఓ కొలిక్కి 
వొచ్చింది కాదు. సాహిత్య సాంగత్యం ఎక్కువయి భాషాభ్యాసంమ్మీద ఆసక్తి 
పోయింది. కవులూ, కథకులూ, సాహితీ న్షేతంలో వ్యవసాయం చేసే బహుముఖ 
(పజ్జ వున్నవారూ తరుచూ విశాఖ విధుల్లో తటస్థపడటం వల్ల వాళ్ళతో పాటు 
తిరిగేవాణ్ణి... ఆ తరుణంలో శ్రీనివాసరావు మదరాసు నుంచి చదువు ముగించుకుని 
విశాఖపట్నం వచ్చేశాడు... నన్ను తనతో వూళ్ళో తిరగటానికి తీసుకు పోయాడు... 
స్కూల్లో ఎప్పుడు చేరుతున్నావన్నాడు. ఈ సంవత్సరం మానాన్నగారు స్కూల్లో 
వేస్తారని అన్నారన్నాను. అయితే అలానే స్కూల్లో చేరి, ఇంగ్లీషులో కూడా 


(ప్రావీణ్యం సంపాదించు, ఇంగ్లీషు కవిత్వం. చదివితేనేకాని మనం తెలుగు కవిత్వానికీ 
కొత్తమార్గం వెతక లేమన్నాడు. 


[మొదట్లో వరద రాజోశ్యరరావుగారిని విశాఖపట్సుంలోని సి.బి.ఎమ్‌. హైన్కూల్లో 
చేర్పించాడు. ఆ న్మూల్లో చేరిన తరవాత కూడా స్థానావతి నత్వనారాయణగారింట్లో 
ఉంటూ సంన్మృతాధ్యయనం కొనసాగించారు. ఆ నమయంలో తల్లిదం[డులు 


కొన్నాళ్లు బెజవాడలో ఉన్నారు. తండి బెజవాడలో ఉండగా తం(డీకే ఉత్తరాలు 
రాసేవారు.] 


V yoy op ol 


ఈ పం! 
ఖా 





భీ వరిం ఫే ఉిప్తేకీటుంళ్పసీ ది, ఇల్ళీంగ్నగ 
చార Lada రా ర 

శలడ్రుల్వ్వుఉు ఉలి శన టల 
రజా కు సశ 0 దిసేది, నాకుళూ కరప 








వరద స్మృతి 27 


త్మ అవ్వడం ఉగాకా థ్రీ 
వుల sur 8 ల హాయ 
శం ఉం ఆగరా వ ode 


కా ౨౨౩ జుగి) డాశే గౌ రు 


లన్‌ స్రీ ౨7 త్యాంు. 





[ఇది వరద రాజేశ్వరరావుగారి పెద్ద చెల్లెలు సత్తిరాజు రాజ్యలక్ష్మిగారు అపురూపంగా దాచుకున్న 
కుటుంబ లేఖల్లో ఒకటి.] 


స్కూలు రోజులు 8 1932-37 


విశాఖపట్నంలో స్కూల్లో చేరాను. అక్కడ మిసెస్‌ ఎ.వి. యన్‌. కళాశాలకు 
అనుబంధంగా వున్న ఉన్నత పాఠశాలలో రెండోఫారంలో చేరాను. అంచేతనేనా 
సంస్కృతాధ్యయనానికి అంతరాయం యేర్పడింది. 

మొదటిసారిగా నేను పాఠశాలలో (ప్రవేశించిన సంవత్సరమే ఒక చోటు... 
పద్యాలను చదవటం, ... మరో సహ విద్యార్థి ... ముగ్దడయిపోయి నేనంటే 
విపరీతమయిన అభిమానమూ గౌరవమూ కలిగి నాకు పరమాప్తుడయినాడు. అతని 
జేరు రాచకొండ విశ్వనాథ శాస్తి. 


వరద స ఎలి 


[ చెల్లెలు మరణం మీద రాసిన ఆ సద్యాల లో వరద రాబోళ్వరరావుగారికీ గుర్తున్న 
భాగం ] 

నాన్ఫ గారి వేదాంతమ్మునెన్లి సార్లు 

వినుచు నోసిక వట్టగలనని తలచి 

స్వామి గుడి వాకీలింబేరి (పార్థనమ్ము 

చేసినా బొకమూారు నా చెల్లి కొరకు; 

+ కేలు వినరి పొమ్మను నింత జాలినడడు 


సత్యనారాయణగారు నేను రాసిన పద్యాల్ని మెచ్చుకున్నారు. ఆ తరవాత ప్రతి 
సాహి త్య సమావేశంలోనూ పురిపండా అప్ప లస్వామీ, (శ్రీ రంగం శ్రీ, నివాసరావూ నా 
చేత ఆ పద్యాల్ని చదివించే వారు. 

ఆంధ విశ్వవిద్యాలయం వాల్తేరులో ఏర్పడ్డ మొదటి మూడు నాలుగు 
సంవత్సరాలూ సెలవుల్గొ బెజవాడ, గుంటూరు పోతుండేవాళ్లి. బెజవాడలో గుడిపాటి 
వెంకటచలం గారింట్స్టొ మకాం. గుంటూరులో మాతాత గారింట్లోనూ. అక్కడ 
కొన్నాళ్ళు కాలన్షేపం. ఓ సంవత్సరం గుంటూరులో మామేనత్త కొడుకు వాడపల్లి 
లక్ష్మీనరసింహారావు - అతను లక్నోలో లా చదువుతూ సెలవులకి ఇంటికొచ్చాడు. 
నన్ను తనతో స్నేహితులతో పాటు సాయంకాలం షికారుకు తీసుకుపోతుండేవాడు. 
ఓ రోజున ... మా బావ నన్నతనికి పరిచయం చేస్తూ “మా మామయ్య కొడుకు వరద. 
ఏడూ కవిత్వం రాస్తాడుటి అని నవ్వుతూ అన్నాడు. అంతే, అమాంతం అతను 
నేలమీద సొవ్టాంగపడీ నొకు నమస్కరించాడు. లేచి, “మహాకవిని చూసినట్టై లెక్క... 
రామకృష్ణారావు గారిని చదివాను. వాళ్ళబ్బాయిని చూశా నన్నాడతను. అతని పేరు 
శిష్టా ఉమామహేశ్వర రావనీ, మాబావకు సహాధ్యాయి అనీ, అప్పుడు బెనారస్‌ విశ్వ 
విద్యాలయంలో చదువు ముగించుకుని వచ్చేశాడనీ, మేధావంతుడనీ విన్నాను. 

[ఒకసారి బెజవాడ వెళ్ళినప్పుడు గుడిపాటి వెంకట చలం గారితో వావ్యోళికి 
పోతూ వరద" నరదాగా ఆశువుగా చెప్పిన వద్య భాగం 

గుడపాటి వెంకటచలము 

గడ గడ వణకు నన్ను చూసి కారణమేమొ? 

... అయిద్యారోజులకి మళ్ళీ బెజవాడలో దిగి వెంకట చలం గారింట్లో వున్నాను. 
అప్పుడు వెంకట చలం గారింట్సొ కృష్ణ, శాస్త్రి చింతా దీక్షితులు గారూ వున్నారు. 
అక్కడ పద్యాలు చదువుతున్న యువకుడికి ఫలానా అని పరిచయం చేశారు... 


వరద స్మృతి షః 
అతని పేరు జలసూతం రుక్మిణీనాథ శాస్తి... మొదటి పరిచయం తోనే జీవితాంత 
స్నేహి తులమైనాము. నాకన్నా పెద్దవాడు, శ్రీ శ్రీ, కన్న కొంచెం చిన్నవాడు. 
ఫ్ర అ త 

మేము వాల్తేరు నుంచి విశాఖపట్నం మకాం మార్చినప్పుడు విధిగా రోజూ 
ఆయన్ని [పురిపండా అప్ప లస్వామి!గారి | కలుసుకుంటూ ఉండేవాళ్ల, ఇంట్లో కాని, 
ఖాదీ భాండారంలో కాని... భాండారంలో ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు- 
రచయితలు కొలువు దీర్చి కూర్చునేవారు. నేనప్పటికే కవిత్వం రాయటం 
(ప్రారంభించటం వల్ల అప్పలస్వామి గారు అలా వచ్చిన వారందరికీ నన్ను పరిచయం 
చేసి శ్లాఘిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో సాహిత్య 'క్షేతంలో ఆయనే నన్నాక్కువగా 
(పోత్సహి ంచింది. ఆధునిక కవుల వివిధ రచనలు ఎలుగెత్తి పాడి నాకు వినిపించేవారు. 
ఆయన కొత్తగా ఏమన్నా రాస్తే ముందస్తు నాకు వినిపించవలసిందే. నేనంటే 
ఆయనకంత అభిమానం ఉండేది. 

విజయనగరంలో ఆంధ భారతీ తీర్థ ... ఆ సంస్థ స్నాతకోత్సవం ఆ సంవత్సరం 
వఖపట్నంలో నిర్వహి ంచారు. ... ఆ వేడుకలి ్న చూడటానికి పురిపండా అప్ప లస్వామి, 
శ్రీ రంగం శ్రీ, నివాసరావూ, తురగా వెంకట రామయ 5 పభృతులు సమావేశానికి ... 
వెడుతూ నన్నూ తీసుకుపోయారు... ఆ రోజుల్లో నేను “తపోభంగం” అనే నాటకం 
రాశాను. అము,దితంగా వుండేది. (వాత (ప్రతిని ప్మటమ్మని అప్పలస్వామి గారు 
ఆదేశించారు. బు(రా శేషగిరి రావు గారికి చీటీ పంపించారు శీ శ్రీ, పురిపండా కలిసి 
నాచేత నాటకాన్ని సమావేశంలో చదివించమని ... నేను వేదిక ఎక్కి నౌ నాటకాన్ని 
ఒక అరగంట లోపున తడుము కోకుండా చదివేశాను. రతీ మన్మధుల కథ అది. 
అందులో రెండుపాటలు, నాటకమంతా శిష్ట, వ్యావహారికంలో ఉంది... (ప్రేక్షకుల్లో 
ముందుగా కూచున్న తెలుగు మాష్టారి లాంటి పండితుణ్లి వేదిక మీదికి ఆహా (నించారు 
... ఆయనే గిడుగు రామమూర్తి పంతులు! ... ఆ రోజు నుంచి నేను గిడుగు 
రామమూర్తి గారికీ సన్నిహి తుళాయి పోయాను... నా నాటకం (వాత ప్రతిని పంతులు 
గౌరి కిచ్చాను. పంక్తి పంక్తీ జాగత్తగా చదివి వాక్యాంతంలోని [కియా రూపాలను 
సరిసమానం చేశారు. ఆయన దగ్గర నేర్చుకున్న మొదటి పాఠం అది... ఆయన 
కవితా సమితి వార్షికోత్సవంలో చేసిన (ప్రసంగం విన్న తరవాత నేను పరీక్షలో 
వ్యాకరణం (ఎశ్నలను ముట్టుకునే వాళ్లే కాదు. 

విశాఖపట్నం - విప్పర్తి వారి వీధి. అందులో పింగళి లక్ష్మీకాంతం గారుండేవారు. 
ఆయన బావమరిది మోచర్ల అనంత పద్మనాభరావూ, నేనూ సహాధ్యాయులం. ఒకే 
తరగతిలో కూచునే వాళ ఇం. పొద్దున్న అతనితో పాటు స్కూలుకి వెళ్ళేవాళ్ల. 


30 _ వరద స్మృతి 


లక్ష్మీకాంతం గారుండే మేడ మీద ఓ మూలగది చదువుకోవటానికిచ్చారు... దాంట్లో 
కొన్ని పుస్తకాలుండేవి. పద్మనాభరావు భోంచేస్తున్నప్పుడు నేనా గదిలో కూచుని ఆ 
పుస్తకాలు తిరగేసే వాణ్ణి... పింగళి లక్ష్మీకాంతం గారింట్లో దొరికిన రాయప్రోలు 
సుబ్బారావుగారి పుస్తకాలన్నీ చదివేశాను... ఆయన పద్యాలతో పరిచయం 
అయింతరవాత ఆయని ) చూడాలని తాప తయ పడెవాళ్లి. 

[ఆ రోజుల్లో రాసిన మొదటే కథ “జ్వాల” వ్యతికలో నవంబరు 1934లో 
అచ్చయింది. ఆందులో రచయితను సరిచయం చేన్తూ నంపొదకుడు (వకటించిన 
వయన్సు)కీ అసలు వయను క్రీ తేడా కనిపిన్తుంది. కది కథలోని కురవాడి 


నయస్సు కొనచు ).] ప్ర భమ యు ద్దం 


వరద 
[వరద రాజేశ్వరరావు, వయన్సు) 13 నంవల్సరాలు. ఈ చిన్న వయన్సు) లోనో ఈతని ఊవాలు 
(వవంచంలోజఉన్న ఆన్వ్యాయోలనూ, కాథిన్వాన్నీ ఎదుడుకుంటూ ఉన్న వని ఈ కథ వృష్తపరున్తుంది. 
(పారంభానికీ ముగింవునకూ నరియైన కుదిరిక లేదు; ఇంకా లోసాలు కూడా ఉన్నవి, ఆయినా ఈ 
కథకు విలువ ఉంది. పక్కా లౌక్యంలో కరటక శాస్త అంటే-డేదు స్కాండల్‌ -గా తయోరై న 
పెద్దవాడి దుర్మార్తానికి తట్టుకోలేక పోయిన దీనులు ఒక (న్తీ ఒకో పిల్హివాడు ఆంలర్గతంగా వడిన 
వేదనను చక్కగా చూపడానికి యత్సించ్చి పెట్ట చిన్నదైనా కూత ఘనం” అనిపించాడు. వరద 
మితుడు అబ్బూరి రామకృష్ణారావు కుమారుడు తండిలో బహిర్గలమైనదానికన్ను లోపల 
మిగిలిపోయిన వాణీ ఈ కుమారునిలో వెలువడుంతుందేవూ/! నం... 


నా హృదయంలో ఆయిక్యదయిన కథను కెలికి తీస్తున్నాను. ఎన్నాళ్ళ (కిందటి సంగతో 
యిది! 

మానాన్నగారు హైకోర్టు గుమాస్తాపనిచేస్తూ గుండెల్లో జబ్బువల్ల పెన్షన్‌ పుచ్చుకున్నారు. 
అప్పటికి నాకు తొమ్మిదేళ్ళు వెళ్లినై. ఒకటోఫారం చదువుతున్నా. రోజూ రెండుమెళ్ళు నడిచి 
స్కూూలికి వెళ్ళాలి. 

మా నాన్నగారికి యిరవై అయిదు రూపాయల జీత+ వయినా కొద్దిగా పలుకుబడి వుందంటారు. 
నాస్కూలు జీతం, నాపుస్తకాలికే పదిరూపాయలవుతుంది. 

నాకో చిట్టితమ్ముడున్నాడు. వాడెప్పుడూ అల్లరిపనే చేస్తూంటాడు. నా పుస్తకాల్ని చింపడం, 
పాలమీగడల దీసి తన స్నేహితులకు కాస్త పెట్టి తనూ కాస్త తినడం రోజూ వాడు చేసే పని. 

మా అమ్మ రోజూ కూతుళ్లు లేరని అనుకొంటుండేది. నాక్కోపం వచ్చేది, వాళ్ళేంచేస్తారు? 
మేదేదిచెయ్యదని. యిల్లా వుండగా ఓనాడు మానాన్నగారికి హటాత్‌ గా గుండెజబ్బు హెచ్చయింది. 
నేనుస్కూల్లో వున్నాను. ఏడ్చి పోతాడని మాఅమ్మ నాక్కబురుచెయ్యలేదట. మావూళ్ళోవుండే 
లింగయ్యని పలిపెంచి కాస్త మందిప్పించారు. 

_ నేను సాయంకాల వింటికొచ్చేటప్పటికి మాఅమ్మ కళ్ళల్లో నీళ్లుతిరిగనయి. మొహంనిండా 


వరద స్మృతి ల 
చెమటపోసి ఒక్కొక్క చుక్క కుంకుంబొట్టుని తొలగిస్తోంది. నన్ను చూడ్డంతోళు మా అమ్మ 
యేడ్చింది. నేను లోపలికి వెళ్ళాను. మానాన్నగారి కళ్ళల్లోంచి ఒక జ్యోతి ఆకాశం లో 
పరుగెడుతున్నట్టుంది. నేను వెంబడించి పట్టుకుందామనుకున్నాను కాని నా మనస్సు చివుక్కుమన్నది. 
పుస్తకాల్ని దుఃఖంతో పారవేశాను. మానాన్నగారి మొహం చూశాను. ఆ పెదవుల్సొ ఒక నవ్వు 
ఒహవిధంగా తాండవిస్తోంది. నుదురుమీద కళ ఏమ్మా తం తప్పలేదు. నేను దుఃఖంతో ఆ తలని 
ముద్దు పెట్టుకున్నాను. నా కన్నీళ్లు మానాన్నగారి మొవమ్మీదపడ్డాయి. అప్పుడు మానాన్నకోసం 
దేవుణ్ణి (ప్రార్ధించాను. వెంటనే తిట్టాను, కోప్పడ్డాను. లాభంలేదనిపించింది. ఆగదిని విడిచి 
వరండాలోకి వచ్చాను. మాఅమ్మ మొహమ్మీద కుంకుమ బొట్టు పూర్తిగా చెమటలో కలిసి 
జారిపోయింది. ఏడ్చి యేడ్చి సొమ్మసిల్లి పడుకొని మెల్లిగా దుఃఖిస్తోంది. నేను వోదార్చబోోయాను. 
కాని నాకే యేడ్పొచ్చి బావురుమని యేడ్చాను. 

మానాన్నగారికి వుత్తర్మ్యకియలన్నీ చేశారు. శెళ్ణెల్లయింది. మా దుఃఖం కొంతవరకు 
వుపశమించిందనుకోవచ్చును. అన్నీ మరచిపోయాం. డబ్బు లేక పోవడం వల్ల చదువు మానేశాను. 
ఏదో యింత అన్న వస్తాలకి లోపం లేకుండా సరిపోతోంది. సంస్కృతం నేర్చుకుంటున్నా. 

ఒకనాడు మానాన్నగారి కాగితాలు ధూళితోనిండి వుంచుదులుపుతున్నాను. చప్పున నాదృష్టి 
ఒక కాగితమ్మీదికి మరిలింది. అది నాపేరుతోనే సంబోధించి రాశారు. ఎవరా అని చూశాను; 
మానాన్నగారే రాశారు. అందులో యిట్లూ వుంది. 

“అబ్బాయీ! నీకోసం నేను కష్టపడి తెచ్చిన శాస్తాలు మన యింటి ప్రక్కన వున్న ములగ 
చెట్టుక్రింద దాచాను. అవి చాలా మంచివి. ఎవరైనా చూస్తే చాలా కష్టం. వాళ్ళు సం|గహి ంచాలని 
చూస్తారు. నేను చచ్చి పోయిన ఆ రోజు రాతి ఒంటిగంటకి (తవ్వుకొని తెచ్చుకో. నేను 
నిర్జాంతుల్లయి పోయాను. అంతటి రహస్యటై న శాస్తాలదయియుంటవిఅబ్బా! అనుకున్నాను. 
ఒహ ఆరగంటదాకా ఆలోచించుకున్నాను. ఎంత ఆలోచించినా పర్యవసానవేది తేల్లేదు. 

ఆరాత్రి నిద్దర్తేదు. తీసుకుందాలా, వొద్దా అని ఆలోచన్లో తెల్లవారింది. మర్నాడు మాఅమ్మతో 
చెప్పాను. మాఅమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుని తెచ్చుకో నాయినా, అంది. నేనుకూడా 
తెచు కోవాల్ననుకుని, ఆరా(తి ఎెళ్చామనుకున్నాను. ఆ సాయిం[తం మాబాబాయి వచ్చాడు. 
అతను మంచివాడు కాదని మానాన్నగారంటోంకే విన్నా. ఆతను రౌడీట. చెడ్డపేరుగలవాట్టు. 
యివన్నీ మే వేవీ తలంచుకోలేదు. రెన్నాళ్ళుండి రహస్యశా[స్తాల సంగతి ఎత్తి యేటో వాటిని 
గురించి నన్నడిగాడు. తెలియదన్నాను. కు! రాణ్లికదాని నాలుగు తిట్టాడు. నాకూ తెలీక నేనూ 
మారుతిట్లాను. ఆతనిక్కోపం వచ్చింది. నేనేదనుకోలేదు. మర్నాడు వాళ్ళవూరికి వెళి ఎ మౌ 
అమ్మకి వుత్తరం రాశాడు, పొగరుమోత్తనంగా. తన కాశా(స్తాలు కావాలని, లేకపోతే తమ్ముణ్ణి దాస్తాట్ట. 
మేం విచారించాం. మా మేలు కోరాల్సినవాడు మాకు అపకారం చేస్తున్నాడు! నాకే ఆశ్చర్యం 
వేసింది. మాఅమ్మ ఆ సంగతి చెప్పేయమంది. నేను చెప్పనని మొండిపట్లుపట్టి నువ్వుకనక చెబితే 
యిల్లు వదలి వెళ్ళి పోతానన్నాను. మాఅమ్మ కూడా నామాట తొయ్యలేక వప్పుకుంది. 

రెళ్లైల్లకి తమ్ముడు మాయమైపోయాడు. మా బాబాయి చేసిన పనే యిదని అనుకున్నాము. 
మా అమ్మకి మూడురోజులదాకా నిదాహారాల్తేవు. చిక్కిపోతోంది. నేను అన్వేషణకి బయలుదేరాను. 
మావూరునుంచి ఆ వూరుకెళ్లాను. సరీగ్గా నేననుకున్నట్లు మా బాబాయి యింట్లో తమ్ముడున్నాడు. 





32 వరద స్మృతి 


నేను వాడికి కనపడకుండా విశేషాలు తెలుసుకుంటున్నా. ఆఖరికి మా అమ్మని తీసుకుని పచ్చి 
చూపించి నలుగురి చేతా చీవాట్లు పెట్టిద్దామనుకొన్నాను. 

మా అమ్మని తీసుకువచ్చి స్మతంలో దింపాను. రెండోజాలు గడిపి మూడోరోజు గల్లంతు 
చేయించడానికి వెళ్ళాను, మా అమ్మని తీసుకొని. గుప్తంగా కనిపెట్టిన చోటునుంచి అమ్మని 
తీసుకువెళ్లాను. ఆ యింటి మొదటి వాకిట్సొకి వెళ్లాను. మా అమ్మ కెవ్వున కేకవేసి పడిపోయింది. 


ఏమిటా, అని చూశాను. మా చిట్టి తమ్ముడి వొళ్లు నెత్తురుమయం - నేను ఏడ్చి అమ్మగుండెను 
చూశాను. కొట్టుకోవడం లేదు. ఊపిరిపీల్బడయాగిపోయింది. 


నా ఆశాసౌధం పెద్ద చప్పుడుతో నేలమట్టుటై పోయింది. ఆ యింట్లో నివసించేవాళ్లు 
షష రా 
ఆకాశంలో సంచరిస్తూ నన్నుచూసి నవ్వుతున్నారు. 


నాకు పదమూడేళ్లు నిండినయి. పితార్జితం లేదు. జీతం సున్న. మా అమ్మకి వుత్తర కియలూ 
దహనం చెయ్యాలి. ఎల్లా? దమ్మిడీలేదు చేతుల్లో. ఏవిటి చెయ్యడం? నా శక్తిహీనతకు 
దుఖించాను. పెద్దగొరతుతో యేడ్చినాను, నా అవివేకానికి ఏడ్చినాను. 


నా తల్లి ఆత్మశాంతికి | పార్గన చేశాను. ఆ పాదధూళి అద్దుకుని తలపై పెట్టుకున్నాను. నా 
అంటుపోగులు తీయించాను; అయిదురూపాయలవి రెండురూపాయల్లో ఎట్లాగయితేనేం 
దహనదనిపించాను. ఆ బూడిదవంటికి పూసుకొని గోచీపెట్టి నృత్యం చేశాను. అక్కడుండలేక 
విడిచిపెట్టి కృష్ణవద్దకు వచ్చాను. 

@ 

నేను యోగంలో (పవేశిస్తున్నాను! నా ఆఖరు పయనం మాయలోకానికి, (పకృతికి. యోగం 
"రెండురోజులు గడువుంది. నా మాత ఎసౌన్నిధ్యానికి జేరుకుంటాను! పమ్మితుళ్ణావుతాను! 

నా ఆత్మశౌంతికి (పకృతి (ప్రార్థిస్తుందనుకుంటాను! 


(జ్వాల, 16.11.1934) 


ఆ రోజుల్లో “జాబిల్లి అని ఓ లిఖిత పృతిక పిల్లల కోసం (ప్రారంభించాను. 
(ప్రారంభోత్సవ సంచికకు ముఖప[తం మీద ఓ పద్యం ఉండాలని నా కోరిక. ఓ రోజున 
అకస్మాత్తుగా [తురగా] వెంకట రామయ్యగారు కనిపించారు కురుపాం మార్కెట్లు 
దగ్గర. ఆయన్ని పట్టుకుని వదల్లేదు. ఏమన్నా రాసిపెట్టమని (ప్రాధేయపడ్డాను. 
ఆయన నవ్వుతూ ... రాసి ఇచ్చారు. 

విజయనగరం విద్యార్థి మహాసభా సందర బంగా కో ఎమో స్త గారికీ నా పట్ల 
అభిమానం ఏర్పడింది. అక్కడ మొదటి సారిగా నాకఎత్వాన్ని విని [నుజాత మీద 
రాసీన సద్యాలు] మెచ్చుకుని ఇతరులు కూడా మెచ్చుకునేట్లు చేశారు. తరవాత నా 
విద్యార్థి దశలో ఆయన్ని తరుచూ చూస్తుండేవాణీ. ఉన్నత పాఠశాల నుంచి కళాశాల 
వరకూ విద్యార్థి సంఘాల్లో నేను (ప్రముఖ పాత వహి స్తుండటమూ, రెండు మూడు 


వరద స శతి 33 


సార్లు మా సంఫువార్షికోత్సవాలకు ఆయన్ని కాకినాడ నుంచి పిరిపించి 
ఉపన్యాసాలిప్పించటమూ చే సేవాళ్ల. 

అప్పటికి రెండేళ్ళుగా మా స్కూల్లో హైస్కూలు లిటరరీ యూనియన్‌” అనే 
సంఘాన్ని మి్మితుడు అనంత పద్మనాభరావు సహకారంతో నిర్వహించిన వాళి. 
సత్యనారాయణ గారిని మా స్కూల్లో (పసంగించమని కోరాను. ఆయన వెంటనే 
అంగీకరించారు. 


కాలేజి రోజులు 8 1937-39 


తరువాత మరో రెండేళ్ళకనుకుంటాను. నేను ఇంటర్‌ మీడియటులో ఉన్నాను. 
ఆయన /విశ్వనాథ! విశాఖపట్నం వచ్చారు. మళ్ళీ నేను పట్టుకున్నాను, మా 
కళాశాలకు తప్పక వచ్చి ఉపన్యసించాలని... ఆ రోజు పన్నెండు గంటలకి మాకు 
దివాకర్ణ వెంకటావధాని గారి ఎరియడు. ఆయన చేత పాఠం తప్పించి, సత్యనారాయణ గారి 
ఉపన్యాసం ఏర్పాటు చేశాను. నేను కళాశాల విద్యార్థి రి సంఘానికి కార్యదర్శిని... 
సత్యనారాయణ గారు తన సహజ లిలో పద్యాలు చదివారు. 

ఇంటర్మీడియట్‌ లో ఒక స్వర్ణపతకం తెలుగుకు ఉండేది. అప్పుడు దివాకర్ల 
వెంకటావధాని గారు మాకు తెలుగు చెప్పేవారు. నన్నా పతకాన్ని లత. 
తనకి నా మీద విశ్వాసం ఉందనీ, తనకీ, కళాశాలకీ పేరు వస్తుందని చెప్పారు. 
'వ్యాకరణాన్ని నేను వదిలేస్తాను. కనక పూర్తిగా (పశ్నాప తానికి జవాబు రాయడం 
కష్టం అని చెప్పు తప్పించుకున్నాను. పంతులుగారికి [గిడుగు] నేను చేసిన వాగ్దాన 
ఫలితం అది. ఆయనంటే అంత భక్తి! ... పంతులుగారికి “'ఉపస్సు' అనే పిక 
మొదటి సంచిక ఇచ్చాను. ఆ సంచికలో నా “తపోభంగం నాటికను అచ్చెశారు. 

ఇంటర్మీడియట్‌ లోకి వచ్చిన సంవత్సరమే కళాశాల ప్రికల్‌ | [3ల్లాలు మరణం 
మీద రాసిన పద్యాలు] అవి అచ్చయినాయి. 

మిసెస్‌ ఎ.వి.ఎన్‌. కళాశాల తరపున వక్షృత్వపు పోటీకి విజయనగరం నురిక్‌"ంత 
మంది సహాధ్యాయులతో వెళ్లాను. అక్కడ మా కన్న వయసులో పెద్దవాడూ, 
కొంచెం ఆజాను బాహువూ అయిన ఓ వ్యక్తి ఆ ఊరి కళాశాల నుంచ పోటీకి 
వచ్చాడు... .. అతని పేరు ఉండవల్లి లి సూర్యనారాయణ... 

తరవాత మళ్ళీ యుద్ద కాలంలో బెజవాడలో చూశాను... అతనే కాని, పేరు నళినీ 


34 వరద స్మృతి 
కుమార్‌ అన్నాడు. .. అతనందరికీ సన్నిహి తుడయ్యాడు, ముఖ్యంగా కవులకూ, 
సాహిత్య (శ్రేయోభిలామలకూ. 


యూనవరి ఏటీ రోజులు $ 1999-42 


ఆంధ విశ్వవిద్యాలయంలో నేను చదువుతున్నప్పుడు దువ్వూరి రామిరెడ్డి 
గారోసారి వాల్తేరు వచ్చారు... మా నాన్నగారు ఆయన్ని చూపిస్తూ... నాకు 
పరిచయం చేశారు... అప్పటికే భారతిలో ఆయన (పచురించిన ఉమర్‌ ఖయాము 
రుబాయీల అనువాద పద్యాలన్నింటినీ చదివేశాను. ఆ పద్యాల మీద నాకెంతో 
అభిమానం. అంచేత దువ్వూరి రామిరెడ్డి గారంటే ఏం మాట్లాడాలో తోచక రెండు 
చేతులతో నమస్కారం చేశాను. సామాన్యంగా నేనెవరికీ నమస్కారం చేసిన వాణ్ణి 
కాదు. 

నేను ఆంధ విశ్వ విద్యాలయంలో చదువుతూ ఉండగా... మా నాన్నగారు 
సుబ్బారావుగారిని [రాయ(పోలు] పరిచయం చేశారు... సుబ్బారావుగారు ... నువ్వు 
కవిత్వం చెబుతావని కృష్ణశాస్తై కాబోలు నాతో చెప్పొడు. నిన్ను మెచ్చుకున్నాడు 
అని, మానాన్నగారి వంక చూస్తూ- “వీ అద వేం పండిందోయి- నువ్వు రాయటం 
మానేసి మీవాడి చేత రాయిస్తున్నావి న్నారు. అందరూ నవ్యారు. 


Tr 


మధుపాళి” (హనీగేదరర్‌్స్‌) అనేపేరుతో యూనివర్సిటీలో ఆనాటి యువరచయితలం, 
నేనూ జనమంచి రామకృష్ణా, ఎ.ఎస్‌.రామన్‌ (తరువాత ఇల్లస్‌ (శేపెడ్‌ వీక్తీ ఎడిటర్‌ ), వేమూరి 
రామనాథం (యూ.ఎన్‌.ఓ), మామిడిపూడి ఆనందం, వరద రాజేశ్యరరావూ మరి కొందరు- 
మేష్టార్ని మార్గదర్శకులుగా సాహి త్య సాంస్కృతిక సమావేశాలు జరుపుకొనేవారం. మేం రచించిన 
కవితలూ, నాటీకలూ ఆ సమావేశాలలో చదవడమూ, ఎవరికి తోచిన విమర్శలు వారు 
చేయడమూ, మేష్టారు తుదిపలుకులతో సమావేశాలు ముగించేవారం. అబ్బూరి వారి దర్శకత కంలో 
'ఎహిమ్‌ టు ది రై జింగ్‌ సన్‌” అనే నాటకం వేశాం.” (బాలాం[ తపు రజనీకాంతరావు. మా అబ్బూరి 
మేస్తారు. “అబ్బూరి నంస్మరణ' పే. 14). 


విశాఖపట్నం మీద బాంబులు యాదృచ్చికంగా జపానువారు పడేసినప్పుడు 
మాకుటుంబం వాల్తేరు వదిలి కొన్నాళ్ళు నూజివీడులోను, మరి కొన్నాళ్ళు 
బెజవాడలోనూ ఉండటం తటస్థించింది.... ఆ రోజుల్లో బాపిరాజా గారు బెజవాడలో 
ఉండేవారు. దాదాపు పది రోజుల వరకూ రోజూ సాయంకాలం పూట ఆయన మా 


వరద స్మృతి చెరి 


ఇంటికి రావటం, ఆయనతో పాటి నేను క ష్టానదీ తీరం దాకా పీకారు పోవటం 
జరిగేది... నేనప్పుడు ఎం.ఎన్‌. రాయి గారి అనుచరుడిగా ఉన్నాను. అంతకు 
పూర్వం మా నాన్నగారు [ప్రారంభించిన వర్థమాన లేఖక సంఘం (ప్రాబల్యం వల్ల 
(ప్రజామిత పతికలో ఈ కవులందరి మీదా విరుచుకు పడ్డాను. బాపిరాజు గారికది 


తెలుసు. 


. 1940 జూన్‌ లో రాడికల్‌ డెమ్మోకాటిక్‌ పార్టీని ఏర్పాటు చేయడం జపిగింది... 
ఆయుద్ద ద కాలంలో మేము గుంటూరులో అనేక బహి రంగ సభలు పెట్టి రాడికల్‌ డెమోక్రాటిక్‌ 
పార్టీ విధానాలను (ప్రచారం చేశాము. శ్రీ అబ్బూరి రామకృష్ణారావు గారు ఆ సభల్లో చాల యాక్టివ్‌ 
పాత వహించారు. ఆ రోజుల్లొ వో స్వర్గీయ లావు అంకమ్మ, జి. నరహరి, పి.వి. సుబ్బారావు, ఆవుల 
గోపాల కృష్ణమూర్తి, గోపీ చంద్‌ మరియు శ్రీయుతులు జె.ఎస్‌. (పసాద్‌, కోగంటి కృష్ణమూర్తి 
కోగంటి సుుబహ్మణ్యం (ప్రభృతులు, (శ్రీ ఎం.వి. రామమూర్తి, శ్రీ ఆలపాటి రవీం[దనాథ్‌, 
అబ్బూరి వరద రాజేశ్వరరావు మొదలగు వారు పార్టీలో కార్యకలాపాలకు అండగా నిలబడ్డారు.” 


(ఎ.ఎల్‌. నరసింహారావు. ఆప్పుడు అబ్బూరి. “అబ్బూరి సంస్మరణి, పే. 30) 


యుద్దకాలంలో మేము గుంటూరుకి వలస వచ్చాము. నేను గుంటూరు నుంచి 
బెజవాడ వస్తుండేవాళ్లి వారానికోసారి కాలక్షేపానికి. ఆ రోజుల్లో మల్గాది రామకృష్ణ, 
శాస్త్రిగారు బెజవాడలో ఉంటూండేవారు. లక్ష్మీ టాకీసు ఎదురుగా కృత్తివెంటి వారింట్లో 
ఓ గది తీసుకుని మద్దిపట్ల సూరి ఉండేవాడు. శాస్తిగారూ ఆ గదిలోనే ఉంటూ 
వచ్చారు. నేను బెజవాడకు వచ్చినప్పుడల్లా శాస్తిగారితోనూ, మల్లాది ఫణిభూషణ 
రావుతోనూ కాలక్షేపం చేసేవాళ్లి. వాళ తో పాటు నేనూ సూరిగదిలోనే ఉండే వాళ్లే. 





(Ey) నాటకరంగంలో 


గుంటూరు/ తెనాలి / బెజవాడలో $ 1942 = 43 


నాట్యగోష్టి ఉద్యమ ధర్మాన్ని అనుసరించి నేనూ చాలా నాటకాలు రాశాను ... 
విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడూ, తరవాత స్నేహితుల (పోదృలం 
మిద నాటకాలు రాశాను. ఇప్పుడేవీ దొరకవు. ముక్కామల కృష్ణమూర్తి కోసం 
వసంతసేన నాయకురాలు అనే నాటకాలు రాసీ యిచ్చాను. అవి రెండూ నాకు 
నచ్చినవి. అవి రెండూ పోయినవి ... [జోలపాట] నాటిక ఒక ఇంగ్లీషు రూపక 
నిర్మాణాన్ని అనుసరించి రాసింది. యాభయియేళ్శ కితం. ఇంగ్లీషు నాటకకర్త పేరు 


గుర్తులేదు. ఈ నాటిక విశ్వ విద్యాలయ పత్రికలో అచ్చయి కట్టమంచి రామలింగారెడ్డి 
బహుమతి పొందింది. 


నాట్మ గరిష్ట 








[ఆనాటి నాట్యగస్ట లెటర్‌ హెడ్‌] 


... మా నాన్నగారు నాట్యగ్‌ోష్టి ఉద్యమానికి అనుబంధంగా “నటాలి అనే నాటక 
సంస్థను (ప్రారంభించారు. యుద్దం ముమ్మరంగా సాగుతున్న రోజులు... ఆ రోజుల్లో 
నేనూ “నటాలీ లో పనిచేస్తుండే వాళ్లి. నాతో పాటు శ్రీరంగం శ్రీ, నివాసరావూ, 
శ్రీ రంగం నారాయణబాబూ పనిచేసేవాళు ఇ 

. ఆంటన్‌ చెహోవు రచించిన నాటకం చెరీఆర్బర్డ్‌ నేనూ శ్రీ రంగం 
శ్రీ నివాసరావూ కలిసి అనువదించాము. మా దురద ప్రేం వల్ల నాటకాన్ని 
(ప్రయోగించలేకపోయాము. దీనికి నేపథ్య సంగీతం మితుడు బాలాం[తపు 
రజనీకాంతరావు సమకూర్చాడు కూడాను. ముఖ్యంగా చివర చెట్టు నరుకుతున్నప్పుడు 
గొడ్డలి వేటులను స్ఫురించే సంగీతం చాలా హృదయ విదారకంగా వుంటుంది. 


| న్నా ష్య న TDR శ 
4,, 4 సక ఇ! బ్‌ 4 ty, "i శి ల ల స్ట 
" » 
ta ou ae న (| ఫో ల! 
శ్‌ ఇకక iy ANE, x. క 
De TRC 
4 ఇ న్‌ కై ల కష (| 


+ if 
by vi శా క్ని 


oe a 


i ల్‌ ri క 


ప 





[ (ప్రచురణ : : (వజాసాహి త్య పరిషత్‌, తెనాలి. 1947 ] 
మదరాసు నుంచి నటాలిని మొదట్లో చీరాల తరలించారు. చీరాల నుంచి తెనాలికి 


మార్చారు ... మాకు నాటక (ప్రదర్శనలు లేని రోజున తెనాలి లోనే ఉండేవాళ్ణి. 
సాయంకాలం కాగానే “సూతా(శమం' లో చేరేవాళ ము. అందులో గోపీచందూ, 
ఆయన తమ్ముడు గోకుల్బంద్‌ ఉండేవారు ... అక్కడికి (పతి రోజూ 
సమావేశమయ్యేవారిలో ఏ.వి. సుబ్బారావూ, సూరీ బై రాగ్మీ నేనూ ఉండేవాళ్ళము. 

మొదటి పరిచయం తోనే బె రౌగి నాకు సన్నిహతుడయినాడు. ఆ రోజుల్లో 
అతను తెలుగు సాహి త్యం కొంచెం కొంచెం అధ్యయనం చెయ టెం (పారంభించాడు. 

గాంధీచౌకు దగ్గర ఒక చేపున “గుడ్‌ విల్‌ అండు కో” అనే దుకాణం ఉండేది. ఆ 
దుకాణంలో సాయంకాలం నాలుగైదు గంటలకల్లా ఒక ఆకర్షపంతమైన విగ్రహం 


కనిపించేది ... ఆయన పేరు మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్తి ... ఆ 
దుకాణానికెదురుగా గాంధీచౌకులో మరో రెండు మందుల దుకాణాలుండేవి. 
దుకాణంలో అదే సమయానికి మరో వ్యక్తీ వచ్చేవాడు. అతని పేరు చ|కపాణి. దోని 
పక్క దుకాణంలోకి మరొకాయన వచ్చిపోతూండటం చూసేవాళ సం అదే సమయానికి. 
అతని పేరు ధనికొండ హనుమంతరావు. 


వరద స్మృతి 


తెనాలిలో ఉండగా ఆ ముగ్గరితోనూ నాకు పరిచయమయింది. 

...ఓసారి మానాన్నగారి ఆదేశం ప్రకారం ములుకుట్ల వెంకటశా స్తిగారిని చూడటానికి 
రాజమండి పోవలసి వచ్చింది. నన్ను స్టేషన్లో ఉండమనీ, తాను సామర్హకోట నుంచి 
కారులో వచ్చికలుసుకుంటానని శాస్తి కబురు చేశాడు. నేను వెయిటింగ్‌ రూమ్‌లో 
కూచున్నాను. నా క్కాంచెం దూరంగా మరో పడక్కుర్చీలో మరోవ్యక్తి - 
వయస్సులో నాకన్న పెద్దవాడు - కూచునిఉన్నాడు. ... ఇంతలో దూకుడుగా శాస్తి 
వచ్చాడు... మరోవ్యక్తి ... అతను పొలగుమ్మి పద్మరాజనీ, కవత్యం చెబుతాడన్సీ మా 
నాన్నకి తెలుసనీ అన్నాడు ... పద్మరాజుతో పరిచయం అలా (ప్రారంభమయింది. 

మేమంతా బెజవాడలో కలిసి కాలక్షేపం చేస్తున్న రోజుల్లో సము(దాల 
రాఘవాచారిగారు మదరాసు నుంచి నెలకో రెళ్ణెల్లకో ఓసారి వచ్చి పోతుండేవారు ... 
అప్పుడు నేను గుంటూరులో “గుంటూరు నాట్యసమితి' అని ఓ నాటక సంస్థను 
స్థాపంచాను. సంవత్సరానికి నాలుగు నాటక (పదర్శనలివ్వడం -. సాలుచందా 
వాతికరూపాయల చొప్పున రెండు వందలమంది దగ్గర వపూలు చెయ్యటం 
జరిగింది. నాట్యసమితిని మా నాన్నగారు [ప్రారంభించిన నాట్యగోష్టి ఉద్యమానికి 
అనుకూలంగా, అనుబంధంగా (ప్రారంభించాను. మొదటి నాటకాన్ని హెరాల్డ్‌ | బిగ్‌ 
హౌస్‌ ఇంగ్రీషులో రాసిన “ది (పిన్స్‌ హువజ్‌ ఎ పైపర్‌” అనే నాటకాన్ని అనుసరించి 
ప్రతిమా సుందరి పేరుతో తయారు చేశాను. ...గుంటూరులో రైలు స్టేషను 
వెనకాల ఓ చిన్న పెంకుటింట్లో ఓ గది అద్దెకు తీసుకున్నాను. నాకు తోడుగా ఏకా 
అప్పారావు ఉండేవాడు. రిహార ఎల్ఫు [పారంభించాము ... గుంటూరులో యూనివరి ఏటీ 
రిజి| స్థారుగా పనిచేస్తున్న కూర్మా వేణు గోపాలసా మి నాయుడిగారిని మా 1రిహార్స్భల్సుకీ 
తీసుకొచ్చాను. గోపాలస్వామి నాయుడుగారు చిటికీ మాటికీ రంగస్థలం వెనక్కీ 
వచ్చి ఎవరికీ సంబంధించని సూచనలిస్తుండేవారు. ... నేను ఆక్షేపణ చెప్పాను ... 
“మాయాసుందరి అని పేరు మార్చి అదే నాటకాన్ని అన్ని చోట్లా నాట్యసమితి చేత 
(ప్రదర్శించటం (ప్రారంభించారు. అందులో నాపేరులేదు ... మనస్తుబాగుండనప్పు డల్హా 
బెజవాడ పోతుండేవాళ్లీ ...అక్కూడ వెరైటీ ఏజన్సీస్‌ దుకాణం ఉండేది. 
సత్యనారాయణరావుగారు ఆ సంస్థ యజమాని. శాస్తిగారంకే [మల్లాది] విపరీత 
గౌరవం ...ఓసారి నా గొడవ చూసి శ్మాస్తిగారితో నారాయణరావుగారన్నారుః 'మీరవునంకే 
వరదరాజే శ్యరరావు “పతిమాసుందరి అచ్చేయిస్తాను'.... అంతే. అన్ని ఏర్పాట్లూ 
చేశారు. శాస్తిగారూ, సూరీ (పెస్సులో కూచున్నారు. శాస్తి గారు తొలిపలుకులు 


వరద స శల 


రాశారు. మర్నాడు పొద్దునే మొదటి (ప్రతి తయారయింది... 

ఆ తరవాత మా నాన్నగారి పర్యవేక్షణలో 'ప్రతిమాసు సుందరి నటాలీ ఆధ్వర్యాన 
రెండు వందల నలభై సార్టు తెలుగుదేశం నాలుగుమూలలా (పదర్శితమయింది. 
ఆలా సాధ్యం కావటానికి శా(స్త్రిగారే కారణమని నమ్మేవాళ్ణి ... నేను గుంటూరు 
వెళ్ళిపోయాను. శాస్త్రిగారు నాతో రాలేదు. 





((వతిమా నుందరి* నాటకానికి తలొలివలుకులు:) 

సాహితికి పరమసీమ రూపక నిర్మాణం 

మల్లాది రామకృష్ణశాస్త్రి 

నాటక శిల్సి, భావచై తన్య లోకంలో మహామవుల రూపక కల్పనలు నిష్టతో అవగాహన 


చేసుకోవాలి. 

ఇప్పుడై నా, రచనావిన్యాసానికి ఒరవడి, దిగ్టంతులై న రూపకనిర్మాతలు తీర్చే. తోవే! సంభాషణల 
పోహణికి మటుకు, తనకు గురువు తాను! 

- ఇది, పరమాచార్యుల అనుశాసన రూపమైన ఉపదేశము. 

నవ్య-నాటక కర్తలలో (ప్రథమశ్రేణికి చెందిన విన్నాణికి, రచనా సరణికి - భావములకు, 
కృతజ్ఞుడు కావడం, (క్రీ “వరదో కళా-రాసిక్యానికీ బిరుదు. 

“పతిమాసుందరి' తెలుగులో, బొచిత్యం, విచక్షణ, జిజ్ఞాసకు హాయిని కల్పించే స్థాయిలోది. 


ఉద్యోగాలూ, వ్యాపకాలూ 





.. నేను గుంటూరు చేరిన రోజునే నాకు మదరాసు నుంచి నార్హ వెంకటేశ (రరావు 
గారు “ఆం్మధ్మప్రభ' సంపాదక వర్గంలో చేరమంటూ టెలిగ్రాం ఇచ్చారు. వెంటనే 
మదరాసు ఎల్టిపోయాను. 


[గుంటూరు నుంచి బయలుదేరే ముందు మామిడవూడి వెంకట రంగయ్యగాడు 
వరదరాజోళ(రరావు గారి రీసెర్చి విషయమై రాసిన ఉత్తరం అందింది.] 


RECOGNISKD BY ALL THE DIAKTTORS OF PUBLIC INATRUCTION 


EDUCATIONAL INDIA 


A Monthly Devoted to Indian Education 
పా PUBLISHED FROM MASULIPATAM 


HW. VENKATARANGAIYA, MM, గి, 
PROFESSOR ANO HEAD, DEPT. OF 
HISTORY, ECONOMICS AND POLITICS, 
ANDHRA UNIVERSITY. Nellore 


1-6-42 
చి! రాజేశ్వరరావుకు అనేక ఆశీర్యచనములు. 
నీవు (వాసిన ఉత్తరం అందినది. Madras University Research కి అవకాశాలు తగ్గినవని 
విన్నాను. ఈ సంవత్సరం కొత్తగా ఎవరిని చేర్చుకొనరనిన్ని, చేర్చుకొన్నా వేతనాలు ఇవ్వరనిన్ని 
తెలియుచున్నది. ఒక వేళ నీవు అక్కడ 6362001 చేయదలచుకొనిన యెడల Dr. 
Asirvatham వద్ద రీసెర్చి చెయ్యవలసి ఉంటుంది. నా (క్రింద పనిచేయుటకు వీలుండదు. 
నీవు వెంటనే Madras University Registrar కు దరఖాస్తు పంపేది. అక్కడి నుండి జవాబు 
వచ్చిన తర్వాత, అవసరమైతే Dr. ఏ. AsiIrVatham గారికి | వాస్తాను. 


బహుశః వారం రోజులులో నీకు గుంటూరుకు (వ్రాస్తాను. ఇక్కడ పట్టాభి, కృష్ణమూర్తి వగై రా 
అందరూ కులాసాగా ఉన్నారు-(వ్రాయుటకు విశేషాలు లేవు-ఎండలు ఆతి తీ|వంగా ఉన్నందువల్ల 


ఏపనిసాగుట లేదు- 
TALE రా raf” 
ఊఉ 


మా. వెంకట రంగయ్య 


వరద స్మృతి 41 


S. Radhakrishnan  BENARES HINDU UNIVERSITY 
Benares, 
వక కో 9th November, 1942. 


Dear Rajeswara Rau, 
Thank you for your letter. lf a 


reference is made to nme, 1 shall renmeuber 


what you Say. 
With kind regards, 
Yours sincerely, 


[ఉద్యోగ (ప్రయత్నాల్లో రాధాక పన్‌ గారి “రిఫరెన్స్‌ ఇవ్వడానికి అనుమతి కోరిన దానికి 
సమాధానం. 


మదరాసులో $ 1943-46 


[వరదరాజోశ్వ్యరరావుగారు రాజనీతి శాన్తంలో పరిశోధన. చెయ్యాలనే అభిలావ 
ఉన్నవ టేకీ ఆర్థిక కారణాలవల్ల ఆ మార్తాన్ని వదిలి ఉద్యోగంలో (పవేశించారు. 


From 





pop Andhra University 
B.A. (Oxon), Ph.D. University Colleges 
Professor & Head of the History, 
Economics & Politics Dept, 
Andhra University. 
Guntur 
Date: 24-7-45 


I have known Mr. A. Rajeswara Rao, M.A. for over six years. He was 2 
student of the University Colleges for three years and underwent a course of 


42 వరద స్మృతి 


instruction in History, Economics & Politics, with specialisation in Politics. 
He possessed a wide knowledge of the different subjects and an intelligent 
grasp of the fundamentals. 1 consider him to be one of our best students in 
recent years. 


V.S. Krishna 
Professor & Head of the History, 


Economics &Politics Dept., 
Andhra University. 


[ఉద్యోగం కోనం తీనుకున టి నరిఫికెట్‌ ] 


మొదట ఆం(ధవభో లోనూ తరవాత ఇండియన్‌ ఎక్‌ ఎ(వెన్‌లోనూ కొనా బళ్ళు 
నబ్‌ -ఎడిటర్‌ గా వనిచేశారు. 

తరవాత్స 'మదరాను (వార్‌) రెవ్యూ” లో అసిస్టెంట్‌ ఎడిటర్‌ గాన్తూ మదరాను 
(పభుత్వం ఆవోరళాఖలో (పబాసంబంధాల అధికారిగానూ ఉద్యోగాలు నిర్వపాంచారు.. 

a 

[యుద్ధకాలంలో అబ్బూరి రామక్ష)ష్లారావుగారు నటాలి*ని మదరానుకి తరలించి, 
అక్కడ 'కన్వావుల్కం* నాటక (పదర్భన లిచ్చారు.] 

... బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు ఆమరణాంతం మా నాన ్నగారంశు అభిమానంతో 
ఉండేవారు. అంతేకాదు. 1944లో మదరాసులో నటాలి నిర్వహి స్తున్నప్పుడు మా 
నాన్నగారు కన్యాశుల్కం నాటకాన్ని (పదర్శించగా అందులో మా నాన్నగారితో 
పాటు అగి ఏ పోూ(తావధాన్లు పాత అమోఘంగా నిర్వహి ంచారు. 

ఆ రోజుల్లో... లక్ష్మీ కాంతంగారు, నేనూ, శ్రీ, శ్రీ, నళినీకుమార్‌, లక్మ్మీకాంతంగారి 
మేనకోడలు డాక్టర్‌ వరం తరచు కలిసి తిరుగుతుండేవాళ్ళం మాంబళం వీధుల్లో. 
లక్ష్షీకాంతంగారు గుంటూరు నాటక సమాజం గురించి అపు డప్పుడు మాటాడుతూ 
ఉండేవారు ... 

యుద్ధకాలంలో మదరాసులో ఉండగా నాకోసారి రేడియోలో (పసంగించమని 
ఆహ్వానం వచ్చింది. విషయం “ఆధునిక వాజ్మయంలో మెలురాళ్ళుః తృణకంకణం' 

... మదరాసులో రినై జాన్స్‌ ప్రింటర్స్‌ ముదణాలయం ... లో ఉద్యోగానికి 
మద్దిపట్ల సూరివచ్చాడు. మరి కొన్నాళ్ళకు శాస్తిగారూ [మల్లాది] మదరాసు 
చేరుకున్నారు. సూరి లజ్‌ కార్నర్‌ లో ఓ చిన్న ఇంట్లో మేడమీద గదిలో ఉండేవాడు. 
చక్రపాణి మొదటి సారిగా వ్యాపారంలో దిగటానికి వచ్చినప్పుడు సూరి గదిలోనే 


ఇ 


వరద స్మృతి 43 


ఉంచాము. శాగస్తిగారు తిరుమూర్తి రోడ్డులో ఉండేవారు. నేను ఎలియట్స్‌ రోడ్డులో 
మౌంటురోడ్డుకి దగ్గిరగా ఉండే వాళ్లే. 

ఆ రోజుల్లో మదరాసులో ప్రసిద్ద రచయితలు చాలామంది ఉండేవారు. 
అయినా శాస్తిగారు అలా అందరితోనూ కలిసి తిరిగేవారుకాదు. శ్రీశ్రీ, నేనూ 
వారానికి కనీసం ఒక రోజన్నా కలిసేవాళ్ళం. మధ్యమధ్య శిష్టా ఉమామహేశ్వరరావు, 
రుక్మిణీనాథశా స్త్రీ వస్తుండేవారు ... ” 

అప్పటికి మా అందరికీ సాహిత్యం తప్ప మరో ఆసక్తికరమైన విషయం 
ఉండేదికాదు. అందరమూ ఏదోరాసూనే ఉండేవాళ 0. అచు వేయించాలని ఎవరికీ 
ధ్యాస ఉండేదికాదు ... మాలో మేమే చదువుకుని ఆనందించేవాళ్ళం. అలా 
రుక్మిణీనాథశాస్తి రాసినవి చాలా పోయినాయి. అతనికి మాత్రం కంఠతావచ్చేవి. 
ఓసారి అతని మీదనేను “రుక్కు_కుశ్వర శతకం అంటూఓ ముప్పయి పద్యాలు 
కూర్చాను ...ఆ పద్యాలన్నీ (శ్రీ, నివాసరావు కిచ్చాను. అతనెక్కడో పారేశాడు ... ఆ 
రోజుల్లో సునిశితమైన హాస్యస్ఫూర్తికి రుక్మిణీనాథశాస్తి మాఅందరికీ ఒకరకంగా 
ఇని రేషన్‌ గా ఉండేవాడు. 

ఆ సమయంలో శ్రీరంగం శ్రీనివాసరావు కవిత్వానికి (పత్యేకంగా ఓ *పతిక 
నడిపిస్తానని చెపుతూ వొచ్చాడు ... ఆ ష్మతిక ముఖప్మతం మిద వెంకటశాస్త్రిగారి 
చేతుల ఛాయాచి(తాన్ని అచ్చువేయిస్తానన్నాడు. ఆయన వేళ్లు (ప్రస్పుటంగా 
కనిపించాలన్నాడు. ఇద్దరం కలిసి వెంకటశాస్తిగారున్న కడయం పోదామనుకున్నాము. 
ఇద్దరి దగ్గరా తగిన డబు ృల్లేవు. ఇంతలోకి నేను హైదరాబాదు వచ్చాను. 


[ హెదరాబాదు వాళ్ళేముందే తండ అనారోగ్యం గురించి కబురు తెలిసీంద్‌.] 


77B Harris Road, 
Mount Road ౨.0. 
Madras. 
My Dear Sister, 

I wrote aletterto you a few days ago in reply to yours. Last evening 
I again received a card from you. 1 like to know the exact state of the 
health of father. Is the complaint acute or still in the initial stage? 
ఆ ['ధ్వని” ఆనే ప(తిక (పారంభించడానికీ చేసిన (పయత్సాల గురించీ, 'చెళ పిళ్ళ A] వారి చేతుల 
ఛాయా చితాల గురించీ, వరదరాబోశ్యరరావుగారు తరవాత హైదరాబాదు/ బెజవాడలో ఉండగా 

1947లో (శ, శ్ర) ఉల్తరాలు రాశారు.] 


44 వరద స్మృత్రి 


Whatever it is he needs complete rest and best treatment possible. If 
the Doctors advise, he cancome over here and Stay in some nursinghome 
Or Sanitorium . Tam trying to come there if T can snatch a couple of 


days' leave. Iam worried day and night. Ihave even lost all taste for 
food. 


You must immediately write to me of your plans for father's 
treatment. Ihave written to Sthanapati Satyanarayana to come to you 
often and be of some assistance. I don't know what Vani has in mind. 

... How are the children? I will write to mother tomorrow. Where 
15 Dr. Lanka Sundaram now? 


Yours affly 
20.8.46 Varada. 





వరద న ఎలి 45 


హెదరాబాదు/బెజవాడ,/హెదరాబాదులోః 1946-58 
హెదరాబాదులో $ 1946-47 


గా 2లో ౪1! దూడ ఇ + 9౯, 
1 can thoroughly racommend the serviogs 

of Hire he Ve Rajeswara డట as an all-round 
jJourmalist capable of carrying out all the 
editorial duties required for any journal, 
having obtained the most satiafaotory work 
fron him mhile He was in charge of the 

lelsgu edition of the Hadras (War) Review 

He also faithfully served the Vepartnent 


and ౧1 8 personal character is beyond reproach 


pt Vpsere Fernhill 20.4, 
Nilgiri ఈం 

యా 7th August 1946, 
(హైదరాబాదులో ఉద్యోగం కోసం తీసుకున్న “నర్రిఫఖకెట్‌ '.] 

... నేను సర్‌ మీర్జా ఇస్మాయిల్‌ గారితోపాటు హైదరాబాదు రావటం తటస్థించింది. 
ఉద్యోగరీత్యా. ఆ రోజుల్లో కొన్నాళ్ళు కుందూరి ఈశ్వరదత్తుగారితో పాటు 
లేక్‌ వ్యూగెస్ట్‌హౌస్‌ ఆవరణలో ఒక ఇంట్లో ఉంటుండే వాళ. 

అప్పుడు నేను హైదరాబాదు (ప్రభుత్వంలో సర్‌ మీర్జా ఇస్మాయిల్‌ (ప్రధానిగా 
ఉన్నప్పుడు ఆయన కింద (ప్రత్యక్షంగా పని చేసేవాళ్లీ. ఆయన (ప్రధాని పదవీ స్వీకారం 
చేసిన కొన్నాళ్లకే అప్పుడావరించిన హైదరాబాదు వాతావరణాన్ని యేవిధంగానూ 
సంస్క్తరించలేననే హతాశకు లోనయినాడు. ఆఖరిసారిగా గాంధీగారి కొక ఉత్తరం 
రాసి నిశ్శబ్దంగా హైదరాబాదు నుండి తరలిపోదామనుకున్నారు. ఆ రోజుల్లో 
తెలంగాణా (ప్రాంతంలో కమ్యూనిస్టు సాయుధ విప్లవ కార్యక్రమం నడుస్తోంది. ఆ 
కార్యక్రమం పట్ల వెంకటప్పయ్య పంతులుగారి అభి[పాయాన్ని కనుక్కుని రమ్మన్నారు 


వరద స్మృతి 


నేనూ మల్లాది ఫణీభూవణరావూ కలిసి పంతులు గారిని బెజవాడలో 
కలుసుకున్నాము ... సర్‌ మీర్జా ఇస్మాయిల్‌ గారి సందేశాన్ని వినిపించాను. చిరునవ్వుతో 
మాట్లాడ తనుకూడా మహాత్ముడికి రాస్తామన్నారు ... 
అప్పుడు బాపిరాజుగారు “మీజాన్‌ ' అనే దినష తికకు సంపాదకుడిగా పనిచేసేవారు. 
బాపిరాజుగారూ, కుందూరి ఈశ్వర దత్తుగారూ సహాధ్యాయులు. నేను దత్తుగారితోపాటు 
పనిచే సేవాళ్లో. మేం ముగ్గరం ఎన్నో సాయంకాలాలు కలిసి కొలన్చేపం చేశాం. 


జ్ఞాపకాల వరద 
ఓ నాటి వోటు కథ 


1946 సంవత్సరంలో మొదటిసారిగా హైదరాబాదులో కాలుపెట్టాను. ఆప్పుడు మదరాను 
ఉమ్మడిరా[ష్టంలో (ఎకాశంగారు ముఖ్యమంత్రిగా వచ్చారు. అక్కడ (ప్రభుత sO కార్యాలయంలో 
సమాచారశాఖలో ఉద్యోగంచే సే వాళ్లే. సాయం కాలాలు ఆచారప్పన్‌ వీధిలో చ కపాణీ (పారంభించిన 
“ఆం ధజ్యోతి మాసపత్రికను విర్వహి ంచడటంలో సపళయం చేస్తూండే వాణ్ణి. ఒకసారి "హైదరాబాదు 
ప్రభుత్వం తరపున మదరాను (ప్రభుత్వ సమాచారశాఖను క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు ఒక 
చిన్న (పతినిధిబ్బందం వచ్చింది. వారికి సహాయం చేసేందుకు మదరాసు (పభుత్వ నమాచారశాఖ 
డై రక్షరుగావున్న చావలి వెంకటహనుమంతరావు నన్ను నియోగించారు. ఓ వారం రోజుల తరవాత 


ఆ ప్రతినిధివర్గంలో ఒకాయన నన్ను హైదరాబాదులో తమ శాఖలో చేరితే సంతోషిస్తానని చెప్పారు. 
ఆలోచించి చెబుతానని నమాధానం యిచా ను. 


సర్‌ మీర్జా ఇస్మాయిల్‌ గారు హైదరాబాదు సంస్థానంలో (పధావి కాబోతున్నారని వార్తనిని, 
హైదరాబాదు నుంచి నాకు దొరికిన ఆహ్వానం గురించి, జయపూర్‌ లో ఇస్మాయిల్‌ గారితో 
పనిచేస్తున్న కుందూరి ఈశ్వరధత్తు గారికి ఉత్తరం రాశాను. తిరుగు టపాలో ఆయన ఉత్తరం రాస్తూ 
సర్‌ మీర్జా మదరాసు వచ్చి ఒక రోజు ఉంటారనీ నను ్న కలవమని సలహాయిచ్చారు. ... “త్యరగా 
నువ్వు 'హదరాబాదుపో-దూరంగా ఉన్న చిన్న చిన్న పట్నాలకుపోయి, అక్కడ సొామాన్యజనం 
(ప్రజాస్వామిక విధానానికి సత్వరంగా సంసిద్దులు కాగలరో లేదో కనుక్కో. ఎన్నికలు పెడితే వోటు 
వెయ్యటం లాంటి నదాచారాన్ని వెంటనే నవ్యంగా సఫలం చెయ్యగలరా? ...నేను ఓ నెల రోజుల్లో 
హైదరాబాదు వస్తాను. నాతో ఈశ్వరదత్తూ వస్తున్నాడు. ఆక్కడ కలుద్దాం. 

ఈ లోపున నాకు మళ్ళీ హైదరాబాదు నుంచి వర్తమానంరానే వచ్చింది. ఉద్యోగానికీ రాజీనామా 
యిచ్చి ఓ ఉదయాన నాంపల్లి 'స్టేష్లో దిగాను. స్టేషన్లో పెద్ద జన సమ్మర్దం లేదు. ఓ పల్లెటూరి 
వాతావరణం. (ప్రశాంతంగా ఉంది. రిక్షా కోసం స్ట్రేవని ఎంచి బయటపడాలి. కూలివాడి నెత్తిమీద 
హాల్లాల్హూ సూటుకేసూ పెట్టి నడుస్తున్నాను. పోలీసువాడు కుడిచేతివై పు పామ్మన్నాడు. 
అక్కడ ఆపేశారు నన్నూ, కూలివాణ్తీ ఓ సాయిబు ముందు కొచ్చి హోల్ల్తాలు నేలమీద 
పడెయ్యమన్నాడు. విప్పారు. ఏమిటన్నాను. కరోడ్డిరీ నాకా అన్నాడు కూలీవాడు. అర్థంకాలేదు. 


47 
వరద న ప్రతి 


హోల్తాలంతా చిందర వందర చేశాడు కరోడిరీ నాకా సాయిబు. అందులోంచి రెండు “ఆంధ్రజ్యోతి 
సంచికలు నేలమీద పడ్డాయి. మనస్సు చివుక్కుమంది. అందుకే కాబోలు చక్రపాణికి నేను 
హైదరాబాదు పోవటం యిష్టంలేదు! సూటుకేసు విప్పించారు. దాన్ని చిందరవందర చేశారు. నాకు 
వ(స్తాపహరణమంత సిగ్గేసింది. దాంతో నాకు హైదరాబాదు మీద మోజూ తగ్గటం |పారంభించింది. 
మెల్లిగా మళ్లీ అన్నీ సర్దుకుని రిక్షా యెక్కి నావిడిదికి బయల్దేరాను. మితుడు మొహమ్మద్‌ 
భాసింకాన్‌ మోజాంజాహి మార్కెటు కెదురుగా బాచ్‌ లర్‌ క్వార్టర్‌ ఏలో తాత్కాలికంగా నావిడీది 
ఏర్పాటు చేశారు. కరోడ్డిరీ నాకా పక్కనే ముసాఫిర్‌ ఖానా. అది దాటి యెడం చేతివైపు వీధి 
(పవేశించాను. ఆ వీధి (ప్రవేశిస్తుండగా యెడం చేతివేపు “దక్కను క్రానికల్‌” కార్యాలయాన్ని 
చూశాను. అంతకు ఆర్నెల్ల (క్రితం అందులో ఉద్యోగం యిస్తామంటే నేను వొప్పుకోలేదు. 
దానికిపైనే నాలుగోయించ్లో బారిస్టరు అక  రలీఖాన్‌ -ఆ తరవాత గోల్డెన్‌ (తె షోల్లు-అలా చూస్తూ 
పోతున్నాను. మళ్ళీ మేడ పక్కన తిరిగాను. ఓ ఆయిదు నిమిషాల్లో నేనున్న చోటికి వచ్చేశాను. 
వీధులన్నీ పరిశుభంగా ఉన్నాయి. రోడ్లకి రెండు వై పులా యేపుగా యెదిగిన చెట్టూ తీర్చిదిద్ది 
నట్టున్నాయి. 

ఆ మధ్యాహ్నమే ఉద్యోగంలో చేరినట్లు రాయించి జిల్లాల్లో తిరగాలు సందని శాఖాధిపతి అయిన 
సయ్యద్‌ గులాంరనూల్‌ గారితో చెప్పాను. ఆయన కళ్లు విప్పారినయి. ఎందుకంటే నాలా 
జిల్లాల్లోకిపోయి వన్తామన్న వాళ్లింతవరకెవరూ లేరు. 


అక్కడేం జరుగుతోందో కూడా తెలియదు. పోవటానికి కూడా భయమే! సర్‌ మీర్జా 
ఆదేశాన్ని మనస్సులో పెట్టుకుని ముందుగా నిజాంబాదు బయల్లేరాను. అయితే వూళ్లో 
ప్రవేశించక పూర్వమే అక్కడ ప్రేగు వ్యాధి ఉందనీ, వెళ్లడం మంచిదికాదనీ అక్కడి (ప్రభుత్వోద్యోగులు 
చెప్పారు. ఆవేళ కెనాల్‌ పక్కనే ఉన్న ధర్మవరం వ్మశాంతి గృహంలో వుండి పోయాను. 
ధర్మవరంలో చాలామంది రై తులు గుంటూరు జిల్లా నుంచి వలసవచ్చినవారు. వాళ్లతో మాట్లాడుతూ 
నిజాం పరిపాలనలో సాగుతున్న యథార్థ పరిస్టితి తెలుసుకున్నాను. అలా వలసవచ్చిన వారిలో 
కొంతమంది అక్కడ జరుగుతున్న స్వాతంత్యసమరంలో పాల్గొని జౌళ్ళకి వెళ్లారు. అందులో 
యిద్దరు ముప్పిలినేని శ్రీ వివాసరావు, డాక్టరు భోగరాజు వెంకమేశ్యరరావు, తరవాత కాలంలో 
విఠల్‌ రెడ్డితోపాటు నాకు సన్నిహి తులయ్యారు. నిజాంబాద్‌ నుంచి వెనక్కుపోయి మహబూబ్‌ నగర్‌ 
వెళ్ళాను. స్టేషన్‌ కు వూరు దూరం. అప్పుడు తాలుక్టారు ఇల్లెందుల రామచం[దరావు. అప్పట్లో 
హైదరాబాదు సివిల్‌ సర్వీస్‌ అని ఉండేది.అందులో అప్పటికి ముగ్గురే తెలుగువారుండేవారని గుర్తు. 
రామచం[(ద్రరావుని కలుసుకుని నా పర్యటన కార్యక్రమం (ప్రస్తావించి ఆయన సలహా తీసుకుని 
ముందుగా నాలుగయిదు (ప్రదేశాలకు నారాక గురించి తెలియ చేస్తూ వివరంగా ఉత్తరాలు రాయించాను. 
ముందుగా గోపాల పేటకు బయలుదేరాను. ఆ రోజుల్లో అన్ని (ప్రాంతాలకు రోడ్డు లేవు. బస్సులు 
కూడా చాలా తక్కువ. (గ్రామాల్గొ ఎద్దుబళ్ల మీదా గు రాలమీదా పనిపడితే (ప్రజలు పోయేవారు. 

గోపాలపేట ఓ చిన్న సంస్థానం. రాజావారు లేరు. రాణీగారి పరిపాలనలో ఉండేదని గుర్తు. 


బస్సు దిగగానే సంస్థానం తాలూక్టార్‌ ,యితర ఉద్యోగులూ నాకు స్వాగతం పలికి ఓ ఒంటెద్దు 
బండిమీద (అదో చిన్న సైజు రథం లాంటిది) విడిదికి తీసుకుపోయారు. నిజాం (ప్రకటించిన 





శే 


[(వరద* ముప్పిలినేని శ్రీనివాసరావు, విఠల్‌ రెడ్డి] 


సంస్కరణలను అనుసరించి ఎన్నికలకు యేర్పాటు చేస్తున్నామనీ అక్కడ జరగబోయే ఎన్నికలు 
జయ పదంగా జరుగగలవనీ తాలుక్టార్‌ కీరత్‌ చంద్‌ చెప్పాడు. కీరత్‌ చంద్‌ కాయస్సుడు. 
ఏ రగ్కాపొట్టిగా- తెల్లని షెర్వాన్సీ, "పై జామాతో, కుచు ఏటోపీతో, నిత్యతాంబూల చర్వణంతో ఓ 
రకమైన సర్కుసు బఫ్రూనులా ఉండేవాడు. హాన్యాస్సదమయిన తెలుగు మాట్లాడేవాడు. “ఎన్నికల 
యేర్పాట్లు ఎలా చేశానో చూపిస్తాను, రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా తయారయి 
మీరుండాలి” అన్నాడు. అక్కణ్ణించి నేను పదిగంటలకల్లా వనపర్తి పోవాలి. 


పొద్దునే తహశీల్లారు కార్యాలయం ముందు ఎని ్నకల (ప్రదర్శన ఏర్పాటయింది. నన్ను 
తీసుకుపోయారు. మధ్య ఒక పె్టై పట్టారు. ఒక పక్క కాగితం మీద లాంతరు బొమ్మ, 
మరొకపక్క యేనుగు బ్‌ "మ్మా వున్నాయి. ఒకదాని మీద కందీల్‌ అనీ రెండోదాని మీద వోథీ అనీ 
రాశారు. ఒకవైపు ఓ ముప్పయి మంది జనాన్ని వరసగా నిలబెట్టారు. రెండోవై పు మేము. కీరత్‌ 
చంద్‌ ఆలా నిలబడ్డ జనంలో నించి కు|రాళ్లి పరిచి నువు గ కందీల్‌ కి వేస్తావా వోటు, లేక హాథీకి 
వేస్తావా? అని అడిగాడు. వాడు నివ్వెరపోతూ చూస్తున్నాడు. కీరత్‌ చంద్‌ గొంతెత్తి గట్టిగా మళ్లీ 


ఆడగాడు. వాడు వణికిపోతూ వంగి కీరత్‌ చంద్‌ కాళ్లు పట్టుకుని “బాంచను దొరా! నీకేస్తాను-ఆ 
టెకెయ్యను” అని అరిచాడు! 


(నుప్రభాతం 20, డిసెంబరు 1991) 


వరద స్మృతి 49 


నెమాలుమ్‌ 


పు హాబూబ్‌ నగరంలో దాదాపు నెల రోజులున్నాను. వారానికొకసారి హైదరాబాదు వచ్చిపోతూండే 
వాడిని. మహబూబునగరం అసలు పేరు పాలమూరు. ఊరు మొదలయినప్పటి ంచీ ఓ అరమైలుదొకా 
బజారు వీథి ఉండేది. వీథి దీపాలుండేవికాదు రా!తిళ్లు. విద్యుచ్చక్తీ లేదు. రాతిళ్లు "స్టేషన్నుంచి 
ఒంటరిగా రావటం భయం. దారిలో బిల్లా ఖజానా ఉండేది. దానికి కాపలాగా అరబ్బులుండేవారు. 
పదునై నవీ పెద్దపీ పాడుగుపాటి కరవాలాలుండేవి. ఎవరినన్నా చూచాయగాచూస్తే పెద్ద అరుపులతో 
హెచ్చరించేవారు. వాళ్లకి తెలుగు భాష వచ్చేదికాదు. 


ఊరు, చిన్నదయినా జిల్లాకు పరిపాలనా కేంద్రం కనక ఇంతో అంతో జనసమ్మర్దం ఉండేది. 
అయితే భోంచెయ్యటానికి హూటళ్లుండేవికావు. చిన్న చిన్న చాయ్‌దుకాణాలు వెతికితే 
దొరుకుతాయి. రోడ్డుమీద ఓరకమయిన హాటల్నివారం రోజుల తరవాత కనిపెట్టాను. 
ఎంచాతనంకే నాకు జనం మధ్య తిరగాలని ఉండేది. నాకు చప్రాసీల విద్దర్ని నియోగించారు. 
అందులో ఒకడు వంట చేయగలనన్నాడు. అయితే ఇల్లూ దాంతో పాటూ వంటిల్లూ యివన్నీ 
యేర్పాటు చేసుకునేందుకు నాకు తీరికాలేదు, మనస్ఫూ లేదు. ఆంచాత ఆ హోటలు మీద |శద్ద 
చూపించాను. ఆ హౌటలు యజమాని కర్నూలులో ఉండేవాడు. ఆతనికి కొంచెం (స్తీ 
వ్యామోహం. ఆంచాత రోడ్డుమీద ఆ యిల్లు తీసుకున్నాడు. ఆ యింట్ళా పెద్ద అటక 
కూడాఉండేది. కేవలం రహస్య కార్యకలాపాలకు పనికొచ్చేట్టుండేది. ఇంటి కిరాయీ, ఖర్చూ 


భరించేందుకని హోటలు పెట్టాడు కిరాయికి తీసుకున్నాయన. ఆ హోటలు వ్యవహారమంతా 
ఒకతను చూస్తుండేవాడు. ఆతని పేరు కోశేశ్వరరావు. అప్పటికే యాభయి యేశ్తకు పైన ఉన్న 
వయస్సు అతన్ది. సన్నగా పీలగా ఉండేవాడు. |బాహ్మణుడు. ఇంత అన్నం వండేవాడు. ఓ పచ్చడి 
చేసేవాడు. వీలుంటే కూర, నీళ చారు నీళ్లమజ్జిగా. ఇదీ (పతి రోజూ అతను పె భోజనం. అతను 
పశ్చిమ గోదావరి బిల్లా నుంచి యీతిబాధల్ని వదులుకుని వచ్చేశానని నాతో చెప్పేవాడు. నేనంటే 
కొంచెం గౌరవంగా చూస్తుండేవాడు. నేను భోం చేస్తానన్నప్పుడల్లా నాకోసం అన్నీ వండి 
పెట్టేవాడు. అతనికి వ్యాపారంమీద దృష్టి వుండేది కాదు. మనస్సులో యేదో అనుకుని ఆ రోజుకా 
ఆదాయం వస్తే హోటలు సంగతి పట్టించుకునేవాడుకాదు. ఓ రోజున ఎవరో పెద్ద మనిషి 
భోజనానికి వొచ్చాడు. చాలా సేపతన్ని కూచోపెక్టుశాడు. ఆతనికి ఆకలి బాధ. రెండుమూడు నార్డు 
జ్ఞాపకం చేశాడు. ఆతన్ని కూచోమని చెప్పి విస్తట్హా ఓ పచ్చడీ, యింత అన్నమూ పెట్టు 
పట్టుకొచ్చాడు. అతని ముందు పెట్టాడు. ఆ పెద్దమనిషి యిదేం భోజనమయ్యా అన్నాడు. అంతే 
కోటేశ్వరరావు చప్పున విస్తరి పట్టుకుని లోపలికి వెళ్లిపోయాడు. ఇంకెక్కడన్నా భోంచేయండి 
అని లోపల్నించి అరుపు! అసలే ఆకలితో వున్నాడు, మధ్యాహ్నం దాటుతోంది, భోంచేయ్యటానికి 
ఆవూల్లో మరో చోటు లేదు. ఆ పెద్ద మనిషికి కళ్లనీళ్ల పర్యంతమయింది. ఉన్నదే పెట్టమని 
(పాధేయపడ్డాడు. 

అలా హోటల్‌ నడుపుతున్న కోటేశ్వరరావు భోజనం నాకు శరణ్యమయింది. అక్కడికి 
ఓసారి పులిరామస్వామి నిజాం తలపెట్టిన సంస్కరణల (ప్రచారం కోసం పచ్చాడు! మామూలుగానే 


50 వరద స్మృతి 
కోళుశ్వరరావు స్థిమితంగా లేక పోవటంపల్ల అతనికి ఆ రోజు పస్తయింది. నేనుసంగతివిని అతన్ని 
తీసుకుపోయి కోటేశ్వరరావుచేత భోజనం పెట్టించాను. తరవాత నా (పోద్బలంమ్మీద కాం(గెస్‌లో 
చేరి పార్లమెంట్‌ సభ్యుడయ్యాడు. నాకు సన్నిహి తంగా ఉండేవాడు. 


కాటేశ్వరరావు హోటలువల్ల యితర్మతా నేను చాలా లాభం పొందాను. అక్కడికి వివిధ 
(గామాల నుంచి రకరకాల వ్యక్తులు వస్తుండేవారు. వారందరితోనూ అవకాశం దొరికినప్పుడల్లా 
మాట్లాడుతూ ఆలా సేకరించిన విషయాలను ఒక చోట రాసుకుంటూ ఉండే వాళ్లే. వీటిని ఆధారం 
చేసుకుని సర్‌ మీర్జా గారికి ఓ రహస్య నివేదికను తయారుచేసి సమర్పించేందుకు నాకు వీలయింది. 


ఆఫీసర్ల క్లబ్బు ఒకటుండేది. నా సంగతి విన్న మోతిమీమ్‌సాహబ్‌ నన్నాకసారి చూడాల్నుందని 
తాలుక్టార్‌ తో చెప్పాడు. ఇల్లెందుల రామచంద్రరావు గారు నవ్వుతూ నన్ను క్షబ్బు కొకసారి వచి ) 
అందరినీ పలకరించి పోవటం మర్యాద అన్నారు. సరేనన్నాను. మోతిమీమ్‌ అంకే జిల్లా పోలీసు 
సూపర్నెంటన్నమాట. క్షబు బలో కాలు పెట్టగానే ముందుగా ఆయనే ఎ నాకు పరిచయం చేశారు 
తాలుక్షారు. ఆయున నిజాం నవాబుకు బంధువని విన్నాను. పక్కనే కూచోమన్నాడు. కూచోగానే 
వరసగా ఉర్లూలో మాట్లాడ్డం |పారంభించాడు. నాకు ఉర్లూరాదు. నేను నేరు కుందల్లా యెవరన్నా 
నాతో మాటాడితే -హాజీ-అనడం. ఆయన (ప్రశ్నలకు కూడా నేను హాజీ అనటంతో ఆయనకి 
అర్థం అయిపోయింది నాకు ఉర్జూరాదని. ఆ తరవాత యింగ్రీషులో ఏదో అడిగాడు. మర్యాదగా 
జవాబు చెప్పాను. క్లబ్బులో అందరూ షేర్వానీలూ, పె జామాలు వేసేవారు. తప్పనిసరిగా తలకి 
టోపీ ఉండేది, కుచ్చుటోపో, బొచ్చుటోపో-తాలుక్షారు రామచం(దరావుగారు మాతం 
సూటువేసేవారు. నా వేషం సరేసరి. బూట్లూ, పొంటూ ఆందులో టక్‌ చేసిన షర్టూ! నేను 
తరవాత స్టేటి కాంగ్రెస్‌లో వున్నప్పుడూ అదే వేషం సామాన్యంగా. 


జిల్దాసూపర్నెంటుకు నా వ్యవహారం నచ్చలేదని తెలిసిపోయింది. నేను వూళ్లో సామాన్యజనం 
మధ్య తిరుగుతూండటం అధికార వర్గానికి మర్యాదకరంకాదని తాలుక్షార్‌ కి చెప్పాడు. తరవాత 
నామీద అప్పటి మంతి మోయిన్‌ నవాజ్‌ జంగ్‌ కు రహస్యంగా ఓ రిపోర్టు పంపారు. తరవాత నాకు 


తోలిసింది. ఇదంతా ఆయన దగ్గర నాకు ఉర్దూ వచ్చినట్టుగా నటించటంవల్రని ఓ మితుడు 
చెప్పాడు. 


ఈ సంగతివిన్న రహమత్‌ ఆలీ ఓ కథ చెప్పాడు. ఓ సారి ఓ విదేశీయుడు హైదరాబాదు వచ్చి 
చార్మినార్‌ దగ్గర ఓ ఇంట్లో బసచేశాడు. ఆతను పేరుపొందిన యింజనీరుట స్వదేశంలో. 
చార్మినార్‌ ను చూసి ఆశ్చర్యపోయి అక్కడే నిలబడి అలా పోతున్న ఓ పెద్దమనిషిని ఆడిగాడట. 
చార్మినార్‌ ను కట్టిందెవరని? విదేశీ యుణ్లి తేరిపార చూస్తూ “నె మాలుమ్‌” అన్నాట్ట. ఓ రెండు 
రోజుల తరవాత ఆ (ప్రాంతంలోనే ఉన్న ఓ పెద్ద దేవిడీని చూసి (పశంసా పూర్వకంగా ఆ దేవిడీ 
ముందు నిలబడి ఉన్న పెద్దమనిషిని ఆడిగాడట. ఆ దేవిడీని కట్టిందెవరని. ఆ “పెద్దమనిషి 
'నైమాలుమ్‌' అని జవాబిచ్చాడు. మరోసారి పురానాపూల్‌ మీద నడుస్తూ ఆ విదేశీయుడు ఆగి ఆ 
పంతేనని యెవరు కట్టారని దారిపోయే పాదచారిని ఆడిగాడు. ఆతను (బిడ్డ వంక చూస్తూ 
'నైమాలుమ్‌' అని జవాబిచ్చాడు. ఆ విదేశీయుడు నైమాలుమ్‌ ఆ (ప్రాంతంలో యెంత గొప్ప 


వరద స్మృతి 51 


యింజనీరు అయి ఉంటాడో అని ఊహించుకోవటం మొదలుపెట్టాడు. అతన్నెలాగయినా 
కలుసుకుని మాట్లాడాలనుకున్నాడు. ఒక సాయంతం బజారులో తిరుగుతుండగా ఓ రోలు ్పరోయిస్‌ 
కారులో ఓ నిండైన విగ్రహం కూచుని ఉండగా చూశాడు. చప్పున పక్కమనిషని అడిగాడు 
అతడెవరని. “నై మాలుమ్‌' అన్నాడతను. ఆ కారును సమీపించే లోగా కారు బయలుదేరి పోయింది. 
ఇంజనీరును చూడ్డం ఆయింది, కలుసుకోవటం యెలా అనుకున్నాడు.ఓ రెండోజాల తరవాత 
తనున్న యించి వరండాలో నిలబడి కిందికి చూస్తున్నాడా విదేశీయుడు. ఓ శవశకటం, దానివెనక 
చాలామంది జనం పోవటం చూశాడు. కిందికి దిగివాచ్చి ఆ మరణించిన వ్యక్తీ యెవరని వాకబు 
చేశాడు. 'నె మాలుమ్‌' అని యిద్దరు ముగ్గురు చెప్పారు. విదేశీయుడు విశ్సేష్పుడయిపోయాడు. 
'నె మాలుమ్‌' సాహెబును కలుసుకునే అదృష్టం దక్కలేనందుకు విచారించాడు!” 


ఆ విదేశీయుడికెంత ఉర్లూ వచు నో నీకూ అంతే కదా అన్నాడు రహమత్‌ ఆలీ! 
('నువభాతం, 5 జనవరి 1992) 


“మానవోవే మధుసేవి 


మహబూబ్‌ నగరంలో పల్లెర హనుమంతరావు గారుండేవారు. కాంగైెసులో (ప్రముఖ కార్యకర్తగా 
ఉండేవారు. ఆయన్ని గురించి కొంత విన్నాను కాని ఆయన్ని చూసే అవకాశం చాలా రోజులకి 
కాని లభించలేదు. ఆ తరువాత ఆయనానేనూ సన్నిహి తులమయ్యాము. 


ఆయన్ని మొదటిసారి చూడటం కోటేశ్వరరావు హోటలు వెనకాల ఒక చిన్న యింట్లో. 
కోటేశ్వరరావు హోటలు వెనకాల ఆరుబయలు. దానికానుకుని వరసగా దుకాణాలూ,యి భ్లూ 
ఉండేవి. అక్కడ ఒక గిర్నీ కూడా ఉండేది. గిర్నీ అంటే పిండిమర. ఆ గిర్నీ పక్కన ఒకటిన్నర 
గదులవాటా ఉంది. అందులో ఓ స్వాములవారుండేవారు. ఆయన బాగా చదువుకున్నవాడని ఆ 
(పాంతాల్లో (ప్రసిద్ది. గిరజాలు, యేపుగా పెరిగిన నల్లని గడ్డమూ, కాషాయ వస్తాలూ ఆకర్షవంతంగా 
ఉండేవారు. వయస్సు నలభయి ఆయిదులోపునే అనుకుంటాను. ఓసారి కోలేశ రరావు 
హాటలు యజమాని వచ్చినప్పుడు స్వాములవారిని ఆయన నాకు పరిచయం చేశారు. అపు డు 
స్వాములవారు మళయాళ (ప్రాంతం నుంచి వచ్చినట్టూ, మహబూబ్‌ నగరం చుట్టుపక్కల వున్న 
(గామాల్లొ తిరుగుతూ ఆయుర్వేదవై ద్యం చేస్తున్నట్టూ చెప్పాడు. అదీకాక చిన్న చిన్న సంపన్నుల 
యిళ్ళల్గ్లో పూజలూ (వతాలూ నిర్వహించేవాడట. ఆలా నాకు పరిచయమైన స్వాములవారు 
నాకు ఆవూళ్ళా సన్నిహి తుడయ్యాడు. ఆయన వల్ల అక్కడ (గ్రామ జీవనవ్యవస్థ సాకల్యంగా 
బోధపడేది. కోటేశ్వరరావు యజమాని వారాంతానికి వూల్ణొకి వచ్చేవారు కదా-ఆ రెం[డోజాలూ 
సాయంకాలాలు స్వాములవారు హోటల్లో ఉన్న ఆటకమీదే గడిపేవారు. నేనోసారి ఆదివారంనాడు- 
ఆదివారం హోటలు మూసేస్తారు. హోటల్లోకి వెనకనించిపోతే తలుపు తెరిచి వుంటుంది. 
హోటల్‌కి (ప్రవేశించాను. కోళేశ్యరరావు కనిపించలేదు. అటకమీద వెలుతురు కనపడేటప్ప టికి 
వై కిక్కాను. అక్కడ స్వాములవారూూ యజమానీ మాట్లాడుకుంటున్నారు. ఇద్దరి ముందు 
రెండు గ్లాసులూ-ఓ పెద్దసిస్తా ఓ కూజా ఉన్నాయి. నన్ను చూసి యిద్దరూ లేచి మర్యాద చేశారు. 


2 పరద స్మృతి 


నేను కోళుశ్వరరావు కోసం వచ్చానని, భోంచేసి త్వరగా వెళ్లిపోవాలని చెప్పాను. వాళ్లు తాగుతున్నారు. 
స్వాములవారు గ్లాసు నిండీ నిండగానే ఏకగీపంగా లాగేస్తున్నారు. మనిషిలో కించిత్తు మారు లేదు! 
వాకాశ్చర్యం వేసింది. ఆయస్ది పెద్దపట్టు. అంతటి పట్టు పర్మిశను మనం సామాన్యంగా చూడం. 
ఆమర్నాడు ఆయన వాలకమే వేరు. దై వాంశంగా ఉండేవారు. ఆయన్ని చూస్తే నాకు ముచ్చట 
వేసేది. ఆయన దగ్గర మందులు నూరేందుకు ఇద్దరు పల్లెపడుచులుండేవాళ్లు-*అంకుర్‌” 
చితంలో పనినునిషిని చూస్తున్నప్పుడు స్వాములవారీ పరిచారికలే కళ్లకు కట్టారు! అంత 
అమాయకంగా, నాజూగ్గా ఉండేవారు. తలముడి ఆందంగా శౌసీవారు. చీరలు పాదాలకు బాగా 
యెళ్తుగా కశ్చేవారు. ఎప్పుడూ (పసన్నవదనాలతో ఉండేవారు, అప్పుడప్పుడు ఆయన దగ్గరకు 
పోయి మాట్లాడుతూ కూచుండేవాణ్లి. మందులకోసం ఒకరోయిద్దరో పెద్దమనుషులే 


వచ్చిపోతుండేవారు. ఆయన మాట్లాడే తీరులోనే వాళ్ల రోగం సగం నయం అయ్యే అవకాశం 
ఉండేది. 


స్వాములవారి దగ్గర పనిచేసే యిద్దరి పిల్లల్లో ఒక దాని పేరు మల్లమ్మ. దాన్ని మల్లీ అని ఆయన 
పిలిచేవారు. ఆ పిల్లి చాలా బాగుండేది. నా వయస్సు ఆప్పటికి యిరపయి మూడు యిరవయి 
నాలుగు. అంచేత ఆ పిల్లని చూసినప్పుడల్లా నాకు భువనైక సుందరిగా తోచేది. నేను 
వెళ్ళినప్పుడల్లా నన్ను చూసి ఆతి వినయంగా నవ్వేది. ఆయితే యివన్నీ నేను పట్టించుకునే వాళ్ణి 
కాదు, నొ అధికార కార్యక్రమంలో మునిగిపోయి ఉండేవాణ్ణి కనక. నేను పూళ్ళా నిత్యం తిరిగే 
(పొంతాల్లొ సామాన్య జనానికి నేనరకే యెంతో భయం, భక్షీని, నేనో పెద్ద అధికారిసని వాళ్ల ఊహా, 
అందుషల్లే స్వాముల వారింటిచుట్టూ ఉండే జనానికీ నేనంటే గౌరవం. ఆయనకి నేను రావటం 
"పద్ద "హోదాగా భావించేవాడు. మళయాళ స్వాములవారు కనక మానవసేవే ముధుసేవ అని 


తలపోసినా ఆయనమీద నాకు దురభిప్రాయం లేకపోవటం వల్ల నాపట్లు మరింత గౌరవం 
(పదర్శించేవాడు. అయితే దానికీ వాద్దుండాలి కదా! 


ఒక రోజు నేను పడుకుని లాంతరు దగ్గర చదువుకుంటున్నాను. రాతి తొమ్మిది కూడా 
కాలేదు. అప్పుడు రోడ్డుకానుకుని ఒకే మేడ ఉండేది. వకీలు నారాయణరావుగారి మేడ. ఆ 
మేడమీద ఒక గదిలో ఉండేవాణ్ణి. నాగదీ, వరండా, వెనకాల విశాలమైన డాబా. ఆ డాబామీద నా 
చ్మప్రాసి నిదపోతున్నాడు. మెట్లమీద చప్పుడయింది. క్షణాల్లో కోటేశ్వరరావు వచ్చాడు. గుప్పున 
సారా వాసన! అసలుసంగతి మరిచిపోయాను. కోళేశ్యరావుకి తాగుడు వ్యసనం. తాగటానికి 
డబ్బిస్తే వంట (ప్రత్యేకంగా బాగాచేసి పెట్టేవాడు. ఆవేళ నేనక్కడ భోంచేశాను. నేను లేచి 
నిలబడ్డాను. కోటీశ్వరరావు నాచెవిలో మెల్లిగా మల్లమ్మ వచ్చింది మెట్లమీద ఉంది ఆనా ఎడు. అంతే 
(బహ్మాండం నామీద ఒక్కసారి పడ్డట్టయింది. ఎందుకన్నాను. దానికి రావాల్నుంది. సొ గములవారు 
పోయి నీకేమన్నా సహాయం కావలిస్తే చెయ్యమన్నాడుట, ఆంటూ మందహాసం చేశాడు. ధైర్యం 
చేసి దాన్ని పీలవమన్నాను. ఇంతలోకి నా చపాసి లేచి వచ్చాడు. మల్లమ్మ వచ్చింది. ఏంకావాలి, 
యింత రాత్రిపూట రావటం తప్పుకాదా, కోటేశ(రరావు తాగివున్నాడు, నీకన్నా బుద్దిలేదా- 
వెళ్ళు-అని లోపలికి పోయి ఓ అయిదు హాలీరూపాయిల నోటు యిచ్చి తీసుకోమన్నాను. 
ఆనోటు నాకాళ ఎ దగ్గరపడేసి, తలవొంచుకువి దొరా, తప్పయింది- ఆంటూ కన్నీళ్లతో ఒక 


వరద స ఎకె 53 


దూకున వెళ్ళిపోయింది. స్వాముల వారు నాకు చెల్లిద్దామనుకున్న కానుక అన్నమాట! ఆ 
రోజునుంచీ నాకోరకమయిన భయం పట్టుకుంది. అంతే ఆతరువాత ఓ వారం రోజులే ఆవూళ్ణొ 
వుంది. తిరిగి హైదరాబాదు వచ్చేశాను. 


ఇంతకీ ఆ స్వాముల వారింటి దగ్గర ఓ రోజున ఓ పెద్దమనిషి వచ్చాడు. ఆయన దగ్గిర ఓ పొట్లం 
తీసుకుని నావంక చూస్తూ వెళ్లిపోయాడు. రెండుమూడు రోజుల తరవాత ఒక సాయంకాలం 
తాలుక్టారు దగ్గర్నించి ఓ మనిషివచ్చి మందుముల నరసింగరావుగారూ బూర్లుల రామకృష్ణరావుగారూ 
ఆర్మాతి వస్తున్నారనీ, పల్లెర్ల హనుమంతరావు గారింట్లో రహస్యసమావేశం ఉందనీ, నన్ను వెళ్లి 
కలుసుకోమనీ కబురుచెప్పాడు. ఆర్యాతి పదిగంటలకు పల్లెర హనుమంతరావు గారింటికి వెళ్లాను. 
ఆయన నన్ను చూసి సందేహి స్తుంటే, నేను ఫలానా అని చెప్పుకుని ఇల్లెందుల రామచం(దరావుగారి 
సూచనమేరకు వచ్చానన్నాను. ఆయన నవ్వుతూ నన్ను లోపలికి తీసుకుపోయారు. స్వాములవారి 
దగ్గిర చూసిన పెద్దమనిషే హనుమంతరావుగారు! అప్పుడప్పుడు అక్కడికి వై ద్యానికి పోతుంటానని 
చెప్పారు తరువాత. లోపల ఒక గదిలో రామకృష్ణా రావుగారూ నరసింగరావుగారూ కూర్చుని 
వున్నారు. నన్ను చూసి కూచోమన్నారు. వారిద్దర్నీ చూడటం అదే (ప్రథమం. 


('ముపభాతం, 20 జనవరి 1992) 


లే రహస్య మంతనం 


పల్లెర్ణ వనుమంతరావుగారు పెద్దమనిషంటే పెద్ద మనిషీ మాట మెత్తన. మనస్సూ మెత్తన. 
నిరాడంబర జీవి. నిజాం పరిపాలన పోయిన తరవాత రామకృష్ణారావు గారి (ప్రభుత్వంలో మంతిగా 
చేరారు. తరవాత పార్తమెంటు సభ్యులుగా ఉన్నారు. నేను రామకృష్ణారావుగారి సమక్షంలో కూచుని 
మాట్లాడటం |పారంభించగానే ఆయన గదిలోంచి వెళ్లిపోయారు. 


రామకృషమ్ణారావుగారితో (ప్రథమ పరిచయం నాకు. మందుముల నరసింగరావు గారితోనూ 
అంతే. నేనున్న ఆరగంటా, నలభయి అయిదు నిమిషాల్లో రామకృష్ణారావుగారీ యెక్కువ 
మాట్లాడారు. రాష్టంలో పరిస్థితులు బాగాలేవనీ, సర్‌ మీర్జా ఆగమనంతో పరిస్థితుల్లో యేమన్నా 
మార్పురాగలదేమోనన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. (పజలు రాష్ట వ్యవహారాల్లో భాగస్వామ్యాన్ని 
కోరటం సహజం అని పాలకులు గుర్తించి (ప్రజాస్వామికపద్దతుల్లో (పభుత్వం యేర్చడేందుకు 
తగిన సన్నాహం చెయ్యటం ధర్మం అన్నారు. ఆలాంటి ఉద్దేశం కనక సర్‌ మీర్జాకు కలిగితే సేటు 
కాం[గ్రసు సహకారాన్ని యివ్వటంలో తప్పుండదనారు. అలాంటి నిర్ణయాలు దీసుకునే ఆధికారం 
స్టేటు కాంగెసుకే ఉందన్నారు. నరసింగరావుగారు నాయోగక్షేమాలడిగారు. హైదరాబాదులో 
వీల యినప్పుడల్లా వచ్చి చూడమన్నారు. నరసింగరావు గారు ధారాళంగా పాగతాగుతారు. చార్మినార్‌ 
సిగరెట్లు. ఒకదాని తరవాత ఒకటీ-గది అంతా పాగ. రామకృష్ణ రావుగారు దగ్గటం |పారంభించారు. 
నేను (గహించి లేచి నిలబడి సెలవుతీసుకున్నాను. హనుమంతరావుగారు నన్ను వీధిగుమ్మందాకా 
సాగనంపి “రాతి, జాగర్తగా పాండి" అన్నారు. నేను మహబూబ్‌ నగరు వదిలి పెట్టేదాకా 


రిషీ వరద స ఎకి 


ఫానుమంతరావుగారిని అడపాదడపా కలుసుకుంటుండే వాళ్లే. అప్పటీ హైదరాబాదు రాజకీయాల్లో 
యులు ౧ 


సేటు కాం(గెను నిర్వహి ంచే కార్యక్రమం, ఆ సంస్థలో అప్పుడప్పుడే నెలకొంటున్న అభిప్రాయ 
బేధాలూ ఆవగాహన చేసుకునే వాళ్ల. 


ఈ నేపథ్యంలో హైదరాబాదు వచ్చినప్పు డల్హా రామకృష్ణారావు గారిని కలుసుకు ంటూండే వాళ్ల, 
ఆయన అప్పుడు కాచీగూడాలో ఒక పెద్ద యించ్చా వుండేవారు. న్యాయవాది వృత్తి కూడా 
చేసేవారని గుర్తు. (పథమ సమావేశంలోనే రాసుకృష్ణారావుగారి పట్ల నాకు గౌరవాభిమానాలు 
కలిగినయి. సంస్కాంరి, మేధావి, రాజనీతి సారం తెలిసిన రాజకీయ వేత్తగా నాకు కనిపించారు. అదీ 
కార్త హైదరాబాదులో కనక |పజా (పభుత్వం యేర్ప డితే ముఖ్యమంత్రిగా తెలుగువాడే అధికారంలోకి 


రావాలని నాకో (ప్రాంతీయ దురభిమానం కూడా కద్దు. హైదరాబాదు రాష్ట్రంలో తెలుగువారే అధిక 
సంఖ్యాకులు కనన, 


ఆ తరవాత కొద్ది రోజులకే ఒక సాయంకాలం సర్‌ మీర్జా ఇస్మాయిల్‌ గారి దగ్గరికి ఈశ్వరదత్తు 
గారు నన్ను తీసుకుపోయారు. ఒక నాజూకయిన వ్యవహారాన్ని నాకు వప్పగిస్తామని చెప్పారు. 
ఆమాటవిని కొంత భయపడ్డాను కూడా. నన్ను చూడగానే ఇస్మాయిల్‌ గారు నన్నూ, దత్తుగారినీ 
షామంజిల్‌ వెనక వరండాలోకి తీసుకుపోయారు. అక్కడ ముగ్గురం కూచున్నాం. ఎవరూ 
నోరిత్తలేదు. కొంత సేపయిన తరవాత మందస్వరంతో సర్‌ మీర్జాగారన్నారూ, రామకృష్ణారావు 


గారంకే మనందరికీ గౌరవభావం వుందికదా. ఎటువంటి శ్లీష్టపరిస్థితుల్లో నేనీ ర్మాష్టానికి |పధానిగా 
పచ్చానో ఆయనకి తెలిసి ఉంటుంది. నాగురించి విన్న వాళ్లూ, నన్నెరిగున్నవాళ్లూ నా చిత్తపుద్దిని 
శంకించరని నా మట్టుకు నేననుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో యీ రాష్ట్రానికి నేనేమన్నా కించిత్తు 
ఉపయోగపడాలంటే రామకృష్టారావుగారి లాంటి నాయకుల సహకారం కావాలి. నేననుకున్న 
మంతి మండలిలో చేరాలి. ఆ సహకారం యెలా లభ్యమవుతుందో సువ్వాయనతో సం(ప్రదించి 


చెప్పు. నువ్వాయనతో సాధికారికంగా స్వేచ్చగా మాట్లాడేందుకు నేననుమతిస్తున్నాను. అయితే 
అంతా పరమ గోప్యంగా ఉండాలి.” 


“సరి నన్నాను. దత్తుగారికి నామీద విపరీత వాత్సల్యం. దానికి తోడు నేనలాంటి పనులు 
నిర్వహి ంచగలననే విశ్వాసం. అయినప్పటికీ సర్‌మీర్జాతో సవినయంగా ఒక మాట అన్నాను. 
“రామకృష్ణారావుగారు వ్యక్తిగతంగా యేమీ చెయ్యరేమో! స్టేటు కాం(గసులో తానేమన్నా రాజకీయ 
చర్య చేపట్టాలంటే |పతిపాదిస్తారేమో'. సర్‌ మీర్జా లేచి “యింక మాట్లాడకు. ఆయన 


చెప్పిందేదో ఏను. నాకాయన సహాకారం కావాలి. ఉంటుందని ముందుగా తెలియాలి” అని 
అన్నారు. 


నాకు మాతం కొంచెం భయం పట్టుకుంది. షామంజిల్‌ నుంచి బయటపడగానే ఈశ్వరదత్తు 
గారితో అన్నానుః “రామకృమ్ణారావుగారితో నా పరిచయం అనతికాలంలోనే అత్యంత సన్నిహితం 
కావటానికి యెన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా సాహిత్య సంపర్కం ఒకటి. ఆయనతో అలా, 
పరస్పరాభిమానపురస్య్కారంగా పరిణమించిన పరిచయాన్ని నేమ దుర్వివియోగం 


చెయ్యడమవుతుందేమో. కించిదనుమానం కలిగినట్టయినా, ఆయన్ని మళ్లీనేను చూడలేక 
పోతానేమో!” 


వరద స్మృతి (ఇ 


లేకువ్యూలో ఈశ్వరదత్తుగారి వనతిగ వాం నుంచి రాషుకృష్ణారావుగారికి "టెలిఫోను చేశాను, 
ఆయన్ని వెంటనే చూడవలెననీ, ఆత్యవసరంగా సంప్రదించవలెననీ. ఆయన ర్యాతి తొమి దిన్నర 
(ప్రాంతాలకు రమ్మన్నారు. అప్పటికే యెనిమిదయింది. దత్తుగారింట్లో భోంచేసి కారు తెప్పించాను. 
కారు తెప్పించింతరువాత మళ్లీ అనుమానం. నా దౌత్యం గోప్యంగా ఉండాలికదా. కారు ఆమీరాకారు. 
అంటే (పభుత్వ వాహనం. ఆలా అని కారు ముందు రాసిన ఫలకం ఉంటుంది. అలాంటి కార్లో పోతే 
రహస్యం యేమిటి? దత్తుగారితో అలాంటి కార్డ్‌ పోగూడదన్నాను. ఆయన తికమకపడ్డారు. వూళ్లో 
చప్పున దొరికే మరో స్నేహితుడప్పటికెవరూ లేరు. తర్కించి తర్కించి ఆఖరికి వల్లూరి 
సూర్యనారాయణరావుగారనే (ప్రసిద్ద న్యాయవాదికీ ఫోను చేసి-ఆయన మాకు తెలిసినవాడే- 
తరవాత హైకోర్టు బిడ్డ ఆయ్యారు-ఆయన కారును (డైవరుతో సహాపంపమని అభ్యర్థించాము. 
మరో గంటలో కారు వచ్చింది. ఆ సమయాన ఆం(ధరా(ష్టంలో సుప్రసిద్ద కాంగైసు నాయకుడూ, 
స్వాతంత్ర్య సమరయోధుడూ అయిన డాక్టరు పాలకోడేటి గురుమూర్తిగారి అబ్బాయి సాంబశివరావు 
దత్తుగారింట్సొ ఉన్నాడు. ఆతనూ న్యాయవాది. అతణ్ణి నాకు తోడుగా రమ్మన్నాను. ఇద్దరం 
రామక సష్టారావుగారింటికీ వెళా ము. సాంబశివరావును ఆయనకు పరిచయం చేసిన తరువాత 
నేనూ రామకృష్టారావుగారూ వేరే గదిలో కూచుని మాట్లాడాము. ర్మాత్రి పదకొండయింది. 
పర్యవసానం. సర్‌ మీర్జా పట్ట తనకెంత సానుభూతి వున్నా వ్యక్తిగతంగా యే రాజకీయ నిర్ణయం 


తీసుకోలేననీ, స్టేటు కాం(గెసుతో (సంప్రదించవలెననీ, ర్మాష్టంలో సంఘవ్యతిరేక శక్తులనూ 
మతోన్మాద శక్తులనూ వెంటనే అదువులోకి తీనుకురావలనిన ఆగత్యం ఉందనీ 
రామకృష్ణారావుగారన్నారు. అలా చెయ్యలేని పక్షంలో సర్‌ మీర్జా యేమీ సాధించలేకపోవచు ననీ 
అన్నారు. అంతమాత్రాన ఆయన విస్పృవహ చెందరాదనీ, ప్రయత్నం తప్పక చేసి తీరాలని 
అన్నారు. నేను సెలవుతీసుకుని వచ్చేశాను. మర్నాడు సర్‌ మీర్దాతో పూసగుచ్చినట్లు జరిగిన 
సంభాషమూ నివేదించాను. అనుకున ్పట్లుగానే సంవత్సరమైనా తిరక్కపూర (మే సర్‌ మీర్జా (పధావిపదవికి 
తిలోదకాలిచ్చి వెళ్లిపోవలసి వచ్చింది. 


ఈ ఉదంతాన్ని ఎందుకు ఉల్లేఖించవలసి వచ్చిందో చెబుతాను. రామకృమ్ణారావుగారు 
ముఖ్యమంత్రి అయేంత్తవరకూ ఆయన (ప్రతిపక్షాలు ఆయన మీద అభాండాలు వేసేవారు. 
ఆయన నిజాం ముం(తివర్గంలో చేరే (ప్రయత్నం చేశారని. ఇదెంత మాతం నిజంకాదనటానికి నేనే 
(వత్యక్షసాక్షినయ్యాను. నిజానికి ఆయనకంత అధికార వ్యామోహం ఉండేదికాదు. ఎంచాతనంటే 
ఆయనకు బహి రంగంగా (ప్రస్పుటంకావి ఆత్మవిశ్వాసం ఉండేది. స్థితవ్రజ్ఞుడవటం వల్ల. ఆనాటి 
స్టేటు కాంగ్రెసు నాయకుల్హొ ఆయనకున్న మేధానంపత్తిగానీ, విజ్ఞాన విశిష్టతకానీ, రాజకీయ 
విజ్ఞత కానీ మరెవరికీ లేదన్నది నిర్వివాదాంశం. ఆదీకాక ఆయన పండితు. విజంగా బహుభాషా 
కోవిదుడు! 


('మవ్రభాత౮ి, 5 ఫిబ్రవరి 1992) 


56 వరద స్మృతి 
హైదరాబాదు నుంచి ఓసారి బెజవాడ పోయాను. అక్కడికి ఎంకటశా స్తిగారు 
కంటి వైద్యం కోసం త $రలో రాబోతునా “రని తెలిసింది ... వెంకటశా'స్త్రిగారి 
ఛాయాచ్చి తాలను నన్నే తీయించమని రాశాడు [ శ్రీ శ్రీ]. నేను తిరిగీ బెజవాడకొచ్చి 
బందరుకాలన పక్కన వెంకటకా స్తిగారు విడిది చేసిన ఇంటికీ పోయాను. నాతోపాటు 


ఫణిభూషణారావూ, నీలంరాజు వెంకటశేషయ్యగారూ వచ్చారు. మా వెంట ఓ 
ఫోట్‌ గాఫరూ. 


వెజవాదటో : 1947-48 
౩3. ఈశ $రదత్తు - 50 వ జన్మదినం 


[1947 లోశ్రీ కుందూరి ఈశ్వరదత్తు 50వ జన్మదినం నందర్భంగానూ, 
స్మతికారంగంలో సాతికనంవత్తరాల అనుభవం పొందిన నందర గం గానూ ష్‌ బ్రహితుల్లూ 
అభిమానులూ వంపిన నందేశాలను బొజివాడలో నంకలితం చేని చెవు చేయించిన 
వుస్తకాన్ని నరదరాబోశ్వరరావుగారు ఈశ్వరదత్తుగారికి బహూకరించారు] 












నః 


Messages from friends ana జీ 
admirers on the occasion 
of his 50th birthday and 
the Silver Jubilee of 


his journalistic career, 


నః 






Compiled and presented by 


నో ABBURI VARADA RAJESWARA RAU 


స్‌ జ భో 
ఖో 


వరద స్మృతి 57 


[అందులో చేర్చిన ఒక ఉత్తరం] 19, Albert Road, 
Allahabad, 
17th September, 1947. 
Dear Sir, 


Ithank you for your letter of the 12th of September about Mr. K. Iswara 
Dutt. 1 should have been very happy indeed to have written something at 
length about him if it were possible for me to do so. I have however, been 
confined to bed for about 18 months and am unable to do any serious work. 
I am, however, sending you the following message:- 

"Ihave had the pleasure of knowing Mr. K. Iswara Dutt at close quarters 
for about 17 years, during which period I have leamt to admire his power of 
great facility of expression, command over the idioms and above all his sober 
judgment. When he was at Allahabad he occupied a distinct place in the social 
life of Allahabad and was looked upon as a journalist of great ability. He was 
the founder of the Twentieth Century which commanded much influence and 
respect so long as it was possible for him to edit it himself. I hope he has many 
years of useful service before him. I wish him every success in life." 


Yours faithfully, 
A.V. Rajeswara Rau Esqr., JET 
Rta VET 
Sere 
zw | 
(Madras Presidency). [Tey Bahadur Sapru] 


సాహిత్యంలో కృషి గురించి శ్రీ శీ 


[తెలుగు సాహిత్యంలో తాను చేన్తున్స కృషి గురించి 1947లో శ్రీ శ్రీ రాసిన 
ఉత్తరాలు:] 


Hy ol hala, 
Deas Vranas, " l= మ ౬9 477 
vel hh న. Amey ని గట 
Dh hes hon నల hand Bret 











60 


వరద స్మృతి ' 
28 శ్రీనివాస పెరుమాళ్‌ సన్నిధి ఏఓ, Madras 
శ్రీ వివాసపురం, రాయపేట. 23-3-47 


My dear Varada, 

In the hope that you might have reached Waltair by now I am addressing 
this letter C/o. your father. Are you likely to come to Madras in the near 
future? Could you fix up aresidence at Bezwada? My Satakam is ready 10 g0 
to press. Y our father has promised an INTRO in kanda metre. Could you send 
iton to me? Phani hasn't sent me the photographs. When you go to Bezwada 
please urge him on to prompt action. 1 have applied to the Chief Press 
Magistrate for declaring myself as Editor Dhvani. What about your article on 


శీతోప్షస్థితి ? And your father's verse. I met your brother Kumar the other day. 
He is O.K. 


Yours 
Sn A.V. Rajeswara Rau M.A 
Clo. Si Abburni Ramaknshna Rao garu 
Librarian, Andhra University బే క 
Waltair నను 
జః 
28 5.౨.5. St. 5. Puram, 
R. Peta, M. 
18-4-47 
My dear Varada, 


Received your silence. Hope you'll break it. am proceeding shortly to 
Vizag. Shall appraise you the exact date later. Stopping at Bezwada for a day 
or two. Please ask Phani to be ready with photos. QK is away at Hbad. 
Satakam is ready. 


" Arudra" is fixed up as Asst. Editor in Ananda Vani. 


more (most probably) in person. 
affly yours 
Sri A.V. Rajeswara Rau 
C/o. M. Phani Bhushan Rao 
"Mail" Correspondent Sn Sn 
BEZWADA ॥ 
Madras 

18-5-1947 

My dear Varada, 


am in receipt of all your letters. My address is the same. 1 heard that you 
were atH bad & 301 didn't write. Hope you have returned to Bezwada by now. 
How about publishing my Century. I am told that Jacobin Publishers have 


టా ఆనానభాన్య్వాు.. చతర నద హన. దట. దా 


వరద స్మృతి 61 


announced that they are printing it. A friend of mine (1 think you know him- 
Mr. T. Bullaiah of Navabharati Gurukul) has offered me money and has 
undertaken to get it printed. But the deal is yet open. 1 want [him] to expedite 
matters. My Ms is ready. Itis with Mr T. Bullatah, room No 20. Meenakshi 
Vilas, [... rrabalu] Chetti St. G.T. Madras. [Iam] writing this letter from the 
above address. You can, if you write to me to the above [address] .or to 28 
Srinivasa Perumal [Sannidhi] St. Srinivasapuram, Royapet. But I am badly 
in need of [money.] I want to come to terms speedly with my publishers. 
Please negotiate on my behalf and let me know. 1 wrote to your father for his 
Intro but there has been no reply. Arudra is writing a వర్షింపు and Visweswara 
Rao's verses (4 4) may also 06 included. 

As for my "Dhvani" things have come to a temporary standstill. Iam still 
expecting a call from the Chief President... Magistrate to declare my [name] 
as the Editor & Publisher. [The] quarters from which I [expected] money 
have chosen to [sleep] over the matter. Every thing [is] going wrong with me. 
With the greatest difficulty [am managing to keep my head above the waters 

Puripanda is here. He is pnnting his '‘Soudaminr' and other poems (in 
English translation) here. The translations have been made by me & I also 
wrote a brief & breezy introduction. The printing is proceeding apace and the 
book promises to be a nice little luxury. 

Well. I shall halt at this point. am eagerly awaiting to hear from you. may 
go to Vizag one of these days. In that case shall telegraphically advise you 
of m™ ioumey. 


(స్కీ గర్‌ (బాకెట్లలో ఉన్నమాటలు ఉత్తరంలో చిరిగిపోయిన భాగంలో వి] 


ఉద్యోగ సంబంధిత విషయాలు 


[ఉద్యోగ నంబంధిత విషయాల గురించి వరద రాజోశ్వరరావుగారు ఉన్న తాధి 
కారులతోన్తూ జర్జులిన్దులతోన్తూ ఇతర (వముఖులతోనూ ఉత్తర (వత్యుత్తరాలు 


రిపాడు. 
జరిపాడు. ] Hyderabad-Dt., 
12th February, '47. 
My dear Varada, 


Iam again in the happy company of Mr. Dutt. I met Mr. Sreenivasa Rao 


and here is a letter he has written to you. your letters are delivered by Mr. 


62 


పరద సతి 


Shyamsunder and nothing to worry about them. Mr. Dutt 1s very well 
satisfied with your work and he only said that he thought that the address you 
gave him is not complete when simply sard-Hanumanpet, Bezwada. By this 
time you might have received his letter too. 


The exhtbition is postponed for another fortnight and I could get an 267... 
worth Rs. 100/- from them. I wrote to Mr. krishnamurti to issue the number 
with the available advts and think of the rest later. 


Tam very happy to tell you that your article on Sir Mirzais highly praised 
by Mr. Dutt and everybody here. Don't get worried over something said by 


somebody-get along. Wishing you good luck. Iam coming there on 144 
morning. 


Pham 
[Malladi Phanibhushana 220] 
% 
IRamachandra Rao 
H.CS. 
Date ౬ అ నా 47. 
Dear Mr.Rajeswara Rao, 


Your kind letter to hand. Ihave been expecting to hear from you. 1046 gone 
to Hyderabad about a week back and leamt that you had met my father-in- 
law. During my stay in Hyderabad I called on Mr.lswar Dutt. 1 introduced 
my brother also to him. You may be interested to know that Mr.Madhava Rao 
Anwar to whom I gave a letter has now become an M.L.A. Do meet him 
when you visit Hyderabad next. 

I would certainly visit Bezwada some time ... Please be writing to me 
whenever you find time. 

With best wishes, 


A Hage 
[P.S.] Kindly convey my respects to your father. 


2 


ఎలక్సోజా మాధవాచార్యులు, ఎం.ఏ., నూజివీడు, 
26.2.47 
సోదరా! ఆశీః 


మీ ఉత్తరం చూచి చాలా సంతోషించాను. మీ హై(దాబాదు వృత్తాంతం, ఇటీవల నేను వాల్తేరు 
వెళ్లినప్పుడు (శ్రీ నాన్నగారి వల్ల విన్నాను. అప్పుడే ఎంతో సంతోషించాను. ఇప్పుడు ఇంకా 


వరద స్మృతి 6కే 


వివరాలు మీ ఉత్తరము వల్ల తెలిసినవి. ఆం ధమహాసభ పక్షాన, (శ్రీ కుమారరాజా వారి వల్లా సర్వవిధ 

సాహార్ద పయత్నాలూ జరుగుతవి. అప్పుడే, శ్రీ, వారిపర్వోత్తమరావు, పున్నయ్యశా(స్తి గారలు, 

సర్‌మీర్జా ఆహ్వానము మీద హై(ద్రాబాదు వెళ్లారు. ఇందులో మీ ప్రమేయం కూడ తగినంత ఉండి 

ఉంటుందనుకుంటాను. శ్రీ కుమారరాజూవారి చేత మీకు కూడ ఉత్తరాలు (వాయిస్తాను. 
తెలుగు లిపి సంస్కారము చూస్తున్నాను. కొంచెం ఆలోచన రేకెత్తిస్తున్నది. ఈ విషయము 

విపులంగా [వాస్తాను. మీ కుశలవార్తలూ శ్రీ నాన్నగారి ఆరోగ్యవార్తలూ విశేషాలూ (వ్రాస్తుండండి. 

బెజవాడ వస్తే తప్పక మిమ్మల్ని కలుసుకుంటూ ఉంటాను. ఇక్కడ పిల్లలు ఆంతా కులాసా. 

మీ 


Abburi Varada Rajeswara Rau garu, M.A. 
Liaison Officer 

Hanuman Pet 

Bezwada 


Y. Madhavacharya, M.A., Nuzvid 19.3.47 
సోదరా! ఆశీః 

నేను మీకు బెజవాడ ఉత్తరములు (వాస్తే ఎలాగ తిరిగి వచ్చేసిందో చూశారా? 

మీ కార్యక్రమ విశేషాలేమిటి? “ములకోల” పుత్రిక మిమ్మల్నీ, “ఫణ నీ గూర్చి ఏమేమో 
'పిచ్చి వాతలు |వాస్తున్నదట గదా!మశేమీ ఫరవాలేదు. దావి మాటలు లక్ష్యం చేసే ప్రజలు ఎవరూ 
ఉండరు. ఎవరైనా ఆ తరగతి వారున్నా సంశయము పడవలసిన అవసరములేదు. 

“ఫణి” కూడా చిన్నవాడు. ఏమైనా చిన్నబుచ్చుకుంటాడేమో ఫరవాలేదని చెప్పండి. 

నేను బెజవాడ త్వరలోనే వస్తాను. అన్ని సంగతులూ సాకల్యంగా మాటాడవచ్చు. 

శ్రీ నాన్నగారి క్షమోదంతాలు ఏమైనా తెలుస్తున్నవా? జవాబు (వ్రాయండి. 

మీ 


హు ముత. 


Sitaramavilas 
Hanuman Pet 
Bezwada 
27th Mar '47 
My dear Varada, 
Iknow you are happy with your parents after an absence of some months 


and Iam sure your dear father is keeping good health. Iam eager to meet him 
once. 


లశ వరద స్మి 


When are you going to go here again. Mr.Phani had been to Madras and 
160 not know his programme. Did you send the design to Mr.Dutt; and what 
did he say about I do hope you have shown it to father. 


With kindest regards, 


Yours sincerely. 


K.Rammohan Sastri 
బందరులో యింకొక మూల కౌతా (గ్రీ,రామశ్మాస్తి గారి 'శారది.....కౌతా 
శ్రీ రామశాస్తిగారు దేశ భక్తుడే కాదు, సంఘ సంస్కురణాభిలాషి సంస్కారంలో 
స్వయం మార్గదర్శకుడై నాడు. ఈయన కుమారులే రాపుమోహానశాస్తి. 





[జనవరి 1948లో శ్రీ, కె.ఎమ్‌. మున్షీ (Agent-General of Government of India 
at Hyderabad) బెజవాడలో పర్యటించడానికి వెళ్లిన నందర్భంలో-] 


[ముందు వరస మధ్యలో-కుడివై పు కె.ఎమ్‌. మున్షీ ; ఎడమవైపు! “వరద; వెనక వరస 
మధ్యలో-కుడివై వు మల్హాది ఫణిభూషణరావు, మొదలై నవారు] 


వరద స్మృతి 65 
“పబిక్‌మెండ్‌ 
(9 సూ 


[1947.48 లో 'వభ్రిక్‌ మైండ్‌ అనే (తైమాన వతికను బౌజవాడనుంచి 
(పారంభించాలని ([వయత్ని ంచారు.] 


Joumalists, publicists, publicity and public relations men, and film and 
radio experts, who devote their time and talent to influence the public mind 
and put others on the map are themselves 50 much behind the scene that not 
much is known of their duties and responsibilities, of their methods of work, 
oftheir assignments and activities, and of their own personality, that Iventure 
to launch a quarterly entitled The Public Mind' - a quarterly to begin with 
- for filling a gap in our periodical journalism. The journal will cover a large 
field and contain attractive features under various heads. It will incidentally 
bea kind of meeting ground of fellow-workers who are endeavouring, each 
in his own way and according to the measure of his opportunities, to make 
an appeal to the public mind as well as to mould it. 

-It will be heartening to me to know that 1 have your blessings for this 
project of mine and to have the further gratification of being able to profit by 
your advice. An occasional contribution from your pen will doubtless 
enhance the value of the publication and guarantee the success of the 
enterprise. 

May I therefore solicit your moral support and active cooperation in the 
interests of a cause which you have made your own. 

Thanking you and with kindest regards, 
Tam ..... 
Yours sincerely 


Wb be Marcos (Bu 
PUBLIC MIND 


QUARTERLY 


EDITOR రజా sae 43 


ABBURI V. RAJESWARA RAU BEZWADA 


66 వరద స్మృతి 


V. Nagiah 
No. 16, Dr. Nair Road, 


T'Nagar, 

Madras, 22nd October 1947, 
Dear Mr. Rajeswara Rao, 
1 thank you immensely for your kind letter dated 20th inst. While 
congratulating you on your bold venture, I wish you and worthy journal all 
success. As desired by you, I shall, at my leisure, try my best to contribute to 


your Journal and thus give my fullest co-operation to the success of your 
Jounal. 


God bless you, 
Yours sincerely, 
Sri. Abburi V. Rajeswara Rau, Tolley 2h 
Editor, Public Mind, (VY. Nagiah]) హొ 
Bezwada. 
న 
Gurukul, 
Fernhill ౨... Nilgiris 
27th Oct. 1947. 
Dear Rajeswara Rao, 


Glad to hear from you and to have news of your work and the quarterly 
you are bringing out. I would have written earlier only haven't been keeping 
too well-I was in Bangalore and the food there upset me. Here I am recovering 
in the serenity and kindliness of the mountains. 

Tl do what I can in the way of an article, and you can expect it sometime 
in the first week of November. 

I don't hear very much from Madras. I expect everyone feels a bit 
depressed, suppressed and puzzled as to what to do ... I get that sort of 
impression from the occasional letters 1 receive as well as from the daily 
news. 

"Public Mind" seems quite a good venture only do you think you'll get 
enough specialist material to fill it and keep it going? Unless most people 
write anonymously, can they write honestly about their work and still keep 
their jobs?! 

Anyway best of luck as always, and thanks for your kindly message, 


Sincerely, 
P.3. Hope the address is adequate 


“you don't give a street or number Joh fut 
30 I've just put Public Mind, Bezwada! పు 


x 


వరద స్మృతి 67 


Gurukul, 
Fernhill P.0., NUgiris, 
6th Nov. 1947, 
My dear Rajeswara Rau, 

Received your kind letter of 2nd. You're correct in thinking I spend most 
of my time in study and writing-when it is not spent in doing my own (or the 
Gurukula's) work, cooking, gardening, even digging potatoes etc. and trying 
to milk a cow... Anyway it does nobody any harm! | 

Bangalore, where I went for three months, gave me a stomach ulceration- 
bad food there. Spratt told me something of the Roy case, seemed to me 
absurd on Tata's part and he ought to make fools of them. I guess he's enjoying 
it. 

Ienclose an article, best 1020 muster on the given topic. Hope it's not too 
long. Youcan cut if need be.Has Spratt written for you? If not do ask him and 
quote me as saying he might, if you think that necessary. 

The Arab union move is useful to buffer off Russia from the East and to 
hold out on US plans to muscle in on oil etc. But all is being set for the big 
show down between America and Russia. 

Well, I want to get this off to youin time as promised. Yes, Td like tohave 
acopy of Roy's latest: How far does his Humanism go? It will be interesting 
to me to see. I could return copy if necessary. Thanks for offer. 


warmest greetings as ever, Sincerely yours 


గా John Spiers 
Public Mind 
Quarterly 
Editor Gandhinagar, 
Abburi V. Rajeswara Rau Bezwada. 


My dear sister, 

We had been to Nuzvid yesterday to attend the formal proposal function 
at the residence of the eldest brother of Mr. S. Krishnamurti. Late in the 
evening we were back here and father left immediately for Waltair. Hé will 
be writing to you shortly. 

Father was telling me that you intend visiting Waltair for a short stay. If 
youare going there write to mein advance so that Ican send you the necessary 
money and see you off at Bezwada station. 

26248 Yours affectionately 


₹వెద్ర చెల్లెలు రాజ్యలక్మక (క్రీ, నత్తిరాజు కృష్ణారావు (ఇంట్లో 'క్నవ్షమూర్తి” ఆవి పిలిచేవారు) 
గాఢ నంబంధాన్ని కుదురున్తున్న నందర్భంలో రాసీన లేఖ] 


68 వరద స్మృతి 





I have known Sri A.V .Rajeswara Rao since he was a lad when he 
confronted me -.-and many others -- with precocity. Recently, I who had been 
in the North and he who remained in the South, found ourselves drawn by 
Destiny as Head and Assistant respectively of the Department of Public 
Relations in Hyderabad. It gives me pleasure to acknowledge that, besides 
high intelligence and deep earnestness, he has given abundant proof of his 
discretion and tact in delicate situations and difficult conditions. He adheres 
to a fine literary tradition in Andhra, and is also endowed with a larger 
outlook encompassing different communities and distant regions. As | 


ardently hope that he will grow with his opportunities I sincerely wish him 
good luck in his endeavours. 


రు టి fsara వార ‘Oza 


K. Iswara Dutt 


Hyderabad(Deccan) Public Relations Officer 


March 17, 1948 


In response to your letter N.43/S.T.R.O of the 18th instant, 1 have 
pleasure in stating that 1 know Mr.A.V.Rajeswararao, Son of' 
Mr.A.Kamakrishna Rau, since his childhood, and that 1 have taken personal 
interest in his educational and literary and journalistic career. 
Mr.Rajeswara Rau is a versatile gentleman, and bears a very good character. 
He is hard-working, honest and loyal. | 

He is exceptionally fitted to be the Telugu Publicity Officer, Information 
Bureau, Hyderabad. He has an excellent command of Telugu literary forms. 
He is an author in his own right, and has some books to his credit. He is a 
joumalist of considerable reputation in Telugu journalism, and he 1s a 
playwright also in his own right. His output, both in Telugu and English, 
as a journalist is considerable, and his previous experience of the type work 

involved in the present job is an additional point in his favour. 


వరద స్మృతి 69 


As a Mulki he has considerable personal contact with public men in the 
Hyderabad State, and his familiarity with personalities in Andhra Desh 
eminently fits him to become the spokesman of the Hyderabad Government. 
Apart from my personal interest in the career of Mr.Rajeswara Rau, I must 
state that from a public standpoint also his selection would be endorsed by 
people both in the State and in Andhra Desh. 

Yours faithfully, 


ఈ కాన్సిడెన్లియల్‌ రిపోర్ట్‌ రాసినవారు అవ్వుడు మదరాను [పభుత్వ నమాచాలళఖి డై రెక్రడుగా 
ఉన్న చావలి ఇంకటవానుమంతరావు గారు కావచు ను] 


a 


రం 
న 
మర్‌ 






"డీ యే ల 0 7 ఇ న మస్తు] న గ్‌ ల స్‌ న 
నా క eal ov sande. స మ... 
జై ॥ గ్‌ ష్స్‌ స sy క్‌ తా శో గ జ mr శ్ర స |. వ ॥ ళన ర 
| వ్‌ oe న టై ఫ్‌ న . జ్‌ ॥ మా మిన సస గై = Er టి SR ప! 
చం ల మ Mees తం nig Ways DU న ఇ క క 
RI 0 9 ట్‌ ఉత va మం మై 
మ i | 
॥ sr తల i ; 
| ప జీ. గ వీ 
శ + " ' 
re / ప్‌ 
4 నీ =: "MT 
జ బి = వ = స్‌ ర 
' on 1 భ్‌ oy జ్‌ | . నం 4 . క్‌ స క జ ర ర 
ము ry ల్‌ కై చ 
హా ౯ తి ఉర! గ్‌ 
ఎ Sie ను ఇ ల ఎ స L of క లే 
. Dar | వ wa lye > అట 
కరే సు ఉట రు మదు ba 
వ పను న rd " gfe cr HR p= 
aye rt pe Te వ ఎః ల wet +e PI Ws 
ప wri fh ‘ry స; లకి by 
క్ష ఇహ. స ర | జ | యే న తి sR ళ్‌ శ ఛ్‌ ఖ్‌ oh 
క re os eg G ల డే "టే గ శ చ 
లే వ్‌ . క్‌ “hl 
re క కశ ఓ ర్‌ ॥ 
. ఇ న్న 
ళో 
ల జ్య స్య (3 
Fa 
4 
న! 


రాజకీయ నిర్బంధం ః 1948-49 
నేను జెల్‌ ఉన్నప్పటి మాట. ఓసారి చితపు నాగరాజుగారూ, పాలగుమ్మి 

పద్మరాజూ నన్ను చూడటానికి వచ్చారు. (ప్రసంగవశాత్తు కృష్ణశా(స్రిగారు నన్ను 
చూద్దామనుకుంటున్నారని, నా యోగక్షేమాలు కనుక్కోమన్నారనీ పద్మరాజు 
నాతో అన్నాడు. “చెరకాలం' రాస్తున్న రోజులు. అందులో శా(స్తిగారి నుద్దేశించి రాసిన 
పద్యాలు పచ్మరాజుతో పాటు శాస్త్రిగారికి పంపాను ... ఆ తరవాత రెండువారాల్లో 
శాస్తీగారు తిరిగి పద్యాలు పంపించారు ... అందులో ఒకటి లీలగా గుర్తు - 

కారు మబ్బు వానకారు వాగులు పాంగి 

విండి నదులు, వరద నింగి కెగసి 

వానలోన వీవు వాన కావలనేను! 

అంతె బతుకు, చివరికంత్కౌ ఆంతే 
శాస్త్రిగారు లేరు. ఇప్పటికీ అనిపిస్తుంది నాకు! వాన లోన నేను ః వానకావల మిరు! 


70 
ఎరద స్మృతి 


[బూలై 1948 లో నరద రాజేశ్వరావుగారిని రాజుకీయలై దీగా రాజమండీ 
సెంటల్‌ జొల్లో నిర్భంధించడం జరిగింది. 


బౌ ల్లో ఉండగా “డై ర* లోనూ నోట్‌ బుక్ధొలోనూ రాసీన విషయాలను బట్టే అప్పటి 
పరిస్థితులు కొంతవరకు ఆర్థం'చేనుకోన చ్చు 


| "Hd hy San 
Ay Te" 
a 
mn sah DoF. | 9 
లీ వత మై A 
ఇష్ట 
పు 


yy ew, 
Why sa wT he. ens SR ....: = 
; అలక 4 2 “nnn న టో 


ewe వ pn a P= టాటాలు లు క 1 ట్‌ 
కృట్ట. 4 ర న వచన లేచి 


మ pin ఒన్‌ | గ లే. "rer టు ఇసు. 
శి అశ్వ ఇ, ‘ a 


రగ రాశి శ] గా 


రా 


gens 

వడ 
మాల 

శల, 
/ న —_ 


Fl 
A 
మా 


f > 


స 
TT గర 





వరద స్మృతి 71 


ఉన్నది. 
రండు వో గిలా యు Ra 
న్ని హాడ్‌ రకంగ రుతురు ss జ్జ నొ 
క్‌ వంకర లగి నాచ్‌ [6 
2౭ ల్‌ గం ఫా ఉంటా న. 
ద బాల్ని 
6కి ఏ జుహు కాలం. అండ) లో ౨౦౩౩ 
వు వి గించి. [ట్ర lousy వవ. యతో. 
GET నే రం నాన్నా రను జా 
వాం mun. న చన I వాట 
$6 ౦ వ లన యం౦ంళత లగ్గం 
తలి నానా 
నం Sy: నాలాత ((౧నందొ గల 
ం నా. 
Pa ah TOS మాత శు. 
నాననిలో సన కల్తి ది 
eax నె సవా డి నవక ల్లా నా లోని 
PN త వన 
త్రాణ ౨వాంశాం రీ కర లల్ల ద" శ 
నా గుం చబరారు న ఐం గగాగుతుగం. 
యెలా 


| 
eso 8. 


72 





వశ శాం కోలు ధీలల్లాడే అల ఇవ్రొల 
WN AA ప 

wer నా యవ క్ర గగ అ ర్య. గోలగా 
బివి 1 సోతుగ్న ఓ Up, ౨౦ ఆలా న్వు. 








వరద స్మృతి 


75 


76 








77 
వరద స్మృతి 


78 





79 
వరద స్మృతి 


నవక చాలక గూ! బిల్లా ౫ డ్‌ 
రాజం వం ఊంగంని. కరి బూత 4 శాలాూ, 
ఇం బె కాటి కల టో పసవాానాోా 0 షర దా 
వాళు. విలా 0 టిలో వృ 29) గన ౦0త ౮/రిది. 
ఓ హం తూ”, P<}; లం, CP Ap dV SJ 
వంక క్ష౧రిలాటి న గామ. GG Gb voy 
టా రిల. తరవాత గా 
TE గాల్‌ ్ణోొవ నలి లోతంా కా 
ప తలవాటో 6౮వ %ం౦ంది. G6) తి 
క ఖా తహ నాట అత్‌ ర్‌ గ 
$ mre cu జాన స్ట రి షా] 
తక ర గా 
వంరతం అవక వో). WH 
లాళా డ్‌ ౯౦౯౦ హరో చ తే 
త వాది. -ఈళా 3 MK పి 
సాగరం త pl an [ 
కా గ్ర వ డనో, రగ లోగం౦ 


Jo rN. 


సాని యా లోథా న చేసా 
ja ము 





వరద స్మృతి 81 


ఉరూ రాతి గజా దో 
న గా 
వ్‌ (౫వ రల దలా ఇష కో 3౮ 
లలి వఏపళ తంగా గశౌల చ్‌ ద్వా ల ఆ 
పల్తాగతవి కీల లూక పాం లు 
Fr <w గవ గంప శా 
ls FSF వస్తారట యి. 

తాళ ౪ 3 నే రై నా బి౧6 ౮1 
0M aru? శి చవి. st 
గరుకు అకా అక్‌ గాం ఇక్‌ 4 ర బి. 
ని హం వ్‌ బంగా, గి లోటీంకీంగా 
సళరాతర౦ం. అవ dyn fom ఆ 
కరం గ HSER Gn ow WN 
2) Mean fav. TH గ్ల కం 
సలుల) పపం చతొ ఆలా. 3 లం 
క సల Ng ఎంత ఫొ =వోా 
నవా 3 ? ౮ ౮6 వ్‌ nye అరబ ఈర 
RYT శతా, ని ర్భ్‌ యోగా 
శి శూ యా? (గనం త సగం ఆకె, 


6 బావుల కక గొ గ్ల DYE IV 





వరద స్మృతి 83 


గ్రాబ్బు ట్వి ం ౫ సూ 9 తేంఐం ౫ 5 
నటి ంద ఆ మాకూ Fs ౪౪ 
ee Te, nig నొ ల నస 
ఊచ ఈక లా. <r 
ie ~ pS | వ 
MV HE 
TR = కో) 0 Pun డ్‌ 
(NN 
నవ్వాం. Bays VEY I DE 
(కదన తగు రబా శి! లతో 
నాచు ను ఈవగల గ ఇం వి. SUD 


| 
cM 60 ఈ సాక కం, ఇలాహ 
యం స్టంట్‌, థను ఢల్ఫి జన జం: 
దశల 220 = వౌర లి హారి కని 
కు 0ము౦0 - అదేం స్నా ౪ ని sO 
Row Er 5 03d! 

వదల ఉంతే) వాత ర + 

ఈక వ z౯ం జూ విం చ ఇ ౧౫ 

కా రూ గా రవం గాం ఓ 2 


Ee తలలో ఒక నిశ భర్‌ 
మేన రోగా rar re rd) Jv నమ్మ లో 


84 వరద స్మృతి 


85 


86 వరద స్మృతి 





వరద న్మ్రతి 





#8 


hay టంలో గీ a ea 
bis Mel Sd అపాయము 

pom ం | 

గలం Ch. Cue 
mnitealbo gu. లోక nt 





89 


90 


పరద స్మృతి 


Momus No | 60 57/ 62- 20 విజ 
a 1 peor, (et é 
ప 
| Fae re యా Fear SRG 
లల షు Jwf vor les cdr pret babi Sue 
my pr wy Re Sept. గం 6 టలర్‌ ఆలం 
fr meh | Got: 1 Madar. J ‘Has దా 
l | జతగా నూ he 
కహ. hue Mowe, Wel (20౬ 
గ se sea కం కూ ఇ ౧౬౪ 
య్య గా Aamee ఆ. MWUlea, Mw. Ys nag 
BA hha ఉక Gwe ష్‌ థల లయం న. 


యంది న్నా 


hmm ఓ ars రా 
మ | దద గలా. భార్‌ prt Wu 
G47, ఈ moh హట్‌ దల మ ము. 
రాము pep తలు గలం. ioe 
Wa ber a nee గ 
be ppd TL Machin 


HK Re pnt HD అయాం. and ss hen 


91 
వరద స్మృతి 





92 





వరద స్మృతి 93. 

















t ) # 7 నా మ కూ. 

| 9 - zs “UY 

| హహ తస. 

} 

| [న 

| 

శా త భక ss si న 2 eS 
వడం ॥ 3 


~~ hm GC 


ai లాల 
Pn అ 2 క శప మ. Ee Mer 


mr = ~~ మానా చా వా క చాస్య వ్వ శ 


తి 


4. , aul న Pape రాల 6 “లీ. 
౧-౮ లలి 


= శా 3 ఆజ పలి న oP 
! = 1! కో 
. మ a. es ae తా | లొ. క 


| స. నో ‘{ 


క అనాలా. ఆలు అకాల. ఆలో వ లె యాలను లను. న వాయు ల అలా పూలా జ. శె -(- "ర ల రి. కులాలు అము అన వకోపయనిపు ఎనానాకాజలరమల 0 అల్‌ 
చ్‌ యన 


9 pp) Se వి 0 ననన నన నన న హరి ne 


మర 
క తి... ర రణరం 1 2 గాం , 6“<t- 
నా తం. మ 
wes (1 2 బడాయి కొట్ల 
(, Ett ౧౮౯ 
| మ 4G: _ చ UY Fa 6. 6-0 
. బు “లె 
న ఎ శక | స్త 
జా, నాళ 


త్‌ 
(వారే, 
జ. ల సం. 
ష్ట్ర ళో 
టో CG 5S We Cr o--lLua.. ee సస గ్‌ స నతి మ 
| 
: eon ffm అవర గాం 60. ఎ. ర-౧౫౮ 
చం | lp Com, సీ 4 య్‌ Yd [= జల 

/ గా ప 

ల [06 చ g Fe =. 
ద్ర Fa cx YI 

| a టట లో 





ఉనై అలలా ఇళ్ళ అనా నేనలా ఇబ అనానను ( we 4 అనా me మనా ఇనా అన చె 


[బైల్లో సోట్‌ బుక్‌లో రాసిన రెండు రోజుల జమా ఖర్చు.] 


రత్న వరద స్మృతి 


/ 


7-2 | 949. 


| 
మాం | 

i నయన RRL తందాన మక వనక శ CR, ఒం at Yon ల డట లను వరాం యు. ఛెపైలి హ్‌ మ న జ PEER 
- wm amis, ౧ wa ౯ wa Lelie dri అ fA LL 4h చె గ్‌ గ్‌ కాలి 


జో! య... 

| వేద్యం / 6.04౬ అనిది 

3n : ITO WEFT. SV ARC pA pray 2-9-0 న్‌ 
| 

క! 2 fags ,- ఓ cy perth, Pm tn 2 ర్వి! UE mo 
ద్‌ 

జూలో చ వగ puna | = 

లే కం (౧ ల ఓ గాం 

న అ ల. ,3 ఉక ది ట్టు ALA ఓల 1-6 “లి 


\ 
i ) శ ఆము © 
4 హణ 1 + వనము పకన! ఇ వెపగా! కి! “౫ భి Yd Her ఇనా ఉట oie సం 4 అజ్ఞ చీ అనను! ఎ వెం శన మ సు వ శ్లో 
౪ 
జ 
ఖీ హ్‌ 


రి. “౧ 
ma Ue మఖా MPRA »* 4 ik 


_ Met DY Sh Lim Mami Mob 


we nel 





వరద స్మృతి 95 


హెదరాబాదులో 8 1949-58 


[జై లు నుంచి విడుదలై న తరవాత వరద రాబోశ్వరరావ్రుగారు ఉద్యోగ వయత్నాలు 
[పారంభించాడు./ 


ss Maharanipeta P..O. 
EF EE. Somaya MA.,L. T. Viragapatam 


Reader, Andhtrs University. Date. YAm. ఉను, 4. వా 
toad తీ న మ D ttm. 


I have known Mr. Abbun Varadarajeswara Rau M.A. for a number of 
years almost from his childhood as a student in the Andhra University and 
later as a grown up young gentleman of great culture and charming mannérs. 
He has a mastery over Telugu Language and wields a facile pen. As a 
journalist and a writer he always could appeal to his reading clientele. The 
good knowledge of English he has enables him to render-statements from 
English into Telugu with precision invigorated by his easy flowing and 
idiomatic style. He has the keen eye of an artist which is eager to catch the 
grace and beauty in things, linguistic expression included. I wish him well. 


కు పప 
[ఉద్యోగ (ప్రయత్నంలో తీసుకున్న సర్టిఫికెట్‌ 1 


COMMERCE & INDUSTRY 


Nlanaging Director లో 1064107 PRABHUDAYAL BUILDING, 


DR. LANKA SUNDARAM, FOUNDED: 1933 CONNAUGHT CIRCUS, 
M.A., PH.D (LONDON!. NEW DELHI 
August 24, 
My dear Varadam, 


Yours of the 19th instant. 
. Ihave spoken to Krupanidhi, and he is willing to consider you as 
dorrespondent at Hyderabad. He said that there was one Naidu appointed (not 
the editor of Golkonda, as yousay), but he has not and is not writing. So, write 
to Krupanidhi, mentioning me, and I will further pursue the matter here. Send 
him a full statement of your credentials, for I mentioned your experience in 
the State and in journalism and public life. 


I would wait a little longer about writing to Jehu. He has Just anived in 
India. Actually, if you get INDIAN NEWS CHRONICLE, the proposition 





96 పరద స్మతి 
would become easier, for Dalmia owns both these papers. 


Thanks for DAILY NEWS, which published my first despatch, and sent 
the paper. You ask the Editor to write to me a formal letter incorporating the 
terms. 1am sending him today direct'the current week's despatch. 


You have not written to me the name of the Editor of the Orient News 
Agency, and his address. This is essental. 


With good wishes, 
Yours sincerely, 


లు 
A.V. Rayeswara Rao Esq. M.A. 


.. లంక సుందరంగారు కుశ్ళాగబుద్ది. జీవితంలో పైకి రావాలనే ఆకాంక్షగల 
మనిషి ... ఆయన పేరు అసలు లక్ష్మీ సుందరరామయ్య ... 

... విశాఖపట్టుణంలో ఉండగా ఆయన తన వసతిని చచ్చడిపేట మధ్య యేర్పాటు 
చేసుకుని హరిజన సేవ (పారంభించారు. గాంధీగారు విశాఖ పట్టణం వచ్చినప్పుడు 
ఆయన్ని తన యింటికి తీసుకొచి ఏ అక్కడ ఒక చిన్న దేవాలయానికి (పారంభోత సవం 
చేయించారు. అప్పుడు నేను తాత్కాలికంగా సుందరంగారింట్లో ఉండేవాణ్ణి ... 


Kk 


[“డక్కన్‌ కానికల్‌' క 'పద్దిక్‌రిలోషన్‌) ఇన్‌ డెమోక్రసీ? అనోవ్యానం రాశారు.] 


PUBLIC RELATIONS IN DEMOCRACY: 
LINK BETWEEN PEOPLE AND GOVT. 
A.V. Rajeswara Rau, M.A. 


There is no gainsaying the fact that People’s Government cannot be 
progressive unless it is constantly in touch with the people. The problem is 
a complex one, and one that could not be explained away in one column of 
print. Mr. A.V. Rajeswara Rau, a seasoned journalist, who had been con- 
nected with War and Food publicity and public relations in various capacities 
has presented a clear picture that would be of interest to our readers. - 
Ed.,D.C.) 

In a democratic govemment, the ultimate test of success of its policies 
depends entirely upon the approval of its citizens. If this approval is to be 
offered without reserve, not only must the various services of the Govem- 
ment work satisfactorily but information as to the activities of the govermn- 
ment must widely be disseminated and citizens’ interest aroused. 

Any government which seeks to have its policies on the lasting founda- 


వరద స్మృతి 97 


tions of popular welfare, the policy of taking public into confidence, cannot 
be ignored. 

It is common knowledge that as their functions expand officials become 
more and more absorbed in the technical aspects of their tasks. If self- 
government is to endure and democratic practices be maintained, it behoves 
those carrying on the responsibilities of Government to take timely and 
systematic precautions against this affliction. The Businessman very often 
complains that the Government meddles with his activities without the expert 
knowledge that is necessary for his success. He finds the official sadly 
lacking in experience which is necessary for promoting enterprise. With. 
equal truth, the official complains that the businessman is too much im- 
mersed in hus narrow private enterprise that he is unable to see the larger 
scheme of things; and that he lacks courage and co-ordination. It is very 
necesssary that there should be an agency to bring about a realisation of 
common interest and to co-ordinate their activities. This is no other than the 
Department of Public Relations. 

In the ultimate analysis, the people are the best and the most trust -worthy 
as Judges of what is conducive to their welfare. It is not s0 easy to ascertain 
the various trends of public opinion. Usually what generally passes for public 
opinion is the opinion or set of ideas assiduously propagated by a vocal, 
intelligent and well organised minority. 

In acountry like India, the danger from pressure groups of this kind is very 
great and the Government should not piously sit for a spontaneous outburst 
of popular approval or disapproval at a future date but must devise ways and 
means of assessing the amorphous public feeling struggling to express itself. 

This can be done by: (a) large scale organisation of people’s committees 
(b) administrative units collecting, classifying and co-ordinating all the 
information available; and (c) to form a comprehensive picture of the.needs 
and desires of the people. 

The public Relations worker will encounter a number of difficulties such 
as the complexity of modern government and the indifferent attitude of the 
general public. To these will have to be added, lack of appreciation, lack of 
funds, difficulty in maintaining impartiality, difficulty in persuading public 
that public relations is not propaganda, but an honest and sincere attempt to 
establish sound and proper relations with the public. 

There is not just “the public”, but a number of them whose range of 
interests are wide and whose needs and demands are varied. Any programme 
of public relations must take into account the need for devising different lines 
of activities. It is also necessary that the programmes must be based upon the 
presentation of information which flows directly from the records of the 
agency concerned. Unless it has the full impress of authority, no information 
supplied will readily meet with the approval of the general public. There is 


OR వరద్‌ స 


so much competition that gavemmental agencies’ presentation should be 4s 
effective as those of its rivals. There is a general tendency to place reliance 
on more ar less formal methods, His an important aspect of public relations 
that pexonal contacts should be established at every stage. 

A Pubhe Relations officer must always be accessible to visitors, must 
readily accept invitations to social functions must hold press conferences tq 
00౧1016 him to answer questions and clear doubts by a direct approach and 
personal explanation. In the sphere of politics it gives him opportunities of 
political contacts and informal lobbying, 


A Public Relatrons Officer stands between the responsible administrator 
and the public spokesman, He can play the part of a counsellor or a liaison 
officer, and be candid and detached in his views and dealings. He will thus 
be nearer the public than a “sundriod bureaucrat" can ever hope to be and will 
also be able to exert a salutary influence on the Govemment officials in the 
matter of adjusting themselves to suit changing circumstances, 


(Deccan Chronicle', ... 1949) 


జ్ఞాపకాల వరద 


(పెండర్‌గాస్టీలో అంబేద్కర్‌ 


సికిం దాబాద్‌ లో (సెండర్‌గాస్ట్‌ స్టేట్‌ "పేరుతో ఓ వీధి వుండేది. ఇప్పుడు ఉందికాని 
ఆనాటదాని వైఖరి వేరు. జేమ్సు స్టీటు, ఆక్‌ ఫర్డ్‌ (స్టీలు కలిసే కూడలికెదురుగా ఉండేది. అన్ని 
వేధులూ ప భంగా ఉండేవి. నేను 42 సంసల రాలి (శీతం సంగతి చెబుతున్నాను. ఇప్పుడున్నంత 
జనసమ్మర్ధం ఆప్పుడులేదు. రోడ్ల మీద యధేచ్చగా సడవటానికీ వీలుండేది. రోడ్డుకీరు( పక్కలా 
యెచుగా విశాలంగా పెరిగిన చెట్టుండేని. ఆ రోజుల్లో నేను ఆక్స్‌ఫర్డ్‌ (సీటులో ఉన్న, ఓ పెద్ద 
భవంతి మేడమీద తాత్కాలికంగా ఉండేవాళ్లే. ఆ భవంతి యిప్పుడూ ఉంది. దానిపేరు పెరీరా 
బిల్లింగ్‌, దానికవతల సినిమా హాలుండేది. ఇవతల నాంకింగ్‌ "రెన్సరాంటుండేది. అప్పటి కీంకా 
ఆవిధిలో తాజమహలు హోటలు అపతరించలేదు. ఆ వీధీలో రెండు మూడు నర్తనశాల లుండేవి. 
మధుశాలలు కూడా అందులో ఉండేవి. సాయంకాలాలు చిద్విలాసంగా ఉండేవి. 


ఆ వీధిలో నేనున్నంతకాలమూ రోజు కొకసారయినా (పెండర్‌గాన్లు (ప్రీటు వెపు వెళ్లేవాల్లీ, 
(వెండర్‌ గాన్టు (స్టీటులో పనె షండో నెంబరు బంగాళా నాలాంటి వాళ్లకీ నగరంలో ఉన్న 
మేధావులకూూ, రాజకీయాల్లో యింతో అంతో ఆసక్తి ఉన్నవారికీ అప్పుడప్పుడు కలుసుకునేందుకు 


అవకాశమిచ్చే గోష్టకేం దంగా ఉండేది. అక్కడ హృదయ పూర్వకమయిన ఆతిథ్యం కూడా 
లభించేది. నగరంలోని వతికా రచయితలు కూడా తరుచూ ఆ యింటి దగ్గిర కనిపించేవారు. ఆ 


రోజులు పోలీసు చర్య తరువాత రాజకీయంగా "హైదరాబాదు ర్యాష్ట్రం అనిశ్చెతభవిన్యత్తుకు లోనైన 


వరద స్మృతి 99 


రోజులు. ఆ బంగళాలో ఆ విషయమే నిత్యచర్చనీయాంశంగా ఉండేది. ఒకవైపు మిలిటరీ 
(పభుత్వం, మరోవైపు కమ్యూనిస్టుల సాయుధవిప్లవం. ఈ రెండింటి మధ్యా స్టేట్‌ కాం(గెస్‌లో 
ఆంతః కలహం! (పజలాశించిన (వజా (పభుత్వం యేనాడురాను? పెరీరా బిల్డింగ్‌లో 
నేనున్నంతకాలమూూ[పెండర్‌ గాస్ట్‌ (స్ట్రీట్‌ లో పన్నెండో నెంబరు బంగళాకు ఉదయం, సాయం(తం 
పోవటం దినచర్యగా ఉండేది. ఆ బంగళాలో మరో ఆకర్షణ కూడా ఉండేది. హెదరాబాదులో 
ఎక్కడాలభ్యంకాని అద్భుతమయిన |(గంథాలయం! ఇంతకీ ఆయిల్లెవరిదో చెప్పాను కాను. 
దె. హెచ్‌. సుబ్బయ్యగారు. ఆ రోజుల్లో ఆయన పేరు పొందిన హరిజన నాయకుడు. డాక్టరు 
అంబేద్కర్‌ గారికి ఆత్యంత సన్నిహి తుడయిన అనుయాయి. మామూలు ధోరణిలో ఓ సారి 
ఆయింటిీకి పోయినప్పుడు ముందు (డాయింగ్‌ రూంలో ఒకాయన కూచుని వున్నాడు. కొంచెం 
స్టూలకాయుడు. కళ్లకు అద్దాలు. స్పుర దూపి. నేను గదిలో (పవేశించేటప టీకి సుబ్బ య్యగారులేరు. 
ఇంటిపక్కగా ఎడ్డిఅయిబారాతో యేదో మాట్లాడుతున్నారు. ఎడ్డీఅయిబారా (ప్రఖ్యాతి పాందిన 
[కికెటు క్రీడాకారుడు. సుబ య్య గారికీ ఆతనికీ ఏవో వ్యాపార సంబంధాలుండేవి. నేను 
వరండాలోకి వచ్చి నిలబడ్డాను. సుబ్బయ్యగారు నన్ను చూసి చప్పున దగ్గరికొచ్చారు. లోపలికి 
తీసుకుపోయి “బాబాసాహెబ్‌ ” ఆని ఆయన్ని పలకరించి నన్ను పరిచయం చేశారు. ఆయనకో 
నమస్కారంచేసి వచ్చేశాను. అప్పుడాయన కేం దమం తివర్గం నుంచి రాజీనామా చేసింతరవాత 
కొన్నాళ్లకు ఓ వారం రోజులపాటు వి శాంతి కోసం "హెదరాబాదు వచ్చారని గుర్తు. ఆ సాయంకాలమే 
నేనూ సి.ఎస్‌. నాయుడూ ప్లాజా దగ్గర నిలబడి మాట్లాడుతున్నప్పుడు సుబ్బయ్యగారటువె పు 
పోతూ కారాపి నన్ను సాయంకాలం ఓ సారి యింటికి రమ్మన్నారు. తప్పనిసరా అన్నాను. “కొంచెం 
నాకు వేరే చోటికి పోవలసిన పనుంది. బాబా సాహెబ్‌ తో సాయంకాలంతోడుగా వాహ్యాళికి వెళ్లి 
రావలసి ఉంటుంది. ఆయన సంతోషిస్తారు”. అన్నారు. కారెక్కుతూ “అక్కత్తే భోం చేద్దువుగావి-- 
బాబాను కూడా రమ్మన్నాను” అన్నారు. బాబా అంటే డాక్టరు ముత్యాల జయసూర్య. సరోజనీ 
నాయుడుగారి అబ్బాయి. 


ఆలాగే అన్న(పకారం .సాయంకాలం అయిదూ అయిదున్నర గంటల (ప్రాంతానికీ 
సుబ్బయ్యగారింటికి వెళ్లాను. వరండాలోకి కాలుపెట్టానోలేదో బాబా సాహెబ్‌ కూడా వరండాలోకి 
వచ్చి నిలబడ్డారు. నన్ను చూసి మందహాసం చేశారు. నేనూ మందహాసం చేస్తూపోదామా ఆన్నాను. 
కారు కూడా ముందు కొచ్చి ఆగింది. ఆయన ముందుగా యెక్కారు. సై గచేసి నన్ను పక్కనే 
కూచోమన్నారు. 


కారుబయలుదేరింది. (డైవరు యెక్కడికి పోవాలన్నాడు. ఆయనవంక చూశాను. ఆయన 
నవ్వుతూ (ప్రశాంతంగా ఉన్న చోటికి పోయి వద్దాం అన్నారు. నేను ఉస్మానియా విశ విద్యాలయంవై పు 
పోనీ అన్నాను. కారు పోతోంది. డాక్టరుగారు అటోయిటూ చూస్తున్నారు. ఇంత చరిత ఉన్న వ్యక్తి 
(పక్కన కూచోవటం నాకోవింత అనుభూతిలా ఉంది. కారు తార్నాకా సమీపిస్తోంది. “మీవూరు 
బావుంటుంది". అవునన్నాను. మళ్లీ కొంత సేపు యిద్దరం మౌనంగా ఉన్నాము. కొంచెం ధైర్య 
తెచ్చుకుని “బాబా!” అని నాలిక కరుచుకున్నాను. ఆయన్నెలా సంబోధించాలో తెలీక. డా. 
జయసూర్యను బాబా అని ఏలవటం అలవాటు. పారపాటువల్ల ఆయన్నలా ఆన్నాను. ఆయన 


|] (1() ఇరద స 


నోపెంక చూసి, ఆలానే అను తప్పు | లేదు. నేచేసీ అనుకోను, ఆన్నారు. ఎందుకయినా మంచిద్షు 


వొ వృత్తి కసుకూలంగా ఆయన్ని డర్‌ ఆని సంబోధిస్తే బాగుంటుందనుకున్నాను, నేన 
ప(తికా విలేఖగిగా ఉండే వాల్లే. 


“డాక్టర్‌ |! మన హైందివ సంస్కారాన్ని పరిపూర్ణంగా క్షాళనంచే సే సాహసమయిన కార్యక్రమా 
చేపట్టారు. ఎంతపరకు జయ్మపదనుయిందని మీ భవన్లో ఆన్నాను ఆయన మాట్టాల్లేదు. నేసం _ 
రాజకీయాలు మాట్లాడటం ఆయసకిష్టం లేచీమోననుకుని భయపడ్డాను. విక్వవిద్యారియు 
ఆపరణం లోకి (వచేశించాము. చక్కని వొలొవరణం చుట్టుపక్కల కనులిపండువుగా పచ్చదనం 
దాదాపు నిర్మానుష్యంగా ఉంది. (ఆ పర్ని కారాపసున్నారు డాక్టర్‌ . అప్పుడు నాపంకచూసి నే 
(వ్రభుత్వంలోంచి బయటపడటమే నేను కృతకృత్యుర్లో కొలేదనటానికి నిదర్శనం. ఆయి 
నేనెవరి ఏ అంత పద్ద కార్య కమాన్ని చేపట్లటూనికి? నౌ లక్ష్యం నొ పర్గానికీ పరిమితం. ఆనౌగరకమెసీ 
యీ అస్పృశ్యత ఆంతంకావాలన్నదే నాలక్యం, నాకు రాజకీయాల్లేవు. నేను సామాన్య మాసవుల్లి? 
మాట్టాడతాను. మూనపత్వం నాక్కావాలి" అన్నారు. ఆయితే ఆయన మాట్టాడుతుంపే | 


నిండి న పెద్దమనిషి మాట్లాడుతుస్నట్లుంది. ఆవేశం లేదు. ఓక్క సరునవాక్యం లేదు. దే ఏవం లేదు, = 
నాకొశ్పర్యం వేసింది. ఆలాంటి (పళ్ళ నేసెందుకు చేశానా అని అనిపించింది. 


కారులోంచి ఆయన దిగారు. నేనూ దిగాను. ఆక్కడ చెట్లమధ్య మెల్లిగా నడుస్తున్నాము. 
అకాశంవంక చూస్తూ “యింత అద్భుతమయిన (పకృతి కింద సుసం మహా వికృతిగా కనిఏస్సాం 
కదూ” అన్నారు. “నిజం, నిజం' ఆన్నాను నేను, మల్టీ కాదెక్కి బయలుదేరాం. నేను (ప్రారంభించాను. 
“డాక్టర్‌ - నేను మీకు తెలుసునో తెలియదో యం,-యన్‌.రాయిగారి ఆంతేవాసిని, కొంచెం 
ఆశావాదిని. అస్పృశ్యత ఈ దేశంలో ఆంతసుపుతుందని విశ్వాసం వుంది. అయితేకాఠం 
పడుతుందేమో. నా శెళవంలో పూయించ్లో ఆస్ప్పృళ్యత నేను చూళ్లేదు. సూలాంచీ కుటుంబాల 
రానురాను విస్తరించగలవని నాసమ్మకం: “అలా జరిగితే నేనూ సంతోషిస్తాను- కొని అలాంటి 
సూచనలింకా నాకు కనిపించటం లేదిన్నారాయన.“మీకో సంగతి చెబుతాను. మా రాష్ట్రంలో ట్ల 
ముప్పయి సంవత్సరాల కిందటిమాట - ఓఒకాయన- అఆయనపేరు మీరు విన్నారోలేదో - 
దుగ్గిరాల గోపాలకృవ్ణయ్య- ఇప్పుడు లేరు-ఓఆసక్షికరమైన (ప్రయోగం చేశారు. చీరాల సత్యాగ్రహం 
సమయంలో వేరే ఒక (గ్రామాన్ని నిర్మించి దానికి రామనగరం ఆని సేరు పెట్టారు. అక్కడి . 
కులవ్యవస్థని నిషేధించారు. ఆ (గానంలో (పలీవ్యక్తి బాహ్మణుడే ఆని తలో జందెంనేసి గాయి 
ఉపదేశించారు! నిజంగొ అన్ని వర్ణాలవారూ అఆస్పృవ్యులు కూడా(బాహ్మల్రె పోయారు! ఆ 
ప్రయోగాన్ని యాపద్భారతానికీ వర్తింప చేయాలని ఆయన ఆశించారు. ఆయన చేసింది 
సవ్యమైనా ఆపసవ్యమెనా అస్పృశ్యత నాశనం కావాలంటే నర్గవ్యవస్థ సమూలంగా నాశనం కావాలి 
ఆని మా కోరికో అన్నారు. “గోపాలక ఎప్త్యయ్య ఆసక్తికరమైన వ్యవహారమే చేశారు. ఏంలాభం? 
హిందూ సంస్కారం క్లిష్టమైన వ్యవహారం-చూదారం' అన్నారు. 


“డాక్టర్‌, అస్పృశ్యత పోతుంది. తప్పక పోతుంది. కు లన్యవస్థసోదని నేననుకుంటున్నాను. మీ 
కంటేవయస్సులోనూ అనుభవంలోనూ చిన్నవాళ్లి. మీరు క్షమించాలి” అన్నాను. 


కారు (పెండర్‌ గాస్టు (స్టీటువై పు మళ్లింది. ఆయన కారు దిగుతూ, “నీకు నమ్మకాలెక్కువ” 


వరద స్మృతి lor 
అన్నారు నవ్వుతూ.నేను మాట్లాళ్లేదు. తరవాత ఒకటి రెండుసార్లు ఆయనతో కలిసి తిరిగినా ఆ 
విషయాలమీద మళ్ళీ నేను మాట్లాళ్లేదు. 
ఆయన వూరు విడిచివెళ్ళే ముందనుకుంటాను-ఒక రోజున ఉదయాన్నే బయలుదేరాను 
సుబ్బయ్యగారితో ఆకస్మాత్తుగా పనిపడి. ఆక్స్‌ఫర్డు (స్టీటు దాటుతుండగా యెదురుగా ఆయనే- 
డాక్టర్‌ అంబేద్కరు నిలబడి వున్నారు. మరీ ఉదయం కనక యెటువై పూ జనం కూడా అస్టేలేరు. 
నేను నమస్కరించాను. దూరాను ంచే చేతికరతో సె గచేశారు. తోచక ఆలా నడిచానని చెప్పారు. 
ఆ వీధి అంత బాగుండేది-చక్కని దారీ పచ్చని చెట్లూనూ. 
అదే ఆఖరిసారిగా ఆయన్నికలుసుకోవటం. తరువాత ఆయన దర్శనం తటస్థపడలేదు. ఆ 
ఉదయాన యాదృచ్చికంగా నాకు సాక్షాత్కరించిన ఆయన మూర్తీ-ఆదృశ్యం యీ నాటికీ 
(పస్పుటంగా నాకుజ్ఞాపకం. ఇప్పుడా వీధి పేరు ఉంది. ఆ వీధి లేదు. సుబ్బయ్యగారి యిల్లూ లేదు. 
సుబ్బయ్యగారూ లేరు. ఆయన సంస్కారాన్ని ఆయనతో తీసుకుపోయినట్లున్నారు. ఆంబేద్బ_రుగారి 
స్మారక చిహ్నానికి నిజానికి ఆ వీధి ముందే సముచితస్థానం. 
(“'సువభాతం, 5 నవంబర్‌ 1991) 


వ 


“భారత్‌ (బొంబాయి) విలేఖరిగా 


[హైదరాబాద్‌ స్టేట్‌ కాం(గెన్‌కు పబిసిటీ సెక్రటరీగా ఉంటూనే భారత్‌ (బొంబాయి) 
వతికకు హై హైదరాబాబ్‌ విలోఖరిగా డిసెంబరు 1949లో నియమితులయోరు. ఆ 
లరవాత హైదరాబాదులో వెల్లోడి (వభుత్వంపై రాసిన సవిజ్షావ్యానం న బలం లో 
అబ యింది. J] 





102 సరద స్మృతి 


M.K. VELLODr!. 
CHIEF MINISTER OF HYDERABA)p 
A.V .Rajeswara Rau, M.A. 

“Peace,” it has been sald, “is the dream of the wise, war is the history of 
man.” Human nature, always ready to transgress laws, delights to show that 
her passions are ungovernable and that she ts stronger than justice. For, how 
otherwise was a clash of arms necesssary to make the Nizam and his crazy 
advisers see reason? How could Hyderabad, a land-locked State in the very 
heart of the Indian Union, convert itself into a sovereign theocratic State 
based upon a six percent muslim minority? But that was the dream of the 
advisers of the Nizam and it had to be ended. 

At the first contact with realities, all resistance collapsed. The military 
operations were a five days’ wonder. With the appointment of Maj,-Gen, 
Chaudhury the first phase ended and the gulf across which interminable 
negotiations with the Nizam were carried on was definitely closed. 

There was nothing millitary about the administration of Maj.-Gen, 
Chaudhury. He simply initiated the second phase of restoring order in the 
State. For fourteen months he laboured with single-minded devotion to root 
out the fanatical Razakars and has succeeded. The methods that he adopted 
towards this end were more conciliatory than ruthless. Cntics were not 
lacking who pointed out the many flaws in his administration but, looking 
back at these fourteen months, we cannot but fcel that the New Hyderabad 
that he has left is full of a new hope'and a new self-confidence. But 
communist gangsterism still remains although its further growth has been 
arrested to some extent. 

Mr.M.K. Vellodi has been chosen at this critical juncture to undertake the 
heavy burden of being the Chief Minister of Hyderabad. His appointment 


comes close upon the latest Firmanot the Nizam announcing the accession 
of his State to the Indian Union. 


What manner of person is Mr. Vellodi? 

Mr. Mullath Kadungi Vellodi, is a son of the wealthy and cultured 
Zamorin of Calicut, and was born on January 14, 1896. He had his early 
education at Zamorin College and later graduated from Presidency College, 
Madras. At the age of 25, he joined the Indian Civil Service and served his 
home province for over a decade and a half, in various capacities as Collector 
and District Magistrate, Special Settlement Officer, Director of Land Records 
and Secretary to the Orissa Govemment, first in the Education Department 
and later in the Revenue and Development Departments for over two years. 
His quiet dignity and administrative efficiency were soon recognised by the 
Government of India who appointed him as Price Advisory Officer. From 


వరద స్మృతి 103 


1942 he was Export Trade Controller (Bombay) until he became Textile 
Commissioner in 1945. In Novermber 1945, Mr. Vellodi was sent to London 
as Deputy High Commissioner to the Government of India and after two 
years was made High Commissioner. During this period he did a big job in 
thoroughly overhauling and renovating the administrative set-up of the India 
House which was then a by-word for inefficiency and indiscipline. 

In September 1947 he attended the United Nations Assembly as Secre- 
tary-General to the Indian Delegation. He was also included in the delegation 
to the Security Council along with Mr. N. Gopalaswamy Ayyangar. 

On his return from Lake Success Mr. Vellodi joined the External Affairs 
Ministry as Special Officer for liaison with the U.N. Commission on 
Kashmir. In 1948 he was appointed Secretary to the States Ministry. In this 
capacity he took an active part in the historic task of texritorial integration of 
the States under the guidance of Sardar Vallabhbhai Patel. 

Thus for years he has assisted at the councils of the nation. He has held 
office in many administrations and in many capacities. He has been praised 
by men of all parties and persuasions. His manners are easy and in conver- 
sation he radiates a charm which makes you feel quite at home in his 
presence. He talks little but always to the point. He has the knack of parrying 
an awkward question with a witty remark that helps to keep himself and his 
visitors in good humour. 

Even a casual observer cannot fail to notice that he dislikes particularly 
two qualities, intrusiveness and cocksureness. His irony, when unkind, is 
usually provoked by the exhibition of one of these characteristics. 

Mr. Vellodi as Chief Minister of Hyderabad presides over a cabinet of 
picked men selected under advice from the States Ministry. This might, at 
first sight, seem to be a rebuff to the State Congress which has been 
clamouring for a popular government. Thisis perhaps amove initiated by the 
far-seeing and sagacious chief of the ‘States Ministry, Sardar Vallabhbhai 
Patel, and yet another waming to the leaders of the State Congress to close 
up their ranks. 


It is true that the Congress organisation in the State is riven by internal 
dissensions, some of them personal which could be composed, some of them 
ideological which could be cleared up. But the main difficulty in the path of 
unity does not lie here. The leaders of the State Congress are victims of 
historical circumstances rather than ideological or personal preferences. The 
ramshackle structure of the Hyderabad State was kept going under the 
benevolent protection of an imperial power, and its despotic feudal overlord 
was allowed to reign in pomp over a people reduced to serfdom by the 
rapacious Jagirdars and Deshmukhs. During those dark days, the State 
Congress fought bravely for the dispossessed and dumb millions in the State. 


104 


Its record of sacnfice compares favourably with that of the parent organisation 
in British India. After the Police Action, there was a radical, almost / 
revolutionary change in the outlook of the Stato Congress leaders. They 
could no longer think of Hyderabad in isolation. The three linguistic groups 
began working with their loyalties divided between the State and the 
contiguous districts in independent India. Hyderabad is no longer a State 
bound by acommon linguistic or cultural 16 or even a common fear of the 
despot. ltis a medley 01 groups cach anxious to integrate with a larger 
neighbouring community of which it ts a ntural part. The idea of making the 
Nizam a Rajapramukh will not evoke the slightest enthusiasm in the people, 
On the contrary it may bring about a minor upheaval. 

There is then the question of combating Communist violence. This isnot 
a malady that affects Hyderabad alone. It is an All-India problem, nay, a 
elobal problem. The Communists are supposed to draw their inspiration from 
a world-wide movement with its centre in Soviet Russia. But the Indian 
Communists are a queer lot. Judging from their latest policy and programme, 
they are like the Chinaman who burned his house down to taste the delights 
of roast pork. It is not as though they would stop burning their houses if other 
fires were provided to roast their pork in. They are a fanatical lot obedient to 
their leaders. The Prime Minister was right when he characterised the Indian 
Communists as a nuisance. But they can be a dangerous nuisance at times, 
Too much publicity is being given to their violent ways today in the press and 
on the platform. Instead of alienating the sympathy of the public for them, it 
is helping to generate a kind of panic in the peaceful section of the 
community. The Communists are motivated by a blind faith that they are 
crusaders of a world movement. Only a counter movement can be an 
effective answer. Half-hearted land reforms and fullthroated speeches 
promising better conditions in a distant future will not be enough. The pace 
for clearing up the agrarian mess in Telangana must be quickened. Large 
masses must be re-assured by practical measures, that they are participants 
in a vast field of constructive social endeavour 10 improve their lot. To rely 


merely on propaganda and the strong arm of the Government is to court 
disaster, 

Mr. Vellodi enters the State when these and many other important and 
highly controversial questions in the field of domestic policy await decision. 
In this he has a right to expect the whole-hearted support of the political 
parties in the State. Political democracy will not be a reality unless the 
distinction between “party politics” and serious political thinking 13 broken 
down. Men of judicial calm and unswerving intellectual integrity like Mr. 


Vellodi can bring an unbiassed mind to the discharge of their duties and help 
the democratic process. 


ష్ష్‌ ఆకే! 


వరద స్మృతి 105 


Mr. Vellodi will be no more rubber stamp for administrative measures 
but can be relied upon to bring his own independent judgment to the solution 
of the major questions of the day and the State will profit from his broad 
adminstrative experience and his realistic liberalism. 


(‘Swatantra', December 17, 1949) 


The Hindustan Newspapers Ltd. 
Directors 
Sjt. S.K. Patil 
Chairman 
Sjt B.A. Khimji 
Sit P.M. Chinai Akhil Bharat Bhavan 
Sjt Dahyabhai V. Patel 341, Tardeo, Bombay-7. 
Managing Director. 11th July 1950. 


My dear Shri Vellodi, 

This is to introduce Shri A.V. Rajeshwara Rao. 1 believe you know that 
he is working as the Publicity Officer of the Hyderabad State Congress and 
is also dAding a little work for our newspapers. 

When I was in Hyderabad I spoke to you about the question of purchase 
of tractors by Hyderabad State. Besides the matter I mentioned to you, Inow 
understand that some tractors rejected by the Government of Madras are: 
supposed to have been dumped upon Hyderabad by interested persons. [ am 
just passing this on to you for your information. 

With kindest regards, 


The Hon'ble Shri M.K. Vellodi, LC.S., Yours sincerely, 


Chief Minister, 
Hyderabad Govemment, ష— KL మరుల టా | Pts 


Hyderabad-Deccan. (D yer] 7 





106 పరద స్మృతి 
రా 
హైదరాబాద్‌ జర్ష్నలిస్ట్రై కాన ఎరెన్స్‌ కం 

అప్పుడు సారస్వత పరిషత్తుకి నూకల సరోత్తమరెడ్డి గారు అధ్యక్షుడనుకుంటాను. 


సరోత్తమరెడ్తీ నేనూ స్నేహితులం. అఖిల హైదరాబాదు పతికా రచయితల 
సంఘానికి నేను కార్యదర్శిగా ఉన్నప్పుడు సరోత్తమరెడ్డి కోశాధికారిగా ఉండేవాడు. 





FE Marg Tee | | RT TORK 


(హైదరాబాదు జర్నలిస్ట్స్‌ యూనియన్‌ సభ్యులు కొందరు 
ముందు వపరసలోః సూకల నరోత్తమరెడ్డి, మొదలె నవారిలో “వరద"] 
[ వరదరాజోశ్వరరావుగారు “హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌" 


సంన్థానకులలో (ప్రముఖులు. ఆ యూనియన్‌కు జనరల్‌ సెక్రటరీగా సనిచేశారు. 


జూన్‌ 1950లో హైదరాబాదు జర లిన్గుల నమావేశం జరిగింది. ఆ నమావేశానికీ 
కృషిచేసిన ఇద్దరు కార్యదర్భులలో అబ్బూరి నరదరాజోళ(రరావుగారు ఒకరు.] 


The Hyderabad Union of (Working (0644441565 


T. 5. Neelakantan 
Shep న HYDERABAD 


A V. Rajeswara Rau 2. 
GENERAL SECRETARY 


వ్‌, క, Cropelkaran 
ORGANISING SECRETARY 


వరద స్మృతి 107 


Be 3 
ey.) ' 


"a | ష్‌ లీ క హీ? 
OS Wey * క్షే భన = క్‌ ల్‌ శ 
b' ప Fy) Ps శ ర ని, పః! my" WD 
mrs pt న్‌ ఎ న 
ఖీ PY ఖల. eG . క 
ల J shee శ్‌ . Er '* గ్ర 





[హైదరాబాద్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ సభ్యులు, ఇతర |పముఖులు 
ముందు వరసలో మధ్యనఃడా. బూర్గుల రామక ఎమ్లైరావు? 
కుడివె పునః డా. లంక సుందరం, జమలాపురం కేశవరావు, హయగీవాచారి, 
మొదలై న వారు; ఎడమవై పున చివర నుంచి 'వరది, ఏ. వామన్‌ రావు,...] 


The Sewchlight 


(Prop:~—The Behar Journals Ltd) 
THE PREMIER ENGLISH DALY OF BIHAR 


POST BOX No. 43, 
if. NO..e.c:e- PATINA. 


December 29,1949. 


My dear Rajeswara Rau, 
Your letter of December ౧7.1 shall let you know my final decision about 


January 5. If come 1 shall come by air and you will have to send me passage 


tickets both ways, before 1 leave Paina. 
Ican promise youa good speech. 1 don't believe in written addresses. you 


will get a press summary from me. 


108 వరద స్మృకి 


[have been hearing about you.... your good fortunes and bad. 


Yours Sincerely, 
Yonrs since re ly, (౧౧ 
గ్‌ ఖో (LWA fe ( 
సం 
Abani V. సాన Rau Faq, TOR. ప” 
Hyderabad Joamalists Conference, | 
103, Alkexandn Road, 
Socindenhed, 
Bombay Landon Calcutta 


THE HITAVADA 


(ENGLISH DAILY OF THE AERVANTS OF INDIA SOCIETY) 


| hn: “గిలి 0, BOX 29, 
సం 444 : ATT JA ROAD 


6th February 1950. 
Dear Mr. Rajeswara Rau, 

Let me introduce to you Mr. Curran, who is a scholar of the Institute of 
Pacific Relations of the United States. Mr. Curran is now in India studying 
Indian political problems and he is starting on a tour of the country to meet 
people and to understand various points of view. He wanted me to suggest the 
name of somebody who would talk to him frankly and give him an impartial 
appraisal of the situation in Hyderabad. 1 know that conditions in Hyderabad 
are difficult but you can rest assured that whatever you tell Mr. Curran will 
be treated as in confidence and will not be made use of in any manner except 
perhaps for understanding the situation in your part of the country. 


With kind regards, 
Yours sincerely 
Shri A.V. Rajeswara Rau, 
Sec. All Hyderabad Journalists Conference, (fe 
King's Way, Hyderabad. MW 


నః (టు, Mani) 


వరద స్మృతి 109 


J.A. Curran Jr. 
Research Associate, Institute of Pacific Relation 
percy's Hotel, Secunderabad. 


Mr. A.V. Rajeswara Rau, 

Representative, Bharat of Bombay, 

Poorna Pictures, 

3231-King's way, 

Secunderabad. February 11,1950. 
Dear Mr. Rau, 

I dont know how to thank you for your great help of the last three days. 
Thanks to you I do believe I have gotten a start as to what the picture in this 
part of the Indian Union looks like. Next time I come here I will also, thanks 
to you, know various people 10 contact and will be in a good position to 
commence a real study of what are the important facets in the political seen 
here. 

Thanks again Mr. Rao for your unbelievable kindness and unselfishness 
toastranger from a distant country. Ifyou should get to Delhi next September 
and October, be sure to look us up at Maiden's and I will be glad to be of any 
service that may help you. * 

Also kindly thank your good friend Mr. Nageshwar Rao for his kindness 
to me while I was here. 

You're both two wonderful gents. 
Hoping you're well, and looking forward to seeing you again. Iam, 


Sincerely, 


Yeah. rau Te. 


*[Varada Rajeswara Rau's friend R.Nageswara Rao (film star)] 


త్స 


THE ALL HYDERABAD JOURNALISTS CONFERENCE 


Pyrosiden! = 

M NARSING RAC HYDERABAD-Dn, 
Secrrlarits = 

RG JIAGIRDAR 

A V RAJESHWAR RAO 





— 


పు. 


110 సరద స్మృతి 


హెదరాబాద్‌ సట్‌ కాంగ్రెస్‌ 
లాం ర్ల 


- రామకృష్ణారావుగారు /బూర్లుల/ వెల్గోడి ప్రభుత్వం లో విద్యామంత్రిగా 
చేరటం సంభవించింది ... ఆయన మహోదాత్త మనశ్ళీలి. ఆ రోజుల్లో నేనాయన 
ఆంతరంగిక వర్గంలో ఉండేవాత్డో. 


ఇంతలో ఎన్నికలు రావటం, తన్మూలకంగా హైదరాబాదులో మొదటి (ప్రజాస్వామిక 
(పభుత్వం ఏర్పడటం జరిగాయి. రామక ఎజైరావుగారు ముఖ్యమంత్రి అయారు ... 


Portrait Gallery 
HYDERABAD LEGISLATIVE ASSEMBLY 


From A Special Correspondent 
[A.V. Rajeswara Rau] 


The Hyderabad legislature is the miniature of the Indian Parliament, In 
it we find a blend of the North and the South, a curious mixture of conflicting 
ideologies and a virtual cultural confluence. Six languages, English, Hindi, 
Urdu, Marathi, Telugu and Kanarese, are spoken on its floor. The Assembly 
represents four political parties and a host of Independents, 

The strength of the House is 175; but there are only 170 members with 
five by-elections pending. Having annexed 93 seats, the Congress has an 
absolute majority. The Opposition includes 33 members of the People’s 
Democratic Front, 11 Socialists, 10 Peasants and Workers, five Scheduled 
Caste members and 13 Independents. A. new bloc under the banner of the 
United People’s Party came into existence during the recent session with a 
membership of 36 belonging to the Opposition, 

To the members and the public the experience-it was new and exhilarat- 
ing-of democracy, was the first of its kind. The experience, in the initial 
stages, led to interesting episodes. A Bill on sale of commodities was moved 
and later found to be inconsistent with a certain provision in the Constitution. 
In-stead of being gracefully withdrawn, the Bill was referred to a select 
committee for consideration! Within three days of a Bill having gone through 
the House in allits stages, an amendment was sought to be moved. When the 


budget was presented, the Minister had to use the proof copy and neither the 
members nor the Press were supplied with copies. 
The Speaker 


Mr. Kashinathrao Vaidya, Speaker, and Mr. B. Ramkrishna Rao, the 
Chief Minister, are, so 10 say, the long and short of the Hyderabad Assembly. 


వరద స్మృతి 111 


Mr. Vaidya’s upright figure and pleasing countenance command respect. 
Although he is new to parliamentary practice, he has exhibited a good grasp 
of the intricacies of his work and his responsibilities. 
Ministers 

The leader of the House, Mr. B. Ramknshna Rao, though diminutive in 
size, is the dominating personality in the Assembly. In eloquence and debate 
he has no equals. Policies and programmes are evolved on the floor of the 
Assembly in the course of his speeches. He talks to keep everybody guessing 
and ‘probably to please everyone. He never gets irritated nor resorts to 
obloquy to hurt his adversanes. Unfortunately, he is indecisive; his pleasing 
utterances lead us nowhere. He speaks in more than six languages and is at 
adecisive advantage during the question -hour. His reply to the Communists 


onthe Telengana issue and his unfinished analysis of the Osmania University 
problem evoked sincere admiration even from the Opposition. He is social, 
jovial and freely accessible. 

Mr. D. ౮. Bindu, who is in chargé of Home Affairs, has the figure and 
the look of a Minister. He is simple but commanding with his detached 
outlook on life. His replies are marked by sincerity and determination. He is 
the strong man of the Cabinet and an intellectual among politicians. He is 
'moderate in exercizing power, not equitable in engrossing it.' 

The Commerce Minister, Mr. Vinayakgaao, has developed intrepidity 
from his long association with the Arya Samaj. He is dull and devoid of 
colour in debates. 

Mr. Phoolchand Gandhi, the Education Minister, is known for his 
frankness and for his occasional irrelevant outbursts in the House. His 
approach to problems is not always broad-minded or positive. 

Fluent in speech but rather faulty in expression is the Labour Minister, 
Mr. V.B.Raju. He belongs to that class of politicians who appear to know 
something about everything. He is the Confucius and the Karl Marx of the 
Congress Party. The interests of labour are quite safe in his hands. 

Dr. Melkote, the Finance Minister, does not seem to find himself at home 
in economics. Barring public finance, he can talk at length on any topic. Since 
he is entitled to read outa printed statement, he overcomes a larger part of the 
ordeal. His replies to the discussion on the budget showed his lack of 
familiarity with the subject. Unwittingly he makes commitments creating 
difficulties for the Government. 

The Excise Minister, Mr. Ranga Reddy, is the grand old liberal of State 
politics. He speaks with caution and conviction. He is respected for his 
strength of character, 

Dr. Chenna Reddy is a changed man since he became the Supply 
Minister, He was once a problem child of the Pradesh Congress. He is now 


112 వరద స్మృతి 


a little grown up and looks responsible. His hoarse voice and his rather 
irritated expression do not make for cheerfulness, Young and energetic, Dr. 
Reddy suffers from a parochial view ot things. 

Mr. Jagannathrao Chanderki, the Law Minister, is a promising young 
parliamentarian. The Local Self-Government Minister, Mr. Anna Rao, is 
unassuming and speaks slowly with good reasoning, Mr. Devisingh Chauhan, 
who is entrusted with Rural Reconstruction, has not bcen very active in the 
Assembly. The Hanjan Minister, Mr. Shankerdev's age and appearance 
hardly invest him with ministerial dignity. 

The P.W.D. Minister, Nawab Mchdi Nawaz Jung, who refuses to wear 


khadi, comes in his own attire and talks as if he were addressing, a 
govemmental committee. 


There are some figures in the Congress Party itself who have already 
made an impression as good parliamentanans and powerful debaters. Mr. 
Gopalrao ముం evokes admiration with his legal acumen. Mr. M. Narsing 
Ra0's erudite speeches show his profound knowledge of the State's politico- 
economic structure. Among the younger elements. Mr. Konda Lakshman 
and Mr. Rajalingam have a bright future. Mr. Lakshman was dubbed by the 


Opposition as the fourteenth Minister when he overshot the mark and asked 
for notice during a debate. 


The People's Democratic Front leader, Mr. V.D. Deshpande, is vigilant 
and takes the Treasury benches unawares by his points of order. His speeches 
are at times impressive. Mr. Raj Reddy and Shrimati Kamla Devi have 
proved an asset to the Front with their quickness in retaliation as well as in 
defence. 

Mr. Annajirao Ghavane, the Peasants and Workers leader, who also 
leads the United People's Party, has, in spite or his university degree in law, 
a rustic appearance and is not very polished in speech. The Socialist leader, 
Mr. Rajaram, is the good boy of the Assembly, Neither his tone nor his temper 
seems to help him to reach the front cank. 

| (The "Hindustan Times 
Sunday Magazine, 
New Delhi : Sunday, September 21, 19౨2) 


*k 


వరద స్మృతి 113 


.. రామకృష్టారావుగారు ముఖ్యమంత్రిగా ఉండే రోజుల్లో సారస్వత పరిషత్తు 
భవన నిర్మాణం [ప్రారంభించారని గుర్తు. ఒక రోజున నరోత్తమరెడ్డి నాదగ్గర కొచ్చి 
అప్పటి గృహమంత్రిగా ఉన్న దిగంబరరావు బిందుగారితో నామాట సహాయం 
కావాలన్నాడు. ఆ రోజుల్లో నేను బిందుగారి కత్యంత సన్నిహి తుళ్లీ ... బిందుగారి చేత 
ఆపని చేయించి పెట్టిన తృప్తి నాక్కలిగింది. 


[ఆ నమయంలో నరదరాజోశ్షరరావు గాడు హైదరాబాదు స్టేట్‌ కాంగెన్‌కు 
పబ్లిసిటీ సెక్రటరీ గా పనిచేన్తూ స్టేట్‌ కాంగెస్‌ తరపున పాదరాబాద్‌ ఎఫెయిర్‌' 
అనే 'సెల్లోస్టెల్త్‌ ప్మతికకు నంపాదకత సం వపొంచారు..] 


Hyderabad 
(4/5 


Number One--- September 15, 1950. 
In this Issue: 
Congress Chiefs in Conference. 
Three Years of Independence. 
Our Ministers at Work. 
Lest We Forget. 
Reports from Districts. 
తా In a democracy, the responsibility of the people is greater than of the 
Govemment, for latter is of the people and therefore Government effort will 
be successful only when the people realise the need and are conscious of the 
discharge of responsibility. 
Democracy is itself a guarantee of the people's undivided sovereignty and 
sovereignty or power is more or less synonymous with responsibility..... 
State Congress President 
in his broadcast to the people 
on 15th August 1950. 
Issued By The Hyderabad State Congress 


జ 


పరద స్మృతి 


, i గ్గ Urgent 

CHILI 
01 ల లు షా ౧0టరను OF HYDERABAD, 
వ! J క Dated/y yVctober, 1950, 
“rom 


The Labour Commissioner, 
Government of Hyderabad, 
Hyderabhad-Deccan. 

To 

Shri Raieshwar Rao, 

C/o. Hyderabad State Congress, 
Sultan Bazar, Hyderabad. 


Subject: Traming of Trade Union Workers, 
Dear Sir, 

With reterence to your letter సి _ dated Lam 
herewith enclosing a copy of the time table for your information. As desired 
the timings of the lectures have been fixed 10 suit your convenience. 

The classes will be held at the P.W.D. Seecretariat Hall (Mint Com- 
pound) from 25th October, 1950. 

After completion of lectures you are requested to kindly prepare the 
question papers on your subject to be answered in onc hours ume. 

The opening ceremony is being held on 24th October 1950 and an 
invitation is being sent to you separately. 


Yours faithfully, 
Sa + abd 


Asst. Labour Commissioner. 
ప 


J.A. Curran, Jr. 
2 Montague Terrace 
Brooklyn 2, N.Y. 


June 6, 191. 
Mr. మీ. Rajeswara Rau, 


C/o. Hyderabad State Congress, 
Hyderabad, India. 
Dear Rajeswara Rau, 


Hope that all goes well with you. You are probably suffering from the hot 
season at this point, although I do hope that you have been able t take some 


వరద స్మృతి 115 


rest in a cooler spot. 

Work goes on here at a great rate. Have been able to accomplish a good 
deal so far but much remains to be done. I do hope that by the end of the year 
things can be arranged so that we can get back to India for another stay. Much 
of my activity these days has centered around work that has concentrated on 
trying to explain to interested groups here in the east coast the main trends of 
Indian public opinion. A great deal of time has gone into an effort to explain 


and to emphasise the tremendous desire among Indians for independence of 
action both internally and externally. Americans as you know are becoming 
increasingly aware of and interested in India and what she is going to do. 
Although there is a good deal of criticism of Indian foreign policy among our 
press and among a certain percentage of public opinion, many people and an 
increasing section of the press are beginning to take a more realistic 
viewpoint, a viewpoint that wants as much information on India as possible, 
so that we in the States will back the proper policies, policies that both Indians 
and Americans can agree upon. It will take time but I do think that things will 
work out in time. 

How goes things with you? If you do get the chance please drop me a line. 
It would be nice hearing from you. When you get the chance please give my 
best regards to Mr. Bindu, Mr. Ramchandra Rao, Mr. Raju and Mr. Desai. 1 
do hope that they are all well and that affairs are progressing to their యై, 

Enclosed are some pictures taken during the trip we made when last we 
were in your part of the country. Hope you like them. 

Hoping that you are well, I remain, 

Sincerely, 
Vy BEET 
\ | ౯ [ ం 1» 
——_— 


J.A. Curran, Jr. 
సెడ్‌ ది సర్గార్‌ 


[1950 లో గాంధీభవన్‌ కు శంకున్గాపన చేయటానికి ఆనాటీ కేం(దహెోహోంమం(తి 
సర్దార్‌ వల్థభిభాయ్‌పబేల్‌ హైదరాబాదు వచ్చిన నందర్భాన్నీ, శ్రీ వలుల్‌ 75వ 
జన్మదినం నందరా న్నీ ఎ) వురన్కరించుకుని “5222 the Sardar” అనే (గంధాన్ని 
వరదరాబోశ్వరరావు గౌడు హైదరాబాదు రాష్ట్ర కాం(గస్‌ తరపున నంకలితం చేసి 
(ప్రచురించాడు. 


114) 


ఇరద స టి 











| (| 1. a | న 
య | || 1! CE 
| 


న! | | ' మ selon గ 
| iba Ya i iw |; | చ (| ] ), gl 
ne క్ష 1 1 11 11" || 
k: a; 






























(| 
nt 
a ; is | ఓ it 1011 
ఖీ ఖా న. ల్‌ [శే np ౫ | న | Mr, vin r ఫ్లా 
| 
స! 1, |: | ir 1. wi ॥ శ nit 11. i I 1! Tp (1 bs శ 1,1 sr | 
i క ల్‌ |, yp hn 4 I r | గ i \ 

bi | ( | | | గ | i ‘1 ॥ ॥ క శ! ప ౧4, \ 1 స | 11 1 111 

| a itp క్‌. 117 న్‌ 1 | ప Si et pA 

A rye le fay ge ap, టం లల 

ry es ni (2 | 

|! మ in 1] శ . tk ry | il [1 | /| i i |, ॥' an + గ 11 గగ {| i i 
id |; | | 1! H; i hp న [| i rn hp jhf i} | 
గ 11 ik i | pty |" ! t if | ty (4) fi 1 unl 7 || "Jt 
in iy ne GN ae Me సి. 
11 | nm pian | i : |] i 1 1 | ' h 11," టు / 1 
॥ 1 fa, || 1! క్‌ | | ॥ ॥ 
lly Mle, || | స. 
1. | | | ft i 
|| [ | 


























1, టీ జ 
"hi "i iH, Ip iy ily fy {| 
Ye . lin} |, 1 Hay, | ME ‘Hh 
meee ॥ 
| "ir, i | _ 
11 [ య 
hh || 
(1 





| తి | 
| [11 hy | i. 
TE 1 
Yee tip: a 


| 
‘ | 
f L 
4111! i pin 
శ [| 
in 1. | ] 2, ॥1| | 












pil! 

i hol, 12 
lity i 

hii i 


ఓ (ఖీ, 
1% "ie pt pw! [i tf 
(|| | | uf 


ht i 
Poe i hs 
i (1 స 


| 21111 
స. 



















hip Ww 

| | |. feel yt i ॥ 
ను. 
(rr IY | | | ' ' | ఖై 

















/ శ. 













ఖా 
ut bp కం. ||| ih 
(| Mn 1 iy 1 


11/1 (| | 1, 











I api rm i 1 
Yn శ] h itl 

| [|| Me / లో 11 | | 

[1 nl 

| || స 










aan 
11 1 


tld 











jot స్‌ 
sib hs 


Sy fy స క. ర... 









| | ల్‌ గై 


er బో న ॥ 


[గాందీ భవన్‌ నిర్మాణం జరుగుతుండగా- కాం[గైసు నాయకులతో పరద 





వరద స్మృతి 117 


ఉద్యోగం విషయమె 


[వరదరాజోశ్వరరావు గారి ఉద్యోగ పరిస్థతి గురించి - అనిశ్చిత స్థితిగతుల గురించి 
తండి కొంత ఆందోళన చెందినా, కొడుక). ధౌర్యం చెప్పేవారు :] 


Waltair 

Nov 20, 1950 
My dear Varada, 
... but this is the pitiable financial condition at the moment. 
I see that you are making a gallant effort to get into some established 10600241. 
You have all the qualifications and friends in high quarters but are dogged 
by bad luck all through. T hope it will all tam out well soon. Iswara Dutt and 
his son also are it seems in the Hindustan Times. I donot know on what terms, 
if at all, you will be taken. Make sure you have an honourable even if a 
humble place 
You must be having a strenuous time both mentally & physically’ in your 
present situation. I am anxious that you should make every effort not to lose 
your hold on the fundamentals of life. You are by nature capable of high 
endeavour and have the necessary equipment which you must of course 
constantly replenish. Do not lose faith in yourself. Let not the essential 
refinement of your nature suffer through the ugly turns of fortune. Your 
literary bent requires assiduous cultivation whatever unfavourable circum- 
stances confront you at present. You may be making all kinds of compro- 
mises now buta time will come when you can live on your own terms if only 
you are true to yourself all through. So always aim at the best. Above all else 
take the greatest care of your health .... 
we are all well. 


Yours affectionately 
Abu 


[Abburi Ramakrishna Rau] 


ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ వర్కింగ్‌ జర లిస్ట్‌ ) 


[ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులలో 
హైదరాబాదు |పతినిధిగా వరదరాజేశ్యరరావు గారు నియమితులయారు.] 


HF MR 


118 వరద స్మృతి 


WORKING JOURNALISTS' FEDERATION 


Lucknow, Nov, 23 
Mr. M. Chalapathi1 Rau, President of the Federation of Indian Working 


Joumalists, has nominated the following to form the National Executive of 
the Federation: 

Messrs. Banarsi Das Chaturvedi (Vindya Pradesh), N. Raghunatha Aiyar 
(Madras), A.C. Bali (Punjab), M.V. Sane (Bombay), K. Rama Rao (Bihar), 
Hukumchand Narad (Madhya Pradesh), Jang Bahadur Singh (Delhi), M. 
Harris (Bombay), Poorna Chandra Jain (Rajasthan), K. Iswara Dutt (Delhi), 
C. Parameswaran (Travencore-Cochin), Nandalal Aish (Punjab), A.V. 
Rajeswara Rao (Hydcrabad), Srikant Thakur (Bihar), C.S. Mahapatra (Orissa), 
K.S.Ramaswami(Madras), Tarachand Gupta (Pepsu), మ. Ganguli (Delhi), 
C. Himkar (West Bengal), C.V. Hanumantha Rao (Madras), S. Patwardhan 
(Madhya Pradesh), U.G.Rao (Bombay), T. Fernandez (Delhi, Treasurer), 
J.P. Chaturvedi (Delhi, Secretary), Jwala Singh (U.P. Secretary). 

Mr. Chalapathi Rau was authorised by the recent All-India Convention 
of Working Journalists to nominate a provisional executive to carry on the 
work of the Federation. —UPI, 


(The Hindu, Saturday, November 25, 1950). 


INDIAN CEDERATION OF 


౯ 1, థి జ @ 
W orking Jou rnalists Organizalions 
(HEADQUARTERS, NEW DELHI) 
President: 
Mr. M. Chalapathi Rau, 
We EE. Mucins ASSOCIATED JOURNALS! కిష్ష॥[ నిష్టా క్‌ 
Mir. J. P. Chaturvedi, (New ౧10. aleihaghs thaw." చ ఇగ + 
Treasurer ; 
Nir. T. Fernandez, (New Delhi). 


My dear Rajeswara Rau, 


I write to thank you for your letter dated September 19. 1am extremely 
sorry for this delay. 1 thank you and other members of the Hyderabad union 
for asking me to preside over your session. But I am afraid it will not be 
possible for me to get away for the next few months. It will also not be feasible 
to convene a meeting of the federal executive committee at Hyderabad, as 


వరద స్మృతి 119 


most members feel that they have been already, a bit, financially bitten on 
account of the work of the federation. The problem of funds remains and I 
hope it will be possible for you 10 do something about it. In any case, I would 
suggest you should keep in touch with Mr. J.P. Chaturvedi, secretary-general 
of the federation, 15 Windsor Place, New Delhi, about holding a session of 
thefederal executive in Hyderabad, if not now, some time later. There are 
two vice-presidents and even if I shall not be available, one of them can 
preside. 


With regards, 
Yours sincerely, 


nr Mal ళ్‌ alm క్‌ Ov 


A.V. Rajeswara Rau Esq ., 
12, Gulbagh, Hyderabad. 


నె హూతో ప్రెస్‌ కాన రెన్‌ 9 





[నెహూతో (వెస్‌ కాన ఏరిన్‌ ఎలో “వరది] 


జ్ఞాపకాల వరద 


నగరం వయసు నాలుగువందలయేళ్లు! 


"హైదరాబాదు రాష్టంలో (ప్రజాస్వామిక (పభుత్వం యేర్చడ్డ అనతికాలంలోనే (ప్రధాని 
జవహర్‌ లాల్‌ న్నెహూ ఒకసారి నగరానికి వచ్చారు. లేక్‌ వ్యూ అతిధిగ్భృవహంలో ఉన్నారు. ఆ 
అవకాశాన్ని పురస్కరించుకుని పతికాొ ఏలేథరు లం కొంతమంది ఆయని ఎ చూడటానికి వెళ్లాము, 
అయితే అనుకోకుండా జరిగిన విలేఖరుల గోష్టిలో నేనాయసతో ఘర్షణ పడ్డాను. హైదరాబాదు 
గ్నాష్టాన్ని భాషాప్రయుక్తంగా మూడు ముక్కలు చేసి ఆయా రొమ్టైల్లో విలీనం చెయ్యడం 
మంచిదికదా అన్న విషయం గోష్టిలో (పస్తావనకు వచ్చింది. నెహూగారు అలా చెయ్యడం 
మంచిదికాదనీ, హైదరాబాదు రాష్టానికే (శేయస్కరంకాదనీ అన్నారు. ఎంచేతనని, నేను గట్టిగా 
అడిగాను. హైదరాబాదు నగరం సమ్మి(శ సర్క తికి కేం దం అని ఆ సంస్కారాన్ని నిలబెట్టవలసిన 
అవసరం ఉందనీ అన్నారు. నాకెదురుగా కూచున్న నీలకంఠ్‌ (తరువాత "టెన్స్‌ ఆఫ్‌ ఇండియా 
సంపాదకుల్లో ఒకడయినాడు) భాషా (పయుక్తరా( షాలు కావాలనీ, హైదరాబాదు విభజితంకావాలనీ 
(పజలు కోరుతున్నారు కదా అన్నాడు. నెహూగారు గొంతు పెద్దదిచేసుకుని “ప్రజలు పారబడితే 
దిద్దే బాధ్యత మనది” అన్నారు. నేసన్నానూ, (సజలంతా ముక్తకంఠంతో ఆలా జరగాలనికోరితే 
మీరు అనుమతించక తప్పదు కదా అని. “ఆలా కుదరదు. (పతీ తలుపూ తట్టి మీరు చేసేది మంచి 
పనికాదు అని నేను చెబుతాను. హైదరాబాదు రాష్ట్రాన్ని యథాతథంగా వుంచేట్టు ప్రయత్నిస్తాను" 
అన్నారు. నాకు కొంచెం కోపం వొచ్చింది. పక్కన ఉన్న మి(తుడు పణిక్కరు (పి.టి.ఐ.) 
వారిస్తున్నా “అలా మీరు చేస్తే భారత|పధానికీ వెనకటి నిజాంకు యేమిటిభేదం” అన్నాను. 
నె హూగారి ముఖం కోపంతో ఒక్కసారి యె[రపడింది. బల్లమీద ఉన్న సిగరెట్టు డబ్బా నేలకేసి 
కొట్టారు. ఆయన ఇంగ్లాండులో తయారుచేసిన బ్లాక్‌ ఆండ్‌ వైట్‌ సిగరెట్లను కాల్చేవారు. నేను 
లేచి ఆ డబ్బాతీసి ఆయన బల్లమీద పెట్టాను. నావంకచూసి గట్టిగా నవ్వుతూ “నేను చెప్పింది 
జాగర్తగా ఆలోచించండి” ఆంటూ లేచారు. ఆంతటితో గోస్టి అయిపోయింది. అందరం లేచి 
నిలబడ్డాం. ఆయన పక్కన చేరి నేనన్నానూ “పండిట్‌ జీ! సమ్మిశ సంస్కృతి ఆంటారీ అది 
ధర్మబద్ధమా?ఓ విదేశస్టుడు ఒక రాజ్యాన్ని బలవంతంగా ఆ(క్రమిన్తాడు. ఆత్మ(ేయసు ని కోసం 
అక్కడి భాష కొంచెం నేర్చుకుని కాల[క్రమంగా వాళ్లనెత్తిమీద తన జాతి సంస్కారాన్నీ భాషని రుద్ది 
ఆఖరికి మతపరంగా కూడా మార్పు తేవాలని చూస్తాడు. అలాంటి (పయత్న ఫలితం సమ్మి(శ 
సంస్కృతి అని మేమనుకుంటున్నాము. ఒకంతట ఆభావం పోదు", నెహా గారు నొనంకచూసి 
“ఓహో ఆంటూ తానుచెప్పిన దాంట్లో అంతరార్థం అది కాదనీ, ఉన్న పరిస్టితి దృష్ట్యా 
మాట్టాడుతున్నాననీ అన్నారు. మాతోపాటు ఆరుబయటికి వచ్చి ఆందరిసంకా చూస్తూ వెనక్కీ 
వెళ్లిపోయారు. 

తరువాత కొన్నాళ్లకు 1955లో ననుకుంటాను భారత సేవకసమాజ సాంవత్సరిక సమావేశం 
నిజాంబాదులో జరిగినప్పుడు హైదరాబాదు రాష్టాన్ని మూడు భాగాలుగా విభజించి ఆపక్క 
రాష్ట్రాల్లో విలీనం చేసేందుకు (ప్రభుత్వం నిర్ణయించినట్టుగా నెహూ గారు (ప్రకటించినప్పుడు 


సరద స్మృతి 121 
రాజకీయవాదులు విస్మయ చకితుల య్యారు. 

ఈ మధ్య హైదరాబాదు నగర చతుశ్శతాొబ్ది సంవత్సరంగా ఓ ఉత్సవాన్ని నిర్వహించే 
(పయత్నం కొందరు చేస్తున్నారు. నగరం మత సామరస్యానికీ సమ్మి(శ సంస్కృతికీ ఆదర్శ 
దర్భణమంటూ నిర్వావాకులూ, తెలుగురానివారూ (ప్రచారం చేస్తున్నారు. (పచారంలో తప్పు లేదు. 
(వతి యేటా యథార్థం వేరుగా ఉంటోంది. 

ఈ నగరం వయస్సు నాలుగువందల సంవత్సరాలయితే అందులో రెండు వందల 
సంపత ఎరాలపైగా అసఫ్‌జాహీ వంశస్థుల పాలనలో కదా ఉన్నది! ఈ వంశస్థుల పాలన కింద 
ఉన్నప్పుడే ఏనుగుల వీరాస్వామి గారి కాశీయా(త కూడా జరిగింది. ఆయన తెలంగాణా[పాంతం, 
హైదరాబాదు నగరంలోనూ విడిదిచేసి పోయారు. ఆనాటి రాజకీయ పరిస్థితి కన్నులకు కట్టేటట్లుగా 
అక్షరబద్దంచేసి పోయారు. వీరాస్వామిగారి (గంథంలోని కొన్ని విశేషాలను ఉదాహారిస్తూ ఆవి 
సత్యదూరంకావంటూ మి(తులూ, మాన్యులూ, సురవరం (పతాప రెడ్డిగారు తమ 'ఆం(ధుల 
సాంఘీక చరితిలో రాశారు. మత సామరస్యం దేపుడెరుగున్సు శాంతి భదతలే శూన్యం! (పజల 
దోపిడీ (పధానం! 

అంతకు పూర్వం యే ఒకరోయిద్దరో, సుల్తానులో, పాదుషాలో-తెలుగు నేర్చుకుని 
తెలుగుభాషని తమ ఆస్థానాల్లొ ఆదరించారని వింటాం. అదీ ఓ కంటితుడుపే. తెలుగుభాషకీ, 
సంస్కృతికీ మహోపకారమేమీ జరగలేదు. అసఫ్‌జాహీ వంశస్థులు అధికారానికి వచ్చినప్పట్నించీ 
తెలుగుభాషకి అపకారమే జరిగింది. నగరంలో మరీను! కమ్యూనిస్టులూ, కాంగ్రెస్‌ వాదులూ, 
యితర దేశభక్తి పరాయణులూ అసఫ్‌జాహీ దుష్టసరిపాలనకు స్వస్తి పలికించేందుకు మహత్తరమయిన 
త్యాగాలు చెయ్యవలసి వచ్చింది. నగర చతుశ్శతాబ్ది ఉత్సవంలో రాజకీయ బారితులూ, 
స్వాతంత్య సమర యోధులూ యేరూపంలో దర్శనమిస్తారో చూడటానికి చాలామంది ఉతా ఎవాంతో 
యెదురు చూస్తున్నారు. 

నగరం పేరూ సందిగ్గంగానే ఉంది. బాగామతి అనే ఆమె ఉందో లేదో తెలీదు. ఆవిడ మతాన్ని 
మార్చి హైదర్‌ మహల్‌ అనే పేరుతో పాదుషా వారు ఉంచుకున్న వై నమూ సందేహాస్సదమే. 


చార్మితికంగా దాఖిలాల్లేవంటారు విజ్ఞులు. ఉన్నా తెలుగువారికేమంత ఆత్మగౌరవం? నిజంగా 
మతసామరస్యం ఉంటు బాగామతిగానే ఆవిళ్లి (పేమించి ఆవిడ నంస్కారాన్ని గౌరవించవలసి 
ఉండెను పాదుషా!. ఆలా జరగలేదు. అలా జరక్కపోవటమే సమ్మి[శ సంస్కృతికి (ప్రాథమిక 
చిహ్నం కాబోలు! ఒక విధంగా యిదంతా వ్యర్థవిచారమే అనుకోండి. కాకపోతే యీ ఉత ఏవాలకు 
యింత ఆడంబరమూ, వ్యయమూ చెయ్యవలసిన ఆగత్యం కనిపించదు. కువానా లౌకీకవాదుల 
దురవగాహనవల్ల యిలాంటి పరిస్థితు లేర్పడుతుంటాయి. 
దుర్గంధభూయిష్టమయిన నగరాన్ని పరిపద్దంగా, ఆరోగ్యదాయకంగా తీర్చిదిద్ది, రహదారుల్నీ 
వాటిని ఆ(శయించుకున్న సందుల్నీ బాగుచేయించి, జనజీవనాన్ని నిరపాయకరంగా నిర్వహి ంచటమే 
నిజమైన సంస్కృతి. ఇందుకు పండిత జవహార్‌ లాల్‌ నెహూ కూడా కాదనలేరు! 
(“సు[పభాతం, 20 నవంబర్‌, 1991 ) 


122 వరద స్మృతి 


అబ్బూరి ప్రశ్నకు అబ్బురపడ్డ ఎ వూ! 
నిశీధిని పండిట్‌ నె(హూ (పస్‌ మీట్‌ ఎక్కడ? హైదరాబాద్‌ ల్‌ో 
స్థలం? కుమారి పద్మజానాయుడు నివాస గృహం. 
(నె హూ ఎప్పుడు హైదరాబాద్‌ విచ్చేసినా బస అక్కడే) 


సందర్భంః 1951 సార్వ(తిక ఎన్నికలలో కాం(గ్రెస్‌ విజయం కోసం (పచారోద్యమం. నెహూ 
సోదరీమణి (శ్రీమతి విజయలక్ష్మీ పండిట్‌ కూడా హాజరు. 


పగలంతా పర్యటనలో గడిపారు న్నెహూ. తెలంగాణాతోపాటు పూర్వపు హైదరాబాద్‌ 
రాష్ట్రంలోని కర్నాటక, మరాట్వాడా (ప్రాంతాల లోని (ప్రధాన పట్టణాలను విమానంలో సందర్శించి 
(బహ్మాండమైన బహిరంగ సభలో ఆయన (పసంగించారు. ఆయినా కందినట్టు, అలసినట్టు 
చిహ్నాలు కనిపిస్తే ఒట్టు. 

కాకతీయ రాజధాని ఓరుగల్లు (వరంగల్‌) నెహూ పర్యటన నందర్భంగా కానవచ్చిన 
ఉత్సాహభరిత దృశ్యాలు వర్ణనాతీతం. 

తెల్లని పై జామా, మోకాళ్ళు తాకే తెల్లని షెర్వానీ చేసుకొని, హృదయసౌరభ చిహ్నంగా 
ఎడమవైపు జేబులో ఎర్రని గులాబీ పెట్టుకొని, చిరునవ్వు చిందిస్తూ నిటారుగా నిలబడి జీపులో 
నెమ్మదిగా సాగిపోతుంకే ఆ స్పుర్మదూపిలో చ(కవర్తి రీవి ఉట్టిపడింది. కాని ఆయన చక్రవర్తి కారు. 
అటువంటి తత్వం ఆయనలో ఏకోశానా లేదు. మరి ఏమనాలి నె హూను? మహానాయకుడా! 
(పియతమ నాయకుడా! అబ్బే! ఇవన్నీ మామూలు దంపుడు పదాలే. ఇకపోతే తులాభారంలో 
సరిపోయే పదం “ప్రజాస్వామ్య పాదుషా' దర్జానుబట్టి పాదుషా. గుణాలను బట్టి (పజా నాయకుడు. 
నాడు చూడటానికి వచ్చిన అశేష జనవాహిని దృష్టిలో మాతం నె్మహూ దివి నుంచి భువికి 
దిగివచ్చిన దేవదేవుడే. వరంగల్‌ రాజవీధుల కిరువైపులా బారులుతీరి గంటల తరబడి ఆయన 
రాకకై నిరీక్షించిన వేలాది (స్త్రీ పురుషుల నయనాలలో ఆరాధనా భావం తొణికిసలాడింది. తమ 
భవిష్యత్తును సంపూర్ణ విశ్వాసంతో ఆయన చేతుల్లో పెట్టడానికి సిద్దం అన్నట్లుగా మిన్నుముష్టేటట్లు 
హర్షధ్వానాలు చేశారు తెలంగాణా (పజలు. 

నూను చూస్తే ప్రజలకు ఎంత పూనకం, ఆనందం కలిగేవో జన సమూహాలను చూస్తే 
ఆయనకు ఆంతే ఉత్తేజం, తన్మయత్వం చేకూరేవి. జనమే న[హాకు బలం. 

స్వాతంత్య సమరకాలంలో నెహూ బెబ్బులి. జాతీయ వేదిక ఆయన గర్జనతో దద్దరిల్లేది. 
(బీచేష్‌ (ప్రభుత్వంపై, సామాజ్యవాదులపై ఆయన నిప్పులు కురిపిస్తుంటే జనంలో రోషావేశాలు 
పెచ్చరిల్లేవి. (బిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం ఆనాటి కర్తవ్యం. కాని (పజాభ్యున్నతికె 


దేశ పునర్నిర్మాణం స్వాతంత్య సముపార్మనానంతర కర్తవ్యం. ఆ నె|హూ వేరు. ఈ నె హూ వేరు. 
ఈ అవతార భేదానికీ వరంగల్‌ బహిరంగ సభలో ఆయన [పసంగం దర్పణం పట్టింది. (ప్రజలు 


వరద స్మృతి 123 


యావన్మందీ చమటోడ్చీ పనిచెయ్యాలి. భావితరాల కోసం ఈ తరం వారు త్యాగాలు చెయ్యాలి. 
విశ్వశాంతికై పాటుపడాలి. ఇదీ ఆయన ఉద్బోధ. అన్యులపై విరుచుకుపడలేదు. నెహూ తనకే 
ఓటు చేయాలనీ కోరలేదు. కాంగ్రెస్‌ పేరు మీదనే ఓట్లుకై విజ్ఞప్తి చెయ్యటం ఆయన సంస్కారానికి 
తార్కాణం. 'కల్ట్‌'రాజకీయమంకేనె[హూకు ఒళ్లు మంట! ఇలాగే, చౌక బియ్యం, సబ్సిడీ చీరలు, 
ఆకాశాన్నంటే కటౌట్లు మొదలై న చిట్కాలతో, (పలోభాలతో నె హూకు పనిలేదు. తరమత 
భేదాలు ఉండవచ్చునేమోగాని ఆనాటి (ప్రముఖ నాయకు లు-ఏ పార్టీకి చెందిన వారె నా ఈ కోవకు 
చెందినవారే. 

పెల్లుబికిన (పజాభిమానం టానిక్‌ గా పనిచేయగా జవహర్‌ పండితులు ఉత్సాహంగా కనిపించారు. 
(పెస్‌ కాన్ఫరెన్స్‌లో విలేఖరులు ఆప్యాయంగా పలకరించారు. (సెస్‌ కాన్ఫరెన్స్‌కు వేళాపాళా 
ఉండనక్కరలేదా అంటూ కాసేపు విసుక్కున్నారు. అంతలోనే తేరుకుని, విలేకరుల వైపు తిరిగి, 
ఇది మీ తప్పుకాదు అన్నారు. 

ఏదీగాని వేళ ఏర్పాపైనప్పటికీ, _పెస్‌ కాన్సరెన్‌ ) ఎంతో రసవత్తరంగా సాగింది. మ్షేషణాత్మకమైన 
సమాధానాలతో మధ్య మధ్య ఛలోక్తులతో రిపోర్టర్లను నె హూ అలరించారు. 

అయితే అబ్బూరి వరద రాజేశ్వరరావు అడిగిన రెండు మూడు (ప్రశ్నలు మాతం నెహూను 
తికమక పట్టాయి. ఆంతేగాక, జగ(తృసిద్ధమెన నె|హూ చంపర్‌ను (పత్యక్షంగా తిలకించే అవకాశం 
కలిగించాయి ఆ (పశ్నలు. 

మొదటి (పశ్నః దేశమంతటా పర్యటిస్తున్నారు కదా! కాంగెస్‌ విజయావకాశాల గురించి మీ 
ఆంచనా ఏమిటి? 

నె హూ జవాబుః ఏవో ఒకటి రెండు చోట్ల తప్ప దేశం మొత్తం మీద కాంగ్రెస్‌ విజయ దుందుభి 
(మోగించటం భాయం. 

ఈ వషయంపై అబ్బూరి (పశ్నలోకాని, నె|హూా జవాబులోకాని వద్ద విశేషం ఏమీ లేదు. కాని 


ఆ తర్వాత అబ్బూరి నుండిబాణం వలె దూసుకువెళి ఎన ఉపప్రశ్న న్మెహూకు తత్తరపాటు 
కల్షించింది. 

“ఒకటి రెండు నియోజకవర్గాలలో మాతం కాంగెస్‌ ఎందుకు ఓడీపోవాలి' ఇదీ తికమక పెట్టిన 
అనుబంధ! ప్రశ్న. 

నెవూ ఆలోచనలో పడ్డారు. షెర్యానీ జేబులో నుంచి సిగరెట్‌ పెట్టి తీసుకొని ఒకటి 
ముట్టించారు. గాంధీటోపబ తీసి ఒకసారి బట్టతల నిమురుకున్నారు. ఆప్పుడు స్ఫురించింది వజం 
లాంటీ జవాబు. 

కాంగెస్‌ ఒకటి రెండు చోట్ల ఓడిపోవడం ఎందుకు జరుగవచు నంటే ప్రజలు తెలివై నవారు 
కాబట్టి! ఇలా ఆంటూనే ఆయన హాయిగా నవ్వేశారు. విలేఖరులు కూడా ఆయనతో శృతి కలిపారు. 

రెండవ (పశ్శఃకాం[గైస్‌లో అవినీతి పెరిగిపోయిందని వినవన్తున్నది. దీనికి మీరేమంటారు? 

ఈ (పశ్నకు నె హాజీ మండిపడ్డారు. 

జవాబుః “ఈ కూత కూసింది ఎవరు! కాం(గెస్‌లో అవినీతి ఉందనటం ఆసంబద్ద (ప్రేలాపన 


124 "| వరద స్మృతి 


(Fantastic nonsense). నిజానికి, అవినీతి విషయంలో (ప్రతిపక్షాలు పరమ అధ్యాన ఎం. (In the 
matter of air ages the Opposition parties are infinitely worse) నిర్దిష్టమెన 
దృష్టాంతాలు చూపిస్తే తగిన చర్యలు తీసుకోవటానికి నేను సిద్దమే. కాని ఏవో గాలి కబుర్లు ఆధారం 
చేసుకొని కాం(గెస్‌పె లేనిపోని అభాండాలు వేస్తే నేను సహి ంచను.” ఇలా విరుచుకుపడినపు ప్పుడు 
ఒక రకమైన ఆ(గహ సౌందర్యంతో నె హూ వదనం వెలిగిపోయింది. సమాధానం పూర్తిచేసిన తర్వాత 
(పశ్న వేసిన అబ్బూరి వ పు తిరిగి, "Mister! Tam only angry with your question, not 
with you.” అన్నారు నెవూ. 
నెహూ కోపం క్షణికం, అదై నా విషయం పైనే కాని వ్యక్తులపై కాదు... 


(ఎన్నికల సం[గామం: ఓటరు స్వయం వరం-3, 
“ఉదయం, ఏపిల్‌ 28, 1991) 


షోయెబుల్లా ఖాన్‌ సంస్మరణ సభ 


[1952 [పొంతంలో వరద రాబోశ్వరరావుగాడు షోయెబుల్లాఖాన్‌ నంన్మ రణ నభను 
వీర్పాటు చేశారు. 





తోవ స్థా శని ఇ 


aw thy? 


sh 


శ శ్వ 
ఖో 
ఓ 4 


స్సు న. ప్రే. 
* | 
న్‌ 


%t 


aa 


125 








[ ముందు వరసలో-మధ్యలోః డా. బూర్లుల రామకృష్ణారావు, వారికి 
కుడివె పున ఖాసా సుబా రావు, ఫెరా న్‌ డిస్‌, థియొవ్షాటూష్‌; 
ఎడమవై పున రఘునాథ అయ్యర్‌, “వరద మొదలై న వారు] 


త 


డీ నో 


జో నంగ లో Oya 
Cran He wy స్మ "a బో 
అ ర్యాలీ Bhs ra ih 


Mei న పో hie (2 
సీ J . ర . జ న్‌ు శ డె 5 శ | లో రవళి మ్‌ = షి 
న min, వం సళ స న న బస లాట Ky తా శ నేటి "న 
స keg nr hE Sig” rel TYE | గో సన్లు at జ 





వరద స్మృతి 


గొ ఇం " 
Yu; . శ, స శ్‌ 
స్ట శ్‌ ఇ క EA బె 1 + న 2 . 
- ef ig, ™~ Br = 
వ్‌ "yh af tal 
జ్‌ ఇ క్ష న్‌ శ వ fa | 
H rR 


క వె శు | = : ‘ 
RI ర పులు తనో ( ఇం 1 
» ళ్‌ శ 
శ ం స ళ్‌ కీ 
I 


on 7 
శ 


స 
టా ర్ట గ్య | 
షె ఎక Lr 
లే ధే యః 
న వ 
ల న్‌ 1 
ణీ 
జీ 
క 
శ “ 
ణీ 
శ సె 
ln. Y) 
ఖీ 


॥ 

ర న | 
Pp న్‌ు | వ 
| క 





| 

Bre," 

OD ఖే : 
Mase 


ఫీ 1 


[అతిథిగా పాలగుమ్మి పద్మరాజు (పసంగిస్తుండగా-ఎదురుగా కురీ ్పల్లోః “వరది, 
మాడపాటి హనుమంతరావు, పి. వామన్‌ రావు, మొదలైన వారు] 


'కనితి ప్రచురణకు ప్రయత్నం 

[1951-52లో “కవితా అనోతెలుగు కవితా వ్యతికను (వచురించాలని 
వరదరాజోశ్యరరావుగారు (పయత్వాలు (పారంభించారు. “లెటర్‌ హెడ్‌)” కూడా 
వేయించారు. ఆ (వయత్వాలు 1954 వరకూ కొనసాగాయి. 

ఎర్రమంజిల్‌ లో అప్పుడు సమాచార శాఖ ఉండేది. అక్కడ అధికారి బినోదరావును 
కలుసుకుని పంజగుట్ట రోడ్డు మీదకు వస్తున్నాను. ఎదురుగుండా మరోస్నేహి తుడితో 


కలిసి అతను [రాజశేఖర్‌ ] నిలబడిఉనా డు. నన్ను చూడటంతోనే మందహాసం చేసి 
నీకోసమే నిరీక్షిస్తున్నాను పది అన్నాడు. దారిలో భాస్కరభట్ల కృష్ణారావుని 


మనా యము మి *. "వన్న యి *- శ్వ ఇ న్నా ల ్సి కచ టెసె సే కేల వము ~~ యయా యు 


A TELUOU POETRY PERIODICAL 


VARADA RAJESWARA RAU NM. A. 12 GULBAGH, 
HYDERABAD-DN. 


128 వరద స్మృతి 
పోగుచేసుకుని ఆబీద్‌..లో స్థిరపడ్డాము అంతే. మరో ఆరేళు ఇ మా సాయంకాలాలు 
అక్కడే ... బాగా పొద్దుపోయేదాకా. అజంతా, ఎల్ఫూరీ మాతోపాటు 
సమావేశమయేవారు. మా సాహి త్యగోష్ణులూ, కవితా వ్యాసంగమూ అక్కడే. ఊళో ఎకీ 
వచ్చినప్పుడల్లా బెల్లంకొండ రామదాసూ, శీడీ,, ఆరు[దా, మాచిరాజు దేవీ.ప్రసాదూ, 
బై రాగీ మాతోనే నిరంతర కాలక్షేపం ... ఆ రోజుల్లో వాల్తేరు నుంచి మా నాన్నగారు 


వస్తూపోతూండేవారు. ఆయనా మాతో కాలక్షేపం చేసి మా కవితా వ్యాసంగాన్ని 
సమీక్షిస్తుండేవారు. 


“దెరకాలంి 


[జౌ లులో ఉండగా రాసిన “చెరకాలం” మవోకావ్యంలోని కొన్నిపద్వాలు 1949లో 
'తెలుగున్వుతం(తోలో అచృయాయి. తరవాత ఆ కావ్యాన్ని పుస్తకంగా (పచురించాలనే 
(యత్నంలో మి(తుడు శ్రీ గిడుతూరి నూర్యం గారి చేత చ్మితాలు వేయించాడు. 
కారీ ఈలోగా “చెరకాలం రాత పతిని పోగొట్టుకున్న ందువర్హి ఆ (ప్రచురణ [(పయత్త్రం 

ళ్‌ య 
అపు ట్లో ఆగిపోయింది. 





ల క. ran 


వరద స శైలి 129 


“చిరకాలమ్మున నుండి కావ్య రమణీ సే ్నహమ్ము చాలించి సం 
స్మరణ వ్యావ ఎతిలో దగుల్కొనిన నా సా(ంతమ్ము కాంతమ్ముగా 
“చెఆకాలమ్మ'ను కావ్యఖండము రచించెన వీదు చిన్నన్న 


[అబ్బూరి రామకృష్ణారావు గారు తమ మూడవ కొడుకు చిరంజీవి గోపాలకృష్ణను సంబోధిస్తూ 
రాసిన కొన్ని పద్యాలలో ఒకటి వరద రాబేశ్వరరావుగారి రచన 'చెరకాలం” కావ్యం గురించి 
(ఆసంపూర్ణం) -రచనా కాలం-1955 |పాంతం]. 


కాలం మారింది నేస్తం! 

కల నిజమయి లోకం సమస్తం మరోలా 
పాలించే మంచిరోజే 

(పభవమయి జనం బానిసత్యం నశిస్తే 


కౌాలీనం మారణం రక్తనదవిహరణం 
కానిపించే చరితం 

తా లోపిస్తుందిలే! ని 
తరుణహృదయగాథా రహస్యం యిదేలే! 


వెనుకటివలె కాదోయీ 
మునుపటి రోజులు గతించి 
పోయినవోయీ 

మనిషికి విడుదల మార్గం 
కనిపించే సూచన లడు 
గంటినవోయీ! 





చదలంటిన నీ యెదలో 


చెదరిన స ఇప్నం, పగిలిన 
జీమూతం, యే 
ముదికన్నుల భూతయుగా 
న్నెదిరిస్తుందోయి, కొత్త 
యేలిక లెవరోయ్‌? 
భూగర బం అట్టుడుగున 
సాగిందొక (పాక్త నాస్టి 
సంకుల సమరం 
“గిందొక పెను (ప్రళయం 
(మోగిం దాఖిరి తుఫాను 
పూర్వాశలలో! 

చెరకాలం వచ్చిం దిక 
మరలో తల దాచుకొన్న 


130 


ఎరద స్మృతి 
మనుగడ తడిలో హృదయం కాసిన తొలికల 
పరమాణువు పగిలెనులే యేదో వినవా? 
నరకమిదే లే! అవతారిక 
ఇదికాదు లే (ప్రపంచం వరదాశయ మీడేరుత! 
కదిలేమార్ల్గం, వెలుతురు భవదభయ మ్మిందేలుత! 
కానని గదిలో [అచ (౧ యిన కొన్ని ) పద్యాలు] - 


నిదురించే మా ఖైదీ (తెలుగు స్వతం[త, 13.5.1949) 


[వరద రాజేశ్వర రావు గారితో డా. |పభాకర్‌ పరకాల జరిపిన ఇంటర్‌ వ్యూలో కొన్ని భాగాలు] 
(పభాకర్‌ : “చెరకాలం” మహాకావ్యం అన్నారుకదా... 


వరద రాజేశ్యరరావుః చెబుతాను 'చెరకాలం" అన్నది ఎనభయి పేజీల సమగ్రకావ్యం. 
జీవితంలో యాదృచ్చికంగా సం(పాప్తమయిన అనుభవానికి ఆలంబమయిన గాథ. ఆ గాథని 
అంతస్ఫూ(తంగా అన్వయిస్తూఅల్లిన కావ్యం. నలభయి అయిదేళ్ళ కిందటిమాట. ఆరోజుల్లో 
ఆధునాతన శైలిలో కావ్యాలు రాలేదు. శ్రీశ్రీతో పాటు మేమంతా ఒక కొత్త శై లికోసం 


అన్వేషిస్తున్న రోజులు. అంచాత ఆ ప్రయత్నం చేయాలనిపించింది. జై ల్లో ఉరికోసం నిరీక్షిస్తున్న 
ఓ ఖైదీ ఉంటాడు. అతను కటకటాల మధ్య నిరంతరం మృత్యుసన్నిధిలో ఉండేవాడు. అతను 
నిరపరాధినని చెప్పుకుంటూ తనపై అధికారులు మోపిన నేరం గురించి చెప్పేవాడు. తనకెలాగూ 
చచ్చిపోవాల్నుంది. తనపై ఆరోపించిన నేరం గురించే బాధపడేవాడు. అప్పటి రాజకీయ 
షక్టాలన్నిటిలోనూ పనిచేశాడు. ఎవరూ తనక్కావలసిన సహాయం చెయ్యలేకపోయారు. నిరుద్యోగంలో 
కథిన దారి(ద్యంలో-కుటు ంబం-భార్యా, పీలలూ- ఆకలికి తట్టుకోలేక పోయారు. అందరూకలిస 
ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు. ముందు భార్యనీ, పిల్లల్నీ చంపేశాడు. తనుకూడా కత్తితో 
పాడుచుకున్నప్పుడు పోలీసులు వచ్చి పట్టుకున్నారు. ఆదీ ఆతని కథ. ఈ (ప్రపంచంలో తనకు 
ఆధారం లేనప్పుడు (ప్రపంచాన్ని వదిలేసి పోవటానికి తనకి వాక్కు లేదా ఆని అతని వాదన! ఇక్కడే 
బాగుంది-బయట బాదేబాబూ, మాలాంటి వాళ్తకనేవాడు. 

జయిలులోవల స్తేచ్భ) కలదు 

బయట క్ష్రణమ్మయినా వలదు- 

ఈ యితివృత్తాన్ని సమాజంలో అంతర్గతంగా ఉన్న పరస్పర వైరుధ్యాన్ని విశ్లేషిస్తూ 
యింకోరకంగా మలిచి కావ్యసృష్టిలో ఒక (ప్రయోగం చేశాను.ఇది విన్నప్పుడు శ్రీ, శ్రీ చాలా 


వరద స్మృతి 131 


మెచ్చుకుంటూ తనూ యిలా ఒక (ప్రయోగం సంకల్పించాననీ, “కలకాలం” అని పేరు పెట్టానని 
చెప్పాడు. నేను మరీ సంతోషించాను. ఆ రోజుల్లో మేము [ప్రయత్నం చేస్తున్న కొత్త ధోరణిలో 
ఒక చిన్న కావ్యం రాస్తే బొగుంటుందనుకునే వాళ్ళము. అలాగ (ప్రయోగం (ప్రారంభించామనే 
సంతృప్తి ఉండేది మాకు. శ్రీ శ్రీ తలపెట్టిన కావ్యానికి “కలకాలం ఆని పేరు పెట్టాడని 
చెప్పానుకదూ- అందులో (పధానవృత్తం-యీలోకమూ, యీ జీవితమూ అంతా ఒక కలగా 
(ప్రారంభమయి కలగా అంతమవుతుందని. నేను తీసుకున్న యితివృత్తంలో-యీ[ప్రపంచం ఓ 
రకమయిన కారాగారం అందులో మనం జీవితాంతం బంధితులుగానే ఉంటాం అని. తరవాత 
“'చెరకాలంి కోసం ఉపోద్దాతం రాస్తూ...... 

కొలకౌలం బురకాలం 

సీలువౌ తుది కావ్యమై నృశించెను వరదా! 


అన్నాడు. ఇంతకీ జరిగిన విషాదకరమయిన వ్యవహారమేమిటంకే-నా చెరకాలరి (వాత 
(పతిని తనతో పాటు తీసుకుపోయి యెక్కణ్ణొ పోగొట్టుకున్నాడు. నాదగ్గిర మరో (ప్రతిలేదు! 
ఒకసారి అందుభో కొన్ని ఖండికలు “తెలుగు స్వతంతోలో గోరాశాస్త్రి ప్రచురించాడు (13.5.1949). 
శ్రీ శు “కలకాలం” అనే శీర్షికతో ఓ ఖండిక రాశాడు. ఆంతే, ఆకావ్యాన్ని అనుకున్నట్లు రాయలేదు. 
తరవాత మి(తుల (పోదృలమ్మీద నాదగ్గర యిక్కడా అక్కడా కాగితాల్లో, నోటు బుకు ఎలో 
దొరికిన వాటితో “అందాకి అనే పేరుతో ఓ సంకలనం అచ్చయింది. అది ఆచ్చవుతున్నప్పుడు 
శ్రీ శ్రీ హైదరాబాదు వచ్చి తనే ఉపోద్దాతం రాయాల్నని నాలుగు పద్యాలూ రాశాడు. “అందాకి 
మరోరిండు సార్జు అనతికాలంలో ము దణ భాగ్యం పొందింది. 

మి(తులు తిరిగీ 'చెరకాలం' రాయమని పదేపదే అడుగుతూవచ్చారు. నా కలా మనస్కరించలేదు. 
ఎంచాతనంటే ఆది రాసినప్పుడు దృష్టినేరు.-అంతే కాకుండా “చెరకాలం'లో మరోప్రయోగం 


చేశాను. చాలావరకు సాంప్రదాయక ఛందస్సును వాడాను. (సగర, భుజంగ (పయాతం, గీతం, 
కందం, చంపకమాల-అన్నీ వాడాను. అందులో చాలావరకు వ్యవహారిక భాషలో రాశాను. 
తతిమ్మావి చాలావరకు మాతా ఛందసు ఎల: కొన్ని ముత్యాలసరాలు. ఆ తరవాత ఓసారి 
విశ్వనాథ సత్యనారాయణగారు నాతో అన్నారు. “నీ స్నేహితులంతా ఛందస్సు మీద విరుచుకు 
పడతారేం? వాళ్లకీ చాతకావాలి కాని అందులో రాయటానికేంబాధ? నువు ఏ రాసి చూపించావుకదా-- 
యింకా యేంకావాలి వాళ్లకి?" అంట్మూఆలాగే కృష్ణశాస్తిగారూ అభినందించారు. ఇలా ప్రయోగాలు 
చేస్తూ-కొంచెం తృప్తి కొంచెం అసంతృప్తినూ-రాసిన కావ్యం అది. అంచాత మళ్లీ తిరిగి 
రాయటానికి మనస్సు వొప్పుకోలేదు... 


(“కవితా సంచికి, సే. 163-164) 





132 వరద స్మృతి 


శ శ గురించి (ప్రసంగం 


[1952 లో శ్రీ శ్రీ పెన చేసిన (పనంగం ఆలిండియా రేడీయో, హైదరాబాదు 
కేం[దం నుంచి (పసారితమెంది. (వనంగవ్యానం 1953లో 'నోతో వ్యతికలో 
(పచురింపబడింది ] 





[ఆలిండియా రేడియో (హైదరాబాదు) లో శ్రీ, శ్రీ గురించి 
(ప్రసంగ వ్యాసం చదువుతున్న 'వరద'] నేటి కథకులు 


(శ్రీ రంగం (శీ, నివాసరావు 
శ్రీ ఎ.వి. రాజేశ్యరరావుగారు యం.ఏ. 


అరుణగిరి మొదలి వీధిలో ఆరు.ద యీక్షణంలో ఉండకపోవచ్చును. నువ్వురాసి పోస్టు 
చెయ్యని ఉత్తరం యీవాళేచదువుకున్నాను. ఆరు[దకు అందిందోలేదో తెలీదు, నువ్వన్నావుః 


Madras is the same as Vizag, may be a little magnified. There is the same 
sea where we continue to count the pebbles, khaki here is not the less 


వరద స శతి 133 


attractive or the less expensive, wind and rain, Sun or shadow pose for us the 
same problems. Our superb gestures of frustration and despair preserve all 
their classic austerity. In long lone lanes the same whispers are heard, 
metamorphosed as thunder in reverberation. 


సము(దం యెరుగని హైదాబాదులో సంధ్యాద్వీపాంతరవాసం నాకు. మనస్సు భాళీసీసా. నీ 


ఉత్తరం ahs ఒక క్షణం ముందు నాచెరకాల మహాకావ్యాన్ని పూర్తి చేశాను. ఉరితియ్యబడ్డ 


పదముందుకు, వెనక ఆవద గతి తప్పిన జనం నంగతి 
ముదికనులకు లోదు, కౌముది లతేలమానన తలో (వేత్తల 
గదిలోవలి నలువు మూగడి కల రేగిన వ్యరికేకల/ 

పద నేన్తం, వెనక ఆవద! పదనేన్తం వెనక ఆపద! 

ధర బంచిన పాట లాధల లేరలించకు చావుజాతర్‌ 
వలపీంచే వనీడీ తోవల వరమాత్మకు విప) చూవర 
ఎదగాలికీ రేగు వయ్యెద! కలికాలపు బతుకుటాకిలి 
వదముందుకు, ఎనక ఆవద/ గతి యెరుగని జనం నంగి! 


చదవ అనుజ ణదిళాదుళలచవిలవి యి త వచి తిక వి షత నిది చల తి ణప 


మళ్ళీ విశాఖపట్నపు సము[ద్రతీరమూ, లోయ తోటా, కవిగారి ఆశమమూూ యిలా అన్నీ 
గుర్తుక్‌' చృనయి. మదరాసులో దావీదు మరణం అన్నిటికన్నా సంతాపకరమయిన విషయం. 
ఒకసారి శిష్టా ఉమాయ్‌తో అక్కడ తగవు తెచ్చుకున్నాము. ఎలియటు ఎ వీధిలో మనం ఒక కథా, 
ఒక నవలా, ఒక శతకం (పారంభం చేసి యవరిమానాన వాళు పోయాము. ఆరోజులు మళ్ళీ రావు. 
అందుకు చింతించను. “జ్ఞాపకాలు” అని పాపం, శిష్టా ఉమాయ్‌ ఒకగీతం రాశాడు. ఆలాగే జ్ఞాపకంలో 
ఒక ఆనందం, తృప్తీ ఉన్నాయి. ఆరోజులు తలచుకున్నప్పుడు అవ్యక్తమయిన ఆనందాన్ని 
అనుభవినాను. ఆదంతా ఒక గత కథానిక. 

నేటి కథకుల్లో శ్రీ రంగం శ్రీనివాసరావు ఆఖిరివాడని చెప్పారు. శ్రీ రంగం శ్రీ నివాసరావు 
సాహిత్యంమీద నాది ఆఖరు మాట. ఆధునికాంధ్ర సారస పతం మీద మనిద్దరిదీ ఆఖరుమాట అన్న 
నిర్వివాదాంశాన్ని గుర్తించని వారు మొన్న ఎన్నికల్లో చాలామంది వోటు చేసిన వాళ్ళే! 

ఈ మధ్య పద్మరాజు యీ ఊరొచ్చాడు. [పపంచ కథానికల పోటీలో పరాయిదేశం వారతళణి 
గిరవించినందుకు, యిక్కడ అతన్ని సన్మానించారు. ఆతని “గాలివాన” చదివే వుంటావు. ఒక 
సభలో ఒక పెద్దమనిషాస్పెషల్‌ వెయిటింగ్‌ రూము ఘట్టం తీసిపారేస్తే గాలివాన కథ 
అత్యుత్తమంగా ఉంటుందన్నాడు. ఆయన అజ్ఞానానికి ఆవనత ముఖుణ్ణయినాను. ఆ రోజే 
పద్మ రాజును (పాధేయపడి అడిగాను. రాయడమన్నా మానేయి; యీ సన్మానాలు నిరాకరించన్నా 
నిరాకరించమని. “అరసి కాయ కవిత నివేదనం శిరసి మాళిఖ మాలిఖమాలిఖ”. 

(ప్రజాస్వామిక యుగానికి చెందిన మనం అట్టి (పార్థన చెయ ఇడం సమంజసం కాదని అధికార 
పూర్వకంగా హెచ రించే రాజకీయ వేత్తలు లక్షప లక్షలు. వాళ్ళు చచ్చిపోయిన తరువాతనే మన 


134 వరద స్మృతి 


జీవితం |పారంభిస్తుందన్న యిహరహస్యం |గహి ంచరు పాపం వాళ్ళు. 

కిందటి నెల్ఫ్‌ నేను చెన్నపట్నం వచ్చినప్పుడు పీటర్సు రోడ్డులో మనం ఆరాత్రి కలుసుకున్నాము. 
అప్పుడే నేను చెప్పాను. నేటి కథకుల గురించి. నువ్వు విస్మయం కనబరచిన సంగతి నేను 
మరచిపోవడం లేదు. కోనేటి రావును కలుసుకోమన్నావు. కోనేటిరావు చిరునామా లేని వ 
కావటంవల్ల కలుసుకుని తీరిగ్గా, దీర్ణంగా యేదీ చరి ౦చలేకపోతునా ను. అతను (పతీ పట్టణంలో 
నిత్యమూ యావద్చారతమంతా కనిపిస్తూనే ఉన్నాడు. “సంపెంగతోటోలో అనంతం, “ఈ 


భారతదేశమే మన మహోద్యానం. ఈ విశాలవనిలో ఎని ఎ రమ్యస్థలాలు లేవు. ఒక్కమాట. విను 
అరుణా! ఎందరు (శ్రమజీవులు చెమటార్చి పెంచారో యీ సంపెంగ తోటను, మీతండడులు, 
తాతలు, ముత్తాతలు, ఆ క్షుధార్తులు, చూపులు పూవుపూవునా కొమ్మకొమ్మనా నీకు కన్సించడం 
లేదూ? తలచుకుంటే వొళ్ళు జలదరిస్తుంది. నీ సంపెంగ తోట పేరు చెబితే నాకుభయం. 
సాయంవేళ కానీ, రాతి కాని ఆ తోటలో నడుస్తుంకే అవ్యక్తమయిన కాంతితో మెరసి పోయే ఆ 
తరుచ్చాయలు చూశావా? ఆ వెనుకటి కష్టకథలు జ్ఞాపకం వచ్చి పీడకలలు కంటున్నట్టు 
గోచరించవా ?” అంతరమ్యంగాచెహోవ్‌ పలికించాడు; ఆసియా ఖండమంత ఆ వాస్తవాన్ని, అదే 
సత్యాన్ని కోనేటిరావును చూసిన తరువాత ద్యోతకమవుతుంది. “భారతదేశమే ఒక పెద్ద కోనేటికొంపి 
అని. వెనక కన్యాశుల్కం అనే యేకాంకికల సంపుటం అని నేనూ సింద్దాంతాన్ని లేవదీశాను. దాంతో 
నువ్వు యేకీభవించటమే కాక రుక్మిణీ నాథశాస్తితో ఒకసారి కజ్ఞా తెచ్చుకోవలసి వచ్చింది. అడే 
విధంగా “మహాప్రస్థానం” అనేక కథానికల సంపుటం అంటాను. కథ అంకే నిర్వచనం నాకెవరూ 
చెప్పలేదు. నిర్వచనం కల్పించేందుకు నేను (పయత్సమూ చెయ్యను. సులక్షణసారాన్ని, 
వ్యాకరణాన్ని చదివి కవిత్వం రాస్తే యెలావుంటుందో మన కనవసరం. 

ఈ (పపంచం, నరసమూహం, యీ జీవితం, యీ గమనం ఆవలోకించటం, అవగాహాన 
చేసుకోవటం (ప్రతీ కళారాధకుడి ప్రాథమిక ధర్మం. మనిషికి మేధస్సు విశిష్టత-ఆ మేధస్సు యెలా 
పరిణామం పొందుతూంటుందో, ఎలా ఉన్మీలన మవుతూంటుందో మనం చెప లేము. అందుచేతనే 
నేటివరకూ (పచారంలోకి వచ్చిన అన్ని రాజకీయ సీద్దాంతాలూ యివాళ కాక పోతే రేపయినా 
దెబ్బతింటాయి. మనిషి జీవితం, గమనం, భోజనం, భోగము, భాగ్యమూ, భవిష్యత్తూ ఫ లానారకంగా 
ఉండాలీ ఆంపే మనిషిని మనిషిగా గుర్తించక పోవటం. అలాగే కళా విషయంలో లక్షణం 
యిదమిత్ధమని నిర్ణయించటం సాహనకరం. 

(వపంచములో పది కథలు చదివి కథా లక్షణనారం అని యెవరైనా ఒక లక్షణ శాస్తాన్ని 
కల్చించవచ్చును. ఆది చదివి మరో పదిమంది కథాలక్షణంగా యివాళ" గుర్తించి కొన్నాళ్ళదాక 
కాబోయే కథకుల నెత్తిమీద రుద్దితే, రాబోయే తరం దాన్ని తిరస్కరించక పోదు. అదేకళలోని 
విశేషం. వ్యక్తిలోనే విశిష్ణత. సమాజంలో ఆందరు వ్యక్తులూ ఒకే రకంగా పరిణతి పాందరు. “సద్యః- 
స్పూర్తిలో” అందరూ అంటే యెవరు? నేనైతే యెందర్నో చూశానుగాని యీ “అందరూ, 
కనపడలేదు, అందరికోసం (వాయమని అడగడం అసందర్భం . అందరికోసం (వాన్తున్నా 
వనుకోవటం ఆత్మవంచన" అన్నావు. అలాగే అందరినీ ఒక లాగే రాయమనటం అర్థంలేనిమాట. 
వ్యక్తికీ వ్యక్తికీ మధ్య యెంతో తారతమ్య ముంటుంది. రూపవర్ణాదుల్లోనే కాదు. అభిరుచిలో- 


అభిరుచి హృదయజన్యం-అఆందరికి ఒకే విధమయిన అభిరుచి కల్పించాలనే రాజకీయవాదులు, 
మనుషుల్ని చంపుక తినే పిశాచాలు. 


వరద స అల్‌ 135 


మనిషికి ఆదర్శం ఫలానా ఉండాలనటం కూడా పారపాశే. జీవితం నిత్యచై తన్యం. సమాజం 
కానీ రాజ్యాంగంకానీ కేవలం సాధనాలు. జడబుద్దులకూ, అభివృద్ధి నిరోధకులకూ, ఆదర్శం 
ఆత్యవసరం. కలకాలం నిలచిపోగల నీతీ నియమం ఆత్యావశ్యకం. అట్టివారే, అల్ప సంఖ్యాకు లయినా- 
నేటి నమాజ వ్యవహారాలను హస్తగతం చేసుకున్నారు. సమాజాన్ని సంస్కరించేందుకు 
(పయత్నించుట మనకాలాన్ని దుర్వినియోగం చెయ్యడమవుతుంది. వ్యక్తిలోని విచక్షణ శీలాన్నీ, 
హీతువాదాన్నీ, అణగార్చబడిన మేధాసంపత్తునూ, రెచ్చగొట్టడమే మనం సాధించదగ్గ మహత్కార్యం. 

నేటివరకూ అచ్చుపడ్డ ఆధునికుల కథలు చదివితే అందులో నూటికి డెబ్బియిఅయిదు 
పాళ్ళు నమూనాలు. తెలుగు జీవితాన్ని సమగ్రంగా పరిశీలించిన కథకుడాకడూ లేడు. మానవత్వాన్ని 
మననం చేసుకున్న రచయిత కానరాడు. ఒకరో యిద్దరోఉన్నా, వారి దృష్టి అన్యప్రాబల్యం వల్ల 
సంకుచితమయిపోయింది. మన నిత్యజీవితంలో వివిధశేణులకు చెందిన వ్యక్తులను తరుచు 
చూస్తుంటాము. అప్పుడప్పుడు వారి మనస్తత్వాలనూ, వారి జీవితాలలోని ఒడు దుడుకులనూ 
పరికోదించే ఆవకాశం లభ్యమవుతూ వుంటుంది. వారి [బతుకు పాలిమేరల్లో ఆశారాశి సంధ్యావర్తంలో 
యెలా కరిగిపోతుందో కూడా ఊహి ంచగలం. అంతేకాదు, రచయితకూడా, కనీసం ఒక కథకు 
కాదగ్గ వస్తువయి ఉంటే అతని కావ్యానికి ఆమోఘమయిన రసపుష్టి చేకూరుతుంది. మానవ 
జీవితంలో సామాన్యంగా మనకు దృగోచరం కాని అనేక సంఘటనలు కలుగుతూంటాయి. 
పామరదృష్టితో ఒకవేళ వాటిని పరిశీలిస్తే ఆంత విశేషాలుగా తోచవు. అదే కళాదృష్టితో ఆవలోకిస్తే, 
ఆ ఆతిసామాన్య సంఘటనలోనే మానవజీవితము కళవళిస్తూండటము గమనించగలం. 

(పపంచంలో నా అభిమానపాతుడు Stefan Zwe॥g. ఆతను రాసిన Letter from an 
unknown woman చదివే ఉంటావు. ఆతని 1101: కూడా చదువు. ఈ రెండు కథల్ని 
యెని సార్లు చదివాను? చదివిన (పతిసారీ మానవ హ ఎదయం లిన ఎభిన ముఖంగా కనిపిస్తుంటుంది. 
మొదటి కథలో ఆ అజ్ఞాత స్తే అమాయిక కోమల హ దయం, ఆర్వుకోలేని (పేమజా లా, ఆతనికి 
తెలియకుండా అతనికి పుట్టిన పసికందూ, ఆ దిక్కులేని పసికందుచావూ, ఆ మృత్యుశయ్య 
సన్నిధానంలో చీకటినంతా మింగలేని దీపిక పక్క ఆమె (వాసే ఉత్తరమూ. ఈ దృశ్యం యే 
చితకారుడు చితంచగలడు? తల్లి ఉండికూడా ఆమె మాతృప్రేమ యెరుగదు. తను వలచిన 
వానికి తన శరీరాన్నీ, హ ఎదయాన్నీ ఆర్పితం చేసినా భర్ష్రసాహచర్యానికి నోచుకోలేదు. ఆఖరికి 


తన మాతృత్వం కూడా మంటకలసి పోయింది. ఆమె హృదయంలోని (పతిధ్వనులనే కృష్ణశాస్త్రి 
రికార్డుచేసి ఉంటాడని నా [పబల విశ్వాసం. 


నా కనుల (క్రాగుచీకొట్టు (పాణమొక్క లావణ్య ల 
(పాకుచోట వమ్ము లేదు, 
బేదునెత్తావి మధువేని ఏను రుజైతి జర్లనైతి 
లేదు లేదు. మృత్యువైతి. 


ఈ గీతాన్ని యెవరయినా చెక్నికలర్‌ లో ఫిలింతీయగలరూ? Stefan Zwieg మానవ 
హృదయాన్ని కూలంకషంగా తరిచి చూశాడు. అందుకనే అట్టికథల్ని కల్సించగలిగాడు. కేవలం 
మనిషి సమాజపరిస్టితుల మధ్య చిక్కుకుని బాధపడటమూ, వాటిని ఆదిగమించటమూ-లీచిని 
కథాపరికరాలుగా పరి|గహి స్తే ఉత్తమ కళాస ప్పి అసంభవమని నావాదం. మానవ హృదయాన్ని 


136 వరద స్మృతి 


మంచుస్వవ్నాల (తివర్హచ(తంగా చి తంచగలిగినవాడే ఉత్తమ రచయిత కాగలడు. దేనికయినా 
హృదయం (ప్రధానం; రసస ఎప్టికీకానీ, రసాస్వాదనకు కానీ. 


మనం ఒక సంస్క బతికీ సమాజ వ్యవస్థకూ చెందినవారము. సమాజంకంళు మనసంస్క్ట్బతి 


మన కెక్కువ. సంస్కృతి వ్యక్తిగతం. వ్యక్తికోసం సమాజం. వ్యక్తికీ సమాజానికి మధ్య (ప్రస్తుతం 
సంకు లసమరం జరుగుతోంది. చివరికి వ్యక్తి గెలిచేవాడయినా, యాసమరంలో దెబ్బతింటున్నాడు. 


ఆ దెబ్బతినడం మనం యెక్కువగా వస్తువుగా స్వీకరిస్తున్నాము. అట్టి పరాజిత హృదయాన్ని 
చిత్రిస్తాము. అందులో అన్ని రసాలూ ఉంటాయి. చి త్రిస్తామే కాని, ఆచి తణం వెనక ప్రయోజనాన్ని 
(పతిపాదించము. ఉద్భోధచెయ్యము. అందరిలాగే జీవితాన్ని మనమూగమనిస్తాము. కాని మనకు 
ఆజీవితపు చెల్లల వెనుక అగాధాలూ (ప్రమాదాలూ గోచరిస్తయి. అప్పుడే మనం, కావ్యసృష్టి 
చెయ్యగలం. రనాన్ని పంచి పెల్టుగలం. 


ఎన్ని సంసారాలను మనం నిత్యము చూస్తూ ఉండము? ఎన్ని సంసారాల్లో యెన్ని తుఫానులు 
చలరేగటం లేదు? ఎంత హర్షం కురియటం లేదు? అయితే అవేవీ నామనన్సును 
ఆకర్షించలేకపోయినాయి. ఆమధ్య నాసే హి తుడొకాయన-ఆయన డాక్షరు- ఆయనభార్య 
చచ్చిపోయింది. ఆవిడ అంటే ఆయన (మ కంతులేదు. ఆవిడజబ్బుగా ఉన్నప్పుడు ఆసుషతిలో 
తరుచుపోయి చూస్తుండేవాళ్లి. ఆవిడ బతకటం దుర్హభమని డాక్షర్లంతా ముందుగానే చెప్పారు. 
ఆవిడ మృత్యువు కనులార చూశాను. అయితే ఆవారంరోజుల్లోను ఆతనిగాద్గదిక గాథ వినలేక 
పోయేవాళ్లీ. ఆవిడజబ్బు గురించి ఆయన వై ద్య శాస్తాన్నంతా నాకేకరువు పెట్టవాడు. ఆసుషతిలో 
ఆవిడనాడి యెలా ఆడేదీ, ఆవిడ రక్తం యెలా విచ్చిన్నమయి పోయిందిీ, హృదయం యెంత 
దుర్భలమైపోయిందీ అంతా వై ద్యపరికరాల ద్వారా చూపించేవాడు. అవిడ చచ్చిపోయిన రాత్రి ఆ 
శ్మశానంలో ఆర్థర్మాత్రి వరకూ వాళ్ళిద్దరి దైనందిన జీవితం వినిపించాడు. ఆ గాథా, అతని 
మనస్తత్వమూ, ఆవిడ వ్యాధి చరిత గమనించడంలో ఒక విశేషం కనిపించింది. మనిషి గడిపే 
జీవితం, మనిషి మరణపద్ధతిని చాలావరకు నిర్ణయిస్తుంది. అంతేకాదు. ఆతను డాక్టరు అయి 
ఉంటంవల్ల, ఆవిడను భౌతికంగా అనుభవించ లేక పోయాడు. దానికి కారణం శరీరశా(స్తం అంతా 
అతనికీ కన్నులకు గట్టు ఉంటుంది. అజ్ఞాతంగా ఉంటేనే ఆకర్షణ. ఆకర్షణలో నించి అనురాగం 
అవ్యక్తంగా ఆవిరూ ఎతమవుతుంది. అందుకనే డాక్షర్తకు సంసారసుఖం సామాను లనుభవించే టంత 
అనుభవంలోకి రాదు. ఇదంతా నేను రాసి ముగించని కథలోని వస్తువు. నువ్వు చదివి చూద్దుగాని. 


శాస్తుర్ద్ణుగారు ఆధునిక కథానికల సంపుటి అచ్చువేయిస్తున్న రోజుల్లో గురజాడ అప్పారావు కథ 
అందులో లేనందుకు మనమంతా యెంతో బాధపడ్డాము. ఆయన రాసిన ఒక కథా యుగయుగాంతర్వి 
శేషంగా నిలుస్తుంది. గిరీశం "చు TEpentence twenty four hours చాలదా ఆండీ" 
అన్నాడు. ఉత్తమ కథకుడు కావటానికి ఉత్తమ కథ ఒకటి చెపితే చాలు. మహ్మోపస్థానంలో 
'ిక్రువర్షియసి” “వారం వారరోలో కోనేటిదినం, నేను విన్న “ఒసే తువాలందుకో' యివన్నీ 
ఉత్తమకథలు. కాదని వాదుకువచ్చే వారితో నాకు నిమిత్తంలేదు. 


నేటి కథకులూ- శ్రీ రంగం (క్రీ నివాసరావు అంటారా, మహా (ప్రస్తానం పరిచయ వచనంలో 
వెంకట చలం యేమన్నాడో చూడమంటాను. 


(హె దాబాద్‌ రేడియో సౌజన్యంతో) (“నేతి, 5.1.1953.) 


వరద స్మృతి 137 


'బిర్లాబదర్‌ y లో ఉద్యోగం 


[ఏపిల్‌ / మే 1953లో వరద రాజోశ్చరరావుగారు బిర్లా బదర్‌)క హెదరాబాద్‌ లో 
పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీనడుగా నియమితులయాడు._ 


శ్‌ A 


ల క్‌ ల 





రూ 


[“బిర్జా బదర్స్‌ ఉద్యోగంలో చేరిన “వరద'] 
Waltair 
May 15, 1953. 
My dear Varada, 
your letter has come as aray of light in the gloom that has been deepening 
round me for some time. 
... Your appointment has come as a birthday gift for me. I shall be 
completing 57 on the 20th inst. 


I shall try to send the list of books on [public relations] in about a week 


01530. Yours affectionately 


dias 


(Abburi Ramakrishna Rau) 


138 వరద స్మతి 


వివాహ౦ 


[ఆగస్టు 1953లో వివాహం జరిగింది. ] 


వరద స్మృతి 139 





[పెళ్లయిన' కొత్తలో-హెదరాబాదులో హిమాయత్‌ నగర్‌ లోని 
“అఫ్సర్‌ మంజిల్‌ ' అనే ఇంట్లో భార్యతో “వరద'] 


1 వివావోనికీ కొద్దినెలల ముందే కొత్త ఉద్యోగంలో (పవేశించి ఉండటంవల్ల 
ఎవ్లుడూ ఉద్యోగ బాధ్యతలతో తీరికలేకుండా ఉండేవారు. ఉద్యోగనంబంధ 
మైన వ్యవవోరాల గురించి సిర్‌ఫూల్‌ కాగజ్‌నగర్‌ నుంచి కలకత్తా వరకూ 
వెళ్లవలనీ వచ్చేది:] 

Calcutta, 


21.1.1954 


= From today I will be very busy. Don't be too sentimental on account of 
my unavoidable absence. I have been struggling all my life for a place in this 
world. I feel I am just beginning to succeed in that struggle. Bear with me in 
these moments of my transition and we shall be happy for years to come. 
Sometimes I feel that you have not seen life as much as I have seen. The 
course of life is so uncertain that we should all the more be careful. We will 


have to work hard and strive to achieve, what is really due to us. We are 
partners in that task. 


P.S.: Weare leaving here on 25th evening. Will you arrange good coffee 
and tiffin at Raja్శhmundry for the mail? Bindu, Desai and Dr. Chenna Reddy 
will be with me. 


Varada 
[భార్యకి రాజమండికి రాసిన ఉత్తరం] 


140 





న | | 
షి. } 
[పెళ్లయిన కొత్తలో -విశాఖపట ఎంలో-భార్య ఫోమ్ముడు గోపాలకృష్త 


చెల్లెళ్చు సుజాత ఛాయా జానకీతో “వరద”] 


'మేమే 


[డిసెంబరు 195లో క్రీ క్రీ, వరద ఆరుద కలిని మేమే” అనే వేరుతో 
గేయాలు వరదరాజోశురరావ్ర గారి ఇంట్ల కూడ్చు)నిన్న )ప్రైంచారు. వీటిని శ్రీ, వీలూ రి 
నుబవ్మాణ్యం గారికీ అంకితం చేశారు. ఈ గేయరున అనేక విధాలుగా ఒక 
అఎ్రడూపమైన (వయోగం. ఇది జూలౌ 1954లో (పచురితమెంది.] 








141] 


142 
వరద స్మృతి 


[1 లీజు నావు ల ౯0 ఈరూనీగిరిం 
భే మ 
టు కాగ తి స్‌ ఉం 
SW తం సు హు £0 


సడ ణులుడ్‌ అగరు లా 


అలాల Oa టి 
లే a కక ఖం వల టూ ఆను 
3,౨ శం, 

వట-లూ నవని డ గంత ల ఢ 2 


CO) 
BRT సాల్‌ ఆ లం తం 46 


నంగ లల్లో ౨ జల లాల్‌ Tyo 
SLT విప హ్‌ 
రకా 2 ఆట లీ గణాలు గ 9-5 TV. 
AT CAE TE ND YI ON 
be FN 
(కట శాం fro 
Cd ve కో రాం 
Wk tr Py. 
గ TI లాం గా సారం 
జా 4 జ meh రా? బోధల 
ల రుద. గోర వాళ్లోన్దాం 
Vr dsr P5250 


గ 


[వరద రాజేళశ ఛరరావుగారు రాసిన వాటిలో మధ్య మధ్య 
శీ చీ) చేసిన మార్పులూ, చేర్పులూ]. 


వరద స్మృతి 143 


“డెమోక్రాట్‌ 


[రాష్ట్ర కాంగ్రెస్‌ తరపున 'ది డెమోక్రాట్‌ ' అనే మానవ, తికను తీసుకురావాలనే 
(వయత్సృం చేశారు: 


THE DEMOCRAT 


A MONTHLY CHRONICLE OF CURRENT THOUGHT 


Managing Truataae: 
Sri Janardan Rav 068421 
Trustees: GANDHI BHAVAN TRUST 
Sri B. Ramakrishna Rao, HYDERABAD 
Chlef Minlster 
Sri D. G. Bindu 
Home Mintster 
Nawab Zain Yar Jurig Bahadur 


Sri Mukundass Mohanlal Malant 19th June, 1953. 


Dear esteemed and respect Doct, 


The Democrat will be the latest addition to Indian journalism devoted to 
research into the concept of democracy in its varied aspects. The journal is 
being published on behalf of the Gandhi Bhavan Trust. 

The Gandhi Bhavan Trust is a non-political institution engaged in 
constructive activity. It has its own building raised at an estimated cost of 
seven lakhs of rupees. The building at present houses the offices of several 
institutions working in various spheres of National reconstruction. 

The Board of Trustees will be grateful if you can kindly help us in ournew 
endeavour by contnbuting an article to the inaugural number of the Demo- 
crat. The first issue is expected to come out by the 1st of September, 1953. 
The subject may be "The Future of English in Indian Curriculum". 


With highest regards, 
Yours sincerely, 


Lditfor in charge, 
To 
Dr. MR. Jayakar, 
Vice Chancellor, 
University of Poona. 


144 
వరద స్మృతి 


“అందాక 


[ దో లులో ఉండగా రానీన “చెరకాలం* మహోకావ గం నుంచి కొంతభాగం “అందాక 
అనే పేడుతో 1952లో (వవ్రథమంగా (వచురించబడీంటి. 1954 లో “అందా 
పుస్తకం ద్వితీయ ము[దణ జరిగింది.] 


at జ ie య గా4 , 
i ఓ జ ఫ్‌” గ 4 Wr Hwan మ్‌ | 
హు ల / త ల. L | ల *?} “i శ రిప (2 అవా ఇగ ల 
ర. (a i ఫ్‌ 


స్‌ ఖో త 
సాయ గ fH. ప 


॥ ఖ ,. శ 
టి nh 
లీ టే ఛ్‌ షం 
| శ 
ఖి 





[సమిక్ష 


అందాక అబ్బూరి వరదరాజే శ్యరరావు (| పాప్తిస్థానం, ది గ్లోబ్‌ (శ్రుడర్‌ ఎ గుంటూరు. వేెలః 1- 
0-0 


తెలుగు సాహిత్యంలో కారాగారంలో (వాసిన కావ్యాలు బహుకొద్ది. సా $తం(త్యోద్యమంలో 
పెద్దలు, పిన్నలు, వేర్వేరు వృత్తులకు చెందినవారు వేలాదిగా చెరజీవితాన్ని చవిచూచేరు. కాని 
కారాగారాలనుండి వెలువడ్డ పుస్తకాలను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. వాటిలో |పకాశంగారి 
“నాజీవితయ్మాతో లాంటి వచన కావ్యాలు మినహాయిస్తేపద్యకావ్యాలు అసలు లేవేమో! ఈ 


లోటుకు కారణం తెలుగు రచయితలు-ఎవరూ కారాగారవాసం చేసివుండకపోవడం. “అందాక ఆ 
లోటును తీర్చింది. 


వరద స్మృతి 145 


ఆస్కార్‌ వెల్స్‌ (వాసిన “ది బాలెడ్‌ ఆఫ్‌ రీడింగ్‌ జైల్‌' ఇంగ్లీషులో మహోౌత్క్మృష్టమెన 
పద్యకావ్యం. వరదరాజే శ్వ రరావుగారి 'చెరకాలం' ఆ (శేణికి చెందినదే అని అందులో కొన్నిభాగాలు 
మా(తమే గల “అందాకో బుజువుచేస్తోంది. దీనికి ఉపోద్దాతంలో 


దురితాలతలో (దవించిన 

చెరబాధే కాన్నమై వోసింబెను.... 

అన్నాడు శ్రీ. శ్రీ. 

స్వేచ్చగాతిరిగే నవయౌవనంలో, ఉన్నతోద్యోగములో ఉండి, విధివశాత్తు, కారాగారపు 
నికృష్ణజీవనాన్ని ఆనుభవించవలసి రావడం వల్ల ఉద్భవించింది ఈ కావ్యం. యౌవనంలో ఇట్టి 
అసాధారణ అనుభూతివలన హృదయపరివర్తన వేవిధాలుగా ఉంటుంది. నిరాశావాదం (పబలటానికి 
అవకాశాలు మెండు. ఒక్కాక్కప్పుడు మతి|భమించినా ఆశ్చర్యం ఉండదు. కాని కవిత్వం ఆటువటిీ 
వింత (పకృతులకొక నిషృమణ మార్గం. తాత్కాలికమైన మనఃశ్లేశాలను కవిత్వం పారదోలి 
కొంతవరకు మనశ్శాంతిని చేకూరుస్తుంది. అంతేకాదు. వ్యశ్తికొక నూతనత్వాన్నిస్తుంది. 

“అందాకోలో తన పీడిత హృదయాన్ని, అప్పటి మనః(ప్రవృత్తిని, కవిసువ ్వక్తంచేసారు. పరిమితమైన 
స్వేచ్చ, భయవివ్వాలత, నిరాశలతో కూడిన ఆధునిక జీవితం ఈ పద్యంలో మనకి స్పష్టంగా 
గోచరిస్తుంది. ఇంగ్లీషులో 1.5. 210[తన The Waste Land' (మరుభూమి) లో యుద్దానంతర 
జీవితాన్ని నిశితంగా నగ్నంగా చితించినట్టే ఈ కావ్యం స్వాతంత్యం వచ్చిన కొత్తలో 
భారతీయజీవనపు-ముఖ్యంగా ఆం(ధలో వాతావరణం చితించింది. మొదటినుంచి చివరవరకు 
మనకు నిరాశావాదమే గోచరిస్తుంది. 


పరమాణువు వగిలెనులే 
నరజాతిక చరమకాల 


నరకమిదేలే 


అని చెపుతూ, బాహ్య(ప్రపంచాన్నంతటినీ ఒక పెద్ద జై లుగా భావించి ఆలా చితించారు. శ్రీ, శ్రీ 
మార్కు ని సిద్దాంతాన ఎనుసరించి, 


నరజాతి చరిత నమన్తం 
పరపేడన వరాయణల 0 


అని దేశచరితల్ని ఆర్థిక శాస్తవేత్త దృష్టితో సింహావలోకనం చేస్తే, వరదరాజే శ రరావుగారు 
నై రాశ్యమనే పాతాళంలో ఇంకో మెట్టుదిగి 

నిజంగా విషాద (వణీతం [వవంచ 

(వజానీక గాధా (పబంధం నమన్తం/ 


ఆవి మానవచరి(తనంతా తాత్త్వికుని దృష్టితో విమర్శించారు. కఠినం, బాధామయం, 
నిస్పృహాోజనకం ఆయిన జైలు జీవితంలో కూడ పుస్తక సాంగత్యంవల్ల, “ఆనంద పదవి జాడ” 
చూచి, సృష్టి పరిణామాన్ని, నాగరికతా చరి తని వర్ణిస్తూ: 


146 వరద స్మృతి 


మంతాల మహిమవ్వల్హ నడచినగలం 
యంతాలవలొ నడున్తుంది (వన్తుతం. 
అన్నారు. కావ్యం మొదటీనుంచీ చివర్‌ వరకూ 


నీ బ్రతుకంతా ఒక గాలిపడగ 
నీ వరమార్ధం ఒక నీటిబుడగ 


ఆనే నిరాశా తిమిరం, నిన )వోయలతో అలముకొన్నా అక్కడక్కడ. 
UE AG (బతుకని 

నీ కలేబరాని ఖు బాబు క్‌ 

న్నాళ్ళుదాక్క నిన్ఫ్రవోపడి 

నా ఇదే కదోయి జీవితం! 


లాంటీ చిన్న ఆశాకీరణాలు కనపడతాయి. తన సంక్షుబ్ద హా ఎదయాన్ని ఈ కావ్యంద్వారా 
చూపీంచటం౦వల్ల కవి తాత్కాలికమైన ఉ(దేకాలను పోగొట్టుకొన్నారనడానికి సందేహం లేదు. 


ఇంగ్లీషులో ఆధునిక పద్యకావ్యాలలో గోచరించే ఫణీతులు కొన్ని “అందాకి లొకనపడతాయి. 
ఒకే కావ్యంలో వివిధములైన ఛందస్సులను (కొన్ని చోట్ల సాంప్రదాయాన్ని పాటిస్తూ, కొన్ని 
చోట్ల దానికి భిన్నమై, అంత్య(పాసలతోను, (ప్రారంభంలోనే ఉండే యతులతోను కూడిన 
నవ్యకవితా రీతుల) సమానమైన స్వేచ్చ, సామర్థ్యములతో వాడుటవలన ఈ రెండు కవితా 
రీతులలో ఈ కవి (ప్రావీణ్యం స్పష్టం అయింది. రెంటిలోను సమాన సౌలభ్యంతో [వాయగలవారు 
మన కవులలో చాలా అరుదు. అందుచేత ఈయన [పతిభ ద్విగుణీకృతం అవుతుంది. నవ్యకవితకు 
మరో ముఖ్యమైన లక్షణము ఇతరకవులనుండ్కి గొప్ప (గంథాలనుండి (పతిధ్వనులు, పేరడీలు. 
'ఆందాకోలో (క్రీ శ్రీ, పోకడలు విరివిగా దువ్వూరి రామిరెడ్డి మొదలై నవారి పద్యాల (పతిధ్వనులు, 
సంస్కృత శ్లుకం మరోచోట కన్పడతాయి. ఈ పద్దతి కవి పాండిత్యానికి సాక్ష్యం. 


ఏ.నా.రా. - [వీలోశ్యరవు నాగేశ్వరరావు] 
(“తెలుగు స్వతం[తో, జనవరి 28, 1955.) 


[Review] 

Andaaka: By Abburi Varada Rajeswara Rau. (Published by the Globe 
Traders, Guntur. Price Rs.1) 

This isa portion of the author's big work 'chera kalam' in which he depicts 
in simple verse the evils of slavery, mental, moral and physical, through 
which Humanity is passing today. The fight against slavery is laborious, 
continuous and at times desperate, but the Sun of Freedom is seen in the 
horizon and Humanity passes on towards it with greater vigour and vilality. 
Off and on despair takes hold of the moble fi ghters but the ideal is inspiring, 
noble and great and it must be achieved, cost what it may. The verses are 


వరద స్మృతి 147 


inspiring and effective, though some are tinged with despair. 
G.V.K.Rau. 


(The Hindu’, 7.8.1955) 


“ముక్రయ్యాత 


1954 అనుకుంటాను. మదరాసు, విజయవాడ, హైదరాబాదు కేం దాలు 
యేకోన్ముఖ (ప్రసారాలు |పారంభించిప్పుడు (ప్రారంభోత్సవ (పథమ (ప్రసారానికి 
“'ముక్తయ్యాతో రాసి పెట్టాను. ఆ తరవాత యీ నాటికను చాలాసార్లు పునః ప్రసారం 
చేశారు. 

ఆ రోజుల్లో బహుళ (ప్రశంసాపాతమయిన యీ నాటికను ... మితుడు 
క్రీర్తిశేషుడు నూకల నరోత్తమ రెడ్డి-అప్పుడు గోలకొండ పుతికా సంపాదకుడుగా 
ఉండేవాడు - “ముక్తయ్యాతి అచ్చువేయించి (ప్రసార సమయాన మి(తులకు 
పంచిపెట్టాడు... 


[అక్టోబరు-నవంబడు 1992లో 'ముక్తయా(తో వునః (వసారానికీ అలిండియా 
రేడియో కొత్తగూడెం కేం[దం వారు వీర్తాటుచేశారు.. 





148 


వరద స్మృతి 
GOVERNMENT OF INDIA 
All India Radio :Kothagudem 
NO : Kot : 29(2) 92-PI/134 Dt: 15-09-9? 


Sri Abburi Varada Rajeswara Rao, 
B-4/F-4, Bagh Limgampally, 
Hyderabad - 500 044. 


Dear Sir, 


We are pleased to inform you that we would lke to reproduce and 
broadcast your excellent radio play "Muktayatra" (first produced & broad- 
cast C. 1954), the script of which is available in print in your collection of 
Plays, "Natyagoshthi - Nalugu Natakalu" (Pub. 1990). 

Thanking you, 
Yours faithfully, 
Sd/- 
(Sumanaspati Reddy) 
programme Executive for 


Station Director 


“కవితో 


మేము “కవిత (ప్రాంరంభానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతని / రాజుశేఖర్‌ ] చేత 
బలవంతం మీద మొదటి సారిగా తెలుగులో కవిత్వం రాయించాను. 


మా “కవితికు అతని [బౌ రాగి] పద్యాల కోసం రాశాను. అప్పుడు తెనాలిలో 
వున్నాడు. ఒకేసారి నలుగురం మాలాంటివాళ్ళం “కవితలో కలిశాం. మా అందరికీ 
ఆనందదాయకంగా వుండేది. 


నేనూ, రాయప్రోలు రాజకేఖరు, ఏల్చూరి సుబహ్మణ్యం, బెల్ల ౦కొండ రామదాసు, 


అజంతా - “కవితను స్థాపించినప్పుడు తెలుగు కవిత్వంలో శ్రీ, క్రీ తోపాటు మరో 


మలుపు తెద్దామనే (ప్రయత్నం చేశాము. ఆ [ప్రయత్నంలో సాయంకాలాలు విధిగా 
మేమందరం కలిసి గడిపేవారం - చర ల్లో. 


149 


వరద స్మృతి 


వ 





అజంతా, రాజశేఖర్‌, 'వరది, 
ఏల్ఫూరి సు[బహ్మణ్యం] 


స్ట 


శి 
కుందురి ఆంజనేయులు, 


[కవిత మి|త బృందం- 


ఖో 


స్‌ ణ్‌ 


" 


Hs 
HE 


[చెలం కొండ రామదాసు] 


త్య 
ఖ్‌ 





క, 


150 


ల్‌ 


ఖగ 





చొరడల్సరలారా 7 మిం డన్న సగర్టిక్ళా రాలా mm or 


[ వరద, ఆరు ద] 


[1954 లో/'కవిత' | పారంభించాము. శాస్తీగారు [మల్లాది] చాలా సంతోషించారు. 
మదరాసు నుంచి ఉత్తరాలు రాశారు. శాస్త్రిగారిని 'కవితోకు రాసి పంపమన్నాను. అలాగే 
నన్నారు. 





వరద స్మృతి స 


f 


xv 30 ~ 
29 1-5 
D-ear జలం 
ee} ue) Go టూల్‌ 3d 
tela 


౧ దా జూలోలీ 5 నొ, 


ww 97 4 pong 


త వసా ప Lanse P71 


శీ 


TU LAr రో గ్ర) హమ: 


నట thes 
ల్‌ 
ల 


భ్‌, మా వ్‌: om! 


as {£7 
మాడా 





152 
వరద స్మృతి 


Mayr, 
/ | 10 Ty? 
Huy Oban Vad, 

§ పాత రిందనా? రో ఇభ్తాలా ర్‌ 7 యు గంద్‌ 
వో పం వగ" మ 1155 . క ప జవాలు తక్‌ లేరా 
ఏడిపొలడంర్నా. వవీత వాూగణూపి. రర గూ 
వలనా రాొంయావీ-తళ౯వాత కొ్వాము. ఇ యం పూ 

ఎ 
వూదఠాపాక్సు తవీత రంబ దంజుటి వచత్తుల+నా 

వ రాను. 

చ కామిటుఎనో , క మాత సతాం రుల 

గు రా ఏ వఠతళాట్టలో 
నాన బాల లాం త/గల్‌ ల బాల. 
ef షకల వాల టి I త ఈ మరం, 

ఖం క్రన ల 

(0 Here కూరా 


Mod 17. 
ర్‌బిల్‌ త తమ్మ Fhe లల 7 


Mima Mt 


(తే YA 


వరద స్మృతి 
153 


ja PREY మా 


Aleax గమ ఆల్‌ 1 ము 
వ్‌ pote వ లాంబ లం 4 
SPE SPP 
cit da Ly lea Hep F 
aud loge fey cell పా an au ras 
_dfalalk i 
AA dak fear 2 Ao 
122 us తా 6 ౮ జీ తీ 
weet Fe wel he ఇ Foran 
Fer 4 ug నై OD en రయంలడటట' 


Eoe Po TE | 
S$ 2 Au కాట clan 





154 వరద స్మృతి 


[మల్లాది రామక మౌసి! ee: 
ద్‌ Soeur 9) వద్ద 
వం ణా 07 

౮ రోదార/ 

వ రల్తురోో. దత్రాతణలగా. ఊలంధి- 
వంచ చే ఇలా $9 ములారాచిజీ యల క్రై] 
బ్ర లొలోం yay భోం భగం. వ దగ SIF SIA 
ర్ర[ ఇప్పంది: “ ఠఈఎంథపంవోజళ శిరసి గోడ్య 
సారరణ తూటా వోళ్రా పోల నానే. నోదోరి జోల్టి ఊం 
౮) మూగ పోలో (క్ర శలద నికుజం బో 
తం వలడపనఖి పొలం, నొనో[ ఎని వళ Se 
saw వ్యా ml పాని “లోపట వూలబ్టు లల 
XK Zr nm ఓం DY NX DT: 

94 దీం ణ్‌ నాదో మిలా లీల 
వంవోతారనంల ఛాలగం పొలి పోతు నగల: 

నాన్హ్ర సార లలి. యట ఖల్‌ 2 yey Oo 
few? JF IW Jen? తళ వషుం 
నల జల్ది న భం తలం? రన్హో/ నా బా 26 3? 2005 

277 వోలటల్‌నో వనిక్షోంధ: వోనిఆకి పోవాల. వం 
ఉం వలల ౧” ౨/ bo స్మ; 

నెలవాి్‌ నారి వాలం గోచేస్టై ల 


దంల, 
మిద వ్మాలో ల) ౩౬రక్ట కం] 


[1-12-54] 


వరద స్మృతి 


155 


156 


వరద స్మృతి 
From 
D. Balagangadhara Tilak 
Brindavan (బ ందావనము) 
Tanuku-W.G.Dt. Tanuku, 
8-12-54 
My dear friend, 


Tam very sorry that 1 could not send you my poems as promised by me. 
Infact 1 was called out of town on urgent business and returned to Tanuku 
only today and saw your letter. Hope you will excuse this delay. 


1 am certainly sending my poems by tomorrow's post with out fail and you 
can expect them to reach you by 10-12-54 or 11th at the latest. 


Thanking you, 


డ్‌ టట 


Tre 


SRE 


మ దాసు 
Dear Varada, 3-2-55 
నువ్వీ మధ్య ,మదాను వచ్చావని తెలిసింది. కాని నేను లేను. అందువల్ల కలుసుకోలేక 
పోయాను. 
కవితో రెండవ సంపుటి వెలుపడిందని విన్నాను. నాకింత వరకు ఆందలేదు. దయచేసి 


పంపగలవా? మూడవ సంపుటికి సన్నాహాలు జరుగుతున్నాయా? ఉంటాను. 
లా ఎ(డన్సుః 


Aluri Byragi, ధయ 
No. 6, Upstairs, బెరాగి 
Bhagavatham Gupta St., న్‌ 

T. Nagar., Madras-17. 


To 

Sri Abbuni Varada Rajeswara Rau, 
A/10-431, Himayatnagar, 
Hyderabad(Dt) 

Nizam State Ry. 


Dear Mr. Varada, 


కఫం ల. 


19/2/53, 
సీ ఉత్తరం అందింది. నా వ్యాసంలోని భావాలు నచ్చినందుకు కృతజ్ఞాళ్లి 
“సాహి త్యంలో వ్యాపారాన్ని గుత్తకు తీసుకున్న కొద్దిమంది యీ ఎన్నికల అవకాశాన్ని 


ఖ్‌ 


న. 


వరద స్మృతి 157 


తీసుకొని స్వపయోజనం కోసం ఈ తతంగం చేస్తున్నారు. ఇది నా భావన” అని (వాశావు. ఇది 
అక్షరాల నిజం. అయితే యీ కొద్దిమంది ఆటలు ఎందుకు సాగుతున్నాయి? ఇవి ఎలా కడతాయి 
అన్న రెండు (పశ్నలకు కూడా ఆలోచించవలసి ఉంటుంది. మొదటి దానికి మాతం సమాధానం 
దొరికింది కాని రెండవదానికి మాతం నిర్దిష్టంగా నాకు కనిపించటం లేదు. నీకేమైనా తోస్తే వెంటనే 
తెలియజేయాలని కోరుతాను. 

అన్నట్లు కవిత రెండవ సంచిక గోట్‌ (ట్రడర్‌, ఎ వద్ద చూచాను. మీనాన్నగారి గేయం, ఆరుద్ర, 

ల. జ్‌. ళు 

నీవు (వాసిన గేయం మా(తం చదివాను. జంటగా (వాసిన గేయం బాగున్నది. తతిమ్మావాటి సంగతి 


చదివిన తరువాత |వాస్తాను. మొదటి సంచికలో మాతం రెండే రచనలు నాకు నచ్చాయి. 


Address: Yours, 
G.V.K.. A ళ్‌ 
Kottapettah Grn Keo జీ 
Tenali. G.V. Krishna Rao. 

© 
[భార్యకి రాసిన ఉత్తరాలు] లా 


22-2-55. 
శ... ఈ వారం ఇంగ్లీషు న్వతం[తలో కవిత "రివ్యూ పడ్డది. చూడు. మానాన్నచేత India's 
foreign policy రాయించటం మొదలు పెట్టించు.... 
వరద 


హైదరాబాదు, 

3.3.55 

-.- విశ్వనాథ సత్యనారాయణ గారీ ఊళ్లో రెండు రోజులు ఉపన్యాసాలు చేశారు. కలుసుకునా సను. 

కవితకు తప్పకుండా రాస్తానన్నారు. నువ్వు వొచ్చేటప్పుడు-ఇంగ్రీషు అనువాదాలు, మానాన్న 

స్వంతరచనల్తూ India's foreign policy మీద పుస్తకం రాయించీ-తీసుకురా. లేకపోతే 
నువ కాడ యిన్నాళ్లుండటం వ్యర్థం ఆయిపోతుంది...... 


వరద 


హైదరాబాదు, 

7.3.55 

-.. ఇల్లంతా బిక్కు బిక్కు మంటూ ఉంటుంది. ఏం తోచదు. రెండు మూడు రోజుల్నించి 
సాయంకాలం పూట ఆలా అలా వెళుతున్నాను రాజకేఖరుతో కలిసి. ఇంగ్లీషులో “కవితో 


158 వరద స్మృతి 
(పయత్నాలు పూర్తి చెస్తున్నాము. మానాన్నగారితో చెప్పు. 
... పోలవరపు (శ్రీ హరిరావు నాకు స్నేహితుడు. ... '(పజామతో లో మన కవిత రెవ్యూపడ్డది. నీకు 


కాపీ పంపించాను. “ఆందిందా? 


వరద 
[ ఆందలేదు] 





[సమీక్షలు] 


కపిత ౩ సంకలనము: శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి. (ప్రాప్తిస్థానం. A 10-431, 
హిమాయత్‌ నగర్‌, హైదరాబాద్‌, వెల రు. 1.8.0. 

ఈ పృతిక సంవత్సరానికి మూడుసార్లు వెలువడుతుంది. సాహిత్యరంగంలో కావ్యరూపాలకు 
(పధానమైన స్థానం వుంది. ఏ సారస నతంలోనై నా కవితా సంప్రదాయాన్ని అనుసరించే మిగతా 
సాహి త్యరంగమంతా రూపొందుతూ వుంటుంది. అట్టి కావ్యరూపాలను, (ప్రత్యేకంగా (పకటించే 
ష్మత్రిక మనకు యింతవరకు రాలేదు. ఆట్టికొరత తీర్చటానికి వీరు ఉద్యమించారు. ఇందుకు 
అభినందనీయులు! 


శశారణంగానే. వీరు చేపట్టిన ఈ కార్యకమం ఎంతటి బాధ్యతాయుతమైనదో కూడా 
ఊహా ంచవచ్చు. 


వీరి ఉద్యమన్వరూపాన్ని నమ గంగా అవగతం చేనుకోవటానికి, ఇందులో 
సంపాదకీయంలాంటిదేదీలేదు కాని “సందేశ రూపంలో టి.యస్‌. ఇలియట్‌ వాక్యాలను 


వరద స్మృతి 159 


కొన్ని టినీ, “స్వ విషయసూచిక అనే శీర్షికతో ఆస్కార్‌ వై ల్లు, “ఏక్సర్‌ ఆఫ్‌ డోరియన్‌ (గ్షే అనే 
రచనకు (ప్రవేశికగా (వాసిన వాక్యాలనూ అనువాదంచేసి పిక తాలిపుటలలో [పకటించారు. వీటి 
నుంచి వీరి ఉద్యమస్వరూప మెట్టేదో ఊహి ంచటానికి కొంత అవకాశం కలుగుతోంది. ఇలియట్‌ 
సందేశంలో ఎలాంటి ఉత్తమకవి అయినా సర్వదా ఉత్తమకావ్యాలే రచిస్తూ వుండలేడనీ, సాథనదశలు 
వుంటాయనీ వ్యక్తీకరింపబడివుంది. కాని సాథనదశలో ఉత్పత్తిఆయే (ప్రతిసామాన్య రచనను 
అచ్చువేసి, మహత్తరమైన రచన (క్రింద చలామణీ చెయ్యాలని ఇలియట్‌ అభి[ప్రాయమై వుండదని 
మనం గమనించవలసి వుంటుంది. 

'The artist is the creator of beautiful things’ - ఆస్కార్‌ వై ల్లు ఆ “(ప్రవేశికను సె 
వాక్యంతో (ప్రారంభించి చిత విచితాలైన అనేక భావాలను వెల్లడించుతూవచ్చి, 

"There is no such thing as moral or immoral book. Books are well written 
or badly written. That is all.' అనే దగ్గరకు తేలాడు. 

ఈ వాక్యాలను వీరు ఇలా అనువదించారు: 

“రామణీయకాన్ని సృష్టిస్తాడు కళ్యాసష్ట... నీతికరం, అవినీతికరం అంటూ (గ్రంథాలు లేవు; 
బాగా |వాసిన పుస్తకాలూ, బాగా (వాయని పుస్తకాలూ, ఆంతే'- 

ఈ వాక్యాలు మనకు శిరోధార్యాలు కావలసివుంకే, సాహి త్యరంగం ఉదాత్తమైన (ప్రయోజనాన్ని 
దేన్నీ కలుగజేయలేకపోతుంది. 

ఆస్కారువైల్డ్‌ అనే ఈ మహాశయుడే మానవ జీవితమంళే యేమిటో అర్ధమైన పరిణతదశలో 
సెలవిచ్చిన ఈ క్రీందివాక్యాన్ని ఈ ఉద్యమ నిర్వాహకులు చిత్తగించివుంకే బాగుండేది. 

‘The value of art is not beauty, but right action.' 

'కళయొక్క విలువను న్నిర్ణయించాలిసింది రామణీయకతనుబట్టి కాదు, బుజామార్గవర్తనను బట్టి'- 
అన్నాడు. ఈ వాక్యం పై వాక్యాలను రెంటినీ ఛిన్నాభిన్నం చేసి పారేస్తోంది. 

ఆస్కార్‌ వైల్డు జీవితాన్ని సంగ్రహంగా నైనా తెలుసుకున్న వారెవరూ ఆయన తొలినాళ్ల 
(పవచనాలను వేటినీ శిరోధార్యాలుగా (గహించరు. 

ఒక కవి ఒక అభిప్రాయాన్ని వెల్లడించాడంకే ఆ కవి ఆ అభి[పాయాన్ని, ఏ అనుభవంతో, 
ఏ సందర ఏంతో, ఎందుకు వ్యక్తపరిచాడు, అని ఆలోచించకుండా, గాలిలో ఎగురుతూ ఉండే (పతి 
అభిప్రాయాన్ని దొరకపుచ్చుకుని ఆ ప్రకారం మనం ఊరేగటం మొదలుబెడితే కుక్క తోకబట్టి 
గోదావరి యీదటమౌతుంది. ముఖ్యంగా ఆస్కార్‌ వై ల్లు లాంటి జీవితచరి(తగల రచయితల 
విషయంలో ఈ జాగత్త చాలా అవసరం. 

అన్నిటినీ తలదని ్న ఆస్కార్‌ వైల్తు (పవచించిందీ వీరు శిరోధార్యంగా సేకరించిండీ, మరోవాక్యం: 
"All art is quite useless.' 

“యావత్కళా ని ప్పృయోజనకరం”. 

“కటిక నివ్పయోజనకరం” అవి ఉండవలసింది గాని, ఎందుకో దయతలచి, ఆముక్కను 
వదిలేశారు. ఇదంతా కటిక నవృయోజనకరం అంటే, దాన్నంతా ఆచ్చేసి జనం నెత్తిన యెలా 
రుద్దవీలౌతుంది అని కొంచెం వెనకాడారో యేమో! “క్వెట్‌ యూస్‌ లెస్‌ అన్న ఆస్కార్‌వె ల్లు 


160 వరద స్మృతి 
కూడా యీలాగే ఏఎమా(తం బాచిత్యాన్నీ పొటించకుండా సంపుటాలతరబడి రచనలు చేసి 
జనంమీద పారవేశాడు. ఇంతమా(తాన, ఆయన సర్జాగా అన్న ఈ మాటనుబట్టుకుని, మనం 
ఆయన సాహి త్యసేవనంతా కొట్టి పారియ్యటానికి కూడా సంసిద్దులుగా లేము. “హాపీ (ఏను అనే 
కథను |వాసిన మహాపుహుడు "యావత్తు కళా కటిక ని వృ యోజనకరం' అని హృదయపూర్వకంగా 
అన్నాడని మనం మాతం ఎలా విశ్వసించుతాం? కాని ఈ సంకలనం చేసిన వారు మాతం, ఈ 
వాక్యాలను ఆ దృష్టితో (గహి ంచినట్టు, ఈ సంపుటీలో (పచురించిన రచనలను బట్టి మనం 
అనుమానించవలసి వస్తున్నది. 

ఆస్కారుబె ల్లు (ప్రత్యేకం ఆ రచనలో వ్యక్తం చేసిన భావాలే తాడూ బొంగరం లేనివి; వాటికీ 
తోడు వీరి అనువాదంతో మరింత అయోమయస్టితి యేర్పడుతోంది. మచ్చుకుః 

‘All art is at once surface and symbol-those who go beneath the surface 


do so at their peril; those who read+the symbol do so at their ల, 
దీనికి వీరిచ్చిన అనువాదంః 


“యావత్కళా సువ్యక్తం, సంకేతం. సువ్యక్తాన్ని శోధించేవారు స్వవినాశనానికి, సరకేతాన్సి 
చదివేవారు స $వినాశినానికీ.' 


పై ఇంగ్లీషుమాత ఎక ఎదట లేకపోతే, తల పగులగొట్లుకున్నా ఈ తెలుగు వాక్యాలు అవగతం 
కావు. 

ఈ రెండు రచనలకూ అనంతరం ఈ సంపుటిలో వున్న మూడవ రచన శ్రీ, అబ్బూరి 
రామకృష్ణారావు గారిది. ఈ రచన మొత్తం 12 పేజీలు. రామక్సష్టారావుగారి పూర్వ రీచనలకూ దీనికి 
యెక్కడా పోలిక లేదు. కావ్యగుణం యేకోశానాలేని వచన వ్యాసం. గేయంలా కనుపించేలాగు 
అచ్చువేశారు. ఈ వ్యాసంలో రామకృషమ్ణారావుగారు, వపర్తమానాం[ధ సాహి త్యరంగం లోని అన్నిరకాల 
కవులన్నూ పద్దతి బాగోలేదని మందలించారు. కాని వారు ఆశించుతున్న పద్దతి యేమిటో 
సెలవిచ్చారు కారు. ఇందులో కొంత భాగం శ్రీరంగం (శ్రీ నివాసరావుగారిని మందలించటం. 
ఇందుకు ఇలాంటి కావ్యరచనకు పూనుకునేకంకే రామక్సష్ణారావుగారు, శ్రీ, నివాసరావుగారి ప్పేగ్ర 
ఒక కార్డుముక్క [వాస్‌ పోస్టులో వేయించివుంకే బాగుండేది. 

ఇందులో మరోచోట తాము లోగడ చేసిన రచనలను ఆధునికులలో కొందరు అనుకరించుతూ 
“పెళ్లికొ్‌డుకులకు మళ్లే వీధి వీధి వివరింతురు" అని నేరారోపణ చేశారు. ఇది చాలా అన్యాయం. 
నేటి ఆధునికులలో నిజానికి, ఎవరికివారే ఒక మహాకవి. ఏ వాక్యమైనా తేలికగా అచ్చయిపోతుంది. 


ఒకరిని అనుకరించాలిసినంత అవసరం యెవరికి మాతం యేముంది? ఈ భాగంలోనే 
రామక్చషారావుగారుః 

'తెలుపదారి వెలిగించే 

పెలుగుదారి తెలిగించే” 


అని, ఒక పదబంధాన్ని గారడీ చేసినట్లు మన మీదికి విసిరేశారు. ఈ రకంమాటల గారడీలు 
ఈ సంపుటంనిండా పుష్కలంగా వున్నయ్‌. 


రామకృష్టారావుగారి రచన అనంతరం, (శ్రీ రంగం శ్రీ నివాసరావుగారి 'వృషభం' ఇది రోడ్డుకు 


వరద స్మృతి 161 


అడంగా పడుకుందిట. యం త్రవిలోధి ఆహింసొవాది శాఖావోరి 
ar) 


ఏవదు పామ్మనగలరీ ఎద్దుని మద్యనిషేభ [వజ్ఞాశాలి 

ఎలా చూస్తోందో చూడు నగరం నడివీధిలో 

నీయ్‌నీంస్‌ మాటాడకాడూ నాగరికలగమనాన్ని నిరోధిన్తూ 
నీవిటి వీలొందర ఇలా ఎంలోసేపైనా నరే 
భాయ్‌ఖాయ్‌ సెక్షన్‌ ఈయెద్ద్లు నిలబడగలదు. 
భదంనుమీ ఎద్దు నిన్ను తపు )కోదు ఎద్దుకు లేకపోతే బుద్ది 


మనిషికైనా వుండవద్దా- 

ఇది శ్రీనివాసరావుగారి కవనం; ఇవి వీరి భావాలు; “మధ్యపానం నాగరికతకు చివ్నాం. 
మద్యపానం కూడదనేవాడు నాగిరికతను నిరోధిస్తూ అడ్డం నిల్చున్న బుద్ధిలేనిఎద్దు - 

శ్రీ నివాసరావుగారి కవనం, అభిప్రాయాలూ ఎలాంటీవై నా మద్యసానమే నాగరికతకు చిహ ్నమెతే 
- ఆలాంటి నాగరికత తక్షణం నశించటం ఆవసరం. 

ఇందులో “శాఖా' హారి అనే (పయోగం ఒకటి వుంది. ఇది అచ్చుతప్పో లేక రచయిత ఇందులో 
యేమెనా ఢేషించారో మనకు తెలియదు. 

మిగతా రచనలలో కుందుర్తివారి “ఉత్తరం' ఒకటి వుంది. ఉత్తరం | వాసినష్టే పొడివచనం. బిళ్లలు 
లేకుండా మనపేర టపాలో వేస్తే “బేరింగు దండుగ. 

“ఆరుదిగారి “గుమస్తా (పేమగీతంి ఒకటి వుంది. ఈ “గుమాస్తా” గాని ఈ “(పమ గాని యీ 
దేశం బాపతు గాదు. టీ.యస్‌. ఇలియట్‌ దేశానిది. భాష కూడా అదే. “ఆరు[ద ఇక 
తెలుగులో వాయటం మానేసి ఆంగ్రభాషలో రచించటానికి పూనుకోవటం ఉత్తమం. 

“టాక్సీ వెయిటింగ్‌ చార్జీలు పెరుగుతున్నాయ్‌, బేక్సీటులోనే తొరదరగా (పేమ మాటలు 
ముగించేద్దామా? (పేమ ఎక్స్‌ (వెస్‌ చెయ్యటానికి ఐడియల్‌ వెదర్‌ డార్లింగ్‌ ... 

ఈ బాపతు ఇంగ్లీషుభాష తెలుగువర్హ కమంలో ఇమడటం కష్టం. రచయిత కష్టపడి యిరికించినా 
చదివేవాళ్ళని వేధించటం. అందుకే యేకంగా ఇంగ్రీషు [వాసెయ్యమనడం-అఆది కవనమైనా 
కాకపోయినా. | 

శ్రీ బెల్లంకొండ రామదాసుగారి “న్మిష్క్కమణం' అనే రచన ఆర్థంపర్థంలేని నిరాశావాద 
ధోరణిలో యీ సంపుటిలోని యితర రచనల కేమా|తం తీసిపోకపోయినా, రచనలో కావ్యగుణం 
కొంతవుంది. 

“నాకు లోకం లేదు 

నాకు శోకం లేదు 

నాకు బాధలు లేవు 

ఏదో చల్లనై ంది 

నాలో నేడు'- 

ఈ రకం వాక్యాలు చదువుతుంటే వట్టి పుణ్యానికి మనకు విచారమేస్తుంది. ఇలాంటి 
నిస్పృహను జాతికి కలిగించటం [పమాదకరం. జాతి నీళ్లుగారి ఎందుకూ కొరగాకుండా నశెంచుతుంది. 


162 వరద స్మి 

స్వతంత్ర రచనలమాట అటుంచి పాశ్చాత్య రచయితల రచనలలోనుంచి, వీరి ధోరణి 

అనుగుణంగా వుండే కొన్ని రచనలను సేకరించి అనువాదం చేసివేశారు. వీరిలో డిలస్‌థామస్‌, డి 
హెచ్‌. లారెన్స్‌, రాంబో, టీ.ఇ. హ్యూమ్‌ మొదలై నవారి రచనలున్నయ్‌. 

ఈ రచనలను గురించి ఒక మాట చెప్పవలసి వుంది. మానవ కళ్యాణానికి యుద్దతం| త్రమే 
పరమసాధనంగా, పాశ్చాత్య నాగరికత యింతకాలం నడిచింది. గత రెండు ('ప్రపంచయుద్దాల 
అనుభవంతో ఆ పద్దతి నిషృయోజనకరమని తేలిపోయింది. మరొక పంథా యేవిటో తోచి 
ఆయోమయావస్థ యేర్పడ్డది. పై పెచ్చు యీ రెండు యుద్దాలతోనూ యూరోపియన్‌ దేశాలన్నీ 
సర్వనాశనమై (దవ్యోల్బణాది యీతిబాధలతో దిక్కుతోచకుండా వున య్‌. (పజలలో వ్యాపించిన 
ఈ మానసిక నిరాశనే అక్కడి కవులుకూడా వ్యక్తం చేస్తున్నారు. అథోగతికి దిగజారిపోతున్న 
నిరాశావాదం : ఈ రకం రచనలను సేకరించి అనువాదం చేసి మన (ప్రజలలో (ప్రచారానికి తేవటానిక 
పూనుకోవటం అనవసరమైన పనేగాక, అనర్ధదాయకం, మనది పారతంత్యపు మృత్యువునుంచి 
పునఃజీవించి అనంతమైన ఆత్మవిశ్వాసంతో పురోగమించుతున్న జాతి; సాహి త్యం ఈ ఆత్మవిశ్వాసాని! 
బలం చేకూర్చేదిగా వుండాలిగాని, దాన్ని నశింపజేసేదిగా వుండకూడదు. మన మార్గమేదో మనకు 
వెలుగుబాటగా కనుఫించుతోంది. జాతిలో వున్న బలాన్ని కూడదీసుకుని మనం ముందుకు సాగాలి. 

శ్రీమతి ఛాయాదేవిగారు ఈవిషయాన్ని గుర్తించి, మున్ముందు తగిన విధంగా ఈ పత్రికా 
నిర్వహణను సాగించగలరని ఆశించుతాము. 

మనదీ ఒకజాతి; మనకూ ఒక సాహి త్య సంప్రదాయం వుంది. పాశ్చాత్య రచయితలలో నుంచి 
ఏ రచనను తెచు ఎకున్నా దాన్ని మనం బీర్ణంచేసుకుని, మన పంథాలోకి మనకు బల తేజాలు 
కలిగేలాగు మలచుకోవాలి గాని, ముక్కు కోసుకుపోయేదిగా వుండరాదు. నవ్యాంధ్ర సాహి త్యరంగంలో 
అర్థశతాద్దిగా జరిగిన కృషికి ఈ సంపుటి పరిణామమంళ్షే, నవ్వు బాట్లపనిగా వుంటుంది. 

మన జాతి యేవి(టే మన సాహిత్య మేవి(టి మన బలమేవి(టి; మన (పజలేవి(టి మనకున్న 
సాధకబాధకాలేవి(టి వీటిని సర్దుకుని మనం యెలా ముదుకు పోగలం? అన ఎ దృష్టి ఈ దశలో చాలా 
అవసరం. 


అంతేగాని యెప్పుడో యెవరో అన్నారని, “యావత్కుళా ని షృ యోజనకరం' అంటే మీ 
(పయత్నం వట్ట నష యోజనకరమని యితరులు అనవలసి వస్తుంది. 


ఈ సంపుటిని ఆదినుంచి తుదివరకూ ఓపికపట్టి యెవరేనా చదవగలిగితే ఆ వ్యక్తికీ ఆర్థం లేసి 


యేదో బెంగపట్టుకుని, వారందాకా వదలదు. వచ్చే సంవుటికై నా పాఠకులకు ఇలాంటి 
బాధకలిగించకుండా వుంటారని విశ్వసంచుతున్నాం. 


(“భారతి, కార్తికము, జయ) 
కవిత ౩ 3 


ఇది కేవలం కవిత్వం (పకటించడం కోసం ఉద్దేశించిన పతిక. దీనిలో సంపాదకీయం 
లాంటిదేమీ కనబడదుగాని మొట్టమొదట. టి.యస్‌. ఇలియట్‌ సందేశం ఒకటి అచు వేశారు. ఇది 
సాధారణ సందేశాల్తాగ కాక, కవిత్వం లోతులు తరిచిన సందేశంలా సు రిస్తుంది. 


వరద స్మృతి 163 


“ఇటుపీమ్మట స్వవిషయ సూచికో అనే శీర్షిక కింద ఆస్కార్‌ వెల్లు 'పిక్సర్‌ ఆఫ్‌ డోరియన్‌ 
(గ అనే రచనకు పీరికలో (వాసిన వాక్యాలన్నీ తెనుగులోకి అనువదించి (పకటించారు. 

ఆస్కార్‌ వె ల్లు ఆభిపాయాల (ప్రకటనలో అనేక రకాల పిల్లిమొగ్గలు వేశాడు. చివరికి జైలు 
ప్రవేశం జరిగిన తరవాత తన అభ్మిపాయాలన్నీ తప్పు దారిని పడ్డాయని కించబడ్డాడు. ఆస్కోర్‌ 
ఎల్లు ఆంగ్ల కవిత్వ వాజ్మయంలో రెండో తరగతి కవి. ఇతడు (వాసినవేవో రెండు మూడు కవితా 
రచనలు తప్ప మిగిలిన వీనాడెవరు అంతగా గౌరవించరు. ఏమైనా టి.యస్‌. ఇలియట్‌ “సందేశం 
తరవాత ఇతని “సందేశాలు (పకటించడం చూస్తీ-ఈ పంత సంపాదకులు తప్పుదారి పట్టారా 
ఆని అనుమానం కలుగుతున్నది. ఇక ఈ అనువాదం కూడా తెలుగులో అయోమయంగా 
వినిపిస్తున్నది.... 

దీని తరవాత అబ్బూరి రామకృషమ్ణారావుగారి 12 పేజీల ఇండకృతి కనిపిస్తుంది. విజానికిది 
ఖండకావ్యమనడం కంటే నేటి ఆం(ధ్రకవిత్వ పోకడలు సమీక్షించే విమర్శన అనడం న్యాయం. 
దీనిలో కవిత్వం ఎక్కడో ఆయిదారుపంక్తుల్లోగాని కనిపించదు. మరిదంతా చక్కగా వచనంలో 
(పాయక ఛందసు ఎలో ఎందుకు పలికించాళో తెలియదు. వీరిందులో ఆటు అభ్యుదయ కవులీ గ్‌ 
దుయ్యబట్టారు. ఇటు సార్మపదాయకుల్నీ విమర్శించారు. పోనీ వీరి మార్గమేమిటో 
కనుక్కుందామనుకుంకు అదీ ఆగమ్యగోచరంగా తయారైంది. 

ఇంకా దీనిలో శీ శ్రీ, ఆరుద్ర, బైరాగి, బెల్లం కొండ రామదాసు మొదలై నవారు "స్వేచ్చా 
ఛందోమార్గం (వెర్స్‌ లిబ్‌) లో కొన్ని రచనలు [పచురించారు. వీటిలో శ్రీ శ్రీ, రచనలో 
ఎత్తుగడ బాగానే ఉంది గాని చివరి చివరికిది దిగజారిపోయింది. 

మిగిలినవారి రచనల్లో అన్నిటిలోను, వాక్యచమత్క్బృతి కనిపస్తుంది గాని కవిత్వం అన్నది 
కంచుకాగడా వేసినా కానరాదు. ఇదీగాక వీరి రచనలన్నీ పట్టి వచనంలాగ అచ్చువేసినా తేడా ఏమీ 
కనిపించదు. అయితే ఈ రచనలన్నింటిలో బెల్లంకొండ రామదాసుగారి “నిమష్మృమణం” లో 
చక్కని నిజాయితీ వినిపిస్తున్నది. మొత్తం సంపుటం అంతటిలోను. ఇదే బాగున్నదని చెప్పాలి. 

ఇంకా దీనిలో డిలన్‌ ధామస్‌, డి.హెన్‌. లారెను ఎ రాంబో మొదలె న వారి కవితానువాదాలుకూడా 
చేర్చారు. వీటిల్లో వరదరాజేశ్వరరావుగారి రాంబో అనువాదము, శ్రీ శ్రీ డిలాన్‌ ధామస్‌ 
అనువాదము బాగావచ్చాయి. 

మొత్తంమీద ఈ ప(తికలో అత్యధునాతన ధోరణి ఏదో |పతిబింబించాలని ప్రయత్నించినట్టు 
కనిపిస్తుంది. కాని ఇదంతా పచ్చిపచ్చి విదేశీయానుకరణ లాగ, ఈ కవులంతా విదేశీయుల్లాగ 
వినిపస్తారు. 

ఇక ఈ సంపుటం ము[దణ చాలా చక్కగా ఉంది. దీనిలోని వ్యాపార (పకటనలుకూడా 
గద్యకవితలా వున్నా యంళే దీనినిబట్టి ము(దణా|పాశస్తం ఎంతవరకు వెళ్లిందో డి ంచుకోవచ్చును? 

ఏదైనా నేటికాలం తెలుగుకవితలో ఎల్లాంటి విచితధోరణలు వెలువడుతున్నాయో 
తెలుసుకోవాలంకే చూడండి కవిత! 

(“ఆంధ్రపత్రిక ఆదివారం, అక్టోబరు 10, 1954) 


164 


క్రవిత ః 


“కవిత” వంచి విశిష్ట స్వభావంగల ఒక ష్మతిక ఈనాటికి తెలుగునాట వెలువడడం ఒక విశేషం. 
అంతకన్నా విశేషం వందా, రెండువందలకు పైగా ఉన్న మన తెలుగు పతికలలో ఏ రెండో 
మూడో తప్ప తక్కినవన్నీ ఈ పత్రికను గురించి మూకీభానం వహించడం. అన్నిటికన్నా గొప్ప 
విశేషం ఆ గుర్తించిన పృత్రికలై నా ఒక కన్ను మూసుకొనో, లేక ఇంగ్లీషు పలుకుబడిలో వలె బుగ్గని 
నాలిక పెట్టుకొనో ఎగబడడం! (దాన్నే తెలుగులో నంగనాచితనం అనవచు ఏ) మాటవరసకి 
ఆస్కార్‌ వెల్త్‌ అభిపాయాలు బూజుపట్టినవే అనుకుందాం, అబ్బూరి రామక ఎఫ్రైరావుగారి కేమి 
కావాలో ఆయనకే తెలియదనుకుందాం, ఒక గీతం కొతవరకూ బాగుండి తరవాత బాగుండడం 
మానేసిందనుకుందాం-ఆయితే ఏమయినట్టు? సరిహద్దులను కరిగించడమే కవిత్వం మహత్త్యం 
అయినప్పుడు ఇదంతా ఏదో విదేశీ వ్యవహారంలా ఉందని విస్తుపోపడంలో ఏ మాతం “జాతీయత 
ఉంది? ఇంతకీ రోడ్డు అనే మాట అచ్చ తెనుగు పదం అనుకునే వాళ్ళున్నారు. ఆమాటకొస్తే వాళ్లదే 
సరైన దృక్పథం. కృతిమమైన గిరులు గియ్యబోవడం తెలివితక్కువతనం. వాటిని కాపలాకొస్తూ 
పారాహుషార్‌ ఆని అరవడం పిచ్చితనం. 

సాహా త్యరంగంలో “కవిత” వంటి షతిక (ప్రవేశించినప్పుడు సహృదయు లంతా స్వాగతం 
చెప్పవలసి ఉంటుంది గొని మూలుగులూ, ఫర్యాదులూ విసబడకూడదు. కవితా స ప్రభావం గురించి 
ఆలోచించేవాళ్లు కొద్ది మందే అనుకోండి-రోజూ మూలుగుతూనే ఉన్నారు; ఇది బాగులేదు, ఆది 
బాగులేదు ఆని ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు “కవిత” కొక (ప్రత్యేకమైన వేదిక అభించింది కాబట్ట 
కవనం మీద గాఢాభిమానం ఉన్నవారంతా కవితా విజయానికి తోడ్పడాలి. నిజమే! సంప్రదాయ 
చ్చందస్సులు కొందరికి కావాలి! భావ కవిత్వం పసందు చేస్తారు మరి కొందరు. విప్లవ ధోరణులు 
తప్ప మరేవీ నచ్చనివారు మరికొందరున్నారు. ఇలాగ విభిన్న దృక్పథాలకు చెందినవారందరికీ 
కూడా “కవితలో” (ప్రాతినిధ్యం ఉంటేనే అప్పుడు తెలుగు కవిత్వపు సమ( స రూపం ఇందులో 
సరిగా (ప్రతిబింబితమవుతుంది. రకరకాల కవిత్వాల కలగలుపు కాకుండా గుర్తించడాని కనువె స 
దృకృథాలూ, వ్యవస్థలూ ఇందులోంచి బయలుదేరాలి. అది బలీయమైన సంపాదకీయ బాధ్యత. 
మున్ముందురాబోయే సంచికలలో ఈ బాధ్యత సుష్టుగా నిర హి ంచబడుతుందని ఆశిద్దాం. 

ఆద హటిన్నీ, ఇతర భాషలనుంచి అనువాదాలు చెయ్యడంతో బాటు ఆయా కవులను 
గురించి పరిచయాలను కూడా |పకటీస్తే బాగుంటుంది. ఇతర భాషల కవుల్నే అన మాకేమి 
ఆంతమంది రచయితల్స్నీ పాఠకులకి పరిచయం చెయ్యడం చాలా మంచిది. 


కవితా ఏషయక చర్చలకి కూడా కొన్ని పుటలను (ప్రత్యేకించడం మిక్కిలి అభిలషణీయం. 
“కవితికి స్వాగతం. 


(“తెలుగు స్వతంతో, అక్టోబరు 29, 1954) 


వరద స్మృతి 165 


[Kavita : Periodical: Anthology of Modern Telugu Poetry No. 2 Published 
by A. Chaya Devi, M.A., A-10-43! Himayatnagar, Hyderabad Re. 1-8- as. 

... Inaddition to the range of poets represented in the first issue of Kavita, 
several new names figure in this Second Number. Tilak, Kaviraj Murty, and 
Pattabhi delight one with their facile verse which has a unique freshness 
about it. Baudelaire and Rimbaud-the savants, as well as Dylan Thomas and 
Emile Dickinson-the moderns, are presented in faithful translation. There is 
also 2 good rendering of a poem by the well-known Hindi poet, Rama Dhar 
Sinha. 

Of particular interest to the general reader as well as to the discerning 
critic is a discussion in verse between Varada and Arudra about the aims of 
the new venture in Telugu Letters. Current concepts of Beauty, Truth and 
Knowledge are analysed and the two poets seem to agree on the premise that 
the aim of great poetry 1s but the pursuit of Beauty, and even if the travail is 
great, the effort is worth it. 

This anthology has sufficient variety to whet one's appetite for more 
fragments from the promising efforts of those who represent what is new in 
Telugu poetry. One cannot help, however, being rather vexed at the 
employment of foreign words in the midst of chaste Telugu to express a 
strange idea. It may be quite clever to use a French or a Hindi noun with a 
Telugu verb and make it rhyme with the previous end-syllable; it may be 
expressively-to those who know the significance of the foreign words; but, 
the acrobatic effect far surpasses the poetic value of the verse. 

A welcome teature is the filling up of tail-space with beautiful extracts 
from the work of earlier critics like C.R. Reddy and well-known Sanskrit 
authonities. 

Kavita has come to serve a very useful purpose and we trust that as the 
hst of acceptable new writers of real merit increases with each issue, the field 
of poetic experience covered will ever widen. 

The Editor deserves our congratulations on the beautiful get-up of 
the anthologies. 

(‘Swatantra, February 19, 1955) 


166 వరద స్మృతి 


To understand the real worth of this journal, we have to trace the literary 
history of Modern Telugu Poetry, which begins some forty years back with 
the memorable writings of Gurajada Apparao. Rayaprolu Subbarao and 
Abburi Ramakrishna Rao. It marked the beginning of an era of romanticism 
in Telugu poetry and opened vistas of new literary thought. Endowed with 
creative energy and poetic talent, inspired by great poets like Shelley, Keats, 
and Tagore, the younger generation created classics of Romantic poetry. It 
culminated in the birth and contributions of "Sahithi Samithi". Italso to some 
extent degenerated in the hands of lesser artists and created a sense of 
morbidity in the minds of the poetry-reading public. Yet, the cultural taste 
of Sivasankara Sastri, the felicity of phrase of Krishna Sastri, the fervour of 
Nayani Subba Rao, the sesquipedalian style of Viswanatha Satyanarayana, 
and the individualistic poetic traits of several other poets of the Romantic 
School are still remembered and cherished in the hearts of poetry lovers. 

Then, there was a thorough change in the poetic activities of the younger 
generation of poets, who rebelled against the ideals of Romantic Poetry and 
treaded anew path embracing Realism, Imagism, Dadaism and Sur-realism. 

Of the Realistic period there are three significant personalities, who are 
the orginators of this new 'genre' in the Telugu poetic world. Sishtla, Sn Sn 
and Narayana Babu made valuable contributions and are the pioneers of the 
ultra-modern trend. A number of budding poets followed this movement and 
among them are poets who have written with power and imagination and 
developed a technique akin to that of the Auden School of Poets in the West. 

"Kavita" abounds mainly in writings of these enthusiasts. If we can 
eliminate their politico-economic outlook, there is good poetry. There are 
also translations of Dylan Thomas, Baudelaire and Rimbaud. In this ultra- 
modem poetic world, there is yet much ground to be discovered, covered and 
illumined by therising generation. This journal entirely devoted to poetry is 
notonly significant, but unique. The sponsors of this enterprise, Chaya Devi 
and Varada Rajeswara Rau, are to be con gratulated on their venture in the 
seryice of the Telugu Muse. We hope lovers of Telugu poetry will make it 
their duty to patronise this journal. 


(The Hindu', December 25, 1955.) 


167 
వరద స్మృతి 


(కత రెండు నంవుటాలనూ కలిపి ఒకే నంవుటీగా 1993 అక్టోబరు 10న 
వరదరాజో శ] రరావుగారి జయంతి సందర్భంగా పునర్ము (దించడం జొరిగింది.] 


చేరాతలు 


తొలి తలుగు కనతా పత్రిక, 
డా. చేకూరి రామారావు 


కవిత్వానికే (పత్యేకంగా ప తికలు తీయటం విదేశాల్లో వుంది కాని మన దేశంలో అరుదు. 
నిజానికి మన దేశంలోనే మలుపు కావాలి. మన దేశంలో మరీ ముఖ్యంగా తెలుగునాట-కవితా 
(ప్రయులు ఎక్కువ. పారి(శ్రామికాభివ ఎది సొధించిన పాశ్చాత్య దేశాల్లో వచన సాహా త్యానికి 
[పాచుర్యం ఎక్కువ. చాలా కొద్దిమందే కవితా సంబంధిత కార్యకలాపాల్లో పాలొంటుంటారు. 

అయినప్ప టికీ తెలుగులో అచ్చంగా కవిత్వానికే కేటాయించిన ప తిక ఒకటి తీయటం అంటే 
సాహసమే. కాని ఆధునిక సాహి త్యాభిపృద్ది అట్లాంటి సాహసాలవల్లనే సాధ్యమయింది. ఇట్లాంటి 
సాహసం ఒకటి ముప్పై తొమ్మిదేళ్ళ కిందటే జరిగిందంటే ఆశ్చర్యమే. 

అబ్బూరి ఛాయాదేవిగారి సంపాదకత్వాన 1954 సెప్టెంబర్‌ (ప్రాంతం (జయనామ సంవత్సర 
భాదపద మాసం)లో కవితో అనే పుత్రిక తాలి సంచిక వచ్చింది. రెండో సంచిక 1954 డిసెంబరు 
(పుష్యమాసం)లో వచ్చింది. మూడు నెలల కొకటి చెప్పున తీస్తామని (పకటించారుకాని రెండు 
సంచికలతోనే ఆగిపోయింది. ఆ రెండు సంచికలను గర్వంగా చేతుల్లో పట్టుకు తిరగటం ఆ 
రోజుల్లో ఆధునిక కవితాభిమానులకు సరదాగా వుండేది. అందరూ ఆమోదించిన అదో రకం 
ఫ్యాషన్‌. కవిత్వం చదువుకోటం తప్ప వేరే జీవితం వుందని తెలియని అమాయకపు కాలేజి 
చదువుల రోజులు మాకు. పద్యాలు, పాటలూ గిలుకుతూ పాడుతూ కవులంకాబోతున్నామని 
(లేక అయిపోయామని) కలలుకంటూ పరీక్షలూ, చదువులూ పట్టించుకోకుండా కాఫ్యాలయాల్ల్‌ 
గంటలు గంటలు కాలక్షేపం చేసిన రోజులు. 

ఈ సంచికలు 1954 లో వచ్చినా వాటి (పభావం చాలా కాలం వరకూ వుందనుకుంటాను. 
వీటిని చదవటం ఆధునికతకు సింబల్‌. వీటిని ఎవరన్నా చూడలేదంశే పబ్లిగ్గానే బోలెడు 
ఆశ్చర్యపడిపోయి ఆవతలివాడి మొవాంలో అపరాధ భావాల స్పమ్టాస్పష్ట సంచలనాలు చూసి 
సంతృప్తిపడే వాళ్ళం. అప్పుడు వీటిల్లో నాకు తోడు ఆనాటి కాలేజి సాహిత్య మితుడు జగిగం 
లక్ష్మీనారాయణ అనేవాడు. అప్పటికి నాకింకా భావ కవిత్వం మైకం వదల్లేదు. (ఇప్పటికైన 
వదిలిందా?) అభ్యుదయ కవిత్వం కూడా అప్పటికి పాతబడి పోయిందనుకుంటాను. కుందుర్తి 
ఆంజనేయలు గారొక్కరే అభ్యుదయ కవిత్వం, వచన కవిత్వం అంటూ రెండంచుల కవితా ఖడ్గం 
ధరించి హైదరాబాద్‌ నగరంలో 1956 నుంచి సాహిత్య విహారం చేస్తుండేవారు. 

భావ, అభ్యుదయ కవిత్వాలకు మించిన ఆధునికతనేదో తెలుగు సాహి త్యంలో (ప్రవేశ 
పెట్టాలనే సంకల్పం ఈ “కవిత సంచికల్లో కనిపిస్తుంది. నేనెరిగిన దాన్నిబట్టి ఈ సంచికల 


168 వరద స్మృతి 


నిర్వహణలో ఛాయాదేవిగారికి అబ్బూరి వరదరాజే శ్వరరావుగారి సాధారణమైన సహాయ సహకారాలు 
మా(తమేకాక ఆలోచనల నేపథ్యం కూడా వుంది. ఛాయాదేవిగారు స వల్పింగా కవితా రచన చేసినా 


ఆమె (ప్రధానంగా కథా రచయిత్రి. వరద వచన రచనలు చేసినా (ప్రధానంగా కవి. ఆయన సర్కిల్‌ 
కూడా కవి కులమే. 


వరదలో ఒక వై రుధ్యం వుంది. ఆయన మిత్రులలో చాలా మంది కమ్యూనిస్టు సిద్దాంతాభిమానులు. 
కాని ఆయనకు ఈ సిద్దాంతం సరిపడేది కాదు.- ముఖ్యంగా సాహిత్య [ప్రయోజనం విషయంలో 
ఆయనకు గట్టి నెగెటివ్‌ నమ్మకాలుండేవి. ఆయన వాటినెప్పుడూ దాచుకోలేదు కూడా. ఇందుకు 
రాడికల్‌ హ్యూమనిస్టు ఉద్యమ (ప్రభావం కాని, లేక ఎం.ఎన్‌. రాయిగారి భావాల (ప్రభావం కాని 
కారణం కావచ్చు. పూర్తిగా రాయ్‌గారి (ప్రభావం అని కూడా చెప్పలేము. ఆయన వ్యక్తిత్వంలోనే 
దీనికి సంబందించిన బీజాలున్నాయి. ఆయన (పధానంగా వ్యక్తీ సు వచ్చాభిమాని. సాహత్యంపై 
కూడా కొన్ని నిక్కచ్చి అభిపాయాలున్నాయి. వాటి నీడలు ఈ కవిత సంచికల్లో కనపడటం 
సహజం. కనపడకపోతేనే వింత. 

ఈ సంచికలలో ఆమోద పూర్వకంగా అచ్చు వేసిన పాశ్చాత్య కవుల సందేశాలు ఆనువాదాలలోనూ, 
సంచికల్లో చేర్చిన కవితా ఖండికలను పరిశీలిస్తే వీరి ఆభిపాయాల ధోరణులను కొన్నిటిని 
గమనించగలం. కవిత్వానికి (ప్రయోగాలు, అభ్యాసం అవసరం అని నొక్కిచెప్పే టి.ఎస్‌. ఇలియట్‌ 
సందేశం ఒకటి మొదటి సంచికలో చేర్చారు. 

“అనుభవం ఎట్లా వర్రమానం అవుతుందో వ్యక్తం కాదు. ఆది ఆంతరికమైనది, అయిదు 
సంవత్సరాలకో, పది సంవత్సరాలకో ఎప్పుడో ఒకసారి తప్ప అనుభవాల పరిణతాకృతి ఆవగతం 
కాదు. 

ఈ కాలంలో కవి తన సాధనను నిరంతరం సాగిస్తుండాలి. రచనా సంవిధానం ఎన్నెన్నో 
వినూత్న (ప్రయోగాలను చేస్తున్నట్టయితే ఆ అసదృశ కావ్యం ఆవిష్కృతం కావడానికి తన కృష 
వేదిక అవుతుంది. 


కవిత్వం రాయాలని కాంక్షించే కవి ఈ సాధన అవిరళంగా చేయాలి. ఉద్విగ్నతలో 


శరణుపాందటంకన్నా రచనను ద్విగుణీక తం చెయ్యను ఎదిగా (పతివారం కొంత కాలం 
వినియోగించి దీక్షతో రచన చేస్తుండటం ఆవసరం.” 


ఈ పై సందేశంలో కవిత్వ పరిణతికి ఉద్విగ్నత మాత్రమే చాలదనీ, నిత్యం |పయోగణీలతతో 
సాధన చేయాలనీ ఇలియట్‌ ఉద్దేశించటం మనం గమనించవచు స 


అట్లాగే స్వవిషయ సూచిక పేరుతో ఆస్కార్‌ వైల్డ్‌ వాక్యాలు కొన్ని తెలుగుచేసి మొదటి 
పంచికలో వేశారు. అందులో కొన్ని విశిష్ట అభిప్రాయాలు చూడండి. 

నితికరం ఆవినీతికరం 

ఆంటూ (గంథాలు లోను 

బాగా (వానన వున్తకాలు 

బాగా (వాయని వున్తకాలు 

ఆంలే. 


ఏ కలా (నష్ట కూడా 

దేనినీ డుజువు చేసేందుకు 
ఇచ్చగించడు 

వాస్తవాలను కూడా 





వరద స్మృతి 169 


డుజువు చెయ్యవచ్చును 

కళా నన్హకు 

ధార్మిక సానుభూతి లోదు 
కళ్ళానష్టలో ధార్మిక సానుభూతి 
నీమించరాని Ki లి తలం 


యావత్కలళా నృ యోబనకరం. 


కళ నీతి (పబోధం చెయ్యదనీ, ధర్మ బోధ కళలో క్షంతవ్యం కాదనీ, కళకు (పయోజనం లేదనీ 
వ్యక్తం చేసే ఆస్కార్‌ వైల్డ్‌ అభిప్రాయాలను, మొదటి కవిత స్థానంలో అమోదపూర్వకంగా 
వెయ్యటాన్ని బట్టు వరద ఆలోచనల ధోరణిని తెలుసుకోవచ్చు. అభ్యుదయ కవుల (పయోజన 
దృష్టికి శిల్ప దృష్టికి భిన్నమైన దృక్పథాన్ని (ప్రవేశపెట్టే పయత్నం ఈ సంచికల్లో ఈ అనువాద 
సందేశాల్లో కనిపించటమే కాదు. కవితల్లో కూడా కనిపిస్తుంది. 
మొదటి సంచికలో మొదటి తెలుగు కవిత అబ్బూరి రామకృష్ణారావు గారిది. అప్పటికి 
చాలాకాలం [క్రితమే ఆయన కవిత్వం రాయటం ఆపేశారు. తాను ఆపటమే కాదు కవిత్వం రాసే 
కొందరిని నిరుత్సాహపరిచేవారు కూడా. భదిరాజు కృష్ణమూర్తిగారిని కవిత్వం మానిపించి భాషా 
శాస్తం వెపు మళ్ళించిందీ ఆయనే. 
అబ్బూరి రామకృష్ణారావుగారి కవితకు శీర్షిక లేదు. ఇది స్వీయ చర్మితాత్మక కవితా చారి[తక 
గీతం. ఆ రోజుల్లో ఈ గీతం మీద అక్కడక్కడా కొంత చర జరిగినట్టు గుర్తు. ఈ గేయం అఖండ 
(ప్రవాహంలా గబగబా సాగిపోయే 3 లితో లయబద్దంగా వుంది. అందులో కొన్ని పాదాలు ఇప్పుడు 
స్మరణీయం. 
ముడుతలుపడి చినిగిపోయి చెడీపోయిన కడిదోయిన 
వెనకటి ఆవేషాన్సే వేవిధాల విరువులలో 
మళ్ళీ మళ్ళీ తాలిచి పెళ్ళికొడుకులకు మల్లో 
వీధి వీధి వివారింతురు ఆధునికులలో కొందరు 


అంటూ పోత భావకవులను (ప్రస్తావించి తరువాత అభ్యుదయ కవిత్వాన్ని ఉద్దేశించ 
రష్యా బుష్యా[శమమున రాగిల్లిన కావ్యధార 


తి నవి దాక పవపళికు ఉచ దద వతి పలి ది నఖ అఖిల ల ి వివణది ఆబ లి ట త ని వివ బనిన టి 


అని విమర్శించారు. “పారపాటీ తిరుగుబాటు, తిరుగుబాటు తిరిగి చాటి” 
అని కూడా (పబోధించారు. 

వరదో వారు కానేరీ నరిత్తీర వ క్ష్‌ రాజు 

శేఖరముల నీడలలో .....00004442442. 


170 వరద స్మృతి 


అన్నపాదాలలో వరద, రాజశేఖర్‌ అనే కవులపై ఆశను |పకటించారు. అప్పటి వరకు వచ్చిన 
ధోరణులను మించిన నవ్యతను తెలుగు కవిత్వంలో తీసుకు రావాలన్న (పప్రయత్నపు సూచన 
రామకృష్ణారావుగారి గేయంలో వుంది. ఈ సంచికలో పాత తరపు కవి ఈయనొక్కుడే. మిగతా 
వాళ్ళంతా వరద తరానికి చెందిన వాళ్ళు. వరద మానసికంగా తనకన్నా పదేళ్ళ పై వాళ్ళ 
తరపువాడు. 

రామకృష్ణారావుగారి పై గేయంతో నాకో వ్యక్తిగత అను బంధం వుంది. పద్యాలు రాస్తున్న భ.కృ, 
గారిని భాషా శాస్తం వెపు ములి ఇంచింది ఆ. రా.కృ. గారని ఇంతకు ముందు అన్నాను. విచిత్రం 
ఏమిటంటే నేను భాషా శాస్తంలో (పవేశించటానికి (ప్రత్యక్ష కారకులు. భ.క ఏ-గారయితే పరోక్ష 
(ప్రమేయం అ.రా.కృ. గారిపై గేయానికి వుంది. ఇంతకు మించి ఏం చెప్పినా ఆత్మ కథాంశ విస్తృతి 
అవుతుంది గనక మానేస్తున్నాను. 

ఈ సంచికల్లో శ్రీ శ్రీ, కుందుర్తి, బైరాగి ఆరు[దృ బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి 
సు(బహ్మణ్యం, వరద, అజంతా, రాజశేఖర్‌ , ఛాయాదేవి, బాలగంగాధరతిలక్‌ , పట్టాభి, కవిరాజ మూర్తిగార 
కవితా ఖండికలున్నాయి. చాయాదేవిగారు తరవాత ఒకటి అరా కవితా ఖండికలు రచించినా కథా 
రచయి(తిగా స్థిరపడ్డారు. ఒకనాడు (ప్రసిద్ధ కవిగా పేరుపొందిన కవిరాజమూర్తిగారు ఎప్పుడన్నా 
ఖమ్మం సాహిత్య సభల్గొ కనపడుతుంటారు. మిగతా వాళ్ళంతా కవితా[పియులకు సుపరిచితులూ 
(పసిద్దులూ. 

ఇందులో పద్యం, గేయం, వచన కవిత్యం అనే తేడా లేకుండా అనీ ఏ వున్నాయి. అజంతా గారి 
(ఇప్పుడు) (ప్రసద్ధమైన చెట్లు కూలుతున్న దృశ్యం (నిరుద్యోగి వెంకటావు గురించి రాసింది, 
శ్రీశ్రీ గారి నగరంలో వృషభం (అహింసావాది, శాఖాహార, మద్య నిషేధ (ప్రజ్ఞాశాలి గురించి 
రాసింది), తిలక్‌ గొంగళి పురుగు, పట్టాభి యాతా ఛందస్సులు, ఆరు[ద గుమస్తా (ప్రేమగీతం 
వంటి ప్రసిద్ధ రచనలు ఈ సంచికల్లోనే తాలిసారి ఆచ్చయినాయి. 


రెండో సంచికలో స నవిషయ సూచికగా అచ్చయిన ఆరు.ద-వరద కవిత్వ సంభాషణ ఆ 
కాలంలో చాలా వివాదాన్సదమయింది. 


“ఐన్‌న్హయిన్ని శ్‌ ఐదో ఎక్కం నేర మన్న నుట 
కవిత్తంతో జీవితం గొడ్డ పాకలోని 
కనువు ఊద్చించాలా? కవిత గొరక చీపురా?” 


అవి ఆరుద్ర కమ్యూనిస్టుల మీద చిరాకు పడ్డ రోజులనుకుంచాను. స్టాలిన్‌ మరణానంతరం 
(ైమ్లిన్‌ లో జరుగుతున్న మార్పుల సందర్భాన్ని పురస్కారించుకుని 

“గంట ప్రంభం చూసపెస్టే కాలం తవు 3) 

మింట చలిబారి ఆరిపోతోంది నివు ౧ 

ఆవి రాశారు ... 


తెలుగు కవిత్వ చర్మితలో గుర్తుంచుకోదగిన సంఘటన 'కవితి ప(తికా సంపుటుల ఆవతరణం. 


ఇది తొలి తెలుగు కవితా పత్రిక. (ప్రయోగాలకు (పాధాన్యమిచ్చిన కవితల సంపుటీకరణ 
(ప్రయత్నం ఇది. కవితా | పియులందరూ కొన్ని దాచుకోవలసిన సంపుటం ఇది. దీనిని అక్షోబరు 
వదిన వరద రాబేశ్వరరావుగారి డెబ్బై ఒకటో పుట్టిన రోజు సందర్భంగా మళ్ళీ ఆచ్చేయించి 





వరద స్మృతి 171 


వెలుగులోకి తీసుకురావటం హార్షించదగింది.లాంఛన [పాయమే ఆయినా, దాని ఎ ఆవిష్కరించే 
ఆవకాశం కలిగినందుకు సంతోషించకుండా వుండలేను. 
('ఆం|ధబ్యోతి, ఆదివారం. అకోబరు, 1993) 

రీ నీ, ఆరోగ [0 శ 
ల 

ఎన్నికల్లో శ్రీ శ్రీకి మతిపోయినప్పుడు చాలా బాధపడ్డవాళ్ళలో శాస్తి [రుక్షి ణీ 
నాథశాస్తి/ ముఖ్యుడు. నాకు మదరాసు నుంచి అతని పరిస్థితి గురించి వారానికి రెండు 
సార్హయినా రాసేవాడు. శ్రీ శ్రీ మీద నేను రాసిన పద్యం అప్పుడు న కలంతో లో 


అచ యింది, 
శ్రీః 
ముదాను 
22-2-55 
శ్రీ అబ్బూరి వరద రాజేశ్యరరావుగారికి - 
చి! వరధకు, ఆశీః 
నీ వుత్తరం. 


శ్రీ శ్రీని నేను మొన్న చూచాను. 1గంట అతనితో గడిపాను. కులాసాగానే వున్నాడు. 
తేరుకుంటున్నాడు. ఇంకొక 15, 30 రోజులు అక్కడ వుండడం మంచిది అని డాక్షరు చెప్పాడు. 
నాకూ అదే అనిపించింది. (శ్రీ, శ్రీ, క్షేమం. 

5-వ తేదీన (వాసిన కార్డులు పోస్టు చేయమని, యింట్లో పిల్లలకు యిచ్చి వెళ్ళాను. పోస్టు 
చెయ్యడం మరిచారు వాళ్లు. కనపడగానే పోస్టు చేశారు. ఇదీ పిల్లల నిర్వాహకత 10. జరిగిన దానికి 
శ్రమించు. ఇక, కవిత పద్యాలు, ఓ వారం రోజుల్లో పంపుతాను. “స్త్రీ అన్నది పంపుతాను. ఆంగ్లం 
చెయ్యడం నావల్ల కాదు. అయినా ఓ 'స్నేహితుళ్లో ఆడిగి చూస్తాను. అందరూ కులాసా 
ఆనుకుంటున్నాను. నేను వేరే విపులంగా వుత్తరం (వాస్తాను. పెద్ద సమాధానాన్ని కోరుతాను, 
శ్రీ శ్రీ విషయం ఇప్పుడే, మీ నాన్నగారికీ |వాస్తున్నాను. 

15, ఉస్మాన్‌ రోడ్డు, నీ 


జ. రుక్క్మిణీనాథశా। స్తీ 


న్య 


మ( దాసు 
26-2-55. 

చి! వరదకు ఆశీ: 
నీ ఉత్తరం ... శ్రీ శ్రీ చిరునామా తెలియక కాదు. తెలిసినా పంపను. ఇప్పుడు, అతను, 
వీలయినంత (పశాంతంగా ఉండడం మంచిది, అని డాక్టరు. 15, 20 రోజులలో, శ్రీ క్రీ మనలోకి 
వచ్చేస్తున్నాడు. రెండు మూడు రోజులలో నేను తిరిగి క్రీ శ్రీని వెళ్ళి చూస్తాను. “శ్రీ, శ్రీ" అవస్థ 


172 వరద స్మృతి 


విన్నాక నేనూ [వాశాను. అది చాలా పెద్దది. నీకు పంపక, ఏం చేస్తాను? నీ “కవితో సంచికలు 2 చదివిన 
ఉతొ ఎహంతో, “పేమగీతం), “దారి తప్పిన పసిపిల్ల”, శీ శ్రీకి, అన్నవి తలపెట్టి, కొంత కొంత 
(వాశాను. తీర్చిదిద్ది, రామకృష్టారావుగారికి పంపుతాను. అక్కడనుంచి నీకు. 1952లో “స్తో అనే 
కవితా రూపకం (వాశాను. అది భారతిలో 1952 ఆగస్టులో (ప్రచురితం. నిజంగా నాకు బాగుంది. 
చూడు. నీకో విజ్ఞప్తి చేస్తున్నాను. అబ్బూరి గామకృష్ణారావుగారి ఊహాగానం, మళ్లికాంబ, నదీ 
సుందరి, మంగళనూ[తం, ఇవి, దయవుంచి తిరిగి (ప్రకటించపలసిన బాధ్యత నీది. |దాక్ష వీధి, 
(ప్రయాణవార్త, వాన చినుకు, మందార శిశివు ఇత్యాదులు వేరే ఒక సంపుటంగా (ప్రచురించవచ్చు. 
ఈ పని నీవు చేయడం ధర్మం. ఇదంతా, ఇప్పుడే, మీ నాన్నగారికీ వాశాను. ఆయన ఈ 24న ఓ 
ఉత్తరం |వాశారు. వారికీ ఇప్పుడే సమాధానం (వ్రాశాను. మల్లాది రామకృష్ణశా(స్తిగారిని కలిసి, నీవు 
(వ్రాసినది చెప్పాను. ఆయన, స తం[తలో ఎవరో |వాశారూ, ఇక (వాయడం బాగుండదని 
ఊరుకున్నాను, అని ఆన్నారు. |వాయరు. “బిర్లా తెలుగు, ఆంగ దినపత్రికలు పెడతారు అనీ, 
భాసాగారు ఫీచరు రై టరుగా పోనున్నారు అనీ ఒక వార్త. నిజమా? కమ్యూనిజమా? [వాయగోరుతాను- 
సంతకాల వాళ్ళు చేస్తున్నది కాస్తా కూస్తా కాదు. అందులోనూ కృష్ణశా(స్తిగారు మహానుభావులు. 
ఆరు(ద కలిశాడు. ఇవాళ, (వాద్దాం అనుకుంటూనే (వ్రాయలేకపోయానన్మీ పంచాగ్ని మధ్యంలో 
వుండి అల్జాగవుతున్నాను అనీ చెప్పాడు. 


నీ 


జ.రుక్క్మిణీనాథశా స్త్రి 


డా 


18-3-1955 
శీ రమణా! శమం, 


తిరువణ్చామలె, నార్తార్యాటుజిల్లా. 
చలా అటి యి 
చి! వరదాయిక్తీ, 
నీవు 15న (వ్రాసిన జాబు యివాళ యిక్కడ నాకు చేరింది. నేను ఈ 10న బయలుదేరి 
ఇక్కడకు వచ్చాను. ఈ 24 దాకా యిక్కడే వుంటాను. తెలుగు ఉగాదికి మ(దాసుకు చేరుతాను. 


మ(దాసుకు రాగానే నా రచనలు పంపుతాను. రజనీకాంతరావుగారి అడసు. ఆలిండియా రేడియో, 
మ(దాసు-4. 


“పఠాభి” చిరునామా నాకు తెలియదు. 
శీ శ్రీ తర్జమాఅ విషయం ఆరు(దకు చెప్పాను. (శ్రీ శ్రీ కులాసాగానే వున్నాడు. ఆస్పత్రి 
నుంచి డిస్పార్డి.అయినాడు. ఖుషీ, చలంగారికి ఓ ఉత్తరం (వాశాడు. అది చూశాను. ఖుషీ 


ఇక మల్గాది రామకృష్ణశా(స్తిగారి సంగతి మనవల్ల కాదు. ఆయన సర ఇస్వతంతుడు. ఆయన 
చేస్తాడు అని నాకు తోచదు. అయినా, నీ ఉత్తరం ఆయనకు చూపిస్తాను. ఇక్కడ నేను కులాసా. 


వరద స్మృతి 173 


గుడిపాటి చలంగారితో-వుంటున్నాను. మ[దాసు మాలిన్యాన్ని ఒకించుక వదిలించు కుంటున్నాను. 
శ్రీ అబ్బూరి రామకృష్టారావుగారు కులాసా అనుకుంటాను. వారి కీ మధ్య రెండు మూడు 
ఉత్తరాలు | వాశాను. “(ప్రేమగీతంో, “దారి తప్పిన పసిపిల్ల” గేయాలు వ్రాసి త్వరలోనే పంపుతాను. 


నీ 


జ. రుక్మిణీనాథశాస్త్రి 


(జల సూతం రుక్మిణీనాథశ్మాస్తి. “తనలో తాను, పే. 186-187) 


Madras, 


24.3.1955. 
dear Varada, 


arudra might have let you know I was discharged from the nursing home. 
Except for general physical weakness I feel now perfectly ok. I have yet to 
continue with daily injections till about the end of this month. 

Herewith a translation of one of Tnstan Corbierre's poems. Hope I am in 


time for the next issue of Kavita. I may shortly send you an original poem of 
mine. 


Do please drop a line in reply. 
bas br. ha 
10 Barlemore St., 
మందావళి, 
Madras-28. 


[కవితో మూడవ నంవుటం కోనం పంపిన ఆనువాద కవితను చివరికి కవనకు తావాలం'లో 
(వచురించారు.]! 


ఖై జీ 
స్యా 


బా 
మ 
ఖై న 
౬3 





174 వరద స్మృతి 





“ఎన్‌ ఇంట్రొడక్షన్‌ టు పబ్లిక్‌ రిలేషన్‌ 


[1954లో ఏన్‌ ఇం టొడ్వ్షన్‌ టు పబ్లిక్‌ రిలేషన్‌ .)* అనే పుస్తకాన్ని )) హదరాబాద్దు 
(పభుత్వం, డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ ఇన్‌ ఫర్‌ మేషన్‌ అండ్‌ వభ్రిక్‌ రిలేషన్‌.) (పచురించింది. 


అప్పటీ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామక్త్రష్ణారావుగాడు ఆ వున్తకానికి పరిచయ 
(పస్తావన రాశారు. 





వరద స్పృతి 175 


[INTRODUCTION] 


Hyderabad-Deccan, 
21st May, 1954. 


1am glad to introduce this Monograph written by Shn A.V. Rajeswar 
Rau, an young and capable journalist whom 1 have known for some years. 
The booklet is an Introduction to Public Relations, a subject which 1s of vital 
importance for people concerned with successful evolution of Democracy in 
any State. 


The subject is as old as the conception of a State in human society. But 
as the author has very aptly put it, its content has been very much enlarged 
in the present context of complicated human relationship. 


It has become both a science and an art which all people concerned with 
Public Administration should master in a measure that will enable them to 
steer the ship of State through troubled waters. A large number of books 1s 
available on the subject of Public Relations, a subject which has been studied 
and discussed by many thinkers and authors specially in the U.S.A. 


There are many aspects of the subject which are peculiar to each country 
in its own context of political set-up, and the subject, Public Relations, in 
India might very well differ vastly and in many respects from the treatment. 
of the same in other countries whose social and political structure is more 
complex and complicated. 


Nevertheless, the fundamental aspects of Public Relations in a demo- 
cratic set-up are mostly common, and a study of this subject in detail will be 
invaluable. 


This Monograph claims and is a mere "introduction" to Public Relations. 
I congratulate the author in his attempt to introduce the subject to the public. 


Iam sure it will stimulate interest among all those who feel interested in the 
subject. 


B. Ramaknishna Rao 
Chief Minster. 


Nilkan Perumal Trichy Road 
Coimbatore 
Apri 5.1955. 

My dear Mr. Rajeshwar Rau, 


1am grateful to you for your kind letter and the publication on Public 
Relations job. 1 heartily congratulate you on your pioneering work on the 
subject. I have gone through the pages and found educative lines which 


176 పరద స్మృతి 


enlightened me much. Indeed, you have taken 30 much pains to prepare the 
script as the Biolography shows, but then, my fnend, curs isa country where 
new ideas are not easily accepted by the people or Government. I do hope that 
you will be able to soon publish your bigger work on the subject and if you 
do, you are doing areal service to the country. Please don't lose heart, simply 
because you meet with obstacles in doing good work. It is so everywhere, 
everytime. I write many books but don't find publishers: then, one day 
somebody turns up and takes the script unexpectedly... 


You may not be finding your Public Relations jobs easy, I guess, ina 
country where Editors and Radio folk don't understand anything modern. 
Our newspapers are out of date, and I see them not at all progressive. Reason: 
unfit chaps handle them, from top to bottom. Shall write more, later. 


Meanwhile, with my warmest wishes and thanks, 


a న! Yours sincerely, 


[Review] 
An Introduction To Public Relations: 


By A.V .Rajeswara Rau. Department of Information and Public 
Relations, Hyderabad. Telling the truth is more than an ethical principle; 
it is wise and expedient too. This is the burden of Mr. Rajeswara Rau's 
booklet on Public Relations which has a foreword by Mr. B.Ramakrishna 
Rao, Chief Minister of Hyderabad. In crisp language, free from ambiguity, 
Mr, Rajeswara Rau very lucidly describes the object and scope of public 
relations work. His distinction between public opinion on the one hand and 
mob passion and public sentiment on the other is noteworthy. He draws 
attention to the methods adopted in western countries to sound public 
opinion. The extensive bibliography he provides at the end of the book will 
be very useful to the reader intent on further study. 


(The Sunday Standard 3rd April, 1955.) 


వరద స్మృతి 177 


వంట అనుభవం 


[వరదరాజో శ(రరావుగారికి పాకశ్మాస్తంలో (పవేశం, అభిరుచి ఉండేవి. భార్య 
విశాఖపట్ట్రం వెళ్ళినవ్లుుడు పాందిన" “అనుభవం :] 


హై దరాబాదు, 
24.2.55 


నిన్న మధ్యాహ్నం నుంచి వంట (ప్రారంభించాను. మొదటి రోజున హోటల్లో అన్నం 
సయించలేదు. ఇవాళ మామిడికాగో పచ్చడి చేశాను. నడుం పడిపోయింది! మామిడి కాయ పప్పు 
కూడాను. ఆత్యధ్బుతంగా పాకం కుదిరింది. సాయంకాలం పూట యింట్లోనే ఉంటున్నాను. 
ఆఫీసులో అట్టే పనిలేదు. బోలెడంత తీరిక. బియానీ యింకా కలకత్తాలోనే ఉన్నాడు. ఏమన్నా 
రాసుకుందామవి ఊహ. మతిపనిచయ్యటం లేదు. ఇంట్లో కూచుంటే తోచటం లేదు. ఒంటరిగాత్లి! 


వరద 


హైదరాబాదు 
21.6.55 





నేను మొదట శెండు రోజులు వంట చేసుకున్నాను. తరవాత కుదరక హోటలు నుంచి 
తెప్పస్తున్నాను. కొత్త యింట్లోకి పోయిన తరవాత మల్లీ వంట [పారంభించాలనుకుంటున్నాను. 
ఇంట్లో వంట చేసుకుంటున్న టయింలో యెవరో తలుపుకొట్టటం-తలుపు తెరిచి జవాబు నేను 
చెప్పే పంపించేలోపున పాలు పొంగి పోవటమో, అన్నం మాడి పోవటమో జరుగుతోంది. 
మవింటిముందు పాన్‌ దుకాణం రెడ్డి-ఒకటో తారీకునుంచి ఒక చిన్నపిల్లని కుదురుస్తానన్నాడు. 


తీసుకొచ్చి చూపించాడు. ఇది వరకు మనింట్లో నువ్వు కుదిర్చిన పిల్లంతే ఉంది. ఇంకా ఏమీ 
విశ్చయించలేదు. 


వరద. 
[భార్యకి రాసిన ఉత్తరాలు] 


178 వరద స్మృతి 


“పొయెట్రీ తెలుగు 


[1954-55లో పాయెటీ తెలుగు” అనే అనువాద పతికను (వచురించాలని 


(పయత్నాలు (ప్రారంభించారు. కాని ఆ (ప్రయత్నాలు ఒక సంకలనానికి మాతం 
దారితీశాయి. 


POETRY 
TELUGU 
Ens PUBLISHED TWICE A YEAR 
RAJESWARA RAU HYDERABAD 
Balantrapu Rajanikanta Rao Madras, 
All India Radio Date. 8.4.55 
వరదా, 


ని ఉత్తరం. హైదరాబాదు రాలేకపోయాను. పంపుతానన్నది పంపకనూ పోయాను. 

“కవితో అని అందమైన ఉదాత్తమైన శీర్షికతో మీ శ్రీమతీ నువ్వూ నిర్వహిస్తున్న పత్రికకు 
ఏమెనా పంపుతామని కుతుకం కలిగిన్నీ జాప్యం చెయ్యడానికి మానసికమైన కారణం ఒకటుంది. 
అది నీకెతే చెప్పతగిందే. “నేనేదో స్కూలు మేస్టర్ని, లేకపోతే సంగీతం మేస్టర్ని పోనిద్దురూ' 
అన్నట్టుగా, “నేనేదో పాటలు (వాసుకునే వాడినని, ఈ యుగంలో పరస్పరం సంఘర్షణలు 
పడుతున్న కవితా రీతుల్లోకి దేనిలోకీ “నావాతి చేరదేమో అనీ నాకు అప్పుడప్పుడు తోస్తూండడం 
చేత మీసంచికకి ఏరచన పంపనా అనీ - ఈమధ్య నా Creative faculty ఎక్కువగా 
స్వరనిర్మాణంపై ని |శద్ధ వహి స్తూండడం చేత త్వరగా ఏదీ కొత్తది (వాయడానికావేశం రాకనూ ఈ 
జాప్యం చేశాను. “ప్రాంపలబ్టే ఫలేలోభాత్‌” అన్నట్లు అటువంటి ఆశకొద్దీ అమారుగా ఉన్న కొన్ని 
ఇంగ్లీషు అనువాదాలు పంపుతున్నాను. “విశ్వవీణ నాటకం కైపు చేయించి రెండు మూడు 
రోజుల్లో పంపుతాను. .... నాన్నగారికి ఉత్తరం వ్రాసినప్పుడు నా సమస్సులు అందబజేస్తావుగా. 


ని 


Vy 


పంపిన మూడు పాటలకీ మూలగేయాలు నీ దగ్గిరున్న “శతవ(త నుందరిలో 


Chl EE THE ILE 


గ్‌ 179 
వరద స్మృతి 


Tanuku 
19.4.55 
Dear fnend: 

Iam sending a few poems which I felt are eminently translatable into 
English for Poetry Telugu’. It includes “గుండెకింద నవ్వు which you know, is 
one of my most cherished poems. Iwill be obliged if you can send a copy of 
the translations for my perusal before giving it to the press. You can make 
sure your own selection out of the recently published poems also (in Bharati, 
Swatantra etc.) if you 50 desire. 

Out of the bunch of poems I am sending you now, the poem “లయవిభాతి, 
_ though written a decade ago, is not yet published. So you can publish it in 
" the coming issue of “Kavita'. There are of course, some poems which I am 
working upon now, but they are not finished as yet. 

By the by, Iam anxious to get personally acquanted with you, Ajantaand 
others. Iam, in a way, immobile for the last ten years, and before that time, 
the new brand of poets have not yet sprung up to the surface. Our friends 
group used to consist of Padmaraju, Ganapaty Sastry, Anisetty etc. I will be 
only too glad to welcome you and other poet fends to Tanuku for a short stay 
at least while you are on visit to this side of Andhra. 


Ever yours, 
dag aug Hora Je far 


Balagangadhara Tilak 


P.S. I now see that my friend has copied the poem “వేనవి also for poetry 
Telugu. But this poem was published in విశాలాంధ్ర Of Setti Eswara Rao with 
some changes and additions made to it. If you can get a copy of the published 
poem, it is all the more better. Mr.Rajasekhar might have a copy of it with 


him Tilak. 


Parchur 

Dear Varada, Dt: 26/4/55 

Received Kavita Vol. No. 2 and thank you for it. Iam sending separate 

post 2 poems intended for publication in Kavita No. 3. Also another 2 poems 
for translation into English as desired in your letter. 


180 వరద స్మృతి 


shortness. If you find them not good, you can arrange translation of 'Manya 
Viplava' (Kalpana) or 'Rendu Lokalu' (kavita) or both. 

Only yesterday I contacted Mr. Das. He said he would be sending some 
poems this time for Kavita. 

Uma's unpublished poems are with Desiraju Krishna Sarma. He may 
send if you or Mr. Subrahmanyam writes to him. 1 could not secure poems 
from him as he was suffering from fever for the last 10 days. Anyway better 
you write to him in the matter. 


Please convey best wishes to Mr. Subrahmanyam and tell him I will be 
coming to Hyderabad in a couple of months. 


Thanking you, 
Yours sincerely, 
HUD ts AF 2 Fr 
X క్‌. “ae తూ 
Kundurti Anjaneyulu, 
3 
M.V.Sastry. re క 
peter KaxinaDa 22/ | 1959 
My dear Varada, 


Padmaraju was here a few days ago, and he left with the enclosure for 
being sent to you for publication in the Kavita. I did not have the address 
myself and it had to wait till after my pilgrimage to Vizag. 

Isecured the back volumes from your father. 1 shall be glad to have them 
on my own hereafter regularly. Will you therefore give me the privilege of 
entering my name on the roll of your subscribers? The first copy may be sent 
to me by VPP or I shall remit on intimation. 1 am still looking forward to 
descending on you before you disintegrate! 

With heartiest greetings, 


Youfs always, 


jr 30) 


ములుకుట్ల వెంకటశాస్తి గారు మదరాసులో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి 
మానాన్నగారితో పరిచయం ఉండేది.... ఆయన ఆప్తవర్గంలో పాలగుమ్మి పద్మరాజు 


(ప్రముఖంగా ఉండేవాడు. వ్యంగ్య హాస్య స్పోరకమైన కవిత్వం అంతు ఛా[స్తిగారికీ 
సరదా. 





వరద స్మృతి 183 


'మోడర్న్‌ తెలుగు పొయెట్రీ 


[1956లో మోడర్న్‌ తెలుగు పాయె. టీ” అనో ఆరగ సంకలనాన్సి (వచురించటం 
జరిగింది. దానికీ ఉపోద్దాతం వరదరాజోశ రరావుగారు] 









MODERN 
TELUGU 
POETRY 


EDITED BY 


A. CHAYA DEVI 
1956 
POETRY TELUGU SERIES 






AR A pbalostaint ¥. 4. 


LECTURER IN ENGLISH. 
M. R. College, 


Vizianagaram 
Vizag Dist. 
Dbate:4.6.1956. 






Dear Mr.Rajeswararau, 


Iam indeed happy you propose to undertake this new venture of giving 
Telugu poetry countrywide publicity. It is a pity we never seem to receive 
recognition we deserve. I wish you all success! 

I am posting twenty translations in a day or two. Iinclude all the authors 
you mention except Pattabhi - and several others whom we cannot neglect 
such as Krishna Sastri, Siva Sankara Swami, Pingalii and Katuri and so on. 
There is also the oft quoted quatrain which describes Girika's Nose from 
'Vasucharitra'. 

I quite remember having done some Pattabhi poems but they have got 
mislaid and I have not been able to trace them. Please make do with the 
present titles and try to obtain renderings from others. 

Iwill do Pattabhi and whichever poets you would choose for your second 
15306. 


You want a short critical note on contemporary trends. As ill luck would 


184 వరద స్మృతి 


But I did an essay some three years ago. There are bound to be some 
lacunae' in it, and what is worse, you may not be inclined to endorse some 
of the judgments crystallised. For instance 1 have devoted quite an amount 
of space to Srirangam Narayanababu. Many friends do dub me idiosyncratic 
where this strong weakness for one of my intimates 1s concemed. Both the 
older and the younger generations would castigate this my preference, for | 
genuinely hold that he is one of our best poets though he has ceased writing 
these days. 

If you are agreeable to publishing the article as you find it, I should have 
no objection to sending it. You have full liberty to editorially express your 
own view, however strong, with little consideration for my feelings as 
English Editors do, or you may invite controversy. Iam prepared 
to take or meet criticism like a sport. 50 please write back if you want it. 1 
believe besides, that you will like some at least of the ideas expressed. But 
Iam getting long-winded and so I leave it at that. 

My greetings and, Hindu fashion, my blessings to your lady. 


I am, this very post, writing to your father also who seems to have 
developed a weakness for me. 


Hope to meet you at a not too distant date. 
Cheerio! 


Yours 50 very truely, 


Sra 


P.S. Isend my rendering of your father's kapupata’ which he has, of 


course, approved. 

జః 
R.Appalaswamy, M.A. 
LECTURER IN ENGLISH VIZIANAGARAM 
MAR .College. Date:9.6.1956 
Dear Mr.Rajeswararau, 


Tam very sorry for the delay. It is a thousand fixties- the typist has typed 
abs tates Inever wanted him to, and has not yet completed the work I have 
assigned him. Moreover, the fellow has not done the job to anything like 


{Iwill send the rest of the poems soon enough. Of course, you will have 
Gurazada, Anudra, Viswanatha, Rayaprolu, etc. 


వరద స్మృతి 185 


Do you think you could include an English poem of my own? There is no 
obligation. 
Expecting an early reply. 
Wish you success! 
Yours ever, 


SAP 


Sept. 28, 1956 
Dear Mr.Rajeswara Rao, 

Your letter asking for permission to include some of my translations of 
Telugu poems. You may do 30 and you have my permission. 

Butyou have to take the permission of Madame Sophia W adia, Secretary, 
the Indian P.E.N. "Aryasamgha", Malabar Hill, Bombay, as the copyright 
belongs to her. I think she will give the permission. 

1200 glad to know about your undertaking and wish you success. 


Sincerely yours, 


PTA 
a 


Madras 
299.56 
My dear Varada, 

Sorry for my silence. am not keeping good health. Why not drop ఆనందం 
అర్హవమైతే? Tam out of touch with Arudra. am printing a small collection of 
my poems in English. Itis titled ~THREE CHEERS TO MAN' and other poems. 
Shall ‘send you introductory poem in a short while. 

Yours sincerely 


Sn Sn 


186 


వరద స్మృతి 
A WORLD ASSOCIATION OF WRITERS 
ALL - INDIA CENTRE 
/ RABINDRANATH TAGORE, President, 1988-1941 | 
\  SAROJIN! NAIDL, President, 1941-1949 / 
Honorary Members: 
Maulana Abul Kalam Azad 
Shri C. Rajagopalachari Bambay 6 
October 9, 1956 
Shn A.V. Rajeswara Rau, 
Editor,Poetry Telugu, 
Himayathnagar 
Hyderabad. 
Dear Fnend, 


Ithank you for your letter of 5th October requesting permission to reprint 


some of the translations of poems from our publication, Telugu Literature 
by Dr.P.T.Raju, in your anthology Poetry Telugu. 


Yes, you have our permission with the request that you kindly give credit 


to the PEN. All India Centre. I note that Dr.Raju has already given his 
approval. 


We shall look forward to a review copy of Poetry Telugu when 
published. 


With cordial greetings, 
Yours sincerely, 
a ] దా 
hte { Ce jE Ce Am 
స్ట Sophia Wadia 
Editor,The Indian P.E.N. 


SRI SRI 


Madras 
6.12.56 
My dear Varada, 


For the last two months I am working round the clock. Not a breathing 
moment of respite. Herewith I am enclosing a poem from the French of 
Gullaumme Apollinnaire గియోం అపోలి నేర్‌ I have a half finished న్వవిషయ సూచిక. 
Do you want it immediately, or can it wait for the next issue? I shall try to 


వరద స్మృతి 187 


completeitsoon. Iam going to New Delhi for the Asian Writers' Conference. 
I have just published a small collection of my translations. How is life over 
there. Here it is too stuffy. 


Sincerely yours 


Sn Sri 


PREFACE 
A.V. Rajeswara Rau 





THE modem movement in Telugu poetry which started at the beginning 
of this century had two voices. One of them while adopting the traditional 
metrical norms assumed the name of spectacular Romantic Revival and 
spoke with a mystical accent not entirely its own but partly borrowed from 
other literatures. It had all the refinement of language, the dextenty of 
weaving fine words, the sweetness of phrasing - the very qualties which 
made competent critics of earlier periods of Telugu poetry exclaim that the 
Telugu poets were not creators but artists, mere masters of the craft of 
language. The poets belonging to this school are the authors of a number of 
exquisite lyrics in the Telugu language. They have many adherents even 
today and have gained a wide reading public by their skillful use of linguistic 
egotisms and national particularisms: No language is sweeter than Telugu, 
no country greater than ours. The lyric quality of their poetry is doubled by 
the prestige of their patriotism. 

THE other voice, a more authentic one, was comparatively shortlived. 
The poets who represented this trend realised that the transfer of language 
from one generation to another was not a simple transfer of property. They 
knew that phonetic and semantic changes were not accidental but were 
necessary for the renovation and rejuvenation of a language. They expen- 
mented with new metrical forms of great simplicity and attempted to liberate 
the language of poetry from the shackles of hidebound tradition. They had 





188 వరద స్మృతి 


aclearer vision and proclaimed that the mother country was not just a piece 
of earth but a community of minds. 

BEFORE these tendencies had time to consolidate their gains, there 
appeared on the scene a number of enthusiasts of the vers libre. Centuries 
ago, when our classics were composed, the poet then was a passive witness 
to the struggle of mankind over nature. His world of imagination was 
circumscribed by innocense and faith. His was an age where everything was 
taken for granted. There was a perfect harmony of the inner dream of the poet 
with the external pattem. Time seemed to have moved slowly. Therefore, 
the form adopted by him for poetic expression was in accord with his 
preconditioned creative urge. There was not even a search for expression. 
Contact with life was already lost during the eleventh century with the 
movement for the revival of Aryan culture. The native literature was 
deliberately neglected and its style which was essentially rural in outlook, 
simple in structure and graceful in expression yielded to a new style that was 
artificial and complicated in form. No original work was produced through 
out this period except translations of the great Sanskrit epics. In due course 
spiritual disintegration had taken place around him. The poetic field then was 
so clear and compact that attempt at extending even the scope of subject 
matter for poetic treatment was not made. 

THE search for new forms started with our contact with Western 
literature. It was in the wake of crystallisation of human struggle against 
nature. Innocence was now replaced by experience. And this experience was 
a great revelation to the sensitive mind of the poet. He was disillusioned and 
utterly dejected with what was projected externally out of man's creative 
impulses. Waste Land is symbolic of this frustration of human spirit. 
Although the spiritual frustration is not so deep among the Telugu poets, its 
impact is quite explicit.’ Some of them are concious of the catastrophic 
possibilities inherent in the human invention of the external and are envel- 
oped in despair. Adoption of vers libre or search for new forms, is not a mere 
desire for novelty. It is indicative of the spiritual unrest of the poetic mind. 

AMONG the votaries of the vers libre, there were some who having tried 
the traditional forms with distinction, adopted this new mode in their search 
for a new feedom. They have produced poems of great beauty and created 
new rhythmic patterns which have come to stay. But there were far to0 many 

novices who lacked any metrical sense whatever. In time the Marxian 
levellers with their organised political hatreds and their championship of the 
dispossessed and the disinherited toilers, joyfully accepted this new mode of 
writing as it enabled them to arrange their newfangled ideas in irregular lines 
and call them poetry. One of the declared principles of vers libre was “to 
compose in the sequence of musical phrase, not in the sequence of metro- 


వరద స్మృతి 189 


nome.’ But pioneers in this line like Ezra Pound had the inflexible discipline 
of the professional artist and learnt the art of writing. 

ALONGSIDE these, the practitioners of the traditional epic and Kavya 
style still continue to write. Their mastery of language and mellifluous 
composition are held in high esteem by a fairly large reading public. Like 
handicrafts and heavy industry in New India, the old and the new jostle 
against each other through a period of flux and ferment. While old sanctions 
are declining, new ones have not firmly taken their place. 

TELUGU poetry is today in the throes of a crisis. Itis because of a lack 
of proper assessment of spiritual values and aesthetic standards, of an 
improper contact with life and ofa fictitious frame of mind that obstructs the 
inflow of knowledge which belongs to humanity at large. The poetic emotion. 
is mostly artificial and not sincere. Telugu literary scene is now a sad 
spectacle of Occasional Poetry. It is also partly because of immature 
experience of our experiment with formal democracy. Prior to the achieve- 
ment of our country's independence, poets rose to fame, not on the basis of 
uncritical popular acclamation or official recognition but through a genuine 
appreciation of their work by a kindred soul. Individual poets are today 
boosted up in an organised manner for questionable motives while the real 
creative writer either gets disgusted with the literary climate artificially 
created around him, or retires to his cell of seclusion and frustration. 
Recently, the amazing suggestion was made that someone from among the 
modem Telugu poets should be proclaimed a Master Poet representing the 
language! This attempt at founding what may be called a new school of 
democratic aestheticism cannot provide an answer to the crisis in Telugu 
poetry. Only a new spiritual integration of society bringing with it a new 
6001100000 can herald the birth of a great poet' representative of his age. 

November, 1956 


% 


[Poems from ‘Modern Telugu Poetry’ 
(Translation of poems from ‘Cherakalam')] 


Varada 
The night you went that dying is far better than. striving 
never a single star smiled that the swan song is the real haven 
a chill passed through the sky's spine 
and it emitted a lurid laugh; But you soon leamt 
but you did not know of life's tideless sea 


there was no such thing as death of death's certain demand 
that tomorrow is never the span of man 


190 


speed of star 
and the secret tale of the 
evening's coming 
And the shade of the falling Sun mn 
the dream 
kept your eyes wide open 
: your soul floundering 
an Icarus in flames 
its గట smothered in deadened 
space 
has no ears for the shouting light 
flutters its foundling wings 
flooding the sky with the waters 
of its agony 
the tide of its eyes breaking 
over the heart's rock of night. 
(Translated by the Author) 
శ 


Walk by yourself 

Under the light of self-consoling 
eyes 

Unconversing with the 


walking defeats 
Walk tireless 


Along streets straight and unreaching 


Do not lift the eyes 

At the reeling stars, unwatching 
The weeping sky's prayer 

Walk in search of unreached truth; 
And in the unlit paths of jungle 
Do not question in fear 

The pursuing voice of the wind 
“Who are you? Sonor mother , 






of the sea?" eT a 


వరద స్మృతి 


(Translated by R.C.Raja Sekhar) 
జక 


(Quick march 0 april fool 
The rear is 30 dreadful 

Eyes no longer young 

Are deaf in moonlight's song 
The blackness in the room 

Is glum 13 a dumb simoom 
Quick march O 2011 fool 
The past it is 50 dreadful 


The past is quite dreadful 
Quick march you april fool 
This 15 the news cheap virtue 
Sells dear (a fact that hurts you) 
The earth is a whore is a witch 
She is open for sale for the rich 
And the masses who cares for 
the masses 
It 1s folly to write for the asses 


It's folly to write of the classes 
There'll always be sound 

of the brasses 
Plato and Vema are foolish 
To think ts to stink 50 be mulish 
All men have lost direction 
All hfe is a hungry fiction 
So always be aprilly foolish 


~ For Plato and Vema are mulish. 


(Translated by Sri Sri) 


x 


వరద స్మృతి 191 


[Reviews] 
C.R.M. 


Modern Telugu Poetry. Edited by A.CHAYA DEVI. (Kavita, 
Himayainagar, Hyderabad. 49 pp. 1956. Rs. 4.50) 


I think it was that good but neglected poet, the late Sir William Watson, 
who wrote the following satirical couplet about the Celtic school of poetry 
as embodied, for example, in the early lyrics of W.B.Yeats: 


But hew heroic to exist 
Exclusively on moon and mist! 


I was reminded of this when reading Modern Telugu Poetry, a pleasantly 
produced anthology published at Rs.4/8 by Kavita in Hyderabad and edited 
by A.Chaya Devi. The moon is the potent inspiration here (it figures in nine 
of the poems) with the lotus a distant runner-up. The editor in her foreword 
sensibly mentions that ‘‘translations, however true they may be, tend to 
sacrifice the native metnc beauty and vemacular vitality” —a truth which is 
patently obvious where Tagore’ s English translations are concemed. Telugu 
poetry, it is stated in this foreword, “has its own problems; the climate of its 
imagery is far different from that of English poetry.” But it is this imagery 
in Modern Telugu Poetry that I found most interesting. It vanes from the 
conservative and Tennysontanly alliterative. 

In the still lake of sapphire, 

the full moon 

Like a swan saunters in a 

luxury of letsure 

to the almost Dylan Thomas-like wild lyricism in Varada’s lines, 

I the bastard of a bygone debacle 

Iwho bartered the wind in my throat. 

There are harsher examples, such as Varada’s Oh Caesar of my scissored 
dreams!, and there are passages which have, to all intents and purposes, a 
Celtic touch. Both the following might have come out of Synge or Yeats (the 
first is by Sishtla and the second by Elchun): 

Memory of nighifall, of darkness 

And of you my sweet-smelling man 

and 

For in His night lies her darkened life 

And the night in his steps 

Pats her dishevelled head. 

(‘Dishevelled”, incidentally, was a favourite adjective with Yeats.) 


192 పరద స్మృతి 


Itis the imagery then, rather than the themes themselves, that make these 
translations from modern Telugu poetry so readable. The pieces vary 
considerably in merit, but the level on the whole is commendable. 

One finds bathos and bad verse exemplified in Sri Sri’s piece “Sadly the 
Moonlight” 

In sackcloth and ashes 

the moonlight anon 

sends aown my spine 

a cosmic frission 

and outstanding lines in the modern idiom displayed in Kundurti’s “The 
open drains are skirting our homes”, which contains the striking couplet 

The guns are strutting in the streets 

The guns are all decked in their Sunday-best 

or mellifluence as in the climax of a poem by Ramadas 

And I hear a soft call in the dark 

Close behind me the doors of the world... 

“No language is sweeter than Telugu,” says A.V .Rajeswara Rau, in his 
preface to this worthwhile volume. Sweetness, however, can easily degen- 
erate from the pleasantly honeyed to the blatantly saccharine. That it rarely 
does so here reflects great credit on the various translators who have 
contributed to Modern Telugu Poetry. 

('The Illustrated Weekly of India', December 30, 1956) 


శ 


K.R.Srinivasa Iyengar 

Modern Telugu poetry...... Recently “Sri Sri,”the well-known Telugu 

poet,brought out a slim volume, Three Cheers for Man, containing English 

versions of12 of his poems. Now comes Shrimati Chaya Devi’'s finely 

produced Modem Telugu Poetry, comprising English rendering by divers 
hands from the work of 18 Telugu poets of today (or yesterday). 


The renaissance in modern Indian poetry has run more or less the same 
course in the different linguistic regions. The winter of the early-19th- 
century blight was also the time of cross-fertilization of the cultures of the 
West and the East; and first came the sticky leaves of the new spring, to be 
soon followed by thericher foliage and bloom of summer. Sudden blasts have 
intervened—the First World War, the Second World War—and there was the 
0000602 tempo of the war of liberation, crowned at last by Partition and 
Independence in 1947. .The past has tried to stifle the birth of the future; 
outside influences have threatened to overwhelm the indigenous; conformity 
and revolt have fought for the soul of poetry, and the world within and the 


వరద స్మృతి 193 


world without have often shot apart, impauring the native harmony of poetry 
and damaging its ambrosial quality. However, poetry has marched onward, 
readily responding to the vicissitudes of our history— and, in some measure, 
even giving a definition and direction to our national life. 


The Telugu country has been on the whole lucky in her poets and from 
Gurazada Apparao, who sounded the first authentic notes of the new spring, 
to the youngest—Ajanta, Nanduri, Arudra and Dasaradhi—-there has been a 


continuity of poetic talent, if no hard continuous tradition as well. Chaya 
Devi has given within the limitations of the available space fair representa- 
tion to this opulence of modem Telugu poetry. Gurazada rightly leads the 
contingent, and is followed by some of the figures—Abburi, Royaprolu 
Subba Rao. Krishna Sastri, Viswanatha Satyanarayana— who made the 
decades between the wars a period of great promise and no mean achieve- 
ment. “Sn Sn’ and the Surrealists—the poets of revolt, the verse-librists, the 
futunsts—follow, and a harsher note is heard, the song is lost in the hiss and 
the rhythm is twisted in the gesture of protest “Sn Sri” writes the elegy of the 
nameless, the mass of men and and women who strive and suffer and die:— 

And what shall their spent lives glean? 

Whirlwinds of badness and madness! 

Whirlpools of Death’s final sadness! 

And Varada (translation by “Sri Sri”) almost screams out his irritations 
and disgusts:— 

The earth is a whore is a witch 

She is open for sale for the rich.... 

All men have lost direction 

All life is a hungry fiction... 

The “leftists” have in turn been followed by the neo-classicists, the 
torchbearers of tradition—Nanduri, Jandhyala, Joshua, Sriramulu Reddy— 
but these do not figure in Chaya Devi’s book. The “waste land,” having lain 
fallow fora while and hot air having blown enough over it, must be cultivated 
after all, however slender the prospects of a rich harvest. The “waste lands” 
are being cultivated all over the world, and why should it be otherwise in 
India, or in the Telugu country? 

Poetry by its very nature is untranslatable. Ideas can be transplanted from 
language to language, but poetry is the idea touched with the magic of phrase 
and incantatory music. Competent translation can, however, play the good 
broker between the reader and the poet, and surpassing the mere prose of 
statement can give intimations of the poet's sovereign utterance. Good 
translation can create trust, and it can stimulate interest. J udged by these 
considerations, Modem Telugu Poetry is a meritorious venture and deserves 


a ready welcome. (The Indian P.E.N., September 1957) 


194 వరద స్మృతి 


PRIME MINISTER'S HOUSE, 
NEW DELHI, 


September l4, 1957, 


Dear Shrimati Chayadevi, 


Thank you very much for the book 
of modern Telugu poetwywhich you have sent 
me through Mrs Heda. 

We in the North have been 80 
utterly cut off from the literature of the 
South. I am glad now that the works of 
poets and writers are going to be 
your well known as these wil] Open out ney 
fields of enjoyment for us and will help 
in strengthening the unity of the Country, 


Yours sincerely, 


healer het 


(Indira Gandhi). | 





వరద స్మృతి 195 
'బిర్లాబదర్‌ ) ఉద్యోగం- అదనపు బాధ్యతలు 


గోబిర్లాబదర్స్‌)” ఉద్యోగంలో 1956లో అదనపు బాధ్యతలు తీసుకున్నాడు. 

బిర్లా[బదర్‌) హైదరాబాదు లో దినపతికలను [పారంభించాలనుకుంటున్నా రన్న 
వార్తవిని అప్పటీకే రిటైరైన (వముఖ ప్యాతికేయుడు శ్రీ డీ. సాంబమూర్తిగారు 
ఇంగ్లీషు దినవ(తికలో చేరగల అవకాశం గురించి వరదరాబోళశారరావుగారిని 
నంపదించారుః. 


4 A, Ramabhadra Raju Street 
S Gandhinagar 
Anakapalli 
(Andhra State) 
March 18, 1955 
Dear fnend, 

I presume you remember me. Iretired from the "Times Of India" about 
four years back. Since then I have been staying here, having constructed a 
small house at a high cost. Your father must have written to you about my 
intention to seek a job. I hear Birlas have advertised for staff for three 
newspapers at Hyderabad- English, Telugu and Marathi. Iam told that you 
are the key-man at H'bad and that you can surely help me in securing one of 
the senior places on the English daily. ... 

I am happy to hear that after a severe ordeal of a few years ago you are . 
now happily and well placed in life. 1 wish you good luck. 

I shall be happy to hear from you at an early date about the newspaper 
developments at Hy'bad. 





Thanking you, | . 
Sn Abbun Varada Rajeswara Rao 
A-10-431, Himayatnagar 
Hyderabad. 


జ 


దువ్వూరి సాంబమూర్తిగారు మా నాన్నగారి ఆప్తవర్గం లోనివారు. వారిద్దరినీ 
బంధించే మతి సాహి త్యపరమే కాక మేధాపరంకూడాను. వీరిద్దరితో పాటు ఆ 
రోజుల్లో మరొకాయన ఉండేవారు. ఆయన కోటంరాజు రామారావుగారు. రామారావు 





196 వరద స్మృతి 
గారికన్నా సాంబమూర్తిగారికి ఆధునిక సాహిత్యంలో అభిమానమెక్కువ. 
అదీకాక సాంబమూర్తిగారూ మా నాన్నగారూ గురజాడ అప్పా రావుగారంకే 
అత్యంత గౌరవ భావంతో చూసేవారారోజుల్లోనే. 
సాంబమూర్తిగారు మదరాసులో ఆనీబిసెంటు స్థాపించిన న్యూఇండియా పత్రికా 
సంపాదకవర్గంలో ఉండేవారు. అప్పటికే పత్రికా (పపంచంలో ఆయనకు పేరు 
(ప్రభ్యాతులుండేవి. మా నాన్నగారు మదరాసు పోయినప్పుడల్లా ఆయనతో కాలక్షేపం 
చేయడం నిర్తిత కార్య క్రమం ... సాంబమూర్తిగారు న్యూ ఇండియా నుంచి బొంబాయిలో 
బమృ ఆఫ్‌ ఇండియా లోకి వెళ్లారు. ఆ రోజుల్లో ఆ పత్రిక యాజమాన్యం 
విదేశీయుల చేతుల్లో ఉంది. అక్కడా సాంబమూర్తిగారు తన |పతిభావోశోషంతో 
మంచిపేరు గడించారు. మరికొంత కాలానికి ఆ పుత్రిక ప్రచురించే ఈవినింగ్‌ న్యూస్‌ 


అనే సాయంకాలం దినపత్రికకు సంపాదకుల య్యారు. సాంబమూర్తిగారే ఆ దినపత్రికకు 
(ప(పథమ భారతీయ సంపాదకులని గుర్తు ... 


సాహిత్య అకాడమీ సాపన 
(అత 


.. రాష్ట్రంలో అప్పటిదాకా అకాడమీ ల్లేవు ... మా నాన్నగారిని పిలిపించి 
అకాడమీలను ఏర్పాటు చేసేందుకు తగిన పథకాన్ని రూపాందించమని పట్టాభి 
రామారావుగారు కోరారు. ముందుగా సాహి త్య అకాడమీ లక్ష్యాలను రూపొందించి, 
దానికి నిబంధనావళిని తయారు చేశారు ... అప్పట్లో చదలవాడ పిచ్చయ్య ఆంధ 
రాష్ట్ర కాంగ్రెసుకు ప్రచార కార్యదర్శిగా ఉండేవాడు ... విద్యామంత్రి అయిన 
ఎస్‌.బి.ష. పట్టాభిరామారావు గారికి కానీ నార్లవెంకకేశ్వరరావుగారికి కానీ మా 
నాన్నగారికి కానీ, తెలంగాణాలో నెలకొని ఉన ్న సాహి త్యవాతావరణం తెలియకపోవటం 
వల్లి నను [1 సంప్రదించారు... 

“.. ఆకాడమీల వ్యవస్థను గురించీ నభ్యుల ఎంపిక గురించీ శ్రీ, అబ్బూరి వరదరాజోశ్వరరావు 
గారింట్లో చర్చలు సాగించేవాడు. ఆవ ట్లో నోను రినర్సి స్కాలర్‌ గా వనిచేస్తూ నాటకాల్లో విరివిగా 
పాల్గొంటూ ఉండేవాడని. మంతి, క్నష్ణ ఆకాడమీ' లో నభ్ఫులుగా (శ్రీ, రామకృష్ణారావుగారి నూచన 
ద్యారా ఎంపికయ్యాడు. 

ఆల్‌ ఇండియా రేడియో 1957లో 90 నిమిషాల జాతీయ నాటకాల (వసారం మెదలు 
పెట్టింది. బిరువా ఆస్తాం నాటకాన్ని శ్రీ ఆబూ రి వరదరాజోశ్వరరావు తెలుగు లోకి అనువదించాడు. 
ఆ లేడీయో నాటకంలో నేనే ముఖ్యపాత చదివాను. నాటకాన్ని INT (వదర్భించింది. ల 


(పన్నూరి రామారావు. గురువుగారు- శ్రీ అబూ సరి రామక రావుగారు. “అబూ సరి సంస్మరణ, 
సే. 79) 


వరద స్మృతి 19 


ఆంధప్రదేశ్‌ ఏర్పడిన పదినెలల తరవాత - అప్పుడు నీలం సంజీవరెడ్డిగారు 
కొత్తగా ఏర్పడ్డ రా|ష్టానికి ముఖ్యమం త్రిగా ఉండేవారు. ఆయన బెజవాడ గోపాలరెడ్డిగారిని 


ఓడించి కాం[గెసు శాసన సభానాయకుడుగా ఎని ఏకి ముఖ్యమం[తి అయినారు. ఆ 
తతంగంలో నేనూ ఒక మాదిరి కీలకపాత వహించిన వాణ్ణి... 





[మతులు కొత్తరఘురామయ్య, చదలవాడ సతయ కం 
మొదలైన వారితో “వరది1] 


బిర్లాబదర్స్‌ ఉద్యోగం-విరమణ; 
న్యూయార్క్‌ టెమ్‌ [| విలేఖరిగా 


[మే 1957లో బిర్లా (బదర్న్‌ ఎ వద్‌ ఉద్యోగాన్ని విరమించుకున్నారు. తరవాత 


జనవరి [958లో న్యూయార్క్‌ టెవ్సకీ స్థానిక విలటరిగా తాత్కాలికంగా 
నియమింవబడ్డారు.] 


fg 


196 


వరద స్మృతి 
కె. ఈశ్వరదత్తు 
NATIONAL BOOK TRUST INDIA 
NEW DELHI 
XVI/10201 WEA 
Karol Bagh 
New Delhi - 5 
Jan.30, 1958 


My dear Rajeswara Rau, 


Delhi looks dull without you, sweeping here like a gale. The more I think 
of it, the more I am convinced that the capital is the place for you. And, 
believe me, Iam more anxious than you are that you should gravitate here and 
pitch your tent. So do come by the time Parliament will re-assemble, We 
shall explore all the avenues — and concentrate on the Congress office. Iam 
getting the material and the brief ready for Sri Alluri. (If I may add, with 
weakness for alliteration, Abburi and Alluri should make a mighty combi- 
nation, though not exactly to shatter the peace of the world or any particular 
scheme of things!). We shall leave no stone unturned -- and at the same time 
not fling any. Let us hope for the best. 

The report you wanted, will reach you separately. Treat it as exclusive 
and don't share it with any. Before you come here, there is a [piece] of work 
that you should do there -- and perhaps you alone can. I have already taken 
you into confidence fdr, 1 know that the well-meaning friends who have 
launched the project, need effective assistance, if not also proper guidance. 


In selfish interests I can provide the latter while one or two like you must 
ensure the former. 


SriRamana Rao wants me to send you 2o0r3 signed circular letters, 30 that 
you may collect respectable signatures there, using both your discretion and 
influence. Iam also enclosing a list of selected worthies who have already 
agreed to join the committee of sponsors. Sri V.B.Raju, as you will find, is 
there but no other Minister yet. Messrs. Sanjeeva Reddi, Gopala Redd, 
Pattabhi Rama Rao, MNarasinga Rao and Kala Venkata Rao were, | 
understand, among those to whom the circular was sent. Were they too busy 
— or lazy? None of them, normally speaking, could have any objection. 
Now, it is your job to tackle them individually. It should'nt be difficult for 
youat all. Nor will it matter much if some hesitate or even hold back. But 
make sure one way or the other. 

You are welcome to approach some others, particularly among the 
MLAs who, in your opinion, should be there and would like to be. 


వరద స్మృతి 199 


For the present, they are leaving aside the generous (Sri V.V .Giri and Sri 
B.Ramakrishna Rao) as they are Heads of States and would come in handy 
later: the same with elders hike Dr.Pattabhi. 

There are some gaps in Sri Ramana Rao's list. Iam geting them filled. We 
can review the whole position when you come here. 

Meanwhile, you have enough on hand— haven't you? 

Ihave no doubt either about the earnestness of your effort or the measure 
of your achievement. So write a reassuring line. 


Best Wishes, 
Yours affectionately, 
_hsranre లె 
K.Iswara Dutt 
ఏర A.V Rajeswara Rau 
ఖః 

K.Iswara Dutt 

- New Delhi 
MD Nd Np March 4, 1958 


In writing this letter Tam obeying an impulse, born of a larger understand- 
ing. Knowing that your time is precious, I shall be brief, and being brief, also 
be emphatic. Pray, kindly bear in mind that Iam makin g norecommendation 
for compliance (Iam too modest to go so far) but only offering a suggestion 
for consideration. And1I am doing so, an Andhra with an unbroken record for 
putting Andhra on the map — and out of the conviction that Andhra has one 
of the stablest governments and is led by one who, (as I told Sri Allun) as a 
State Chief, comes next only to Dr.B.C.Roy. 

It is a depressing thought that, in spite of such a splendid background, 
Andhra's publicity is in doldrums. Itis not often realised that publicity in a 
State has two facets — internal and external, the former depending on mass 
appeal and the latter on influential contacts outside, and both on drive, 
imagination and the power of persuasion. You must have — or find — one 
who can speak (or write) of the State inside, and for the State outside, and 
incidentally, forge an effective link, particularly between Hyderabad and 
Delhi 


Having regard to all these aspects I am making bold - in larger interests 
- to put it to you if you cannot harness to the scheme of things a young man 
‘who knows the art of persuation and has knowledge and experience as well 


200 పరద స్మి 


as acumen and tact. If 1 may make a concrete proposal, 1am convinced that 
Sri A.V Rajeswara Rao who is not unknown to you, is capable, given a 
reasonable chance, of delivering the goods. 

Perhaps you are aware of his special gifts. They deserve to be canalised 
constructively. It should not be difficult for you to put him on a year's trial 
and see how it works. Believe me when I say that I have the good of the State 
-- and your own interests -- at heart when 1 thus share my mind with you, 

Knowing 50 you do the spirit in which I have written this, 1am sure that 


firstly, you don't misunderstand me and secondly, you will kindly give your 
earnest thought to this suggestion. 


Thanking you and 
with kindest regards, 
Yours 
1.1). 
Sri N.Sanjiva Reddy 
Chief Minister Andhra 
Hyderabad - Dn. స 
XVY10201 WEA 
Karol Bagh 
New Delhi -5 
June 2, 56 
My dear Rajeswar, 


Are you feeling exasperated because of my silence? 1 should nt be 
surprised. It is, however, equally exasperating to me. 

By the week-end I shall let you know the position in regad to contribu- 
tions. Meanwhile, do make enquiries and collect estimates about financing 
-and talk it over with Sri Narla when he goes there. Also advise us about the 
paper - where to get it from and thro'whom. 

Ihave got circular letters to sponsors for monetary contribution posted, 
except in the case of those whose address I don't know. Hence the packet of 
letters which you have to post, after filling in the respective addresses. Please 
send the the addresses to me as well, for further contingencies. 

You must of course tackle the Hyderabad sponsors - the mightly as well 
as the ordinary -and see that they respond as liberally as possible, and quickly 
in any case. We should ere long launch the collection offensive. The general 
appeal will be ready shortly. Meanwhile do the spade work and send me all 
your suggestions. Time is of the essence. 

Tknow itis so in regard to your personal affair 100. Sometime this week 
shri Humayun Kabir will give me time for talking things over. I will try to 
hustle him. So be patient for a few more days. Have you met the C.M.? Dont 
Rave him altogether. Keep me posted with developments. 


LL 


వరద స్మృతి 201 


Has Vaman left for Madras? When will Narla be there? What about Mr. 
Heda? 


Love, 
Yours affectionately, 
K.Iswara Dutt. 
Sri A.V Rajeswara Rao 
564, Himayatnagar 
Hyderabad - Dn. 


P.S.: Iforgot to put this inside the packet which 1s sent by air and marked 
'‘express'. Iam posting this separately. LD. 





న్యూఢిల్రీ / విస్కాన్సిన్‌ / న్యూఢిల్రీలో 2 1958-81 
ఢిల్లీలో. 


క. ఈశ్వరదత్తు వష్టిపూర్తి 

[1958 సెప్టెంబరులో శ్రీ కుందూరి ఈశ్వరదత్తు 60 వ జన్మదినం 
నందర్భంగ్కా ఈశ్వరదత్తు 60వ జన్మదినోత్సవ నమితి తరపున న్యూఢ్లీల్లీలో ఎం.వి. 
రమణరావు గారితో కలిసి వరద రాజోశ్తూరరావు గారు “ఈశ్వరదత్తు సీక్‌ )ట్టేయెల్‌ 
బర్త్‌డే: కమ్మెమొ రేషన్‌ సావనీర్‌” అనే (గ్రంథాన్ని నంకలితం చేసి (వచురించారు.] 


202 వరద స్మృతి 


“తెలుగు లిటరేచర్‌ 


[కేంద సాహిత్య ఎకాడమీ కోరిన మీదట ఎకాడమీ వ్మతికో ఇండియన్‌ 
లిటరేచర్‌” కు “తెలుగు లిటరేచర్‌” అనే వ్యానం రాసి పంపించారు. అది అక్టోబరు 
1958 - మార్చి 1959 నంచికలో (వచురింపబడింది] 


fy 


Sahitya Akademi 
National Academy of Letters 
President Jawaharlal Nehru 


4th September, 1958, 
Dear Sn Rajeswara Rau, 


I should like to discuss with you personally your excellent review of one 
year's progress in Telugu Literature, which you were good enough to write 
for our journal, Indian Literature. Will it be possible for you to come to the 
Sahitya Akademi office on any moming convenient to you? 1 am here from 
8 a.m. onwards. Looking forward to the pleasure. 


Yours sincerely, 
AAAI 2౬24 
Sri A.V Rajeswara Rau (KR. Kripalani) 
1 Ferozeshah Road, Secretary 
New Delhi. 
న 
TELUGU LITERATURE 
దీ. Rajeswara Rau 


Surveying the literary scene in Andhra during the year that has passed, it 
can hardly be denied that the hopes raised duning the post-Independence 
period about a creative upsurge in Telugu literature, have not borne fruit. No 
doubt, there has been a good deal of literary activity. But thre has also been 
in evidence a certain uncertainty and absence of proper direction. 

The custom of honouring men of letters has been a little too much in 
evidence during the past year and almost every conceivable literary occasion 
for dedication of a slender sheaf of poems or stories to a local worthy or for 
celebrating the jubilee of a literary work of merit have been pressed too far 
to shower extravagant praise on authors and their well -wishers. This has, in 


a way, tended to confuse mere lovers of letters and to obscure the legitimate 
function of literary criticism. 


వరద స్మృతి 203 


The programme of work undertaken by the newly formed Andhra 
Pradesh Sahitya Akademi during the period under review, is fairly ambitious. 
The impressive list announced of works of fundamental nature like the 
compilation of a concordance for the earliest Telugu poets and a comprehen- 
sive survdy of the Telugu language and its various dialects will, when 
completed, provide Telugu scholars with a number of very useful books of 
reference. 

It needs only a brief look at the poetic scene to see that this aspect of our 
literature is more dedicated toits craft than either the novel! orthe drama. The 
guardians of literary orthodoxy have been considerably active and have 
produced a good number of literary pieces, striking both in content and form. 
Kakaraparthi Krishna Sastri's Kanchu D hakka describing the literary duel of 
the celebrated Andhra poet, Srinadha, deserves mention. Poetic renderings 
of the Ramayana of Tulsidas by Mailavarapu Suryanarayana Murthi and 
Kesavatirtha Swami are two important contributions. Viswanatha 
Satyanarayana, beloved of both the modern and the traditional schools, 
continues to publish parts of his magnum opus, Ramayana Kalpa Vrikshamu. 
This work is, in a sense, the most considerable, if controversial, creation in 
the field of contemporary Telugu literature. A translation of Gatha Sapta Sati 
by Gatti Lakshmi Narasimha Sastri, Arundhati Vasishtham by Bulusu 
Venkateswarulu, Menaka by E. China Venkata Reddy and Rambha by 
Sphurti Sn are others in this line. 

By contrast, the contributions of the newcomers and the innovators of 
new norms are less conspicuous alike in bulk and quality. The publication of 
Karpura Vasantharayalu by C. Narayana Reddy was recently announced at 
Hyderabad. Telangana and Aasa by Kundurthi are two outstanding contri- 
butions. Kundurthi's poetry is distinguished by a beauty of musical phrase 
and a lucid and impassioned utterance and shows great promise. Panavipani 
by Nalini Kumar breaks new ground by drawing upon a new philosophy of 
life to enliven a number of common incidents in life. Chukkallo Kukka by 
Sasya Sri, a poem about Laika in the Soviet Sputnik, is arresting in its 
simplicity and force. Kalamkalalu, a tiny volume of verse by Gopala 
Chakravarti, is a bold and pleasant experiment in vers libre. The translation 
of Rabindranath Tagore's Gitanjali into felicitous Telugu verse by B.V. 
Singaracharya deserves attention. The translation rendered in metres appro- 
priate to the original Bengali is one of the most successful attempts made 50 
far in this field. 

Some notable work has been done in the field of fiction. The Onyanovels, 
Cho Guntho Atho-mano by Fakir Mohan Senapati and Matir Manish by 
Kalindicharan panigrahi (published by ‘Sahitya Akademi) have been ren- 
dered into Telugu by Puripanda Appala Swamy, a noted Telugu writer. The 


translations are well done and are a welcome addition 10 contemporary 
Telugu literature. Kannitt Panniru, a translation from the English Lust for 
Life, by Janamanchi Ramakrishna, is also noteworthy. Among the original 
contribution, kalatita Vyaktulu by P. Sn Devi is a rollicking narrative 
depicting a variety of social situations among college students of both sexes 


This and Sapagrasthulu by K. Vasudeva Rav, Runanubandham and 
Parajithulu by Manju Sri, Anveshana by pothukuchi Sambasiva Rao are 
other important contributions. The common theme of most of these novels is 
the changing life of the educated middle class which shows signs of 
becoming stale. Balivada Kantarao's Dagapadina Tammudu by contrast 
throws interesting light upon the life of submerged classes in Telugu society, 
Kantarao, author of a number of full-length novels and short stories, has 
already made a mark as a forceful and popular writer. Mullapudi Venkata 
Ramana's Vikramarkudi Marku Simhasanam 1s a remarkable narrative, full 
of quaint turns of phrase and hilarious situations. He has in his work fully 
lived upto his reputation as the creator of 'Budugu', the boy prodigy of his 
earlier story. 

The Telugu short story continues to be popular with the reading public 
andsupply of this art-form continues unabated asin previous years. Although 
no striking technical innovations have been experimented in this field, quite 
a number of readable stories have been published. Keratalu by R.M. 
Chidambaram, Akasa Deepam by Virinchi, Varalakshmi by Kavya Sn, 
Tiruguleni Nyayam by Balivada Kantarao and Vakragathulu by Rajaram are 
illustrations of this genre. 

The field of drama, 000, shows signs of activity. A number of amateur 
groups have been organised all over Andhra, staging plays and conducting 
contests and festivals. Theatre-going audience is also growing in both rural 
and urban areas. But the playwright has yet to gain in insight and depth and 
also acquire a new sense of perspective commensurate with the spirit and 
speed of times and the fast developing technology of theatre. 

The modem full-length play has 728 to make good. The lack of a well 
equipped theatre where it is possible to have continuity of practice and the 
prevailing confusion in the minds ofwriters and actors regarding the relative 
values of the stage and the cinema, are partly responsible for arresting the 
growth of a genuine popular drama. Like the short story it is only the one-act 
plays and the short radio play that seem to hold the field so far. 

Although no new ground has been broken and no marked invention of 
new dramatic technique is in evidence, some of the recent writers have 
continued to publish plays which are eminently stage-worthy. Pavithra 
Jeevulu by Hita Sri, Panjaram by Avasarala Suryarao, Gudi Gantalu by Ch. 
Bhavanarayana Rao are some of the plays which have been enacted at more 


షరద స్మృతి 205 


than one place. Among the one-act plays, Samarpana by Kavya Sn, 
Rajadandam by Nagabhushan call for at least a passing reference. Anthya 
Ghattam by Singitham Srinivasa Rao and Rendu Rellu by Lasuna are two 
others which have been widely appreciated. 

The demand for children's literature which is daily growing 1s not being 


meteven partially. Beyond the sumptuous volume, Narthana Bala, produced 
by Nataraja Ramakrishna, and Chiru Kappa by Palank! Ramachandra 
Murthy, there is not much is this field. If it is true that the literary work-shop 
conducted by Gidugu Sitapati in 1956 has succeeded in getting together a lot 
of material for a few books for children, interesting additions to children's 
literature in Telugu should soon see the light of the day. 

Literary criticism still retains the character of a malignant deity, as Swift 
once called it. On the one hand, we have pompous literary judgments based 
on half-baked rasa theories, and on the other, opinions fed by narrow literary 
prejudices, mostly expressed by the various self-appointed mentors of 
literature— the Reviewers. In healthy contrast to this tendency a series of 
critical studies of the eight celebrated Telugu poets by competent scholars 
have been published by the Andhra Saraswat. Parishat of Hyderabad. A 
critical estimate by G.V. Krishna Rao of Kalapoornadaya was formally 
released at a public function at Tenali, presided over by Humayun Kabir. 
Although young in years, Krishna Rao has already made a name for himself 
as a critic of high order. Andhra Vangmaya Charitra by D. Venkatavadhani 
is as succimct and convincing survey of Telugu literature. Another laudable 
attempt in this field is the work of Veldanda Prabhakaramathya on 
Amuktamalyada. 


The need for a scientific approach to the methods of teaching Telugu 
language at various levels is slowly gaining ground in Andhra. 5. Krishna 
Rao and B.V.Seshayya are two pioneeers in this difficult but specialised 
field. Their extension lectures at the Osmania University have been recently 
published under the titles of Methods of Teaching and Teaching Telugu as 
Second Language. 


The dictionary of Telugu technical terms which is being compiled under 
the editorship of the Speaker of the Andhra Legislative Assembly will greatly 
facilitate the popularisation of scientific literature in Telugu. Tirumala 
Ramachandra's book concerning the Telugu script and its history is a 
commendable study in linguistics. The Andhra Sahitya Parishat of Kakinada 
which is engaged in compiling a comprehensive Telugu Lexicon for the last 
three decads, has recently brought out two more volumes, fifth and sixth in 
the series. They were formally released at an impressive ceremony before a 
large gathering of scholars and writers, presided over by Radhakrishnan. 


206 వరద స్మృతి 


Speaking on the occasion, the great savant said: True literature is that which 
defies death and lives on forever to guide humanity towards the goal of life, 
It whould express the spint within and make us delighted and enlightened. 

Telugu writers today are by no means ill-equipped to write on a variety 
of subjects in a variety of modes, though they may still seem to suffer from 
immaturity, from an aversion to rise above the mediocre outlook on life and 


letters around, and an improper evaluation of aesthetic standards in literature. 
The larger promise held out by the anti-Romantic revolt during the later part 
of the ‘thirties, was soon fourd to degenerate into a vulganised practice of vers 
libre and crude imitation of existentialistic pattern. For nearly two decades, 
writers were constantly staging both a revolt and a retreat with the result that 
there was no escape from a splendid failure to forge a really new attitude to 
literature, rooted in the prevailing social conditions. While poetry became a 
'‘de-controlled expression of feeling in words', prose ceased to be a vital 
reflection of dynamics of mood and emotion. The writers of today have yet 
to achieve what may be called courage of vision. 

However, this period is not altogether without achievement. Among the 
major writers, Abburi, Viswanatha, Krishna Sastri and Sn Sri still hold the 
field in modem Telugu literature. And among the younger generation, 
Padmaraju, Rachakonda, Rajasekhar, Gorasastri, Tilak, Kundurthi and Ajanta 
are the rising hope of Andhra litterateurs. Ajanta, despite meagre output, 13 
perhaps the most remarkable poet of the period. 

New experiments and explorations to extend both technical flexibility 
and range of subject are doubtless being made. But the new urge must find 
a deeper expression and alarger purpose. Let us hope that during the coming 
year they will, inspired by the ideal set before them by Radhakrishnan, be 
able to grasp and utilise this freedom to a greater creative advantage. 


క 
క | ¥ ఖ్‌ 
టర గుం , 

ఉత్‌ జీ. \N 

త్ర [ భీ. ల భి 

3 ఛి 4 అ 
yg OW. 
జ ha 





వరద స్మృతి అ 


“దలెలామా అండ్‌ ఇండియా 


[1959 లోశ్రి, దలై లామా టిబెట్‌ నుంచి తప్పే ంచుకుని భారతదేశానికి శరణార్ధిగా 
వచ్చిన సందర్భంలో ఇన్‌: ప్రట్యూటొ ఆఫ్‌ నేషనల్‌ ఎఫెయిర్‌ fy న్యూఢిల్లీ లేరపున 
వరద రాజోశ(రరావుగారు “దలై లామా ఆండ్‌ ఇండీయాః ఇండియన్‌ పభ్రిక్‌ అంట్‌ 
(పై శ్‌ మినిస్టర్‌ ఆన్‌ టీబెటన్‌ (కె సీన్‌” అనేగంథాన్సి సంకలితం చేసి (వచురించాడు. 
ఆనాటి పార్థమెంట్‌ నభ్యుడు శ్రీ వారిశ్ళం[ద హెడా ఇన్‌ స్తట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ 
ఎఫెయిర్స్‌ తరపున వున్తకానికి పరిచయవాక్యాలు రాశారు. 





H.C.Heda 

The Institute of National Affairs founded two years ago by a group of 
young intellectuals is intended to inculcate 2 spirit of inquiry among our 
people into our national affairs primarily to shape their development condu- 
Cive to the growth of healthy democratic traditions in our country. At the 


some time it is also our intention to present Indian case on various subjects 
before the public. 


208 వరద స్మృతి 


The present publication 'Dalai Lama and India' is to present to the world 
how our people and government felt about the recent crisis in Tibet. 
My thanks are due to Shn A.V. Rajeswara Rau who has so ably: edited 


the volume and Shri M.C. Gabriel who has helped in its preporation. 
The Institute of National Affairs, New Delhi. 


“మోడర్‌ ్నై ఇండియన్‌ పోయె[టటీ 
[1958 నవంబరులో వరద రాబోశ్వరరావుగారు ఆనాటి భారత (పధాని శ్రీ, 


బవవార్‌ లాల్‌ బవ జన్మ దినం నందర సంగా “మోడర్న్‌ ఇండీయన్‌ పోయె[టీ ॥ 
ఏన్‌ ఏీంథాలజబీ అనే (గంథాన్ని నంకలితం చేసీ (వచురించి స్మావూకి బహుకరించారు. ] 


pep 
A. V. Rajeswara Rau 
త కీ ల. 
INDIAN 


POETRY 


foreword by 


humayun habir | 





వరద స్మృతి 209 


Executive Officer 
Kesoram Cotton Mills Ltd. 
42 Garden Reach Road 
Calcutta - 24 





August 18, 1958 
Shri A.V. Rajeswara Rau 


1, Ferozsha Road 
New Delhi 


Dear Shn Rau: 


I thank you for your kind letter dated July 9, 1958. I am sorry for the 
inordinate delay in reply which was indeed, due to my being away from 
Calcutta for some time. 

Iam glad to know that you are bringing out an Anthology of Indian 
poems. Ishall most gladly send you 2/3 poems of mine for inclusion of the 
same. As regards the permission, you are advised to send me a form in 
duplicate the original of which will be sent to you and the copy will be 
retained by me. 

lam going to New Delhi by the 26th August. I shall stay there for 3/4 days. 
Most likely I shall put up in a hotel which has not yet been fixed up. If you 
send me your telephone number, I can give you a ring after reaching there, 
and a meeting could be arranged. 


With kind regards. 
Yours sincerely 
(S.Raut Roy) 
జ 

Telephones: Bombay — 37881-85. Telegrams: ‘STANDANA' Bombay, 
r శో ~ 

[THE INDIAN EXPRESS 
కౌరి! Box No. 333 Proprletors: Express Newspapers Private Limited. Pott Box Na. 1636, 

Madras 2. (Newspaper Hnuse, Sassann Dack, Colaba, Bombay 5) వట! 6. 


కొం Bax Nn. G.PF.O. 867. 


BOMBAY 1. 
September 11, 1958. 
Dear Mr. Rajeswara Rau, 
Many thanks for your letter of September 8. Ihave acopy of Dom's poems 
but since it is the only one I do not lend it. However, I shall pick out one or 


210 వరద స్మృతి 


two poems and send them to you tomorrow or the day after. There will beng 
trouble about reproduction nights. 


Yours sincerely, 
Aa. ళ్లు. | TR 
Frank Moraes 
Mr.A.V. Rajeswarmn Rau, 
1, Ferozeshah Road, 
New Delhi. 


PUBLISHED SIMULTANEOUSLY PROM BOMBAY, DELHI, MADRAS & MADURAI 
sk 


Camp Wardha, 
Dated, the 23th October, 1958 
H.C. Heda 
Member of the Lok Sabha 
My dear Shri Jawaharlalji, 


In the wake of our phenominal progress after independence, there has 
been much interest increasingly evinced by the people in foreign countries 
in our arts and letters. Although several attempts are being made to make our 
literatures accessible to the foreign reader, nothing has 50 far been done in the 
sphere of poetry. 

1am glad to tell you that a friend of mine- A.V. Rajeswara Rau- who 
himself a young front rank poet from Andhra, has been working on a 
comprehensive anthology of Indian poetry in translation for some years. He 
now intends to bring out, as an experiment a small volume of Modern Indian 
Poetry in the first instance. He has decided to publish the volume on 144 
November this year. The volume will include poems from fourteen Indian 
languages selected from the works of seventy modern living poets of India. 

Rajeswara Rau and his wife, Chaya Devi, have together earlier brought 
out a volume of Modem Telugu Poetry in English which has won applause 
both at home and abroad. They come from a family of writers and artists 
known for their contribution in the struggle for freedom in 20s and 30s. They 
are also intimately known to our Vice President, Dr. Radhakrishnan. Mr. 
Humayun Kabir is writing a foreward for the book. 

He would like to dedicate the book to you for he feels you are the one man 
_ in Indian politics today who is really a poet at heart. 

Tshall be grateful if you bless his work and accept his humble offer. Mr. 
& Mrs. Rajeswara Rau are at present my guests at Delhi where the volume 
1s-getting printed. 


in my capacity of a Member of Social Welfare Study Team, I am touring 


వరద స్మృతి 211 


at present Bombay State. After the tour of Orissa and part of Andhra pradesh 
I hope to reach New Delhi on or about 10th November. Therefore I solicit 
your reply at 1, Ferozshah Raod, New Delhi, 


Yours sincerely, 
Shri Jawaharlalji, 
Prime Minister of India, Sd/- 
New Delhi. (H.C. Heda) 
శః 
PREFACE 
A.V. Rajeswara Rau 


What is essentially modern in modern Indian poetry, is partly the 
offspring of an alien culture whose impact on our life and letters was 
immense, in the wake of the British rule of our country. Towards the close 
of the 19th century British Missionaries in an all-out endeavour to spread the 
gospel, helped to resuscitate several regional languages. As the imperialist 
hold was gradually consolidated, the English language became almost a part 
of our life and culture. It also awakened the sleeping soul of India to the 
wonder of a new life and purposeful striving. 

Modem Indian poetry although barely half a century old, has already 
passed through many vicissitudes in its chequered career, seemingly lacking 
a proper direction. This is because of the unsettled social and political 
conditions in the country and the uncertain future of poetry itself. The first 
quarter of the century had seen what may be termed as the Romantic Revival. 
It had a mystical accent about it. It had besides a certain refinement of 
language and adexterity of metrical composition, blending softness of sound 
with sweetness of phrasing. Platonic love coupled with a Bohemian outlook 
was the fashion among its devotees. Later realisation of moral and material 
suppression at the hands of an alien power and the burning desire to be free 
from foreign domination added a sort of prestige to the patriotic sentiments 
reflected in the poetry of the time. A number of exquisite lyrics of outstanding 
merit have been composed by writers belonging to this school. 


Dunng the later thirties the Indian poet came into contact with other 
European poetry, particularly that of France, which initiated him into the 
mysteries of sound and symbol and of image and ornament-the essential 
ingredients of the modern experiment in the field of poetry. Influenced by this 
revelation and inspired by a possible social upheaval, he announced a revolt 
against the romantic revellers and inaugurated a new search for freedom in 


metrical innovation and thematic construction. He drew his inspiration from 
the teeming life around him and modelled his metrical forms on the patterns 
of indigenous folk-songs. 

While this experimentation was still in its formative stage, the threat of 
a world conflagration and the war itself came in quick succession and took 
the poet unawares. The new experiment was caught up, before it was fully 
tned, in the coils of a political upsurge. The glory of a new social order that 
was the dream of an oppressed people reflected itself in every form of art and 
poetry was no exception. The quest for anew freedom, the desire to break the 
shackles of outwom metre soon led a large number of young poets of great 
promise to a practice of versifying political slogans, using the very jargon 
current about social inequalities. Their talent, the strength of their sentiment 
and the authenticity of their emotion was in some cases of a high order. But 
generally aesthetic purpose was subordinated to propaganda. In course of 
time it became widely known that this school of poetry bore the stamp of a 
politcal ideology devoted to the promotion of a dogmatic faith in the 
inevitability of class conflict. This 1s often proudly styled people's poetry. 
The advent of ‘progressivism' in our cultural life has had an adverse, if nota 
devastating, effect on our arts, especially poetry. 

Not long after the end of the second world war, India attained her 
independence. A strong sentiment of nationalism took hold of the people but 
national pride has, alas, tended to restrict the widening of our poetic vision. 
The creative upsurge in the poetry of the pre-independence era, soon showed 
signs of decline with the emergence of freedom. The reasons are not far to 
seek for the gulf dividing the dream of the poet and the reality staring at him 
was far too wide. he wanted something to happen that would set at naught all 
that was responsible for his material want and spiritual loneliness. To him, 
independence, in the absence of relief on his own terms, remained a mere 
sentiment, with the result that he was disillusioned and frustrated. 

Curiously enough, the middle class intelligentsia, which contributed the 
largest share in the struggle for freedom was overnight thrown out of the 
ranks of power in the new India that emerged. With the transfer of power, 
there have crept in strange forces whose supreme aim is to get into saddles 
and dominate every sphere of our national activity. The intelligentsia 
temperamentally out of tune with the strange climate thus created, have 
slowly withdrawn themselves from active participation in the life of the 


community, The intellectual ferment of the creative mind has given place 0 
mediocrity and opportunism, with the result that several pretenders to the 
throne of the Muse are today struggling for recognition and reward. Evalu- 
ation of art is decided by the opinion of the many-a kind of democratic 


aestheticism! To them culture or art is no more than another means of self- 
aggrandisement. 


వరద స్మృతి ( 213 


POETRY of our generation is passing through one of its most critical 
periods. The 7012163 of the old school influenced by Tagore and the 
Romanticists are unable to adjust themselves to the spirit of modern times. 
In their search for novelty in areturn to traditional methods, they have almost 
lost touch, except in a few cases, with the spiritual unrest of mankind, 
characteristic of our age. Their poetry which sprang out of innocence, has 
failed to blossom into experience. The main source of their imagery which 
has all along been the tranquil, unsophisticated rural landscape and life, could 
not be rescued to fit into the new image of the city. Sometimes their reaction 
10 visual and emotional events has been electric, far from being genuine. 

Among some of the younger poets today, signs of great promise are 
discernible and their work is distingushed by striking technical innovation 
and lucid, impassioned utterance. Their poetry is also indicative of a supreme 
courage of vision which is generally lacking among the so-called major 
poets. In their case, the emphasis is more on the individual rather than on 
tradition. They are striving to achieve harmony of the inner dream with 
outward experiences. Theirs is a conscious, ceaseless endeavour toharmonise 
the inner world of the creative imagination with the setting of contemporary 
environment. 

The genuine poet of today has only two alternatives before him: to toe the 
line of a certain mediocre taste determined by literary cliques; or to admit an 
abjectsurrender to a socio-political pattern that has steamrolled every branch 
of artistic expression. Around him, are the pressures at work that with outa 
'creative' contribution for current causes his aesthetic extinction iscertain. To 
him, patriotism has a different connotation. His patriotism finds expression 
in hus own self-realisation. Mere extolment of one's own country through the 
medium of art is rather to vulgarise creative expression. 

Formal democracy, in which the bulk of the population 1s illiterate and 
has an occasional active concem with the State, is a slow process of human 
progress, and the freedom that flows out of itis monopolised by the politician 
who has little or no sympathy with the finer elements in man. The common 
man is lured by promises of a brighter future and demands for greater 
sacrifices are made of him for planning to bring it about. But in a nuclear age 
with the grim prospect of total annihilation, the present and the future fail to 
denote two different situations. That is why our generation is in a constant. 
state of insecurity. Further, the main tools of public relations, the press in 
particular, devote most of their time and space to political reportage. Politics, 
in the ultimate analysis, is the science of power and it has its sanction in force 
from whichever source it emanates or whatever form it assumes in actual 
practice. In sucha situation the creative vision of the artist is blurred by the 
exigencies of force and a sort ఈ liberal coercion. 


214 వరద స్మృతి 


The present anthology does not claim to be quite representative. It 
however does claim to be the first of its kind ever attempted in our Country, 
Iam not unaware of certain aspects which could have been improved upon, 
both in quality and method of choice. What I had originally contemplated, a 
comprehensive, language-wise representative collection of modern verse- 
proved to be beyond my present resources. The anthology has been compiled 
out of translations made available to me. Some of the poems are not by any 
means the best written by the authors but are fair specimens of their work. 
Further, Ihave selected poems of those who are living and are still continuing 
their artistic pursuit. 

I have endeavoured to present here, the vaned trends of poetry during a 
period of three decades. Since the temper and the mood of the Indian poet and 

his scurce of imagery and pattern of symbols are basically the same, in 
whatsoever language they are reflected, I concerned myself largely to project 
that unity. 

A difficulty that confronts everyone in the preparation of an anthology 
like this, is the utter paucity of good and reliable translators. In the face of a 
deliberate attempt to decry learning of English as anti-national and unpatri- 
otic, those who have attained commendable mastery over its usage are 
virtually frustrated and dejected. A language should be a means of knowl- 
edge ifitis to be amedium for creative expression. Once Sanskrit could claim 
to embody in itself all the requisites responding to the needs of human 
communion. In India, such a language as would meet the modem demand of 
human quest for truth and knowledge, has yet to grow. That is precisely the 


reason why Indian poetry is faltering in the task of inviting universal 
attention. 


THANKS GIVING 
Editor 
As I think of those who irresistibly project themselves on my canvas, in 
my hurried and slightly exciting endeavour to reduce a floating idea to a hard 
reality, 1 cannot help turning to our own Prime Minister first. There can be 
no greater blessing to one's effort in India than a generous gesture of his. 
Maybe that SriNehru has himself written no poetry; but apart from his well- 
known love of poetry-moderm poetry not excluded-there is norie in our ranks 
who 3s s0 much of a poet at heart. It was gracious of him to have permitted 
me to dedicate this book to him-and deeply beholden, 1 do s0, with as much 
JOY as pride, 
య also feel honoured by the association of Prof. Humayun Kabir's name 
with this anthology. For his characteristic foreword-it is both an incentive 


వరద స] తి 
షా 215 


and an implied warning to anthologists-I am deeply thankful to him. 

Would all this have, however, been possible but for the over-all encour- 
agement I have received from the Hedas-Sri Harish Chandra Heda, M.P. and 
Srimati Gyankumari Heda? Then there is our friend, Sri Laxman Swaroop 
Agarwal who has with alacrity given a practical turn to my project and not 
let me waver in pursuing it, out of any uneasy apprehension. To these three 
goes the credit for the consummation of my desire. 

Nor can I withhold my obligation to the literary friends, out of Ccorrespon- 
denceor discussions with whom the plan of the Anthology and its perspective 
have emerged in clearer and bolder outline. To Sri Frank Moraes, Sri 
Prabhakar Machwe, Sri S.H. Vatsyayan, and Sri Khwaja Ahmad Faruqi who 
have helped me in the preparation of this volume, I offer what I owe-my 
heart-felt thanks. 


rs He Fam లబ 
rae Lt శ = న్న ౪ 
క! న. ఇ 
చ తొ వా చె 
wT yp, Rn చ్‌ జ జ చాన - 
జ 7 
21 Tr సై 
జా నా అగ ఎజ్‌ లు వై ల ళల 
ళ్‌ + న్న 7 
~ జ 


మా 
Fr 


© 
4 
ఎ” శ 
ల గ 
ఇ 
గ్‌ 
జ్ర! 
isan 
& 
( 
గే | 
శర 
కి 
: 5 
= టీ 
: ye 
Wr 
జ ఖీ 
ల్తో 
$y న 
' 
స్కి 
ఖీ 
న్య 
ఇ 
ణ్‌ 
| 


చక 
పర 
(౪ జ న నహ 3 లే. 
చె Cul 


కడ శ్లో 
Wh 2 Che 
జా శ 
Ei; 
కు 





[ న్మవూతో ఉన్నవారుః హరిశ్చం[దహెడా, 'వరది, 
ఛాయాదేవి జ్ఞానకుమారి హెడా, ఇందిరాగాంధి] 


216 





[1958 నవంబరు 14న పండిట్‌ జవహర్‌ లాల్‌ నెమూకి “వరది 
“మోడర్న్‌ ఇండియన్‌ పోయె[టీ' (గంథాన్ని బహూకరిస్తున్న సందర్భంలో] 


వరద స్మృతి 217 


A POEM 
Varada 
Into the welter of fading vespers 
Unto the limbo of forgotten faces 
Deliver me 


Oh Caesar of my scissored dreams! 

From the dark episode of a song's crusade 

Out of the bloodlit abode of snuffed desires 

Deliver me, away from here 

Where the wings of wishes 

Are clipped and counted 

I the bastard of a bygone debacle 

Iwho bartered the wind in my throat 

To the wound of your heart 

Bid me farewell 

Oh! Satan of my uncommitted sins 

Coward is the word 

But let thougts follow the funeral 

For me awaits a silent welcome 

In the nuclear nest of nocturnal whisper. 
[Translated by the Author] 





218 


వరద పతి 


(Rae 


(62 |22 ince తంల Shad స్టైలు 
జూ GARDENS ChcutiA 2/ 
౮ DECEMBER 458 


Da Fern kao: 


MepPEAN ౧0/4 Reray ట్‌ 
ouch an eeelleds bruce బ్య 


tak me aluesh jefels Fon make 
లు vane mw he KATA Ivo. 
(6 w Life [జాలీ volume , afker 
TeLecu) 
స las WR me అయం 
a vine mm గుం- తులు ery, 
tur tsp names . Uc ఉంట has 
ated dhe of “6 ఈ har bt 
bots, af ane hoe cloe href 
bre faces pon tie టం య్య 
గన sf heice. Wels నగ be 
ఎరాంరో్‌ ww ouch an జయేల్య ) 
Sal 9 pe cackeip ou Kat 
fo Cau గల fo Ms wth 


ax MAAS ? 


వరద స్మృతి 219 


[ హైదాబాద్‌ ] 
[10.9.59] 
[ప్రాయమైన మి(తునికి, 
ఢిల్లీలో మీరు ఎలా ఉంటున్నారో, ఏంచేస్తున్నారో అప్పుడప్పుడు, ఎవరో ఒకరో ఇద్దరో 
మిత్రుల ద్వారా నిన్నగాక మొన్న మీ తమ్ముడు ద్వారా ఏవో చిల్లర మేఘాలు అందుకోవటం 
మినహా, ఢిల్లీ నగరాన్ని మీరు ఏవిధంగా జయిస్తున్నదీ, మధ్యాహ్నం వేళ సూర్యుడు మిమ్మల్ని 
ఏవిధంగా కాపాడుతున్నదీ మీ నుంచి స్వయంగా ఈ మధ్య ఒక్క వార్త కూడా అందలేదు. 
నామటుకు నేనై తే చనిపోకుండా ఇంకా (బతికే ఉన్నాను. ఈ మధ్య రాజశేఖర్‌ వచ్చాడు. 
ఏల్చూరి సుబహ్మణ్యం అనే మనిషి కూడా వచ్చాడు. రాజశేఖర్‌ అయితే పాత స్నేహాన్ని ఇంకా 
మర్చిపోలేదు. తనంతటతానే నాలుగై దు సాట్లి నారూమ్‌కు వచ్చి-కాసే ఏపు కులాసాగా ఉభయులం 
కాలక్షేపం చేశాం. మిమ్మల్ని గురించి చాలాసార్లు అడిగాడు. నాకు తెలిసినంతవరకు విషయాలవీ 
చెప్పాను. Modem Poetry Anthology చాలా బాగుందని ఆన్నాడు. కొన్నాళ్తపాటు ఇక్కడే 
ఉంటాడేమో అనుకున్నానుగాని కలకత్తా బదిలీ అయివెళిపోయాడు. 
ఇక ఏల్చూరి వారి సంగతి: అతగాడు హె(దాబాద్‌ వచ్చి ఒక రోజుల్లా ఉన్నాడుట. మరి 
ఏంచేశానో నేను నన్ను కలుసుకోవాలని కూడా అనిపించలేదతనికి. ఇంతకీ అంతా నా దురద వం. 
ఏంచేయటానికీ ఏమీ తోచటం లేదు. హె(దాబాద్‌ నుంచి మీరు వెళిపోయారు. అప్పటి నుంచి 
అక్షరాలా ఒక శవంలా బతుకుతున్నాను. ఉద్యోగం దుర రంగా ఉన్నది. ఈమధ్య ఆరోగ్యం కూడా 
చెడిపోయి బాగా చిక్కిపోయాను. 
ఇక కవిత్వం సంగతిః మీరు ఎదురుగా ఉంపేనేగాని కవిత్వం రాయలేను. ఏదో ఉద్యోగం, 
ఎలాగైనా సరే నన్ను ఢిల్లీకి లాగమని (పొర్ధన. 


వనబ్రైక 


అదంతా 


| /4/ 14/59 
సో 46 nay lak Jue Miaved 
య ఆట 8 nha Cartan do _ 
jo pocun tf few'l Denil we క గా 
anh ene months Kg పై oe. 
pee 1 Indo « Ge lras Vent yf (om గ్రా 
ల (ah my pr were 





aa పరద స్మృతి 


ఢి) 00 Fs ల యా ar Svante nell 
yin toy Bagh ey PFs 


aes (aX we no, Relam volta ok 
Chula. Wave qm ree Ue J a 
Ravin” Huge Wane ముం గ 
“షభ ట్రప్‌ ంంం”. Cows do aoe 


రట helks yw fe సంసల uy - 


ww ల won vad, 
Yim anu mor 
ఆ ‘MV 


“హైదాబాద్‌ | 
అక్టోబర్‌ 19, [1959] 
'ప్రయమైన మితునికీ, 
మరు పంపిన పుస్తకం అందుకున్నాను. కాస్సేపు మిమ్మల్ని చూసినట్టు చాలా సంతో పసడ్డాను. 
పుస్తకాన్ని మితులంతా చూశారు. చాలా మెచ్చుకున్నారు. మిమ్మల్నిగూర్చి ఒకే పాగడటం. ఢిల్లీ 
నగరాన్ని దాదాపు జయించినళే. నేను ఎంతో గర్వపడ్డాను. మిమ్మల్ని పోలిన మి|తుడు ఒకడు 
ఉన్నా చాలు. జీవితంలో ఏం చేయలేక పోయినా సంతృప్తిగా చచ్చిపోగలను. 


పుస్తకాన్ని పంపనందుకు వెయ్యివిధాల క్ర ఎలోజ్ఞత. ఒంటరి జీవితంలో కాస్త సంచలనం. 


గతవారం రోజులుగా మరీ అంత ఆట్టే ఏడవటం లేదు. పుస్తకాన్ని 
తిరుగుతున్నాను. మధ్యలో మిత్రులెవరైనా కనిపిస్తే పుస్తకాన్ని వాళ్లకి చూపించి ఆధునిక 
సాహిత్యం మీద కాస్సేపు ఉపన్యాసం; ఇతరులతో మాట్లాడి చాలారోజులయింది కనుక ఈ 
పుస్తకంద్యారా కొంత ఉపశాంతి పొందుతున్నాను. 


-.. ఛాయాదేవిగారికి నమస్కారాలు. 


పట్టుకుని ఊరంతో 


అబింతో 


వరద స్మృతి 221 


[Reviews] 

The Fowteenth of November has by now acquired a significance of its 
own in the Indian calendar as the day on which children al! over the country 
claim and acclaim our beloved and honoured Prime Minister as their Chacha 
and celebrate his birthday anniversary with their elders but in a manner that 
is perfectly in tune with their tender spirit and spontaneous enthusiasm. 
Perhaps there is none in our political annals who has, by his human qualities, 
so much endeared himself to age or youth of either sex or any class or 
community. What indefinably passes for the Nehru touch has indubitably 
touched our national life to a richer hue and a nobler purpose. On November 
14 India waved to him in joy as he found himself on the threshold of his 
seventieth year, while, as usual, fnends and admirers, at all levels and from 
distant climes, offerd their salutations to him. It was a happy coincidence that 
on the very day, the enterpnsing Asia Publishing Co. (Bombay) brought out 
A Bunch of Letters from the Prime Minister’s prodigious postbag. 

The same day he was the recipient of the first copy of Modern Indian. 
Poetry (an anthology in English of select poems done by living poets in the 
respective Indian languages)— the first book of its kind— edited by the 
younger Abburl, Sri Varada Rajeswara Rau, with an arresting preface by him 
and a characteristic foreword by the Minister for Cultural Relations, 
Prof.Humayun Kabir. Indeed, this admirable book which projects Indian 
poets on so wide a canvas through the rendenng into, or the medium of, 
English, was dedicated to Mr.Nehru. For, as the Editor put it, if Mr.Nehru 
has himself written no poetry, there is none in our ranks who is so much of 
a poet at heart. On one thing, the world is agreed: there is nothing prosaic 
about our Prime Minister. 

(Swarajya', November 22, 1958) 


INDIAN POETS OF TO-DAY 
K.R. Srinivasa lyengar 


Modern Indian Poetry: An Anthology, edited by A.V. Rajeswara Rau. 
(Published by A. Chaya Devi for Kavita from 1, Ferozeshah Road, New 
Delhi. Rs.10) 

An anthology of English translations of modern poetry written in Indias 
many languages is an ambitions enterprise that calls for qualities out of the 
ardinary. A kind of air-lift has to be attempted to transport to neutral ground 
sundry individuals speaking a dozen or more different languages, and out of 
their seeming discords anew society, anew language and anew music have 
to be created. To fail us is far easier than to succeed, and success itself could 


222 వరద స్మృతి 


be ungenerously dismissed as no more then successful failure - a success not, 
after all, worth attempting or achieving. 

Here are 75 poems from 70 poets representing contemporary India's 14 
languages — Assamese, Bengali, English, Gujarati, Hindi, Kannada, 
Kashmiri, Malayalam, Marathi, Oriya, Punjabi, Tamil, Telugu and Urdu. 
The average is 5 poets for each language, and most of the poets get only one 
piece each, and most of the pieces only one page. Telugu and Marathi lead 
with 10 poets each, Bengali has 9, Hindi 8, English 5, Gujarati, Kashmiri and 
Punjabi 2 each, and Tamil 1, 20 of the 65 poets writing in the regional 
languages have translated their own poems, which means that 25 out of the 
70 poets here represented are either indo-Anglian poets or translators. 

A truce to statistics, however, numerous 10606066 are the dishes, but our 
complaint is that they contain only little spoonfuls and many of the dishes 


taste alike somewhat, and one rises from the feast a little dazed and 
exhausted, but also rather sullen and uneasy. 


The anthologist's task really is one of uncanny selection at every stage: 
the languages, the poets, the poems, the translators. The coverage has to be 
wide, the selection unexceptionable. Why this language but not that (for 
example, why Kashmir but not Sindhi or Maithili or Sanskrit)? Why s0 many 
from one language, Marathi, and so few from another, Tamil? Why this piece 
from this poet and not another or a better or more truly representative? Why 
this ranslator, and not this other? We shall grouse and grumble (and not 
without justification either) and the anthologist must bear his cross with 
patience. 

Itis only too true that cold war politics and planning economics seem to 
leave little room for poetry in 2 world increasingly controlled by science and 
technology. Romance is taboo, we are called to order by the new imperatives 
of the Welfare State, and we are drilled to conformity by the ruling arbiters 
of taste and thought and art. How is the modern poet going to escape both the 
allurements of the sleepy meadows of easy success and the blandishments of 
the Party Commissar or the Minister of Information and Broadcasting? 
However, the poet enjoys even in the modem world one priceless freedom. 
He can be silent. He cannot be compelled to sing the songs he doesn't want 
to sing. He may not be able to save the world, but he can atleast save his own 
soul, and so long as he can do it, he will be serving humanity. Modern India 
has still some poets who have this courage to sing only what they wantto sing, 
and the even greater courage to be silent if they must. 

The 75 poems here assembled show that, behind the diversity, the Indian 
heart beats alike everywhere, and that the modern world with its atomic 
scares and space - travel facilities has brought man and man - now in fright, 
now in exultant hope - closer than ever before. When Ajanta writes — 


వరద స్మృతి 223 


1 have no home 

Nor doom 

My form is my song 

My world is my rhapsody — 


he is merely articulating what may be called the polyglot modem spirit. 
But it is no bloodless ‘internationalism’ that the authentic poets of today 
prattle about; while they are uniquely individual in their vision and voice, it 
is also the vision and voice of anguished humanity everywhere, and that is 
how true poetry is touched with a trembling universality. We distinctly here 
this note when Bendre writes— 

Measure your love thus and thus? 

Why toil measuring it 

Be happy loving and beloved ...; 

or when Abburi affirms — 


For To-morrow is less previous 
Than to-day 

Else why this fondness 

For the fading few ..." 


or when Jhaveri whispers to his child— 


The spring can but awaken life 

But thou hast placed a sparkling smile 
Fresh as the morning breeze 

On the withered lips of Death itself .... 


The 75 pieces are doubtless rather unequal and the translations 000 are not 
all of them equally satisfying. Rhyme is avoided as a general rule, and the 
rhythms are seldom beaten into strict metrical shapes. But the pulse of poetry, 
however faint or intermittent, is seldom missed altogether; and Modern 
Indian Poetry is thus verily a blow struck for India's cultural unity and self 
awareness, and hence deserves to be warmly commended. 

('The Hindu', Sunday, January 18, 1959 


A LITERARY CAUSERIE 
MODERN (?) INDIAN POETRY 
S.H. Vatsyayan 


Culture is what remains after what is leamed has been forgotten. Yet, and 
perhaps in modern times increasingly, we live by what we have leamed, by 
techniques, by acquired sklls, by scientific learning — afraid to forget lest, 
after the forgetting, what is left should turn out to be just nothing ... 


224 వరద స్మృతి 


And poetry? Would it be a deft, if perhaps not in any sense a profound, 
definition of poetry that it is what survives when the words have been 
translated? And are we, afraid to translate lest here too what survives should 
turnout to be nothing after all? 

But, of course, in the case of poetry the statement is not quite fair! for 
poetry cannot really be separated from the words. What is generally true of 
all translations is even more true about poetry: thatit is impossible to say how 
a translation will turn out because already in the translation it is becoming 
different, a new work .... 

These and other similar thoughts arose in my mind as I looked through 
the pages of Mqdern Indian Poetry, an anthology of Indian poems in English 
translation (except that a few written originally in English) edited by A.V. 
Rajeswara Rau. The handsomely produced volume of poems by 70 poets was 
presented to Mr. Nehru on his birthday a tacit affirmation of the literary 
fraternity's determination to count him as "one of us" despite his great 
eminence in other field, — and also perhaps an expression of the rather 
pathetic hope that poetry may find its rightful place in the modem mosaic. 

The presentation of Indian poetry in English is, inspite of the place of 
English as the common denominator for all exchange between Indian 
languages, a hazardous task. The languages are by no means in the same stage 
of development. The fact that a language may be trying simultaneously to . 
assimilate influences that elsewhere took centuries to mature (and some to 
die) leads to much inward confusion. Selection is difficult, elimination 13 
difficult identification of trends if tricky and uncertain, and assessment of 
representativeness, or even 'modemness positively dangerous. Add to that 
the thorny problem of some kind of balancé or proportion between lan- 
guages, and then the final — and most critical — problem of transmission or 
communication — the essential problem of "What is left", and you have a 
truly man - sized headache for any anthologist! 

Are the modern Indian poems presented in this anthology ‘moder’? Do 
they have the subtle, indefinable aroma of modernity, or that urgency of 
contemporaneous, the stark immediacy of involvement that might justify the 
adjective, or are they modern only in the sense of being the work of living 
poets? The answer, I am afraid, can not be an unqualified one: and paradoxi- 
cally the adjective has to be qualified by the substantive. For the poems can 
beconsidered modem only in the Indian context. And are they India? Again 
the answer must be a qualified one: for how much of India is Indian? Or 
conversely; how can one say that the state of flux, of uncertainty and 
confusion, of emotive anarchy and organisational proliferation of the trans- 

valuation of values, not Indian? It is all India, analogous things have been in 


the past and all have been assimilated into the quilt of many colours: unity in 
diversity, etc... 


వరద స్మృతి 225 


Are they zoetry? Again the pause that qualifies; for there are those that 
were poetry in the original! I cannot speak for all the poems, for I know no 
more than a third of the languages represented. But of those I can speak for 
Ican say they are both representative and satisfying pieces in the original. The 
antho!logists ‘subjective responses have always to be allowed for, and in the 
case of translations the availability of material (or translation) has also to be 
considered. That in spite of these formidable handicaps the anthology 
contains some delightful poems is a matter of felicitation. 

a few samplings may perhaps not be out of place: Bishnu Dey, invoking 
the Indian tradition with the opening phrase "Golden the cowdust hour", 
continues.... 


There is something very Indian about Puttappa’s 
Why does the weater flow 
It flows! 
Not to join the sea? 


It joins: What of that? .... 

But the task of picking lines to quote is no less risky than the anthologist's 
and Imust desist. 

Theintroduction delineates the main features of the background of Indian 
writing today Professor Humayun Kabir has contributed a foreword. The 
anthology asa whole, may not fully satisfy; but these are inadequacies which 
tantalise and make an irresistable appeal to the acquisitive impulse. 

Dol dare to quote just once more — from Gokak's "Tothe young Winter" 


అవ లి EEE 


(Times of India’, — 1959) 


LIVING INDIAN POETS 
MODERN INDIAN POETRY... 
Dr. Prabhakar Machwe 


Poetic enjoyment is mostly a subjective experience. Here the communi- 
cability of the aesthetic experience depends mostly on a supple and eerie 
medium, namely words. How much of the genius of Indian poetry written in 
various regional languages can be transmuted into English without any loss 
of significance on the part of the original, is difficult to determine. There is . 
always the danger, of such translations of verse, of either being too faithful 
and literal to the original, or completely ignoring the original and presenting 
a new, anglicised version. In many an English journal published, what is 
published as Indian poetry in translation is more often than not an altogether 
metamorphosized version. 


226 వరద స్మృతి 


Avoiding these two extreme difficulues in translation, keeping to the 
poetic norms, a selection from such divergent languages like Kashmiri and 
Tamil in one breath 15 really a rope-trick. Such an anthology is made all the 
more difficult by the Editor's self-imposed limitations. 

The number of poets to be seventy..... the poems should be only of the 
living poets; the criterion in choosing them should be their intrinsic poetic 
excellence and no other extraliterary consideration; and probably that all 
poems should be 'modem:'. 

It was difficult to get any one single person throughout India who could 
authentically claim a first hand knowledge of poetry in all the fourteen 
languages. Some attempts at such all-India poetic anthologies were done in 
Hindi by Sahitya Akademi and Akash Vani. But in English this is probably 
the first venture of the kind. 

Covering a range of poets and poetesses of ages varying from 76 years ' 
(Durgeshwar Sharma, Assamese) to 19 years (Sipra Ghosh, Bengali) this 
anthology throws oblique light on different aspects of life and love and 


nature. There is a complete break from the traditional imagery, (‘the 
psychiastrist has shattered the song but has not given another’) even the 
definitions of more human and intimate values like friendship, compassion, 
fellow-feeling, sympathy seem to have undergone a subtle transformation. 
Life is becoming more and more sordid, the fear of the collective and the 
organised is gnawing at the very creativity of individual souls, the hankering 
after a distant illusion named the rosy 1641 of the romantic-reformist 1s 
fading away. 

There are still a few mystics like Master Zinda Koul (Kashmiri) or 
Sundaram (Guzarati) or Puttappa (Kannada); but ‘progressive’ realism has 
hit hard the vision of young Marxist poets like Sri Sri (Telugu). Nagarnjun 
(Hindi), Muktibodh and Karandikar (Marathi). Between the two extremes, 
the vedantin and the dialectical materialist, there are a number of poets who 
just feel that there is much to feel and much to express which is other wise 
inexpressible. Among such delineators of genuine pathos are Buddhadeva 
Bose, Agyeya, Sankara Kurup, Amrita Pritam, Jigar and others 

(Swarajya’, March 4, 1959.) 


REELED 





వరద స ట్ర 227 


MODERN INDIAN POETRY 
Prema Nandakumar 


Is there a future for poetry? “It 1s the art", says the critic A. Alvarez, "at 
once least and most threatened by mass communication and mass culture." 
It is rather like the platypus in this respect, and has reached "that point of 
minimum surnival where almost nothing can make any difference to it; 
extinction itself is atleast logical, if not an inevitable step". Poetry and the 
platypus. A beautiful and tragic concatenation in the Age of the Hydrogen 
Bomb-and one must hope that beauty will survive somehow, being charged 
with truth, goddness and power as well. Wellian Soutar has said rightly that 
"poetry is the gift which gives a vision of the beautiful. In a world that is 
increasingly growing less beautiful (and perhaps less noble also), where shall 
we look for solace except in poetry? Besides, in a world torn by cold-war 
tensions and linguistic rivalries, where shall we seek the norms of unity and 
harmony if not in pure, nectarean poetry? The human heart is one, but man 
speaks with different voices. Any attempt that tries to infer the one in the 
many deserves praise, and this is especially so in the realm of modern poetry 
which is one really, though apparently variegated. 

Such an attempt necessarily takes the shape of an anthology of transla- 
tions-a compromise of compromises! Fifty years ago, Okakura Kakuzo 
wrote: "Translation is always a treason, and as a Ming author observes, can 
at its best be only the reverse side of a brocade-all the threads are there, but 
not the subtlety of colour or design...." These absolutes take us no where. 
Plato objected to poetry itself because he thoughtit was but the shadow of the 
real. Now poetry's right to existis admitted, and even applauded. Translation 
too can be honest, sincere, useful; something is lost, but something is 
retained, and it is in this spirit that Shir A.V. Rajeswara Rau has laboured to 
produce ‘Modern Indian Poetry’, representing the work of 70 poets writing 
in 14 living languages including English. Any anthologistisaptto be assailed 
for his omissions and commissions, and he is often more keenly aware of the 
shortcomings of his venture than this critics. But even a partial success in 
translating "a floating idea intoahardreality" deserves dueacknowledgement. 

Shri Rau's desire to be comprehensive has had to find fulfilment within 
the shackles of limited space on the one hand and limited opportunity on the 
other. Almost as a rule each poet is represented by a single poem of about a 
page. Some languages are represented by two or more or as many s 10 poets; 
Tamil has to be contented with one. It is almost impossible to judge the 
quality of a poet by single piece in translation-often not very satisfactory 
either. There is a whirl of names, a whizz of tunes, and shadow seems to meet 
shadow-but light glistens now and then, there is a sort of suppressed 


228 వరద స్మృతి 


animation in the air, and one does have thc feeling that one is inhaling the 
distinct if rather faint aroma of poetry. And it is modern poetry without g 
doubt. "Gone are the days of stereotyped allusions, armchair imaginings, and 
idle meanderings in the rcalms of fancy". (Jyou Prasad Banerjea in The 
Indian P.E.N., January 1959). No such thing as specially poetic subject- 
matter, or exclusively poctic diction; it is the poet's distinctive vision that 


matters, it is the timbre in this voice that compels attention. Thus Premendrg 
Mitra of "The Rats":- 


Their dim shadowy minds 

Are fearful with the darkness of night. 

They store up in the dark their revolt against life. 

The light brightens with the endeavour of the day. 

The rat holes of life still remain empty and dark. 

Thus in a different key, Ananda Sankar Ray:- 

A cup that has been drunk 

Is the love of us two. 

And thus the Panjabi poet Mohan Singh on "Thc 6000 :- 

The thousand thrills fo an unborn future, 

The bitter-sweet memories of a past that's dead, 

Let us, 0 beloved, renounce them all 

For the present's quartered loaf of bread! 

Or hear these agonized lines from Dilip Barua's "The Unwritten Letter":- 

Today I heard suddenly that you were dead. 

And the letter is still unwritten. 

Once put into English, the voices-whether from Bengal or Andhra, 
Kerala or Karnataka, Maharashtra or Orissa-sound surprisingly alike, be- 
speaking their common Indian-nay,human-origin. Narasimhaswamy's "The 
Father's Throne" might have originated in Tamil Nad, in Kashmir, or, for that 
matter in Japan or China. And Mohan Singh's lines quoted above could be 
matched by Abburi Ramakrishna Rau's even more memorable 

What comes is a new seed, a fresh crop 

ఏ0 why not love the living 

And wipe out your wisifulness 

For what is gone 

For Tomorrow is less precious 

Than Today 

Else why this fondness 

For the fading few. 


Of the Indo-Anglians, P. Lal, Dom Moraes, K. Raghavendra Rao, R.C. 
Rajasekhar and Srinivas Rayaprol figure in the anthology. To this number 
should be added, perhaps 20 regional poets, including such famous names as 


వరద స్మృతి 229 


Puttappa, Bendre, Agyeya (S.H. Vatsyayan), K.M. Panikar, P.S. Rege, 
Panigrahi, Amrita Pritam, Humayun Kabir and Buddhadeva Bose, who have 
Englished their own poems and could therefore also be included among -he 
Indo-Anglians. As a rule almost, the translators have not attempted rhyme; 
the hunt for nearly equivalent words 1s trying enough and needn't be yoked 
with the hunt for rhyming words as well! Something of the sense and 
something also of the spirit of the original are caught and transmitted through 
the English medium. Jhaven's rendering from his own Gujarati is thus as 
satisfying as we have a right to expect:- 

The spring can but awaken life 

But thou hast placed a sparkling smile 

Fresh as the morning breeze 

On the withered lips of Death itself; 

How could I! call thee spring? 


There are very, very prosaic pieces 100, but the total picture is edifying. 
While admitting that translations are difficult, Humayun Kabir says in his 
Foreword that "yet there is perhaps no alternative to translations in building 
up a universal literature out of the contributions of writers and poets of 
different nations". Shri Rau and his fellow translators deserve our gratitude 
for their work in this building up of a national literature in India and for 
promoting what Goethe called "this universal intellctual commerce.......the 
general traffic among nations." 


(The ‘Indian P.E.N'. April 1959) 








230 వరద స్మృతి 





MODERN INDIAN POETRY.... 
Jeanine Harrault 





న Ty a 
ఎట్ల న్‌ న *. ' 


[(ఫెంచి కవయిత్రి జూనీన్‌ ఆరోల్డ్‌ 


Itis a privilege to be allowed to write about this generous and successful 
contribution made by the Telugu poet Sri A.V. Rajeswara Rau to our 
knowledge of one of the most soulcurevealing aspects of his country's 
culture. Modern Indian Poetry is a collection of seventy poems culled from 
the works of living poets during the last three decades in the fourteen official 
languages of India. The privilege of reviewin £ this anthology lies in the fact 

that it is the first time in this ancient land that glimpses of indigenous 
contemporary verse are afforded to the world reading public. It is an 
individual act of faith, 

A.V. Raus preface is interesting for the manner in which he dares {0 
criticise much and to hope with equal fervour. Remembering that "modem" 
traits in Indian poetry shaped themselves under the pressure of an ‘alien' 
Western culture he briefly reviews the successive trends of this half century's 
Output: the budding romantic revival, the patriotic appetite to be freed from 
foreign rule, then in the thirties, other apertures such as contact with French 
symbolism and the corollary emphasis or metaphor which in the ancient 
tradition had been wholly subservient to rhythm. He then discusses the 
impact of war on the shaken poet, the quest for a new social order mingled 
with the quest for a new aesthetic formula, and the partial intrusion of 
political ideology. He touches upon the creative writer's struggle and the 
Cnsis am ongst poets of his generation; how 


to adjust the imagery trom 
unsophisticated sources to new urban images and emotions. Sri A.V.Rauhas 
a word of warm praise and promise for some young writers, alsoa few words 
to moum and heed the pressure to which the poet is subjected to force his 
entanglement in Contemporary events. 

For the poetical contents the anthologist has purposely chosen the 
alphabetical order, with no indication in the English text of the language of 


వరద స్మృతి 231 


origin, as if to accentuate their common Indian origin. As Ihave scanned the 
pages not one poem seems bereft of the sparkle of romanticism, the swift 
touch of the trancendent, or the lust for beauty. Icannot help speaking of these 
poems with rememberance of some hard hit flinty intellectual verse, that 
mysterious poetry written to kill poetry, indulged in by some Western 
contemporaries. A little of the "tamasha" spirit livens every piece. Then 
again, by comparism, no Indian poet seems to have inhibitions about 
sentiment or "feeling" in poetry. In fact, these poems are ones of "moods" and 
"fates of the soul", something qaintly eternal lyricism. Many cry of nostal- 
gia, even the frustration and temper of our broken age. The translated text 
carries something of the litheness of the original music. On the whole it is 
human' poetry with something of a silver tinkle and freshness - never 
"{ntellectual" and more direct than many western counterparts. The tone is 
highly strung and impassioned. As they stand, even for the connoisseur, nO 
major difference in cadences will be discernable between those who have 
source in one province or the other. They grow all as the petals of one Indian 
lotus blossoming in the great river of lyrical verse as it flows through the 
human heart, always the same, from civilization to civilzation. 





232 వరద సత్తి 


“మోడర్‌ గ్‌ ఇండో-ఆంగ్లియన్‌ పోయె టీ 


9 వపాంచిన “కవిలో నీగక్‌ (కేంద 


1959లో మోడర్స్‌ ఇండో-ఆంగియన్‌ పోయ టీ"అనో నంకలనాని టి (పచురించాద 


దీనికీ నంపాదకులు డీ పి. లాల్‌, & ౩. రాసువోం( దరావు గార్డు, ] 





క్‌ 
సక. 
జల ల్‌ 


22 July 1959 
My dear Rajeswara Rau: 





Raghava tells me you're going ahead with the 
Publication of the Indo-Anglian verse. Could you Please put in an intro in it 
Was away for a month in Europe, hence 
Coundn'tsend you the verse MS myself). Also, please reduce my contribution 
stinsiston, otherwise 1 won't give my name 


10 the volume. Yoy decide which 2 to knock off. It's very silly for an editor 


10 put in himself everywhere. 


P.Lal. 


వరద స్మృతి 233 
[Review] 


THE INDO - ANGLIAN MUSE 
Te: 


It would be hard to find a better short anthology than Modern Indo - 
Anglian Poetry, edited by P. Lal and K. Raghavendra Rao (Kavita, Rs. 7.౨0). 
Mr. Lal has excelled himself in his introduction, the poets are at the top of 
their form in their verses. The editing is lively and original; even in printing 
(but not the binding) is good. No one can read Mr. Lal's attack on the "greasy, 
weak-spined and purple adjectived 'spiritual' poetry" of the mystic East 
without warming to him. As he rightly says, this kind of slushy verse is the 
most dangerous thing that infects our poetry today. "It has spoilt a good deal 
of the Indo - Anglian past; it can (without exaggeration) spell ruin for the 
future:, Even the best are not always entirely free from "the clutches of soul 
stuff:. Happily thereis none of ithere: Mr. Lal's "Unofficial Poets' workshop" 
is true to the basic impulses of great poetry; it declares its faith in a vital 


language which will not be a total travesty of the current patterns of speech, 
will dealin concrete terms with concrete experience, is free from propaganda 
("We shall not write odes in honour of the army chief or sonnets to the Prime 
Minister"), leaves "the fireflies to dance through the neem", and emphasises 
the need for private voice. 

Mr. Lal defines the art of poetry as "an art as exacting and painstaking as 
the carving of an original design in ivory". "A poem is not a spasmodic burst 
of a spasmodic emotion, but a delicate choreographic pattem within a state 
of balanced tension produced in a refined sensibility." The vitality and 
rhythm of language cannot be exploited "with orgiastic abandon", but must 
beused" precisely, nobly and with a sense of purpose." This is well said, and, 
what is more important, it is, in the main, what Mr. Lal's Workshop of poets 
has done. All the best ones are here — Dom Moraes, distinguished by "the 
ability to fuse a deep or trivial experience into words that seem almost 
wedded, to the situation": Nissim Ezekiel, almost too bare and stark, yet 
laudable for his " almost obsessed attempt to present the essence of a passion 
withoutany frills;" R.L.Bartholomew, with his fine Self -portriait;, "the living 
ecstacies and agonies of Raghavendra Rao, the dry, fried, painful images of 
Amaresh Datta" (has Mr. Lal been reading Edith Sitwell?); Many Erulkar, 
with a wonderful poem, the Third Continent; and many more. Hereis a book 
which can travel all over the English-speaking world, and never feel 
embarrassed. 


(‘The Illustrated Weekly of India', December 6, 1959) 


234 


వరద స్మృతి 
20.October 1959 

My dear Rajeswara Rau, 
మ I could do with half a dozen copies which I'll send out to friends & 


critics in India & outside for review purposes. But take your time : there is 
no tearing hurry. 

First comments I hear are: what a splendid production! 50 readable! 
Young poets going places! should become standard Indo - Anglian volume 
for Schools (1) & Colleges.I think we'll be able to sell out your 450 copies 
once the reviews start coming in. 

I haven't heard from you regarding the Bengali poets volume. Short of 
cash? Keshev Malik, on your recommendation, sent me a volume of poems 
for opinion. He's good - you have taste, of course. (The man's a genius). 


Very sincerely' 


Pee 
సంత్‌ 


Prime Minister's House, 
New Delhi-2 
November 24, 19359. 
Dear Sir, 
The Prime Minister has asked me to thank you for your letter of the 114 
November, 1959, and for a copy of the "Modern Indo-Anglian Poetry", sent 
to him on the occasion of his birthday. He appreciates it very much. 


Yours faithfully, 
అజా 
(N.K.Seshan) 
తే Asstt. Private Secretary 
Shri Rajeswara Rau, to the Prime Minister. 
C/o. Kavita, 
15, Pusa Road, 
New Delhi, 
x 
: 30.12.59 
My dear Rajeswara Rau, 


ణా Thank youso much for remembering. Ihave received both the book and 
greetings, the latter with a pleasant surprise and the former with a certain 


amount of disappointment. I think you have done enough in the line of 
anthologies and I would suggest something different, think on it. Somethin g 
really satisfying as reading matter, something to which you could put your 
name (0, something that fills definitively a vital gap. You should not throw 
away any more of your money and energy, I think. I liked the new comers in 
the anthology ...1 would most certainly lowe to meet them ... I have met Shri 
Buddhadeva Bose and Bishnu Dey. I must say your opinion on Calcutta is 
highly prejudiced. I have grown to like it for various reasons. You might be 
knowing that my sister Lalita and Dr. K. Veerabhadra Rao are now in Delhi. 
I don't know if you met each other as yet. If you meet Elchuri please tell him 
[am now in Calcutta and force him to write to me. How is your father? 

As for translating some pieces of my father's, I have none of the books 
with me. Iam however writing to my brother - but let me know, before hand, 
if you have any particular poems in view. 

Well then so long and wish you the best of luck in whatever you undertake.... 


_ Yours ever 
కా 
టా? / / / be 
Rajasekhar 





ఇండియన్‌ కౌస్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్‌ ఏ లోఉద్యోగం 


[ఆగస్టు 1959 లో ఇండియన్‌ కౌన్సిల్‌ఫర్‌ కల్పరల్‌ రిలేషన్‌ (ఐ.సీ.సి. ఆర్‌.) 
లో (పచురణల అధికారిగా ఉద్యోగాన్ని ) చేపట్లు, “కల | ౧రల్‌ న్యూస్‌ (ఫ్రమ్‌ ఇండియా” 
అనే దె మాన ప్మతికను (పారంభించ, ఆ పతికకు నంపాదకలో At వ్వా చారు. 
ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఇండియన్‌ ఆర్ట్‌) అండ్‌ లెటర్‌” అనే పేరుతో ఒక 
భారతీయ సాంస్కృతిక నర్వస్వీనిని (పచురించడానికీ వణాళికను సిద్రంచేశారు. ఈ 
నందర్భంలో (పా. పి. సాంబమూర్తి వంటే పండితు లనూ నివుణు లనూ నం(వదెంచి 
వారి నవాకారాన్సి కొరారు]. 


236 
వరద స అ 





Mer Fre 
స్త పా se p 
న! ~ ద సరల ar య చల "3 Pa 


॥ | స లం ల ! 
శనగ 604056 FO« CULL EUKAL కటిని ఉర కక 


Warden's Lodge 

Andhra University 

Waltair 

23rd September, 1959 

Dear Mr.Rao, 

To day Ihad a very welcome surprise when I went to the Library; I found 

Out that you are the son of Abburi. I wish youall success and you may depend 

On my Co-operation in all your undertakings on the cultural line. Much can 

be done to make the Council a real organisation of India for cultural relations. 
It was anything but-that till now, when 1 have known it. 

With all good wishes for your success, 


Yours Sincerely 


(C.Kunhan Raja) 


స 


వరద స్మృతి 237 


“మోడర్‌ ్న అసా మీస్‌ పోయెటీ 


[నరదరాజోశ(రరావుగారు తాను నంపాదకత్సం వహించిన “కవితో నీరీస్‌ (క్రంద 
1960లో 'మోడర్స్‌ అస్ఫామీస్‌ పోయెటీ' అనో నంకలనాన్ని (వచురించాడు. 
ఆనాటి పార్హమెంట్‌ నభ్యుడు శ్రీ హేవ్‌ బారువా దీనికీ సంపొదకుడు. ఈ 
నంకలనాన్సి శ్రీ హుమయూన్‌ కబీర్‌కు అంకితం -చేశారు.. 


MODERN 
ASSAMESE 
POETRY 


An Anthology Edited 
by 


HEM BARUA 











KAVITA 


59-B South Avenue 
11th Sept, 1959 


My dear Shri Rajeswar Rau: 


Hope this finds you and Mrs. Rau well. 
Itold Prof Humayar: Kabir about the Dedication. He is awfully happy. He 
literally embraced me. I told him about you also. 
I think you are progressing with the book accordingly. If you think some 
changes are to be made, please make them. I know that will make the book 
better. 


... We are well. Yours sincerely 
With warm regards Ae arn 
Hem Barua 


238 





Minister 

Scientific Research and Cultural Affairs, India, 
New Delhi. 

3rd December 1959, 


Dear Shri Rajeswara Rau, 
Thank you for your letter of 1 1th november and for sending me a copy 
of the Indo-Anglian Poetry. I shall read it with interest. 


Tam glad that you are bringing out another volume on Modem Assamese 
Poetry. Hem Barua told me that he would likc to dedicate it to me. Itis very 


nice of him and you to think of this. 
Yours sincerely, 


లు 
య ౫. 


15, Pusa Road, New Delhi. (Humayun Kabir) 


వరద స తి 
టు 239 


ణి టా. B. BOROOAH COLLEGE, 


PRINCIPAL. 640౮842. 


Date 1101 ౮40౧6:19060 
My Dear Shri Rajeswara Rau: 

It is for a good few days that I have not heard from you. I hope you are 
keeping quite fit. And Mrs Rau 100. Today I have got Dr. Verrier Elwin's 
reply to my letter. He says: "you are most welcome to quote songs from my 
books" and asks if the Publishers could be given "brief credit. " I think this 
could be done. W hen we mention the books from which the songs are quoted, 
the names of the Publishers could also be given.... 

I got a letter on the 4th of June from Shn Kripalani, Secretary, Sahitya 
Academy that he is purchasing a few copies of Modern Assamese Poetry for 
"presentation abroad". He further tells me that a few poems of this anthology 
are going to be translated into Japanese by a friend of his and included in a 
book called Contemporary Indian poetry compiled by him. This is good 
news. What do you think?... 

With affectionate regards: 
Yours sincerely 


రు? డి 


FOREWORD 


A.V. Rajeswara Rau 


IN LAUNCHING THIS SLENDER VOLUME OF MODERN ASSAMESE 
Poetry it may perhaps be pointed out that the term modern appended to this 
series is meant to comprise a complex of attitudes all inspired by a desire to 
break with t he traditional belief and practice of literature and to startin a new 
direction. No poetry ever developed in a straight line; it has always been a 
series of revolts and fresh starts. These adventures along new lines cannot be 
confined within a definite perriod. No dividing line can be placed atany point 
of time to separate the new trend from the earlier one. But the difference is 
there for all to see. In this itis the work of the poets themselves that matters. 
In all climes the poets who have broken new ground have had one aim in 
common-to free both language and metre fromt he bonds of convention and 
to set aside the specialised poetic diction along with the archaic ritual speech 
associated with it. They have sought to express the common experience and 
the sensibility of the age in which they lived. Although at times there might 


240 వరద స్మృతి 


appear to be a complete breaking away {romt he past, no poet can really ever 
uproot himself from the soil from which he springs. That which is considered 
new, soon enough turns old and is dcthroned by a later movement. But during 
the decades that intervene, betwcen thc tlowcrimng of anew movementandits 
decline, a whole new set of values emerges changing the very complexion of 
poetic expression. Itis no wonder thal evcry manilestation of this new spirit 
is termed modern. It must be admitted that whatis modem may be hard to 
define but certainly not so hard to understand. 

There are those who do not find anything cxciting or cven useful in 
anthologies of this kind. The most clemcntlary obstacle to thc enjoyment of 
poetry in translation is the difficulty of distinguishing lines poetically 
musical from those whose harmony is mcrcly inhcrent in thc language. The 
wealth of synonyms each with its nuancc and associations will be missing, 
There may result from this only strained and ambiguous rederings. All this 


is true. Renderings from one Indian language 1౧60 another may fare better, 
This is being done by a few on a fairly impressive scale helping to dispel the 
notion that there are only a number of Indian literatures and no all embracing 
literary tradition unifying them. This is not enough. 1 13 necessary that a few 
of the representative poets of the age writing in the Indian languages should 
be made known to the English speaking world, through translation howso- 
everimperfectly done. English is the only international language over which 
the Indian intellectual has acquired some mastery. There have been Indians 
writing in English with distinction. Their number is small but 1 is growing. 
Sri Hem Barua speaks in his preface of the pronounced influence of T.S. Eliot 
on the modem Assamese poets. Who knows that some day an English or an 
American writer-both of whom claim Mr. Eliot as their own-may be tempted 
to study the Assamese language with a view to assess at first hand the extent 
of Eliot's influence over it. This is how cultures have been known to 
intermingle. 

This brings me to the problem of getting an audience for our poets. It was 
Walt Whitman who said: "To have great poets there must be great audience 
too". This may not be wholly true except perhaps in regard to only one form 
of literature, drama. But most writers do feel the need for a sympathetic 
audience. It is not the audience that comes to a poet posthumously but that 
which sustains him with understanding during his life time. We in this 
country are lacking in a lively literary life in whcih people habituated to 
leaming can meet each other and exchange ideas. Our public does not care 
for, much less understand, serious poetry. In a country where the percentage 
of literacy is so poor, the few available audio-visual channels of communi- 
cation are dominated by political events and cconomic utopias, it may be 
futile to expect a large audience for poetry. To add to this, criticism In the 


వరద స్మృతి 241 


regional languages is still largely the ‘malignant deity' that once § wift called 
it, preoccupied in no small measure with outworn canons and personal 
preferences. In this literary climate it will certainly hearten the writer in a 
regionl language to find that readers in other regions are getting to know his 
work even if it is through the medium of a not very satisfying translation. One 
purpose of these anthologies will have been accomplished if they help to raise 
the standard of taste leading to a more catholic critical outlook and a wider 
and a deeper interest in the poet and his work. 

February 22, 1960. 


[Review] 


ASSAMESE POETRY TO-DAY 
K.R. Srinivasa Iyengar 


Modern Assamese Poetry (An anthology): Edited by Hem Barua, (Kavita, 
New Delhi-5, 1960. Rs.10). 

In this slender book of about 75 pages are brought together in English 
translation 50 modern Assamese poems by 26 poets. Nine atleast of the poets 
are evidently proficient enough in English to be their own translators. If it 
may be presumed that where the translatoris not named the ediotr himself has 
done the translation. Mr. Hem Barua has translated the work of nine or ten 
poets, including his own. The filiations between English and the moder 
Indian languages are thus quite intimate, and bilingualism is more wide- 
spread than people are generally prepared to admit. 

Nay more: modern Asamese poetry (all modern Indian poetry, in fact) 1s 
sustained both by the living waters of our racial tradition (the Vedas, the 
Vaishnava poetry, the adoration of Himavant and Ganga, the treasurehouse 
of Indian myth and legend) and by the breezes from the West. Mr. Bama 
acknowledges the influence of T.S. Eliot, Dylan Thomas, Ezra Pound "and 
other modem poets of the West", and "Marxian dialectics and Freudian 
psychopathology", too are blasts from the West". The first flush of Romantic 
exuberance, the realistic clinical probes of the poet tumed sociologist, 
psychologist, psychoanalyst or communist, the return of Romance- this cycle 
too is by no means peculiar to Assamese poetry. 

Itis difficult, of course, to judge the quality of contemporary poetry from 
(generally feeble) translations. It is like seeing a coloured three-dimentional 
thing in a two-dimentional black-and-while representation. 50 long as it is 
not a travesty, 50 long as the hint of poetry is still there, one has perforce (0 
be satisfied. Rhymeless free verse is but poor verse unless some original 
whitmanian poetic force enlivens or energises it; but in translation one is 


వ్‌ న SER 


242 
వరద స్మృతి 


willing to meet the verse, as it were, half-way. One is prepared to make 
allowances. And so, after all, Modern Assamese Poetry is Something to be 
thankful for. 

Tum these pages and read these verses. Assamese poets sing, as other 
poets sing of man, Nature and God, of woman's beauty and the glory of love, 
of the ache that 1s inseparable from joy, of man's self-created infernos, of the 
lure of the Himalayas, of the soul. Lakshminath Bezbarooah describes 
Poetry, in many ways, among them: 

[tis the soul of the Veena that sings: 

[tis the lute that sings in the cuckoo. 


Poetry is imagination-the desire of a poet's heart. 

The rest of the book is mere illustration of this Ars Poetica. Raghunatha 
Chaudhury, writing of a Rose, boldly brings Babylon and Brindavan to- 
gether: 

Were you there the queen of flowers 

In the beauteous garden of Balylon? 

Did you adorn the Nandan's bowers, 

And inspire the poet to eternal song? 

Nalini Devi makes her ‘Thirst Etermal' light and scrious at once and even 
her poetic conceits sound convincing in the context: 

క్‌ arm wearing a garland 

of endless Karma, unfulfilled in lives of the past: 

It hangs on me like a necklace of pearls, heavy with a procession of pain. 

Herm Barua juxtaposes on the Indo-Pak border the 'devil-dance of death" 

and the girl Anamika near a tank, blissfully unaware of it all. The Owl, the 
Snake, the Night Sky, Evening, Earth, Hamlet's Ophelia-they have their 
poets 100. And while the presure of pain and tragedy is seldom ignored, the 
still small accents of Hope are stifled. Amalendu Guha is happy that the 
season of war is over, and would like the song of hope to sweep" from Hoang 
Ho to mighty Mississippi". In short, this bunch contains poetry that is simple 
enough, sensuous enough, passionate enough, and above all, instinct with 
enough healing power as well; moder without being angular, and traditional 
without being stale. 


(The Hindu’, 5-6-60) 





వరద స క్రితి 243 


“షష్టీిబత 
[1961లో 'వష్ట్రీబతో అనో బెంగాలీ యువకుడు రాసిన కవితల్ని “ఎలెవెన్‌ 
పోయెవ్‌) బె వష్టిబత” అనే చిన్న వున్తకంగా (ప్రచురించాడు. తరవాత ఆ యువకవి 


లండన్‌ వెళ్ళి అనేక అనుభవాలను చవిచూచాక వరద రాబోశ్వరావుగారికీ ఉత్తరం 
రాశాడు కృతజ్ఞత తెలుపుతూ. 
















ABOUT THE AUTHOR హు ఉట op Sy 
Sasthi Brata is twenty-one eleven న్న | 
left home at 19 ree Ee శ! 
bas served asa wile poems by -: 
talked incessantly on public Tee a త టే 
WY Fn, స | స 
కయి... (1501 02212. 
. ' జ్ఞ క్‌ rt | in aE 
Nhe Ce oe mm cr WSR 
broadcast over the AIR వం. 
studied honours physics at Presidency (సస w Tagg 2 er Es 
College ls iat ళ్‌ 


Polished shoes on the roadside 
and is now on the staff of a National 
Daily. 


["Eleven poems" by Sasthi Brata, published by A.V. Rajeswara Rau for 
the Bluemgon at 15, Pusa Road, New Delhi-. 1961.] 


* 


My dear Rajeshwar, London 18 vi ‘61 

It was really time I wrote to you and I quite agree with you when you hul 
nice words at me under your breath while you read this letter. 

But how is life? The book which you published in March 1961 by poets 
yet unknown has brought on yours truly the doubly pleasureable responsibil- 
ity of representing Indian poets, selecting their poems and reading them out 
to an august literary assembly and then in tum be flung on the air in the Third 
Programme BBC. This piece of news is just to let you know that the poet 
whom you published wasn't such an unworthy one after all. 


244 వరద స్మృతి 


1 shall let you know in a following letter the details of my amorous 
adventures, but so much for now-that Italian women are about the hottest one 
could get and married Indian ladies should never be allowed to leave their 
hotels unescorted and their rooms should be provided with a tape recorder. 

Ihave met and on my way to getting published somewhere. 1 have been 
given acommission tot write on Indian poetry for an Arabic poetry magazine 
which pays very good money. 

At present I'm working as a dish washer and earning 8.10a week as a wor. 
an. [work among the coarse, but terribly human cockneys, [live amidstclerks 
and typists and other middle class brackets and in the evenings I go out with 
the top lite-Lord and Lady hareweed-thanks to Wain. So I have a fairly 
graphic cross section to draw upon. 

Ido hope you have sent the book to the various papers and magazines and 


I shall also be glad if you could book post at least fifty copies at your earliest 
opportunity. 


How is Chaya Devi? My regards to her. My regards all round and to 
Richard and Rati to whom I should be writing shortly. Do tell keshev to write 
to me as soon as possible, telling me of the poem which he wants read at the 
festival. 

Are you still at Pusa Road? How is life in Delhi? I met your boss Kabir, 


here and of course I wangled something out of him. Should be writing to you 
shortly, but expecting to hear from you soon. 


Yours 


Sasthi 





ee ల లి of 


క మంట 


hai 


వరద స్మృతి 245 


21 May 1961. 


Name 

Sri A.V. Rajeswara Rau 

Indian Council For Cultural Relations 
Azad Bhawan 

New Delhi 

My dear Rajeswara Rau: 

Whew! you are a tough taskmaster, aren't you? I don't blame you - you 
should get the best, and your satisfaction means mine too (this is a hint 
regarding the remuneration! ). 

I've re-re-worked on the brochure, and have sent it on to you after the 
necessary alterations, as directed. 

1 was impressed by Sasthi's "Poems" (Blue Moon) - good stuff, great 
promise. Kudos to you for bringing him out. Frankly, I would have waited 
until Sasthi became more pakka - but by then perhaps he would be over-ripe 
and dned up! 

Ihope you have not dned up. How goes life? How goes poetry? How goes 
everything? Write and tell me, you d----d silent coot. And give our regards 
to your wonderful wife, who is the best thing one-can say about you! 


Thine: 


(P. Lal) 
162/92 lake gardens, Calcutta 31, India. 


నః 


246 వరద స్మృతి 


మితుల ఉత్తరాలు (వివిధ సందర్భాల్లో) 


Baroda July 23, 1960 
Dear Mr. Rau, 


Just before leaving the United States, where 1 am a lecturer in the 
Department of English at the University of California, 1 met with Dr. 
Prabhakar Machwe of New Delhi, who is now at Berkeley as a guest of the 
Department of philosophy. We talked together at great length about modem 
writers of India, about whom 1 am extremely interested. Since 1 was leaving 
for India the next day, Dr. Machwe encouraged me to write to you to arrange 
for a meeting during my forthcoming stay in Delhi, so that we could talk 
together, quite informally, about literature & the arts, both in India and 
America. 1 would like this very much, indeed. At any rate, could you possibly 
drop me a brief note in care of the USIS, New Delhi about a meeting? 1am 
traveling with 8 students from America, all living with families. 110, shall 
be housed somewhere in Delhi, but do not yet know the address. 1 shall be in 
Delhi from August 4-9, all my best regards. 


Sencerely, 


(Lint J tm yon 
Albert Johnson 


x 


INDIAN RENAISSANCE INSTITUTE 


( Society Registered under Act XXI of 1860 ) 


FOUNDER 13, MDHIN) ROAD 
M.N. ROY DEHRA DUN 
August 27, 1960 
Mr.A.Varada Rajeswara Rao 
15 Pusa Road 
New Delhi 
Dear Friend, 


Heamed from Bhujanga Rao during our summer camp at Mussoorie that 
_yOuare now living in Delhi and your father is staying with you. 1 should like 


వరద స ఎకి 247 


very much to get in touch with both of you again after many years. Now that 
youare living so close to this place, also hope that you will sometimes come 
up here, at least for a weekend. Your father ought to have retired by now. In 
that case, if he would care, to apply his great expert knowledge of the library 
art to good purpose, I would invite him to spend some time as guest of the 
Institute and set its library in order. Itisn't a very big library, but it has very 
valuable books, and they have never been properly catalogued. We have an 
accession register, but as now books are coming, it is not properly kept up to 
date. Do let me know if he likes the idea. 

I wonder whether you have any contact with other of our old friends - and 
quite a few new ones also - in Delhi. There 1 not very much activity, but they 
are meeting regularly about twice a month, with Suyash Malik as convenor, 
and they live not far from your address. Pandit Premnath Bazaz also lives 
nearby, I believe, in the Western Extension Area. Suyash and ౮౭౦౫ Malik's 
address is F.37 Bhagat Singh Market, Lady Hardinge Road. Please let me 
know if you will contact them or wish them to let you know. 


గో cerely లొ 
) గ ( ట్‌. 





ARU‘“DRA 


1, Sivaprakasa Mudali Street, 
MADRAS.17. 


నీ ఉత్తరాలు, 


పుస్తకం పంపిస్తూ జవాబు రాద్దామనుకున్నాను. 
రాగానే పుస్తకం పంపిస్తాను. 

రాస్తున్నాను ఇప్పుడే జవాబు. 

కొత్త పద్యాలు రాయలేదు. రాసి 

పంపిస్తాను. 


పఠాభీ, బె రాగీ రాసినవి సేకరించి 
పంపిస్తాను. 


248 


వరద స్మృతి 
శ్రీశ్రీ చిరునామాః 
కెనాల్‌ బాంక్‌ రోడ్డు రాజా అన్నామలై ఫర్‌ 
మదరాసు - 4. 
మీ ఫాదర్‌ ఢిల్రీలోనే ఉంటున్నారా?..... 
x 
2.1.61 


Dear Rajeshwar Rau and Chhaya Devi, 


Thank you both for your new year greetings and good wishes which we 
acknowledge gratefully and reciprocate heartily. May the new year be full 
of happiness and fulfilling creative activity for you both. 


Itis a long time since we met. I think a visit from you to Motibagh is due. 


If you ring up (35886) perhaps we could fix a session together - and explore 
all sorts of fields. 


Affectionately 


Vatsyayan 
I have just come back from Bombay. 


త 


ఎ QC 61 


Dae eau bo, 


ఫా 


| న 
au శా అనీ పాం వవ Watkins. 
Ey పా. యర్త యల హి సే ఈఈ జ... 


వరద సః తి 
249 అ 


aes, Ye WAY! nee be Mss 
i wa గీ ఫై WC pen 

ban టు యె గ్రా 
Wa స hy- ౮౫ [UVES NCE 
poke ? యాల కం యాలు 
ను లట white, 
Rea Wwe Sn Eel oi 
న్ని Wed wT ota. \ Mon 
పస కంకుల ల 
గలే ౬ టీకా ఆ IMPRINT. సేలం ౬ జా 
rll. Cre ప స లశ త న క్‌ 
న్నే వ్‌ eo ED పకట యుత “చద యి 
కం లలు, పాయా అ తీటా ల అ 
pore రాదా. NUN అం ఖీ ruplin a Fn 


250 పరద స్మృతి 


Way wed Asus (న లయ న 


1 SCT i 


ముం న్ని 


టు 


లు. పు ను ak 


లి. ret 


x ho Whos Dour, oe § 


go అలీ! 
ప. కా అటే 


x 


Kavall 
22.1.62. 
K.V Ramana Reddy, MA., 
Kavali College, 
Kavali (Nellore Dt) AP. 
Dear Rajeswara Rao garu, 


Thank you very mcuh for the interest which you are evincing towards my 
humble efforts. The anthology which I am labouring to bring out is mainly 
intended to give the greatest possible prominence to prose poems and then to 
మాత్రాబద్ద poems of recent writers. Even with regard to subject-matter, 1 
would like to include mostly such poems as would have a social content, 
avoiding as far as possible partisan, polemical and condemnatory verses. || 
expect from you your experiments with Matrachandas. You may send two 
or three of them, and please select such as are not too long, i.e., more than 


two pages each. You need not worry about time, and you can send them by 
the first week of February. 


Thanking you, 
Yours fratermnally, 
న 
R.S.Marthandam 


PRAHA-1, Czechoslovakia 
20th June 1962 
My dear Varada, 


Perhaps you'll be surprised at hearing from me. Thad written a few letters 
to my brother which are as usual unanswered. What is the matter with him? 
If you see him please ask him to write to me. In any case he must have told 
you how Iam here. Life has been interesting but not rewarding. Youd be 
surprised that you can't get any books or English magazines to read here 


except those of the Soviet Union and allied publications. However 
Dr.Kottapalli Veerabhadra Rao from Wisconsin sent me a few paperbacks 
from the U.S. which Iam reading. But Iam having my fill of Westem music 
which Thad always liked and couldn't have the opportunity to feed onin India. 
The average people have more than a passing interest in books of literature 
and the arts. So I must say the people are generally more aware of life in our 
century. And the city is chockful of architectural splendour dating back from 
several centuries. 50 life has not been so bad really. 


Iam expecting to return to India sometime in August and on my return 
trip will be visiting London, Paris, Rome etc. I will be stopping in London 
for 2 or 3 days. So will you kindly send me a letter of introduction and the 
address of Dom Moraes. For I feel that my stay in London will be better for 
meeting him and seeing the place with him. And is there anybody else in 
London or Paris or Rome whom you think would be interesting for me to 
meet. You know somebody whose company I'd like and who'd like my 
company. If so please send me their addresses with some notes of introduc- 
tion. Ihope your work is getting on well and have you anything line up for 
KAVITA. Ihave areturn ticketto Delhi. I1shallbecoming to Delhi sometime 
end of August when I hope to meet you and spend an evening together. Give 
my regads to Mrs.Chaya Devi and to your father. There 1s a wonderful 


252 వరద స్మృతి 


English picture which 1 saw at the karlovy Vary film festivalhere which you 


shouldn't miss - A Taste for Honey. By the way how did you take Ginsberg? 
Please say Hello to Elchun. 


Sincerely 
Srinivas Rayaprol 





ఇతర భాషా సంకలనాల గురించి 


[ఇతర భారతీయ భాషల్లోని కవితల అనువాద సంకలనాలన్తూ కవితా నంప్రటాలనూ 
కూడా తీనుకురావాలని (పయత్సాలు చేశాడు. 


Scottish Mission Compound, 
19, Gowalia Tank Road, 
Bombay-7. 
4.X1I1.1960. 

Mr. and Mrs.A.V Rajeswara Rau, dear friends: 

Indeed, I should have written to you long ago, to let you know how much 
1 enjoyed your anthologies, and how I was going on with my work of 
selecting and translating. As to my writing to you to thank you for the few 
hours we spent together in Delhi, for advice and encouragement you gave me, 
there is no excuse for my postponing it to this late date. However, I hope you 
will accept my thanks all the same. 

Before long, hope, I shall be able to send you all details about the Telugu 
anthology in Danish, as I have planned it, and I shall also put before you my 
wishes in that connection. As I have already told you, I'll ask you to help me 


translatea few more poems by some of the poets, and to write an introduction. 
Out of the English and Assamese poems I haven't made any selection 50 
far, but Iam sure the reading of them has helped me to select with greater 
certainity from MODERN INDIAN POETRY......... 
Before 1 close: I did meet Hebbar that day, and we had a long and 


interesting coffee-talk. We are going to meet - familywise- as soon as they 
return to Bombay. 


వరద స్మృతి 253 


Please give me a warming when another book in the Kavita Senes appears. 
I must set some days aside for reading then. 


With my best wishes, 
Sincerely, Yours, 
Sliven 
Eriki Stinus 
% 
Sri A.V Rajeswara Rao 
KAVITA’ " 
15, Pusa Road 
New Delhi 
803, State Street 
Madison-6 
(Wisconsin) 
9.1.61 
My dear Rau, 


Ihave not heard from you for a long time. Iget Cultural News regularly. 
I did a little bit of publicity to 'Modern Indo-Anglian Poetry' on W.C.G.D., 
a radio station in New Y ork, for whom the producer Florence Beaker Lennon 
got some poems of mine and some readings from this book recorded. She 
selected Dom Moraes' 'Kanheri Caves’, one poem of V.D.Trivadi and one by 
M.P.Bhaskaran on 'Cavenan'. She and [both profusely praised your book and 
Ihope some more orders will be secured out of this. May be. 

I have another interesting proposal to offer to you. There are some 
interesting American poets and poetesrses whom Iam meeting and they have 
not published much here, not in book-form. One of them, a part-Negro, Zen- 
Buddhist, H.M.Guy of Berkeley has already sent me some more poems of his 


and some by his friend Eakle (James), some of which are very good, and we 
can get a couple of more poems - Florence Lennon was working with 
Tambimuttu and has an excellent poem on Gandhi... You can select some of 
these poems - say 30 or so and make a Bunch of American Poetry (to be 
published in Tagore Centenary occasion), dedicated to Humayun Kabir or 
Jawaharlal Nehru). These poets do not need any money; they can't give any 
money either - the very idea of getting their poems published in India 13 50 
exciting to them. They have given copyright of their material to me. Youcan 
use my name as Editor etc. if you like. Iam sending all this stuff by sea-mail 
[0 you today. Will reach you by March. Think about this. This is worth 
investing. A step in understanding on International Level thru Poetry -a right 
thing to be done in Tagore's memory. Iam not asking anyone else to do this. 


254 వరద స్మృతి 


'KAVITA' willhavethecredit. May be International Centre of C.D.Deshmukh 
takes up Indian distribution and makes some contribution towards expenses, 
What do you think of this? 
By the way I ran into Mary Erulkar at Florence Lennon's studio. She is 
a Jew born in India... You can include her poems too. She will write to you, 
Whathappened to Hindi Anthology by Vatsyayan? And other ones? May 


be you ask Faruqui to complete his work and hand over to you before he (I 
leam) comes to U.S.A.? 


షష how is Abburi? Be writing to me. 
Sincerely yours, 
P.Machwe 


P.S. Ellen Roy's murder was gruesome. Iheard aboutit very late. Awful! 
Any further details about it? Was it a political murder? 


3k 


యం 
గ dec 
13125007 OF 14214 Embassy of India, 
SANTIAGO 
Aalaat Saulospo CHILE. 
I§- 9-62 c/o Ministry of External Affairs 
New Delhi 
My dear Sri Rao, 


I want to thank you most gratefully for your kind letter of 19th July, '62. 
1am sorry 1 could not reply to you earlieras my husband fell ill very seriously 
and had to be in bed for six weeks. Even now he is very weak and has to be 
very carefully watched. Actually your letter was addressed to him. In the 
meanwhile I have received the manuscript of the poems through Dinkar. 
Thank you for all your consideration. 

Please let me know definitely about your intention of publishing these 
poems. Iam preparing the translation of the remaining four or five poems and 
then the manuscnpt will be ready. Please let me know the position in full 
detail. Since then more of these poems have been published in United Asia. 


With best wishes and kindest regards to you and your wife, and hoping 
to hear soon from you, 


Yours very sincerely, 
క్‌ు We were delighted 10146 the very interesting description of: Andhra 


your father in the Festivals issue of the Illustrated Weekly. 


ప 9 

“ఎలైడ్‌ పబ్లిషర్‌ ) లో ఉద్యోగం 

[1961లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్‌ ఉద్యోగానికి రాజీనామా 
చేసి, “ఎల్సెడ్‌ పభ్రిషర్‌”లో (ప్రచురణ విభాగానికి ముఖ్య సంపాదకుడిగా చేరారు. ఆ 
ఉద్యోగంలో ఉంటూనే, 1963 జనవరిలో అమెరికాలోని విస్కాన్సిన్‌ యూనివర్సిటీ 
తెలుగు విభాగానికి విజిటింగ్‌ (ప్రొఫెసర్‌ గా వెళ్ళారు - ఎల్లై డ్‌ నుంచి ఆరునెలలపాటు 
సెలవు తీసుకుని అమెరికాలో ఆనాటి (ప్రఖ్యాత (దావిడ భావా శా(స్తజ్ఞాడు (ప్రాఫెసర్‌ 
ఎమినోను కలుసుకున్నారు. విస్కాన్‌ సిన్‌ లో మతులు జి.ఎన .రెడ్డి చేకూరి 
రామారావు గార్హతో కలిసి తిరిగారు. అమెరికాలో ఉండగానూ, తిరిగివచ్చే టప్పుడు 
లండన్‌ లోనూ (ప్రఖ్యాత (ప్రచురణ సంస్థల అధిపతులను కలుసుకుని పుస్తక 
(పచురణ, వితరణలకు సంబంధించిన విషయాల గురించి చర్చించారు. లండన్‌ లో 
సాహిత్య లలిత కళారంగాల్లోని మితులను కలుసుకున్నారు. 





256 వరద స్మృతి 


అమెదికా వెళ్లేముందు 


[అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ లో విజిటింగ్‌ ప్రాఫెసర్‌గా 
1963 (పథమభాగంలో ఉదో గగ నిర్వహణ చేశారు. అమెరికా వెళ్లేముందు అనేకమంది 
పండతు లనూ, నిపుణు లనూ సం(ప్రదించ్చి వారి సహకారంతో తన ఉద్యోగ నిర్వహణకు 
అవసరమైన పాఠ్యవిశేషాలనూ, వస్తువులనూ సేకరించి తమ వెంట తీసుకువెళ్లారు.] 


15 Pusa Road 
New Delhi-5 


17th September, 1962, 
Dear Mr.Kelly, 


Ihave justreturned from Bombay where 1026 been on professional work, 
On the 7th I wrote you from Bombay thanking you for the invitation you 
extended to me, to take up lecturing at your University on Telugu Literature 
from February to June next year and accepting it. By the time this letter 
reaches you, Iam sure, you will havereceived that letter. Iam now enclosing 
herewith a brief biographical note as desired by you; I will also separately be 
sending a few of my published works whose copies are presently with me. 
Could you kindly let me know the extent and scope of the course in Telugu 
Literature at your University with particular reference to the assignment 


offered to me. I would also like to know if you have a good collection of 
books and articles on Telugu Literature. 


If I find time, I propose to bring along with me recordings of recitations 
by leading Telugu 


poets and of modern Telugu poems and Telugu folk songs. 
1 also plan to carry a select collection of Telugu short stories and Telugu 
poetry in translation. I wonder if it would be possible for you to collaborate 
with me in editing the material and bring it out in two separate volumes from 
the States. 


The more important and urgent task before us would be the preparation 
of a small diction 


ary from English to Telugu. We have not so far produced 
a 50112016 dictionary after the late Sankaranarayana did it. If some grant is 
forthcoming, I would be willing to undertake the task in the larger interests. 
You may also consider my editing in collaboration with you a good volume 
of Moder American Poetry in Telugu. 

have now a favour to seek fro 


m you. 1 would very much like my wife 


she is one of the few prominent woman 


వరద స్మృతి 257 


writers in Telugu, having a few published works to her credit. I[wonder if she 
could get some financial assistance through your intervention. She is now on 
the staff of the Indian School of International Studies. She is doing very 
useful work there. You may perhaps think of asking her to prepare an 
exhaustive bibilography on Indian studies particularly literature. I would, 
however, leave it to you to consider her case in whatever manner you may 
think it could be done. In any case you should not do anything that is out of 
your way. 


With kindest regards. 


Yours Sincerely, 
Sd/ 
(A.V .Rajeswara Rau) 


Mr. Gerald Kelly, 

Chairman, 

The University of Wisconsin, 

Room 305, 905, University Avenue, 
Madison 5. 


[...Sept, 62] 
My dear Varada, 

Your letter came when I was fighting against odds & spending restless 
day ఈ nights for the production of Kanyasulkam. ... 

I learnt about your assignment to Wisconsin through A.R. Krishna and 
later through a long letter from Raman. I have been planning to help you in 
preparing your lectures but my situation here is so bleak that I do not have 
even the minimum creative comforts at home. In spite of it I shall do 
everything in my power if you give me a definite idea of your requirements. 
My eyesight has considerably weakened and I am unable to read and wnte 
after 6 p.m. and I badly need a scribe to help me. Ido not know when you 
are expected to start and what time is available for me to do my bit. Do send 
me a detailed account of your essential requirements. From what 1 know it 
will be very helppful to make your programme of work colorful if you can 
take along with you three or four tapes of recordings from the different 
periods of Telugu literary history. Readings from the earliest inscriptions, 
song bits from Kshetraiah, Tyagaraja, adhyatmaramayana, poetic readings 
from Prabandhas & folk literature etc. as soon as I hear from you I can have 
these made here besides working on your lectures. Youneed not feel 11616001 
because of your administrative complications in your present position. We 
shall somchow manage to securc all the material reqd.... 


28 వరద స్మృతి 


1 am leaving lor Madras on the 30th to attend a mecting of Sahitya 
Akademi Advisory Board and complete arrangements to take Kanyasulkam 
there. I shall be back by the 4th or Sth of October, 1 think there is time for you 
Lo send a line in reply to this immediately. There is a lot more tw write but 
Imust stop now. 


With love to you both 


toes 


[Abbufi Ramakrishna Rau] 


272 Malakpet 
Hyderabad 


Nov 11, 1962. 
My dear Varada, 


Yours of the 9th inst. My indisposition has turned out to be a serious setback 
«.Ldo not know cxactly when you will be lcaving this country and what time 
will be available for me to be of some help to you. 1 shall collect the stories 
and shall try to prepare synopsis of a few novels. I shall consult and prepare 
some of the recordings after having a talk with Bh. Krishnamurti who has a 
good taperecorder and must know what recording will be useful. 

With love to you both, 


AR. Rau 
[0001 Ramakrishna Rau] 


PHONE; 86418 


P. PADM ARAJU, M.50,, 


CINE DIRECTOn 


తగి, LAKSHMIPURAM, 
RD STREET. 
MADRAS.-1I4, 


Dats... Tre tenet మ 
My dear Varada, 
| 1am sending per separate Regd. Book-post, a few of my stories rendered 
into English. 1 do not have copies of two more stories published in 'Triveni' 
several years ago. One of them, 'Subbi' is good. If you can get at some old 
numbers, youmay beable to findit. Another one, which youcan easily secure 
in Delhi is 'on the boat', is published in the anthology of contemporary short 
stories by the Sahitya Akademi. 

1016 been very careless about my Mss. After I received your first letter, 
1 started fishing for some useful matenial, but I could find nothing. Ihave done 


వరద స్మృతి 259 


rwo or three poems of Krishna Sastri and one of mine in English, but I do not 


remember by whom or where they were published. 

I am sorry about the time I haves taken to reply to your letters. 

1 am now doing a longish novel — Telugu and English versions - 
simultaneously, with the freedom rnovement as the background. Iam more 


than half way through. 
Wishing you a pleasant sojoum in the U.S. and with heartiest greetings 


to you both, 
yours ever, 


(భం lAlf Sehr ను 
(మయుటీ bo patmors 2 
My draw dogesuahas Ras, క 
ల కట te fod. Te btw 


Ale "లో ము వాలళ కు సం చుక ల 
i [గి 


tlh, టం మం @ Pp 
hl dod audit, 1a “రీ 


రల (టో సా nde ! 
( 
డు ణి Lohr Cor లొపల భయమట 
గలయల/గితు 


= | Ceepl లో dey i - 
గటట లం... 
aca Frat grils Telos Ep ls ఈ 

| Sin “etl టి Tolug _ ojLonsd a te 


Jaco Eypian pa 1 
య న uw ౯ శంకా) th ఉం (రి de 


260) 
పరద స్మృతి 


A | వళి wr 0 లి 2 రడీ ) torte 
న wt tt He nu nT yg af 
(| క me Hl న య. 
భి WE “HT. 
(౬ క | స క్‌ iy లు lad i 
న Mg Tr en he 
తే : దుం గా టి ల. 


స్‌ 
(Rachakonda Viswanatha Sastri) 


శ్రీ వరద రాజేశ్యరరావుగారికి, 


మీరిక్కడికి వస్తున్నట్టు చాలా కాలం కిందటే తెలిసి ఎంతో సంతోషించాను. మీ రాకకోసం 

ఎదురు చూస్తూన్నాను. మనం మళ్లీ ఇక్కడ కలుసుకోబోతున్సందుకు చాలా ఆనందంగా ఉంది, 
ఇక్కడ తెలుగు సాహి త్యచరి[త మీద ఎక్కువ పుస్తకాలున్నట్టులేదు. ఉపార్డుమెంటు 

లై బరీలో ఆంధ రచయితలు (మధునాపంతుల సత్యనారాయణ శాస్తి), ఆంధ కవయి(తులు, 
ఆంధ్రకవి సప్తశతి, మహాభారత తీ భాగవతోపన్యాసాలు, సంగహాంధ్ర విజ్ఞానకోశం, ఉన్నై. 
ముఖ్యమైన నిఘంటువులూ, వ్యాకరణాలూ ఉనై. ఆధునిక వచన సాహిత్యం, నవలలూ, 
నాటకాలూ, కథలూ ఉన్నై. G.V.Krishnarao గారి ౧౦313 (కళాపూర్ణోదయం మీద) ఉంది. 

General Library లో కిషా రామక్చవ్షశా(స్తిగారి ఆంధ్ర సాహిత్య చర్విత ఉంది. తేలుగు 
సంస్కృతి ౪0182063 ఉన్నై. కొన్ని | పాచీనాధునిక కావ్యాలున్నై. 

మిరొచ్చేటప్పుడు లక్ష్మీరంజనం, కవిత వేది రాసినపుస్తకాలూ, P.T.RaU (P.E.N. pub- 
lication) ఇంగ్టీమలో రాసిన పుస్తకం తెస్తే ఉపయోగమేమో. మీరు 6611 చేసిన Translations 
కూడా పట్టుకురావొచ్చనుకుంటాను. 

మీరు 6611 చేసిన “కవిత లు పట్టుకురావొచ్చు. ఉన్న పుస్తకాలన్నీ పట్టుకురావటం 
అనవసరమేమో. ఆన ఏట్టు మీ “అందాకి కూడా పట్టుకురండి, అందులో కొని ఏ పద్యాలు నా నోటికీ 
వచ్చినా కొన్ని మర్చిపోతున్నాను. అప్పుడప్పుడు మీ పద్యాలు చదువుకోటం నాకు సరదా! 
కురుగంటి సీతారామాచార్యులుగారి నవ్యాం[ద సాహిత్యవీధులు కూడా పనికి రావొచ్చు. మీరు 
విమానం మీద వచే ఎట్టైయితే ఈ పుస్తకాలు నా అ(డసుకు Sea-mall లో post చేస్తే మీరు 
వచ్చేటప్పటికి అవీ ఒక నెల అటూ ఇటుగా అందొచ్చు. 

ఇక్కడ మొత్తం తెలుగు విద్యార్దులు 6 గురు. ముగ్గురు advanced course, ముగ్గురు 
clementary course లో ఉన్నారు. AdVvanCEd వాళ్లు మీ కోర్సు తీసుకోవచ్చు; 


వరద స్మృతి 261 


elementary వాళ్లలో కూడా ఒకరిద్దరు తీసుకుంటారు. వీళ్ల 36206241 అంత ఎక్కువగా లేదు. 
తెలుగు మామూలు తేలిక వాక్యాలు చదవగలరు, రాయగలరు. కాబట్టి వాళ్తు తెలుగు పద్యాలు 
original చదివి అర్హచిం చేసుకోగలరనుకోను. మీరు ఇంగ్రీవు translations ఇవ్వాల్సిందే. 

మీరిక్క_డికి ఒక్కరే వస్తున్నారా? ఛాయాదేవిగారు కూడా వస్తున్నారా? మీరిద్దరూ వస్తే 
యూనివర్సిటీ apartment లో ఉండొచ్చునెమో. మీరొక్కరే అయితె డిపార్టుమెంటు దగ్గిర్లో 
700 చూసుకోవచ్చేమో, మీరు అమెరికన్‌ భోజనం తినగలరా? ఇక్కడ మేం ముగ్గురం కలిసి 
వంట పెట్టుకున్నాం. ఆందులో వంటచేసిది నేనే. మీకు తరచుగా తెలుగు భోజనం (ఘామైన 
కారంతో - తినగలిగితే చేసిపెట్టగలను. 

మీరిక్కడ కొచ్చేటప్పుడు గంధపు చెక్కతోను, దంతంతోను చేసిన చిన్న చిన్న వస్తువులు 
వెంట తెచ్చుకుంటే ఇక్కడి వాళ్లకు ఎవరికైనా gf([5 ఇవ్వదల్పుకుంకే పనికొస్తై. 

రామకృష్ణారావుగారు హైదరాబాదులోనే ఉంటున్నారు గదూ. (శ్రీనాథ్‌ B.A. Pass 
ఆయ్యాడుగదా. మీ చెల్లెలు గారికి నమస్కారాలు చెప్పండి - మళ్లీ వెంటనే జవాబు రాస్తారనుకుంటాను. 
ఉంటామరి. లు 


చకా 


చేకూరి రామారావు 
20 డిసెంబరు 1962. 


మీరాచ్చేటప్పుడు tongue cleaners తప్పకుండా తెచ్చుకోండి. ఇక్కడ ఆవి అసలు 
దొరకవు. - CR. 


907 W. Dayton St. 
Madison 15, Wisconsin 
December 28, 1962 
Dear Mr. Rao: 
Fntz Lehmann has asked me to write you and give some information 
concerning the courses which you will teach at the university this next spring 
semester. 

[am notin a very good position to speak, since I have aot taken either 
of the two courses: Modern trends in Indian Literature and the seminar in 
Telugu literature. However, several of my friends did take the seminar, and 
Ican pass on to you what they have said . 

Last year four students took the seminar in Telugu literature. All of them 
were working for their M.A. degree or Ph.D. indifferent fields, such as 
anthropology, political science,Buddhist studies, etc., and hence they were 
more aware of other aspects of Indian culture than modern literature. Yet, 
each had had some courses, as an undergraduate, dealing with Westem 
lterature-- this would generally be true of the students taking tke Mcdem 
trends...course. As far as their level, the students in the seminar were in the 


262 వరద న్మత్తి 


upper quarter of the graduate school. 

The great difficulty in the seminar lay with the reading. None of the 
students here was (or even now) advanced cnough to read with ease novels, 
drama, or poetry in Telugu. Unfortunately, the university library does not: 
have available any English translations of Telugu works. 50, the students 
were reduced to reading the section on literature in K.A.N. Sastri's A History 
of South India. This was very frustrating for them and for the instructor, I 
would suggest that you bring whatever books (preferably English transla- 
tions) you can. 

As for the reading in Modem Trends in Indian Literature, 1 do not know 
what it was. Indian authors writing in English are fairly well represented, 
but, again, English translations of major works in the various Indian Lan- 
guages are scarce. 

Iregret that I can not be of more help to you. ... Also, could you possibly 
purchase for me Appa Rao's Kanyasulkam? I would repay you upon your 
arrival. 

I hope that this letter hasn't discouraged you, and 1 shall look forward to 


meeting you in February. Sincerely yours 
త్స 

jhe క, జ్‌ uel 

John G. Leonard 


* 


ANDHRA JYOT! 


(Prop: ANDHRA PRINTERS LIMITED ) 





Editor : 
V.R. NARLA, ౫1.౧. 


28 DEC 62 
Dear Mr. Rajeswara Rau, 


I was ill for one week after my return to Vijayawada. 1 could not, 


therefore, attend to your matters. Two days back I had a talk with my friends 
of the All-India Radio, Vijayawada, and they promised to record some songs 
for you. [hope to getit done very soon and see that you zeceive back the tape 
in the first week of January. 


Iam trying to collect the other material which you wanted. You will be 
receiving that too in another week or s0. 


When are you actually leaving for the States? Have you secured the 
passport and finalised the other arrangements? 


How about sending a copy of the book of "Political Documents on Indian 


వరద స్మృతి 263 


Affairs" which you have published recently for review in "Andhra Jyoti"? 
You would hear from me again very soon. 


Yours si Me le క 
py WEN 


(|. NARLA,) 


29.12.62 
Hyderabad 
My dear Varada Rajeswara Rau, 

To day, in the evening I am leaving Hyderabad for New York enroute 
Bombay. I will be in New York by the evening of 30th. 

My address in New York for the present is A.R. Krishna, Participant in 
Arts Program, Institute of International Education, 800, Second Avenue, 
42nd Street, New York - 17.N.Y. Iwill be writing to you early my address 
and the programme of work. 

I understand from father that you are to leave in the last week of Jan' 63 
for States. Please let me know as to when you are arnving in New York s0 
that I can see you at the Air-terminal, in New York. 

I hope you are busy in the preparations. 

... Please drop a letter in reply. 

yours sincerly, 


AR. Krishna 


272A 

Malakpet, 
Hyderabad 

Dec 31, 1962, 2 P.M. 


My dear Varada, 
Ihave worked very hard the last few days. The synopsis I promised to 
send is ready and is being typed. It will be posted to you in a week. I have 


అక్ర క్ష 


264 వరద స్మృతి 


been able to get one tape filled up and the recording on the other tape 1s being 
done. So farsamples {r0m మేల్కొ_లుపులు, నూర్చుల పాటలూ, భామాకలాపం ఈం1ఇ6 
been taken from AIR. It has come off very well. Poems from Nannayya, 
_ Tikkana & Palkuriki Somanatha havc also bcen recorded. You will have 

illustration trom the various famous ౧0066 of all periods. Iam straight away 
scnding you all the source books covering the entire period from Nannayya 
till today. You can have the information you require from them. 

My hcalth is not quite normal as yet. 1am feeling strain of over work. | 
shall be writing again in greater detail from waltair. But without waiting for 
this also write to waltair where 1 propose to stay till the 15th. 

If you arc sure of the exact date of your departure, do let me know: also 
write to me what clse Ishould send you. P.Sambasivarao told me last evening 
that he will post the material to you before Sankranti. 

1 shall be expecting a line from you. With love to you both, 


If there is still time & 1am well, 1 have fond hope that 1 can meet you 
before you leave. 


A.R.Rau 


S.M.Y Sastry, M.A.B.L. 
Deputy Municipal Commissioner 


Bombay, 1-1-1963 
My dear Rajeswara Rau, 


Wish you and Mrs 4 happy and prospcrous New year..... 
1am sending you herewith typed scripts of two stories of mine. Both have 
appeared in the Illustrated Weekly. Also, copies of two other Telugu stories 


that appeared in the weekly one from K.Rama Gopal and the other of 
Gopichand are sent. 


1 shall now sit down and translate two stories of Gurazada. By about the 
loth I will send you at least one. 


Yours sincerely, 


S.M.Y.Sastry. 


స తి 
వరద స్మ 265 


Sd. WV. Sulla Rao 


(BUTCHI BABU) 
[| క్ర న క 
యా ఉం 
hee: కష) లకిజలాంల గజ. 
వా ELV 
సేం ఆ యు  flehkhua సా im 
New jax స top| plas ఆ లలా 
అలకలు ౬ abwed. 9 Lavi లి లంగ 64౬ 
మ be of గ aes సిల్కు. రొ €౬| 14. 
గాజు జన (టల్‌ ho Us mT prpn 
xr tte ave Muda: Hh 
అ nthe [0 ల t€talionr తి have Wi 
MAL WM Mr Ahn లది టికి 2 
శ నయం ayn. dius తి aw 
Auris పం Mime ఉల గాను rm: 
Neuer గెలు ned have Mwy Epes 4 


@ We Cnn op Kren ba pp క్క 
{a Cau Get a దలు tt 
SnAen~, Zeal te ta PrUbl Cah on. 


అన్య 


266 
వరద స్మృతి 


D| శ ds mh ho UA 0M Ty 
సం I ACen గ్గ ౧౬ గాలి ఇ 
Wise, J Lay e J bea: Aux tal 
త Pres 4 LTT On (4 బా. 

శ్రి గ ని " 
ic fl Dy un Proen త hefty I 
ట్‌ 2 గ క్‌ గలు tna --/ గీతల hau 
లీ టాహిల ఆ ౫టి" స. ly: t, a | గ Pram 


0౬6 ఓ br. ce "ea Pr Cha ల మా. AALM Cyndy 


lo hrwl ly 
hase lo «i plus సా Fo లు, 
Th గ్‌ ాాా ర (గ ౮ bac. AME గ) గ Cl న 
fr Pe రల ba Me tol ౬4 [ళా Mu, 
టే (౧. A 


౧ [౧ “CeCe Cn 06లా' | 
tno Rn. 


C 
hea ha శాలు ‘| గా టు 


ము తేన Hrs. 
Nr Was When 
౧౧౧౦ 
ref 


fe “రణ! a 


వరద స్మృతి 267 


Dear Sri Rajeswara Rao, 

Ireceived your letter dated 2nd January 1963. 1 am happy to learn that you 
will be going to University of Wisconsin, U.S.A. as a visiting Professor of 
Telugu. I contragulate you on this worthy assignment. I have not been 
careful in preserving the copies of my articles published in various journals. 
The articles published in Tnveni of 1937 which you mention relate to the 


development of modern Telugu poetry. [hope that you are thorough in this 
branch of literature. Ihave no oftfprints of these articles. However, if you are 
interested you may have to address the Triveni Publishers, Masulipatam for 
supplying you typed copies of those articles. 1 do not know whether 
Dr.C.Narayana Reddy took these papers from me when he is writing his 
thesis on TRADITION & EXPERIMENT IN MODERN TELUGU POETRY. 

[am able to send you the following articles of mine in English. If they 
are of interest to you, you can make use of them. 
1. Andhra Culture- A synthesis. 
2. Political Maxims of Sri Krishna Deva Raya. 
3. The ballad of Raja Desingh. 
4. Telugu (United Asia 20). 
5, The contribution of Hyderabad to Telugu Literature. 
6. Telugu Drama. 
7. Interview with Sn Bhimsen Sachar, Governor of Andhra Pradesh on 
16.12.58. 
8. Language and Literature of Telugu. 
Articles 7 and 8 are in type. I don't have other copies of this. Therefore, I 
request you to have it typed for yourself and retum the 01222413. 

Wishing you success in your tour. 


Thanking you, 
Yours sincerely, 
K.Lakshmi Ranjanam 
Dated 4th Jan. 1963. Head, Tel.Dept. O.U. 
x 
V.R,INARLA, M.P. 
4 JAN63 


Dear Mr. Rajeswara Rao, 

Sri Y. Satyanarayana and other friends of the A.IR., Vijayawada, have 
taken interest in getting some Telugu songs recorded for you on the tape 
which you have given me. Itold them that you are interested in some folk 
songs as well as some modern compositions. Itis a pity that only some folk 
songs by Prayaga are recorded. I understand that more could not be done 
with the single tape which you provided. Ihave today sent you by Registered 


268 వరద నతి 


post that tape and I hope that it would be of some real use to you. 

Iam enclosing herewith a copy of my recentarticle on Sri Viresalingam. 
Iam trying tolocate some more of my articles in English. ThemomentIcould 
lay my hands on them, 1 will despatch those also. 


[am happy to gather from your latest letter that you have made all travel 
arrangements and are leaving for the States on the 20th. Try to make the best 


use of yourstay. You would do well to return via Tokyo, if you could manage 
it. 


Iasked Sri Y. Satyanarayana to give you synopsis of some of the latest 


plays in Telugu. He agreed to prepare it. Iwill post it to you the moment 
Iget it from him. 


Wishing a very happy New Year full of new discoveries and new 
expenences. 


Yours sincerely, 


శ (V.R. Narla) 


శారదాసీఠము 


గుంటూరు-4 
మి|తశ్రీ, వరదరాజేశ్వరరావుగారిక్తి [5.1.63] 


సుమనసు మాలు 

మీరు (మతో (వాసిన లేఖ అంది సంతోషాన్ని కూర్చింది. 

ఆచార్య సీతారామయ్యగారి ఆంగ్ల! గంథ (పతి లభించదు. ఇక మా నవ్యాం[ ధనావా త్యవిధులు 
మొదటి రెండు భాగాలూ లభించవు. కనుక మిగతా రెండు భాగాలను పంపుతునా సను. 

నా రచించిన (గ్రంథాలలో రెంటిని - సాహి త్య సమీక్ష - సాహిత్య సమాలోచనమన్న 
(గంథాలను - జోడించి పంపుతున్నాను. (గహి ంపగోరుతున్నాను. 

మీరేవిధంగా అమెరికా వెళ్లుతున్నారో విశదీకరించగోరెదను. ఏ సంస్థద్వారా మీకీ విధమైన 
సదవకాశం అభించింది? నాకు మాతం చాల సంతోషంగా ఉంది. మా మితుడు తెలుగు 
సాహి త్యంపై నఅమెరికాలో ఉపన్యాసాలీయబోవడం కన్నా నాకు గర (కారణమేముంటుంది? 

మా (గ్రంథాలను మీరు వినియోగించుకొంటూ తప్పక మీ ఉపన్యాసాలలో మా కృషిని 
ఉల్లేఖించి తీరుతారని విశ్వసిస్తున్నాను. మీ సహృదయత్వానికి జేజేలు. 

మా బోంట్ల వలన జరుగవలసిన పని ఏమున్నా మీ రాదేశించవచ్చు. అమెరికా వెళ్లే పూర్వం, 
వెళ్లినాక కూడా మీరు ఉత్తరాలు |వాస్తూ ఉండవలసినదిగా నా (పార్టన. 

చైనా దండయాత్ర గూర్చి నేను గీతాలు (వ్రాస్తున్నాను. పతికలలో చూడగలరు. నేనీమధ్య 
౮515 వారి యాజమాన్యాన ‘Give us the tools' ఆనే (గంథాన్సి అనువదించాను. అద్దేపల్లి వారు 
(పచురించినారు. 


మితశ్రీ కొత్తపల్లి వీరభ్యదరావు అమెరికా నుంచి వచ్చినాడా? అతని అడైసు తెలుప 
వేడుకొంటున్నాను. 


వరద స్మృతి 269 


మీరిదివరలో (పచురించిన ఆంక్ష గంథాలు (New writing Anthologies) నాకొరకు 
పంపగలరా? సంతోషంతో కృతజ్ఞతతో (గహిస్తాను. 
మీకు సర్వవిధాలా శుభం చేకూరునుగాక. 
మా మితులూ, మీ బావగారూ శ్రీ, కృష్ణరావుగారి చిరునామా కావాలి. 
పూజ్యశ్రీ మా మాష్టరు గారికి నమస్సులు. 
మీ 
పెల్లలమరి 


Madison 6 Jan. 1963. 

శ్రీ వరదరాజేశ్యరరావుగారికి, 

నేనీ మధ్యనే | క్రిస్మస్‌ సెలవలకు 0211010012 వెళ్లి మొన్న తిరిగొచ్చాను. Berkeley లో 
ఒక fnend (క్రిస్మస్‌కు రమ్మని పిల్చినందువల్ల వెళ్ళొచ్చాను. మీ ఉత్తరం నిన్ననే అందింది. 

మీరెక్కువ పుస్తకాలు పట్టుకు రావక్కర్రీదనే ఇప్పటికీ నా అభి పాయం. ఇక్కడ శబ్దరత్నాకరం, 
సూ.రా. నిఘంటువు ఉనై. శంకరనారాయణ డిక్షనరీ general library లో ఉందనుకుంటాను. 
కెలీగారి దగ్గర ఒక కాపీ ఉంది. నా దగ్గర, కెలీ గారి దగ్గర చెరొక ౮2౫1603 diCtionary ఉంది. 
William Brown dictionary కూడా ఉంది. C.P.Brown dictionary కూడా ఇండీయాలో 
ఉండగా వచ్చే ముందు కొన్నాంగాని p05t చెయ్యమని ఒక పెద్దమనిషి కిస్తే ఇంకా పంపలేదు. 

తెలుగు సాహి త్యం మీద౦౪6106 ఇస్తే చాలు వీళ్లకి, మనుచరి తలో రసాభాసమా, రసభంగమా 
అని చర్చ చేస్తే వీళ్లకర్ణం కాదు. 

మీరు తెలుగు సాహిత్య చరిత ఇంగ్లీషులో రాస్తే మంచిదే. మీతోపాటు నేనూ రాయటానికి 
నా time మాట అటుంచి నేను (OMpetent కాదు. నా వల్ల ఏ చిన్నపాటి సహకారమన్నా 
కావాలుుంకు నేను సిద్దమే. 

మీరు University club లో ఉండటం 0651 అని నా ఉద్దేశం. వంట చేసుకునే ఉద్దేశం 
(మీకా ఉద్దేశం ఉందని నేననుకోను) లేని వాళ్లకి UNIVersILy Club చాలా మంచివసతి. 40 డాలర్ల 
(పాంతంలో 510816 room దొరికితే C౦nomy కూడా. మా 700 కి అది చాలా దగ్గర. ర్‌ 
నిముషాల నడక. మనం చాలా తరచుగా కలుసుకోవొచ్చు. డిపార్దుమెంటుకీ ఇంకా దగ్గర. 

కెలీ ఇక్కడే ఉన్నాడు కాని ఆయనిప్పుడు Indian Studies dept. కి chairman గా లేడు. 
Chairmanship వంతులవారిగా ఒక్కోసారి ఒక్కో Stall MEmber క వస్తుంది. అందువల్ల 
official dealings (పస్తుతం Chairman గా ఉన్న Miller తో చెయ్యాల్సి ఉంటుంది. 
అందువల్ల practical మార్పేమీ ఉండదు. తెలుక్కి ఎప్పుడూ కలీయే 1012486. తెలుక్కి 
సంబంధించినంతవరకు ఆయనే సర్వాధికారి. 

మీరొచ్చేటప్పటికి ఇక్కడ చలి పెరిగే మాట నిజమే. ఇప్ప టికీ ఎక్కువగానే ఉంది. అప్పటికి 
0కి 20 డ్మిగీలు + గాని -గాని ఉండొచ్చు. మీరు లండన్‌ మీదగా వచ్చేట్టయితే - లండన్‌ వరకూ 


అత్తనే 


270 పరద స్మృతి 


చలికి తట్టుకోగలిగేట్టియితే - top coat లండన్లో తీసుకోటం మంచిది. అక్కడచౌక, మంచివి 
దొరుకుతై. బాగా [64౪ గా ఉండే (00 coat తీసుకోండి. ఇండియా నుంచి బయల్దేరేటప్పుడు 
sleeves ఉన్న $weater మీద 6016 వేసుకుంటే లండన్‌ వరకూ ఫరవాలేదు ఒక స్కార్స్‌ 
కూడా తెచ్చుకోండి. సూట్లు ఇండియా నుంచి తొడుక్కున్నది కాక వేరే తెచ్చుకోటం అనవసరం, 
ఇక్కడ 106013 వేరు. కొంటే లండన్‌లో ఒక సూటు (కోటుకి 3 గుండీలుండేది) 
కొనుక్కోవచ్చు. లండన్‌ లో రెండు రోజులుండేట్టు travel arrange చేయించుకోండి. అక్కడ 
Y.M.C.A. Indian students Hostel బరిఫోన్‌ డైరెక్టరీ చూస్తే కనిపిస్తుంది. అక్కడ చౌకలో 
బన చెయ్యొచ్చు. 

మీరు రాయకముందే 2101 కి రావాలన్న ఆలోచన నాకెట్లాగూ ఉండనే ఉంది. శతవిధాల 
కెలీయే వస్తాడు. ఆయనతో పాటు నేనూ వస్తాను. సరాసరి మా 100 కే రావచ్చు. శెలీకి 
వీలుకాకపోయినా నేనై నా ఎవరో ఒక మి(తుడి కారు తీసుకొని వస్తాను. మీరు ఫి బవరి 2,3 తేదీల్లో 
ఈ ఊరొస్తి బాగుంటుందేమో. శని, ఆది వారాల్లో అయితే కారున్న వాళ్లక్కాని, 566026 కు 
గాని తీరిగ్గా ఉంటుంది. మీరు &1 లో వస్తున్నారు కాబట్టి నా కోసం ఏమీ తీసుకురావటానికి 
వీలుండదు. మీకు వీలుంళే డిల్లీలో మంచి Ladies shawls దొరికితే చేత్తో కుట్టిన 16121 
ఉన్న ఒక ౪001 shawl, ఒక woolen scarf పట్టుకు రాగలిగితే తీసుకురండి. మీకు 
వీలుంకేనే తీసుకురండి. దానికోసం [శమ పడొద్దు. గంధపు చెక్క, దంతంతో చేసిన చిన్న చిన్న 
విగ్రహాలు (lke Buddha) fancy సరుకులు మీరు తెస్తున్నల్టుయితే వాటిలో కొన్ని నాకు 
$pare: చెయ్యగలిగితే సంతోషిస్తాను. ఇవన్నీ మీ వీల్నుబశ్వే. Ladies shawl వులెన్‌ దే 
కావాలనేం లేదు. 5111 ఆయినా ఫరవాలేదు. చేనేత ఆయినా ఫరవాలేదు. 

మీరు వచ్చేటప్పుడు మామూలు చెప్పుల జత ఒకటి తెచ్చుకోండి. ఎండాకాలం వేసుకోవచ్చు. 
ఎండాకాలంలో చాలామంది సూటు వేసుకోరు. మామూలుగా టక్‌ చేసుకొని, చెప్పుల్లో 
బయటి కెళ్ళొచ్చు. అట్లాగే belt shoes కూడా తెచ్చుకోండి. వేసుకున్న full shoes కాక ఇవి 
తెచ్చుకోండి. రబ్బరు చెప్పులు (bathroom sandals) తెచ్చుకోవద్దు. 

శ్రీమాన్‌ మీ ఫాదరుగారు ఢిల్తీ వస్తే నా నమస్కారాలు చెప్పండి, ఉంటానిక = 


C. Rama Rao. 


(చేకూరి రామారావు] 


2724 మలకపేట్క హె(దాబాదు 
12.1.63 

నువ్వు వాల్తేరుకు రాసిన వుత్తరమూ, తొమ్మిదో తేదీన గోపికి రాసిన వుత్తరమూ అందినై ... 
నీకు పంపిస్తానన్న సం గ్రహచరి(తాంశాలింకా పెపుచెయ్యటం పూర్తికాలేదు - యెల్లుండికీ 


వరదా, 


వరద స్మృతి 271 


తయారవుతుంది. 15వ తేదీలోపుగా నీకందుతుంది- నే పంపించిన పుస్తకాలీపాటికి అంది 
వుండాలి- గురజాడ, కందుకూరి స్మారక సంచికలు కూడా పంపించాను- యీ పుస్తకాలన్సిటీ లోనూ 
నీక్కావలసిన విషయమంతా దొరుకుతుంది - దీన్నంతట్నీ నీ కనుకూలించే పద్దతిలో 
వుపన్యానాలు తయారు చెయ టానికి చాలా |శమపడవలసవుంటుంది - వ్యవధి లేకపోవటం వల్లా 
అనారోగ్యం వల్లా నేనేమీ చెయ్యలేకపోయినందుకు విచారిస్తున్నాను - కాని నువ్వు అమెరికా 
చేరింతర్వాత నైనా కొంతవరకు తోడ్పడగలననుకుంటున్నాను- యీ విషయంలో నాకు శ్రీ, 
నిడదవోలు వెంక టావుగారి అబ్బాయి సుందరేశ్యరరావు చాలా చేదోడుగా వున్నాడు - నువ్వు 
సరాసరి అతనికి రాస్తే నీక్కావలసిన 22601121 అలస్యం లేకుండా పంపుతూ వుండే యేర్సాటు 
చేస్తాను - యీ దిగువ విలాసానికి అతని పేర రాస్తూ వుండు: 


N.S.S. Rao, 3-6-668, Himayatnagar, Hyderabad. 

Taperecord1ng యింకా పూర్తి కాలేదు - యివ్వాళ వుదయం విశ్వనాథ సత్యనారాయణ 
చేత నన్నయ భారతంలోనించి కొన్ని పద్యాలూ, అంధభిక్షువూ, కిన్నెరసాని పాటలూ రికార్డు 
చేయించాను - పూర్తమ్మకథా, కన్యకా, రికార్డు చేయిస్తాను - యివి నీకు 22, 23 తేదీలలోప్పుగా 
అందేటట్లు చూస్తాను - యింకా కొన్నాళ్లపాటు మలకపేట అ|డసుశకే వుత్తరాలు రాస్తూ వుండు 
- నా ఆరోగ్యం కొంచెం కుదుటబడుతున్నదనే అనుకుంటున్నాను. 

మళీరాస్తాను. 

ఆ.రా.రా. 


[అబ్బూరి రామకృష్ణారావు] 


Vidyanagar 
Hyderabad-7 
January 12, 1963. 


Dear Varada Rajeswara Rao garu, 

I am sending you undcr separate covering the following books: 
1. Andhra Kavi Tarangini (12 vols.) 

2. Andhra Vachana Vangmaya Charitra. 
3. Andhra Kavi Sapta Sat. 
4. Navyandhara Sahitya Vccdhulu, (4 volumes) 

This I did on the advice of your father 5౧ Ramaknshna Rao garu. 

I just takc this opportunity to introducc mysclf. I am Nidadavolu Siva 
Sundarcswara Rao (N.S.S.Rao), Sonof Sri ౪0౧౧144 Rao of Madras Univeor- 
sity. Presently Iam on the staff of Sangraha Andhra Vijnana Kosa Sami. 
Can I suggest you the following rcading material? 

1. Andhra Vachana Vangmayamu (for VI and VII century prose) 
ఎ. Telugu Kavula Charitra (from 9th century to 14th) 


272 వరద స్మృతి 


3. Kavi Tarangini (from 11th century to 17th) 


4. Southern School in Telugu Litcrature (16th century to 18th) 
౨. Andhra Rachayitalu (from 19 to 20th centuries) 


6. Navyandhra Sahitya Veedhulu (Modem times) 
Thanking you, 


Yours sincerely, 
N.S.S.Rao 


272A మలకపెటు, హై దాబాదు 
12.1.63 
వరదా, యివాళ వుదయం నువురాకపోవటం వల్ల కలిగిన వ్యాకు లపాటింకా బాధిస్తూనే వుంది. 
నేనూ లక్ష్ముడూ, చిట్టే, బుజ్జీ, మూర్తీ అందరమూ ఆరగంట ముందుగా విమాన్మాశయం 
చేరుకున్నాము. యింటి వద్ద నీకోసం దోసకాయపప్ఫూ, గుత్తి వంకాయకూరా, అమ్మ పంపిన 
గోంగూరపచ్చడీ, యింగువ లేకుండా టొమాటో చారూ, పరమాన మూ లఅక్ష్ముడు చేయించింది. 
కొందరు నీ స్నేహితులు కూడా విమానాశయానికొచ్చారు - లక్ష్ముడూ, మూర్తీ యివ్వాళ సెలవు 
సెట్టుకున్నారు.- విమానం దిగిన ఆరగంటదాకా కాలక్షేపం చేసి బిక్కమొహం వేసుకుని 
యింటికొచ్చాము. అప్పుడు నీ బెర్మిగాం అందింది - వుదయం పదిగంటలకు. 
నువ్వాస్తావుగదా అని కేపులు రెండూ పంపకుండా వుంచాను - అన్ని వివరాలూ రాసి రేపు 
విమానటపాలో పంపుతాను - యిక్కడికొ స్తే నిన్ను స్వయంగా చూడటము కాక నీ (పయాణాన్ని 
గురించి యెన్నో విషయాలు మాట్లాడాలనుకున్నాను. కాని విధి అనుకూలించలేదు - పోతుకూచి 
సాంబశివరావు నువు కోరిన వివరాలన్నీ పంపానని చెబుతున్నాడు - సుందరేశ్వ్యరరావు ద్వారా నే 


పంపిన పుస్తకాలన్నీ నీ కందినవీ లేనిదీ తెలియదు. అందులో నీకు అక్కర్లేని పుస్తకాలేవేనా 
వుంకేతిరిగి పంపించు - 


యింతవరకూ నే పంపిన వాటివల్ల నీకేమ్మాతమయినా వుపకరించిందో లేదో నాకు 


తెలియకుండా వుంది - అసలు ఆమెరికాలో నువ్యనుసరించాల్సిన బోధన పద్దతి యెలాంటిదో, 
నేనేవిధంగా సహాయపడవలెనో , తీరికవుంటేవెళ్లేలోపుగా రాయి - తరవాతనై నా కొంతవరకు 
సహాయపడగలుగుతాననుకుంటాను - 

భ(దిరాజు కృష్ణమూర్తి నీకోసం యివ్యాళ సాయంకాలం విందు యేర్పాటు చేశాడు. 
యింతకుముందే నువురావటంలేదని చెప్పాను - యింకా పదిమంది ఆహాతులకు కబురంపాలి' 


డా. శ్రీ పాద గోపాలకృష్ణమూర్తి (పస్తుతం నెల్లూరు కాలేజి (పిన్సిపాలుగా వున్నాడు - 
యింకా మందులు పుచ్చుకుంటున్నా. నా వొంట్లో స్వస్థతగానే వుంది - ఆమ్మా వాళ్లూ 
వాల్తేరులో. కులాసాగానే వున్నారు - వెళ్లేలోపుగా మళ్లీ రెండు ముక్కలు రాయి -...... 


ఆ | రామక ఎల్లైరాను 


వరద స్మృతి 273 


Ariel Hotel 
(London Airport) 


29th Jan. 
ఇప్పుడే పక్క మించి లేచాను. ఇక్కడ పెద్ద చలిగా లేదు. ఢిల్లీలో, సిమాలో మంచు 
కురిసినప్పుడున్న చలిలా వుంది. 
నిన్న నాయంకాలం ఆరుంపావు గంటలకు యిక్కడ దిగాను...... 
ఇప్పుడే సూటు యిస్తే చేసిపెట్టమని హోటలువాళ్లి అడిగాను. 8 షిల్లింగులన్నాడు! 
నోరుమూసుకున్నాను. 


వరద. 
[ఇంటికి రాసిన ఉత్తరం. 1963] 
విస్కాన్టినలో ః ఫిబవరి=జూన్‌ 1963 
RoomNo. 126 
The University Club 
803 State Street 


Madison 5. Wisconsin U.S.A. 


వం నేనిక్కడికి 29 తారీకున ర్మాతి ఎనిమిదిన్నర గంటలకు వొచ్చాను. విమాన్మాశయం 
దగ్గరికి చేకూరి రామారావు మరికొందరు: మితులు కారు తీసుకుని వొచ్చారు. మొన్నటి దాకా 
రామారావింట్లొనే గడిపి యిక్కడికి గది కుదరంగానే వచ్చేశాను. కెల్లీ వూళ్లో లేడు-నిన్ననే 
వచ్చాడు. రావటంతో టే నన్ను చూడ్డానికి వొచ్చాడు. మనం కొన్న స్కార్‌, కథాకళీ బొమ్మా, 
ఒక చందనపు బొమ్మా యిచ్చాను. చాలా నంతోషించాడు. రేపచ్నించీ తరగతులు 
(ప్రారంభమవుతాయి. వారానికి మూడు గంటలు పాఠాలు చెప్పాలి. విద్యార్థులెంతమంది వుంటారో 
యింకా తెలియదు. ఇక్కడ చలి వున్నా యేం బాధలేదు. (పస్తుతం ఇరవై డి[గీలు below 0° 
మొన్నా ఆటు మొన్నా మంచుకురిసింది. ఎటు చూసినా తెల్లని మంచు. పెకి పోయినప్పుడు 
ఓవర్‌ కోట్లూ టోపీ పెట్టుకుపోవాలి. ఇక్కడ ఆడవాళ్ళూ మగవాళ్ళూ తలకి నేను పట్టుకొచ్చిన 
లాంటి వూలు టోపీలు పెట్టుకుంటారు. అందరికన్నా నాటోపీ బాగుంది. ఈ వూరంత పెద్దది 
కాదు. డెహరాడూన్‌ లాగుంటుంది. ఎక్కడ చూసినా యూనివర్శిటీ విద్యార్థులే కిట 
కిటలాడుతుంటారు. ఆడామొగా అందరూ తాగుతారు. అమెరికాకు వచ్చిన ఫీలింగు నాకింకా 
రాలేదు. ఇక్కడ యెలా ఉన్నా యెలా |డెస్సు చేసుకున్నా ఎవరూ పట్టించుకోరు. [డె సింగు 
గవునులాంటి చిల్లరవస్తువులు కొనుక్కోవడం అనవసరం అనిపిస్తోందిప్పుడు. తిండి విషయం 
కొంచెం బాధ. మనం వంట చేసుకోవాలనుకుంళే కరివేపాకు, కొత్తిమిరతప్ప అన్నీ దొరుకుతాయి. 
)తఎండు, కందిపప్పు, పెసరపప్పు, బియ గం అన్ని మంచివి దెరుకుతాయి. ఎండుమెరపకాయలు, 
కారం మంచివి దొరుకుతాయి. పాలూ, మజ్జిగా అద్బుతంగా వుంటాయి. డబ్బాలో అమ్ముతారు. 
ఇహ వెన్నా, నెయ్యి సంగతి చెప్పనక్క_ర్తేదు. ఇక్కడ క్షబ్బులో వంట చేసుకోవటానికి వీలుండదు. 


27 4 పరద స్మృతి 


కొని ఎలెక్టీక్‌ పెర్క్యులేటరు నాలుగు డాలర్డు పెట్టికొన్నాను. పొద్దున్నే కాఫీ చేసుకుని తాగుతాను. 
తరవాత (16856, శాండ్‌ విచెస్‌కు తింటున్నాను. పళ్ళు, (గుడ్డు తెచ్చుకొని తింటున్నాను. 
మధ్యాహ్నం బయట భోంచేస్తాను. రాత్రీ అంతే 


పరద 
3-2-1963 
[ఇంటికి రాసిన ఉత్తరం.] 
శ 
RoomNo. 126 
The University Club 
803 State Street 
Madison 5, Wisconsin U.S.A. 


ఇవాళ కాలేజీకి వెళా ఎను. ఇంకా ౬123363 [పారంభం కాలేదు. నాకు వారంలో మంగళవారం, 

గురువారం గంట చొప్పున (12365 వున్నాయి. మరో గంట తెలుగు నేరు కుంటున్న 
విద్యార్థులకు తెలుగు సాహిత్యం చెప్పాలి. అసలు Classes లో Indian literature చెప్పాలి. 
Indian Literature మీద పుస్తకాలు కానీ, articles కానీ తీసుకురాలేదు. నేను అక్కణ్ణించి 584 
౧౧211 లో పంపిన పుస్తకాలు యింకా అందలేదు. మరో రెండు వారాలు పడుతుందంటున్నారు. 
వాచిల్టొ కొన్ని పుస్తకాలున్నాయి పనికి వచే ఎవి. నువ్వో పని చేసిపెట్టు. నేను వదిలేసిన press 
cuttings ( Illustrated Weekly వగై రా) వాటిలో Indian literature కు సంబంధించిన 
cuttingsపుంళే air mail మీద పంపు. అట్టు ఖర్చు చెయ్యకు. ఆందులో నువ్వే 961601 
చెయ్యి. Indian Writer Today అనే Series కూడా వునా యి. వాటినీ పంపు. నాకు మొత్తం 
Indian Literature లో 7గురు విద్యార్థులున్నారు. ఇంకా వాళ్ళని నేను కలుసుకోలేదు. రేపు 
మొదటిసారి నన్ను చూడ్డానికి వొస్తారు. ఆ తరువాత ౦125363 (పొరంభమవుతాయి. 


ఇవాళ ఇక్కడ చలి తక్కువగావుంది. బాగా యెండ వొచ్చింది. ఢిల్లీలో చలికి తట్టుకోలేం కాని 
ఇక్కడ మాతం హాయిగా వుంటుంది. 


పరద 
[ఇంటికి రాసిన ఉత్తరం...ఫ(బవరి 19631 
శ 
The University Club 
803 State Street 
Madison 5, Wisconsin U.S.A. 
6th Feb. 1963. 


ఉనతాచ ఏత. వాఖిల 


నువ్వు రాసిన రెండు వుత్తరాలూ ఆందినయి . Illustrated Weekly Cuttings కూడా 


వరద స్మృతి 275 


అందినయి. నాకు అక్కణ్ణించి కావలసిన 14266121 ఏమీ లేదు. కావలసినదంతా యిక్కడే 
పోగు చేశాను. అదే బోలెడు. నిన్న కుంభవృష్టిలా మంచుకురిసింది. ఇవాళ యెండ వొచ్చింది. 
ఎక్కడ చూసినా పిండి ఆరబోసినట్టు తెల్లగా వుంటుంది. చలి అప్పి లేదు.... 
నా లెక్సర్చు వివరంగా యింక్షా రాసుకోవడం లేదు. [0110 రాసుకుని చెబుతున్నాను. 
విద్యార్థులకి సాహి త్యంలో కించిత్తయినా ప్రవేశంలేదు. రొమాంటిక్‌ స్కూలు. ఆంటే మొదట్నుంచి 
చిన్న పిల్లలికి చెప్పినట్లు చెప్పాలి. ఆదీ అవస్థ. ఇప్పుడే లంచ్‌ కి పోయి తరువాత 125585 కి 
పోవాలి. 
మధ్యాహ్నం 12-30 
వరద 
[ఇంటికి రాసిన ఉత్తరం.] 


Room 126, University Club 
803 State Street 
Madison 5, Wisconsin U.S.A. 


18.2.1963. 


నప వపటిప నేనున్న క్రబ్బు నుంచి మా (125585 జరిగే చోటికి ఒక అరఫర్లాంగు దూరం-మా 
క్షబ్బు కెదురుగా లె (బరీ-వెనక Indian Studies Dept. బజారు కూడా మనింటికీ అజ్మల్‌ ఖాన్‌ 
రోడ్డుకీ వున్న దూరం కన్నా తక్కువ. పె కి వెళ్లేటప్పుడు ఓవర్‌ కోటు వేసుకుంటే చాలు. వులెన్‌ 
pull over కూడా వేసుకోవటం లేదు. గదిలో చెమటలు పోస్తయి. బనీనుతో పడుకుంటున్నాను. 
ఏ(పల్లో యెండాకాలం (ప్రారంభం అవుతుందంటున్నారు. ఓవర్‌ కోటు భారం తగ్గవచ్చు. 
వరద 
[ఇంటికి రాసిన ఉత్తరం.] 


Room 126, University Club 
803 State Street 
Madison 5, Wisconsin U.S.A. 


19th Feb., 1962. 

నువ్వు పన్నెండో తారీకున రాసిన వుత్తరం యిప్పుడే ఆందింది. నువ్వు పంపించిన కాగితాలూ, 
హిందీ సాహిత్య చరిత అందినయి. ఈ Material చాలు. 

రెండు రోజుల |కితం నరసింగరావుకి రాశాను. యీ పాటికి వుత్తరం ఆతనికంది వుంటుంది. 


276 వరద స్మృతి 


లాల్‌ నీఎ. ఆర్‌ .కృవ్ణనీ కలుసుకోలేదు. వచ్చేటప్పుడు న్యూయార్కు మీదుగా కాక చికాగో మీదుగా 
సరాసరి యిక్కడికొచ్చేశాను. ఇక్కణ్ణించి బయల్లేరి వెళ్లేటప్పుడు న్యూయార్కు మీదుగా అండను 
పోతాను. అప్పుడు న్యూయార్కులో పదిరోజులుంటాను. ఇప్పటికి డెబ్బయి డాలర్లు ఖర్భయింది. 
ఒక విధంగా చూసో అక్కడ రూవాయి మనకెంత విలువో యిక్కడ డాలరు విలువ అంత, 
టూత్‌ పేస్టు డాలరు. సబ్బూ వగైరా అలాగే వుంటాయి. యించుమించుగా భోజనం మూడు 

పూటలా మూడు డాలర్దవుతుంది. లాం(డీలో నాలుగు చొక్కాలు వుతకటానికి ఒక డాలరవుతుంది. 
ఇక్కడ నేనింకా యేమీ కొనలేదు. వొచ్చేనెల ఒక సూటు కొనుక్కుంటాను. టెరిలీన్‌ షర్లు 
అయిదారు డాలర్రవుతుంది. అంక ఢిల్లీలో యెంతో యిక్కడా అంతే 
రామారావు నాకు క్‌ "న్ని ఫాటోలు తీశాడు. రావటంతోట పంబసాను, 


వరద 
[ఇంటికి రాసిన ఉత్తరం. ] 





The University Club 
803 State Street 
Madison 5, Wisconsin U.S.A. 


23.2.1963 


నువ్వు పదిహనోతారీకున రాసిన వుత్తరం అందింది- మూడు రోజుల।|కితం-వెంటనే జవాబు 
రాయలేక పోయాను. నువ్వు పంపించిన కాగితాలు, పుస్తకం ఆందినవని యిదివరకే రాశాను. 


వగద స్మృతె 277 


అందులో కొన్ని చాలా ఉపయోగకరం. నిన్నా మొన్నా యిక్కడ టెంపరేచర్‌ పడిచాలా చలిగా 
వుంది. బయటికి పోయినప్పుడు. ఇవాళ తగ్గింది. ఈ చలికాలం మారి స నెలాఖరు వరకూ 
వుంటుందని చెబుతున్నారు. తరవాత యెండాకాలం. ఓవర్‌ కోటు పీడ వదిలిపోతుంది. 

నేను 562 Ma ద్వారా డిసెంబరు నాలుగో తారీకున పంపిన పుస్తకాలు యింకాచేరలేదు. 
మూడు నెలలు కనీసం పడుతుందని చెబుతున్నారు. వొచ్చే నెల రావచు ఎను. నేను తెచ్చిన0రు 
యిక్కడ play చెయ్యటానికి విలుండదని కెల్తీ అన్నాడు. అక్కడి 660612 current కీ 
యిక్కడి కరెంటుకీ తేడా వుందిట. అయినా adjusters తెప్పించి [ప్రయత్నం చేదామన్నాడు. 
మా 0125565 వరసగా జరిగిపోతున్నవి. విద్యార్థులు [శద్దగా వింటున్నారు. lectures తయారు 
చెయ్యటంలో నాకేం బాధ కనిపించటంలేదు. జూన్‌ మొదటి వారానికల్తా (125585 అయిపోతయి. 


అభికమి కాశ ఇఖశ థి వి బపనవచిచి టి 


పరద 


[ఇంటికి రాసిన ఉత్తరం.] 





The University Club 

803 State Street 

Madison 5, Wisconsin U.S.A. 
lst March, 1963 


Rete న్న మా 0185565 లో నేను తీసుకొచ్చిన (1065 ని play చేశాను. అద్భుతంగా 
oo కో 
వున్నయి. “పూర్ణమ్మ, కన్యకి చిట్టీ, లక్ష్ముడూ పాడారు. చిట్టివి మరో రెండు పాటలు కూడా 


278 





వరద స్మృతి 


శారు. విద్యార్థులందరూ విన్నారు. వరద 
[వరద రాజేశ్వరరావుగారి రెండవ చెల్లెలు సుజాత, పెద్ద చెల్లెలు రాజ లక్ష్మీ] 
[ఇంటికి రాసిన ఉత్తరం.] 


ht డ్‌ 


CEI sp 


రద స్మృతి 
స ఈ 2/9 


1-8-468, 
Chikkadapalli, 
Hyderabad. 
March 7, 1963. 
వరదా, 

నీ మూడుత్తరాలూ అందినై. నేనిక్కడికొచ్చి దాదాపు నెలయింది. నీ వుత్తరాలు మలకపేట 
పోవటం వల్ల కొంత ఆలస్యంగా అందుతునై్నై. యిన్నాళ్ల నుంచి నీకుత్తరం రాయకపోవటానికి 
చాలా కారణాలునై్న్నై. అన్నిటికన్నా ముఖ్యమైంది నాకు మనసు మనసులో లేకపోవటం......... 
అమెరికాలో నీ (ప్రస్తుత కర్తవ్యం అగమ్యగోచరంగానే వుంది. నువ్వు అసహాయ హరుడిలా 
అక్కడికి వెళ్తినట్టయింది. నేనే కాదు యెవరికీ సహాయం చెయ్యటానికి సాధ్యమయిందికాదు. 
యింతకు ముందు వెళ్లిన మాచే కూడా యిలాంటి వుద్యోగమే నిర్వహి ంచివుంటాడనుకుంటాను. 
కేవలం నీ (పజ్ఞ మీద ఆధారపడి యీ నాల్గు నెలలూ కాలన్షేపం చెయ్యాలి. యీ మధ్య నీ 
బావమరిది వొచ్చినప్పుడు “దక్షిణాం ధ సాహి త్యములు'అనేదీ, కేంద అకాడమీ వాళ్లు (ప్రకటించిన 
Indian Literatures’ నీకు పంపమని యిచ్చాను. బహుశా రెండో (గంథం నీ దగ్గిర వుండి 
వుంటుంది. మొదటిది నీకు చాలా ఉపయోగకరంగా వుంటుంది. అందులో ముఖ్యంగా (ప్రతి 

వ్యాసానికీ చివర ఆధునిక యుగం అన్న భాగం. యీపాటికి నీకీ పుస్తకం ఆంది వుంటుందనుకుంటాను. 
నువ్వు రాసిన ఛాయావాదాన్ని గురించీ కల్లోల్‌ వుద్యమాన్ని గురించీ నేనేమీ 
సంపాయించలేకపోయాను. యేదేనా నిమ్మర్షగా కావాలని రాస్తే యెంత |శమైనా [ప్రయత్నం చేసి 
పంపుతాను. 11135. Weekly లో పడ్డ సాహి త్య సమీక్షలన్నీ నువు గాలించి తీసుకుపోయావని 
కృష్ణ. చెప్పటం వల్ల అవినే పంపలేదు. అందులో కొన్ని నీకు బాగా ఉపకరించాచ్చు. యింతకూ 
యింగ్లీషులో పుష్కలంగా అనువాదాలు లేకపోవటం వల్ల దేన్ని గురించి ఉపన్యసించినా అరణ్య ' 
రోదనంగా వుంటుంది. నది వొడ్డున యీత నేర్పినటు. 


ఏపిల్‌ నెలలో రాబోయే Illus. Weekly 3 Contemporary Telugu writing గురించి 
"పెద్ద వ్యాసం రాస్తున్నాను. పూర్తికాగానే నీకు పంపుతాను. 

యీ పాటికక్కడి పరిస్థితుల కలవాటు పడీ తిండ తిప్ప లూ నరిపడేట్టు చూసుకుంటున్నావను 
కుంటాను. కేవలం శాకాల మీద ఆధారపడ్డా ఆ దేశంలో యేకొరతా వుండదంటారు. నీ అనుభవం 

ఈ యెలా వుందో మరి. చేకూరి రామారావూ వాళ్లూ సాయిలా పాయి లాగా వున్నారనుకుంటాను..... 

నీ ఉత్తరాలను బట్టి చూస్తే నువ్వు త్వరగా తిరిగి రావాలనే ఉద్దేశంలో వున్నట్లువిపస్తున్నది. 

అక్కడి వాళ్ళను గురించీ వాళ్ల, సాంఘిక జీవనాన్ని గురించీ నువు రాసిన విషయాలు నిజమే 
కావొచ్చు. కాని మన దేశంలో వున్న నిస్పృహా, జడత్వమూ ఆక్కడంతగా లేవనుకుంటాను. 
Insecurity అన్నది అంతగా వినాశహేతువై న అనుభవం కాదేమో- ఉదాత్తంగా చూస్తే వాళ్లు 
(గ్రహించినా [గహి౦చక పోయినా ఆసిధారావతమవుతుంది. అసలీ మానవ జీవనంలో s౭0Unty 
యెక్కడుంది గనక -యేవో సాకులు చెప్పుకుని బతక్కపోతే అసలు బతగ్గలమా. 


2830 వరద స్మృతి 


నిక్కా_వలిసిందేదనా నేనిక్కళ్ణుంచి రాసి పంపగలిగితే నాకు త ఎపగొ వుంటుంది. వివరంగా 
అన్ని సంగతులూ రాయి. యీపైని వారం వారం రాస్తూ వుంటాను. కెల్లీ కనిపిస్తే అడిగానని చెప్పు, 


[అబ్బూరి రాసుక ఎమ్లైరావు.] 


Telephone Directory లో చూసి, రామధారీ సిన్హాదినకర్‌ , హేమబారువా అ(డస్సులు పంపు. 
వాళ్లకి వుత్తరం రాన్తాను........ 


వరద 
8.3.63 


[ఇంటికి రాసిన ఉత్తరం.] 
ఉ 





(ప్రస్తుతం Indian literature లో modem trends మీద lectures యిస్తున్నాను. వారానికి 
రెండు సార్టు-ఒకొక్క. class 75 నిమిషాలు. విన ఎ రెండో లెక ప రయిపోయింది. బాగానే 
చెబుతున్నాను. ఆయితే యీ $ubject మీద లోగడ కీంచిత్తయినా prepare చెయ్యలేదు కనక 
తెగ (శ్రమించి చదవాల్సి వస్తోంది. నా 01253 లో యేడుగురు విద్యార్థులు. అందులో ముగ్గురు 
ఆధార్తిరు, తతిమ్మా కోర్సులలో కన్నా నాకే ఎద్యార్థుల సంఖ్య యెక్కువ. దానివల్ల కొంచెం 
(|661€కూడా వుంటుంది. ఇది కాక తెలుగు భాషనేరు ఎకు ంటున గీ ఎద్యార్లు లకు (ముగ్గురునా సరు) 


వరద స్మృతి 281 


తెలుగు సాహి త్యం మీద వారానికి ఒక గంట పాఠం చెప్పాలి. అది యింకా (పారంభం కాలేదు. 
ఇక్కడ చలి అష్టే లేదు. చుట్టూ మంచువున్నా భరించేంత హాయిగా వుంటుంది. 
గదిలో ఒక్కొక్కప్పుడు చెమటలు పోస్తయి. అనవసరంగా నేనెక్కువ బట్టలు పట్టుకొచ్చాను. 
ఇక్కడ వాళ్లు లోపల అండర్‌ వేర్లు నూలుతో నేసినవి వేసుకుంటారు. నలభయి రూపాయలు 
తగలేసుకుని వూలువి కొన్నాను . అందరూ సామాన్యంగా రెండే బూట్లు వాడతారు. 
(డ్రస్సింగ్‌ గౌనూ అనవసరమే. ఇక్కడ (డెస్తు విషయంలో యెవళ్ళ్లూ అఆస్ట్రే పట్టించుకోదు. 
వరట 


[ఇంటికి రాసిన ఉత్తరం. ..... మార్చి 1963] 





[ (పా. ఎమినో తో “వరది] 


28 వరద స్మృతి 





బు 22nd March' 63 

నిన్నటితో యిక్కడ చలికాలం ఆయిపోయింది యిక్కడి సంప్రదాయం (ప్రకారం. కాని 
ఓవరు కోటు వేసుకోవటం తపృటంలేదు. ఇప్పుడు పగలు 45 డిగీలుంటోంది. మంచుకరిగి 
పోయింది. మే నెలాఖరికల్లా నా పాఠాలు చెప్పటం అయిపోతుంది. ఇక్కడ మరియెన్నాళ్లుండే 
అవకాశం వున్నా చూస్తూ చూస్తూ ఢిల్లీ వుద్యోగం మానేసుకోవటం మనస్కరించటం లేదు. ఈ 
అనుభవంతో మళ్లీ యెప ఏడో ఒకప్పుడు యీ (ప్రాంతాలకి రావచు ననే ధె ర్యం వుంది. అంచాతనే 
యిక్కడ పనై పోగానే న్యూయార్కు వెళ్లి అక్కణ్ణించి లండన్‌ పోదామనుకుంటున్నాను. 
వీలయినంత తొందరగా యింటి కొచ్చేదామనుకుంటున్నాను. మొరార్డీదేశాయి కొత్త బడ్డటు వల్ల 
అక్కడ ధరలన్నీ బాగా పెరిగిపోయివుంటయి. 


వరద 
[ఇంటికి రాసిన ఉత్తరం] 


శ 
Madison, 


7th Apnl, 62. 


త చలి కాలం పోవటంతోకే యిక్కడ ఆడపిల్లలూ మగపిల్లలూ సగం దాకా గుడ్డలు 
వేసుకుని తిరగటం మొదలు పెట్టారు. అది ఏళ్ల సంస్కృతి అంటారు. మనకు మాతం 
జుగుప్వాకరంగా వుంటుంది. ఒకసారి చూస్తే బాగుంటుంది. రోజూ చూస్తే బాగుండదు. కాలేజికి 
వొచ్చేటప్పుడు మాసిపోయిన చిరిగిపోయిన బట్టలతో వొస్తారు. చెప్పులు పాలిష్‌ చేసుకున్న 


వరద స్మృతి ౧83 


పాపాన పోరు. ఆడపిల్లలు మాతం అందంగా వుంటారు. (ప్రతి పెళ్లికాని ఏల్లకీ బాయ్‌ (ఫెండ్‌ 
ఉంటాడు. ఉండక పోతే సాంఘికంగా వాళ్లకో పెద్ద లోపం. కు రాళ్లకలాగే గర్ట్‌ |ఫెండ్‌ - పెళ్లికాక 
పూర్వమే అసలు కార్యకమం పూర్తవుతుంది. పెళ్లికాక పూర్వం యెంత మందితో పోయినా 
తప్పుగా పరిగణించరు. పెళ్లయిన తరవాత మాతం ఆలాపోతే చాలా తపు సం ఇదీ యిక్కడి సాంఘిక 


వరద 
[ఇంటికి రాసిన ఉత్తరం] 
త 


10th April, 1963. 

ఈ దేశంలో విసుగుపుడుతోంది. క్షణం యుగంలా వుంది. 

మరో 'రెణ్లెల్టు.............. 

రోజులు దగ్గిర పడుతున్న కొద్దీ యిక్కడ పనెక్కువవుతోంది. అయినా వీలయినన్నిసార్హు 
వుత్తరాలు రాస్తుంటాను. నువ్వేంఅనుకోకు. హాలీవుడ్డు విశేషాలు పెద్దచెప్పుకోదగ్గవి యేవీ లేవు. 
వూరు బాగుంటుంది. సినిమాతారల యిళ్ళు అద్భుతంగా వుంటయి. ఆక్కడ డిస్నీలాండ్‌ ఆని 
వేరే అరవై యెకరాల్లో నిర్మించారు. ఆది చూశాను. వాల్డ్‌ డిస్నీ సినిమాలా వుంటుంది. అక్కడ 
చూస్తుంకే- వర్ణించటానికి వీల్లేదు............. 

వరద 
[ఇంటికి రాసిన ఉత్తరం] 


ABBURIRAMAKRISHNA RAU 
వాల్తేరు 
17.4 1963. 
వరదా, 
నువు భారతీయ సాహిత్యాన్ని గురించి వ్రాయదలుచుకున్న (గంథం తొందరగానూ 


సలక్షణంగానూ రావాలంళశే ముందుగా దాని స్వరూపాన్ని గురించి బాగా ఆలోచించుకోవాలి. యీ 
దృష్టితో యితర సాహిత్యాలను గూర్చి రాసిన పుస్తకాలేవేనా వుంకే పట్టుకురా. యీ మధ్య 
శ్రీ నివాన అయ్యంగారు 16129 Literature మీద రాసిన భాగాలు చదివాను. అపరిచితాలయిన 
వివిధ భాషా సాహి త్యాలను గురించి పరస్పర సంబంధంలేని విషయాలెన్నో అందులో చేర్చారు. 
చాలా ఆసంగతంగా వుంది. మనం మరేదైనా కొత్త మార్గం తొక్కాలి. యీ దేశంలో వున్న 
పధ్నాలుగు భాషల్ని వొక్క. మనిషి పరామర్శించటం సాధ్యమైన పనికాదు. కాని వీటన్నిటి లోనూ 
అనువాదాలాధారంగా కొన్ని పోలికలు చూపించటానికి వీలుంటుంది.. ఆలాంటిదేదో లక్ష్యంగా 
వుంచుకుని ముఖ్యమైన చారి(తికాంశాలు చూపిస్తూ అందరికీ వినియోగించే పద్దతిగా రాయాలి. దీని 


28 4 వరద స్మృతి 


విషయంలో యిప్పటుంచి ఆలోచిస్తూవుండు. యీ పని కోసం మనం సేకరించాలి ఎన సామా గి 
యేదైనా నికు స్పురిస్తే వెంటనే రాస్తూవుండు అవన్నీ యిక్కడ చేరదీయ టానికి ప్రయత్నిస్తాను. 

గురజాడ వర్ధంతి సందర్భంలో ఢిల్లీ వెళ్లాలనుకున్నాను. అక్కడ యీ విషయాన్ని చూసే 
కార్యకర్తలు అసమర్ధులు కావటం వల్లా ఆంధ పభుత్వమూ .............. యేమా(తమూ కలిసి 
రాలేకపోవటం వల్లా మానుకున్నాను. 


[అబ్బూరి రామకృష్ణారావు] 


California. 
18th April 1963. 
నేను జెర్‌క్‌ లీ (కాలిఫోర్నియా యూనివర్సిటీ) లో మూడు రోజులు, శాన్‌ | ఫాన్సిస్కోలో 
మూడు రోజులూ ఉండి మొన్ననే యిక్కడికి వొచ్చాను. ఆదివారం పాద్దున తిరిగీ మాడిసన్‌ 
వెళ్ళిపోతున్నాను. బెర్‌క్‌ లీ బాగుంటుంది. ఆంత చలికూడా వుండదు. నేనున్న మూడు రోజులూ 
ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వాత్స్యాయన్ని కలుసుకున్నాను. బెర్‌క్‌ లీలో యెక్కడ 
చూసినా పచ్చగా గడ్డీ పూవులూ రంగు రంగులవీ వుంటయి. శాన్‌ (ఖాన్సిస్కో యించుమించు 
బొంబాయిలా వుంటుంది. చక్కని నగరం. అక్కడ నైట్‌ క్షబ్బులు చూశాను. నైట్‌ క్షబ్బుల్లో 
చూసే దృశ్యాలే సినిమాల్లో కూడా చూపిస్తారు. కాని తీరా చూసిం తరవాత ఒకరకమైన జగుప్ప 
పుడుతుంది. ఇక్కడి ఆడవాళ్లు బట్టలు వేసుకుంకునే బాగుంటారు. 


వరద 
[ఇంటికి రాసిన ఉత్తరం.] 
త్ర 
UNIVERSITY OF CALIFORNIA 
Department of Classics 
5224 Dwinelle Hall Berkeley 4, California 
April 23, 1963 


Dear Mr. Rau, 
It was very pleasant to meet you and to have an opportunity to talk on 
subjects of mutual interest. 

I have had to be out of town for several days and my work piled up, 
but at last 1 have been able to compile the biographical data that you 
asked for. I enclose it on a separate sheet. If you should need any more 
details, I shall be glad to supply them. 

With all best wishes, Yours sincerely, 


1! 4 ౨ ట్‌ గ 


వరద స్మృతి 285 


నేను అమెం కాలో ఉన్నప్పుడు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి వెళ్ళాను. 
అక్కడ సుప్రసిద్ద హిందీకవి సచ్చిదానంద వాత్స్యాయన గారుండేవారు. ఆయన 
నన్నాక ఆన భోజనానికి పిలిచి మరి కొంతమంది విశ్వ విద్యాలయంలోని 
ఆచార్యులను కూడా ఆహ్వానించారు. భోజనానంతరం నను వ భారతదేశానికి 
సంబంధించిన ఆసక్తికరమైన సంఘటన మీద కాశ్శేపు మాట్లాడమన్నారు. నేను 
చీరాల సత్యాగహం మీద (ప్రసంగించాను. అందరూ ఆశ్చర్య చకితులయినారు... 


నేను అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ ... విశ్వవిద్యాలయంలో నాటక శాఖ 
చక్కని నాటక (ప్రయోగాలు నిర్వహించేది. అక్కడ విశ్వవిద్యాలయంలో వాచిక 
శాఖకూడా ఉండేది. ఆశాఖలో ఆచార్యుడుగా ఎ.సి. స్కాటు గారుండేవారు. నాకు 
చాలా సన్నిహిత స్నేహితుడు ... ఒకసారి న్యూయార్కు యేదో కార్యాంతరం మీద 
యిద్దరం పోయి అక్కడ పరిసర [ప్రాంతమయిన (గీన్‌ విచ్‌ విలేజిలో ఓ నాటకానికి- 
అతి కష్టం మీద టిక్కట్టు సంపాయించి - వెళ్ళాం. జెనే రాసిన 'BlaCks' అనే 
నాటకాన్ని (పదర్శిస్తున్నారు. అందులో పాల్గొన్న నటీనటులంతా నల్లవారే ... 
నాటకం చూస్తుంటే మనం కూడా ఆ నాటకంలో పాల్గొంటున్న అనుభూతి ఉండేది. 
నేను యెంతో ఆనందించాను. మా దేశంలో |గామసీమల్గొ యిలాంటి అనుభూతి 

అెటుక Saad కలుగుతుందని కుతో తో be i 





& die 


౨౪6 వరద స్మృతి 


Madison, 
రాజమండి నుంచి మన పద్యాల అనువాదం కోసం అనుమతి కోరిన వారికి అనుమతిసూ 


నేను కొన్న జపాను బొమ్మల మీద కూడా పన్ను వేస్తారుట. ఎంత వేస్తారో చూడాలి. అయితే 
మొత్తం మీద నీ కోరిక తీరుతుంది. మూడు బొమ్మలు కొన్నాను 
26.4.63 


వరద 
(ఇంటికి రాసిన ఉత్తరం.] 


4oq మలం Rad Ra. 


HRT) 


Dash. ha Cs గై. Ui 


DH ME 0 Wnt 
హా ek 


on వ 
వు మ సు 


Crm aR pa BY 


వ్ల a 
న Rane AN ee తన 
ఏ రర అయి మ మూసా 


ఎ ఇ 
es YU కం 


(a క శ 





వరద స్మృతి 287 


Madison, 
28.5.63 
పప ఇక్కడ నుంచి మకాం యెత్తి అన్నీ సర్దుకునే హడావిడిలో వున్నాను. ఫోటోలు పంపడాని 
క్కూడా తీరిక లేదు. ఊపిరి సలపనంత పని. పరీక్ష పేపర్లు కూడా దిద్ది మార్కులు అఫీసులో 
యివ్వాలి. న్యూయార్కు చేరగానే మళ్లీ రాస్తాను. 


వవణఖ అజ అహ శతి శి శత 


వరద 
[ఇంటికీ రాసిన ఉత్తరం] 


జము Er క్ష | శ 
/ అ: bh ॥ థ్‌ 
క్‌ 5 జ టో గ లీ ' జ్‌ 

ల వ్‌ గ్‌ శ t ad వ న్‌ - 

న య ఘం న | = 

నే aor TE : స్‌ న 


“చన 





[యూవివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ లో ఇండియన్‌ స్టడీస్‌ డిపార్ట్‌మెంట్‌ లోని 
విద్యార్థులతో “వరది-వెనక వరనలో మధ్యన ఉన్నది Dan Matson] 


వరద స్మృతి 


June 5, 1963. 
Dear Sri Rajeswara Rau garnu, 


Hope you are having a nice time, if not a busy time at New York. We, at 
816, W Johnson are as usual. 

I had a letter from a friend at Tirupati. He writes 60 say that my V.C. is 
not attending the Conference of Common wealth Vice Chancellors at 
London during this month. It seems thatour Government did not allow more 
than five V.C.s for the Conference. Dr.A.L.Mudaliar and Dr.C.P.R .lyer will 
be representing the South Indian Universities. 

I will be leaving for Chicago on June 10. My Chicago address will be: 

G.N.Reddy 

5012, Dorchester 

Chicago - 15, Illinois. 

How are our friends Sri Krishna and Shri Bhatt? Please convey my 
regards to them. 

Tam sure you will not forget the good times we all had here. We miss you 

very much. 
Wish you a nice and happy home ward journey. 
With regards, 


Sincerely yours 



































న. గా ల్ల కో 
ల ల 
జే ల్‌ ౯ 
అనీ 
a a న్‌ 
wi + ళో త్‌ 
జౌ జ్‌ స్త 
il Gl 
లో జ ఇ క 
" షు ్‌ 
ఎల ల షు 
hk నో కీ 
ల 
ఖో r అ mee 
గౌ వో స 
నా ఇ 
జె 
a 
తీ 
జ్‌ a 
లో 
బం స్ట a 
a జీ 
ధం ళ్‌ స్ట 
3 YE క క ల 5 
జీ లె గ్‌ బో లో x gr * స్త 
i భో ళ్శి శక్‌ ఆ జీ అ ల గ త వ్‌ న ఛ "శ . x క్ష 
r శ స్తై న. ఖో ల్‌ స్తే క “ జో గ bp శ 
tees a 
ల్‌ో 
న eT a a 
“ 4 బె జ లో ఒతణ్నన్య త్న్‌ వై a 
హ్హ సక ఇ లో Hrs a శ న్‌ 
ళో నో Wop" 7 a = తుం కలో క గ్‌ జ్‌ 
హ్‌ ( స అల నః న. 2 rH ఇ “ 
ఫి 
కా md ళో లబ్‌ శ లో స్ట 
ఫ్‌ షీ i నో త లో 
p జ et శో ల శ్‌ ట్‌ ల 
గ్‌ . Ye సం ల నో స్థం నో ప్‌ a ఖో లో ణి న 
త్‌ శి wr ళో శ 
గ ళ్‌ ఖా శః ల ree ల | CARE Wr వజ స FF Pry ళో సై న 
జ ణి జ్య ఆరో డు ణీ య్‌. లేన గ జ బ్‌ 
ల్‌ జీ జ జ జ a క జల్‌ ల bef జ “Am జో! ఫో యే A లీ నా తో 
లో Wren STE క ఖో జ Hag? x rd చ ణే 
లను. “4 నే పోటిలో గ్‌ బ్‌ స్ట క న స్స ఖ వ స్ట 
౧ m7 మ్ల స న! లా ణీ గ స ల్‌ 
ha fr? ల్‌ బలల జ జా " శ ఖ్‌ 
ఒకు క్‌ ఇ జా ణీ గ ఫ్‌ 
ర x జో ల లజ స జ జీ జ శ 
జ లో 4 - గ శ a వై ఖో 4 
నే శ్శ శో క్ని న! 
wg పతీ సల wan ™ శ్‌ లో బ్య లై 7 


లి గీ ' 
జో గం లిక ల we] చర భో 


Bde a TT re LP TEs కా 


రా 


[ ఆమెరికాలోని (పము (పచురణకర్తలతో “వరది]. 


John Wiley & Sons, INC., Publishers, New York, & London, 
6th June,1963. 


2220 నువ్వు ఒకటో తారీకున రాసిన వుత్తరం అందింది. న్యూయార్కులో పద్నాలుగో 
తారీకుదాకా వుంటున్నాను. ఇక్కడ ఆఫీసులో పనిచేస్తున్నాను. పొద్దున తొమ్మిది నుంచి 
సాయంకాలం నాలుగున్నర దాకా. ఆ తరవాత వూళ్ళా తిరగటం, ౮౫.0. మొదలయినవన్నీ 


చూశాను. ఆంత మూర్చపోయేట్టుగా ఏమీ లేవు. నిన్న రాతి ఎ.ఆర్‌ .కృష్ణ లండను వెళ్ళిపోయాడు. 
నేనొకలే ఒక హోటల్లో వుంటున్నాను. మధ్య మధ్య మా ఆఫీసు వ్యవహారాల కోసం తతిమ్మా 
publishing houses కి పోయి వస్తున్నాను. నిమిషం తీరిక లేకుండా వుంది. ఎప్పుడ "చ్చి ఢిల్లీలో 


మనింట్లో వి(శ్రాంతి తీసుకుందామా అని వుంది. 
" వరద 


[ఇంటీకి రాసిన ఉత్తరం] 


290 వరద స్మృతి 


లండన్‌లో $ జూన్‌ 1963 


[అమెరికానుంచి తిరిగి వచ్చేటవ్లుడు దారిలో లండన్‌లో దిగారు. తరవాత 
యూరప్‌లోని కొని టై ముఖ్య నగరాలను నందర్శ్భించారు._ 


... అమెరికా, ఇంగ్లండు, ఇతర యూరోపియను ముఖ్య నగరాల్లో నాటకరంగాని | 
సన్నిహితంగా తిలకించే అదృష్టం కలిగింది. ఆ దేశాల్లో నాటకరంగం యెన్ని 
అవాంతరాలు వచ్చినా సజీవంగా పరిపుష్టంగా వర్షిల్లటం చూశాను. ఆయా నాటక 
మందిరాల్గ్టొో (పదర్శించే నాటకాలను చూసేందుకు టిక్కట్టు అంత సులభంగా 
దొరికేవి కావు. నెలరోజులకు ముందుగా కొనుక్కోవాలి. అంకే నాటక రంగానికి 
సామాజికుల్లో అంత ఆదరణ వుందన్నమాట ... 





న 
నయ 
లో te} Ere 
: నమా చ. 
త 
లి గట = లో 0 3 


[లండన్‌లో మిత్రులు ఎస్‌.వి. రామారావు, కుమార్‌ బెనర్జీ, మంత్రి శ్రీనివాసరావు, 
మొదలై నవారితో “వరది] 


వరదస్మృతి 291 


న్యూఢిల్రీలో $ 1963 = 81 
అవురికొ : నుంచి ' తిరిగి వచ్చాకా 


[ఆమెరికా నుంచి తిరిగి వచ్చాక లండన్‌ నుంచీ అమెరికా నుంచీ మతులు 
ఉత్తరాలు రాశారు. చాలాకాలం తరవాత 'చేరాతలు” శీర్షిక (కీంద డా.' చేకూరి 


రామారావుగారు ఒక నందర్భ)ంలో తమ అమెరికా జ్ఞాపకాలు కొన్ఫి రాశారుః! 


41, Fitzroy Square, 
London W-1 
England 
3.7.63 
Dear Mr.Rau, 

Ifirstappologise for not meeting you when you left London Y.M.C.A. on 
the 24th morming for Pans. 1 hope you enjoyed your stay in Paris and 
Frankfurt while on your way back home. 

Mr.Mantri left for Stratford-on-Avon yesterday morning for a six-day 
trip - he will be visiting some places near about and then will be proceeding 
to Clinchester where he will stay for a few days. His tour has been arranged 
by the British Drama Board. He has left the room in Y.M.C.A. and has kept 
some of his things with me. Itis really very unfortunate that he has to move 
about with his crutches but on the other hand it might also be an advantage 
on his part collecting sympathy from these heartless Englishmen here. 

Ihave written a letter to Prof.S.Deb, Head of the Department of Geolog1- 
cal Sciences, Jadavpur University regarding you and I-think he might be 
contacting you when he returns to Calcutta from Simla where he is at present 
attending the Himalayan Geological Summer School. I would also request 
you to write to him at his University address which is most probably with you. 

Sir, ithas been very nice meeting you in London. Ihope you enjoyed your 
seven days stay here. Though Icould not devote much of my time but still 
Ihope we have tried to make your stay here as far as possible pleasant. Your 
company was extremely welcome and enjoyable and I will remember it for 
a long time. I wish you could have stayed in London a bit longer. 

Regarding the coloured photographs 1 have sent it for development and 
printing at Kodak colour process studios at Sussex and as soon as I receive 
them I will be despatching them to you in New Delhi. I hope the black and 
white picture which you took in London has come out well. Could you please 
end us some copies of the photoerapDhs at your convenience? 


i 


29 2 వరద స్మృతి 


Please inform Mr.Lal (Lecturer, St. Xaviers, Calcutta) when you next 
write t0 him that you met me in London, as he knows my brother-in-law very 
well, most probably he might be knowing me also. 

Mr.Mantn's stay for the next few months 18 still not settled. His tenure 
of scholarship will be ending on 1>th of this month, he was telling me that 
he might be putting up with Mr.Hyder if he gota job in some producer's firm. 

Dr.Subha Rao, Krishna Reddy, Rama Rao and myself always cherish 
with joy the nice seven days we spent with you in London. 

Hope this will find you and your wife in best of spinit and health. 
With regards, 


Kumar Banerjee 
P.S.Hoping to hear from you soon. KB 


అండన్‌ 
5.8.'63 
మహారాజ శ్రీ, రాజేశ్వరరావు గార్కి, 
రామారావు నమస్కారములు. 
మీరు క్షేమంగా (అంటే కెమేరాపై అధికపు సన్నులు వగై రాలు లేకుండా) చేరారని భావిస్తాను. 
వున్నన్నాళ్లూ యిక్కడ మాకు కాలం సరదాగా గడిచింది. 
ఈ మధ్య శ్రీ శివరామ మూర్తిగారు (National Museum) వచ్చారు. చాలా మంచి మనిష, 
మీ గురించి చెపితే బాగా తెలుసునన్నారు మీరు. రోమ్‌ వెళ్ళారు. ఆ తర్వాత ఇండియాకు వెళ్తారట. 
ఎలా వున్నారు మీ తమ్ముడు గోపాలకృష్ణ? నేనడిగినట్లు [వాయగోర్తాను. 
ఇప్పుడు విపరీతంగా శెలవలు నాకు. ఆంకే మరో రెండు మాసాలు వూరికే వుండడం (అంటే 
స్కూలుకు వెళ్ళకుండా). చేతినిండా పనివుంది చి(తాలు వేసేది. 
సరే వుండనా యిప్పటికి. 
నమస్కారములు 


S.V. రామారావు. 


వరదస్మృటి 293 





LINGUISTIC RESEARCH PROGRAMME 


CORNELL UNIVERSITY 
. DIVISION OF MODERN LANGUAGES 


D. M. Matson, Ph.D. (Wisconsin) 
Field Director of Research 


B. 9. Mahapatra, M.A. ( London ) 


Linguistic Research Specialist 


4 7 < ష్‌ ౧6 June 1965 
లా ౭శ్యర లాను 0౪ అ 


A long time has passed since that distant Friday night when we two went 
to Lorenzo's for beer and Paisan's for pizza, anda lot has happened since then; 
but I still remember your interest in publishing books on linguistics. Im 
writing to tell you about what I consider to be an excellent opportunity for 
your firm. 

The book is READINGS IN LINGUISTICS, edited by Martin Joos (of the 
University of Wisconsin), published in the States by the American Council 
of Leamed Societies. It is a collection of articles published in leamed 
journals in America, and traces the development of descriptive linguistics in 
America from 1925 to 1957. Itis my own firm conviction that every senous 
student of linguistics should own a Copy of this important book. 

It was recently brought to my attention by a friend teaching linguistics at 
Calcutta University, that not sven the University library has a COpy of 


వరదస్మృతి 


READINGS IN LINGUISTICS, much less any of the students. I decided that 
something should be done about this. 

I wrote a letter to Martin Joos, asking about the chances of geting Asian 
rights to the republication of RIL. I quote from his reply: 

"Indian" reprinting, not for export outside Asia, will probably be easy to 
arrange. The ACLS contact for this should be the Bursar or Controller, 
Mrs.Alice Harger, ACLS, 345 East 46th Street, New York 17. The first 
publisher to speak will probably get the book exclusively. The ACLS would 
supply two paperbound copies of the third edition (1963). The publisher 
should offer royalties for ACLS account, to be held in an account to be set up 
in an Indian bank and blocked: the money would be'spent only within India, 
perhaps not for many years: the time is sure to come when the ACLS will 
want to spend iton some activity within India anyhow, and can afford to wait. 
What could be fairer?" 

If you are interested in this enterprise, I'd appreciate your letting me know 
night away, as Prof Joos is most anxious to learn of the outcome of my efforts. 


I'm leaving today for Tirupati, to see our good friend G.N.Reddy and to 
clean up some work that he and I started about a year and a half ago. Iexpect 
to be passing through Delhi early in August , on my way back to the States 
to get married. Perhaps we can meet. 


Until then, my best regards. లా 
భం. మ్య ర 


"ళో - 
శ 





వరద స్మృతి పతక 


చేరాతలు 


అమెరికాలో ఆ ముగ్గురూ! 


డా. చేకూరి రామారావు 


బి.ఎన్‌ .రెడ్డిగారూ, అడపా రామకృష్ణరావుగారూ, నేనూ ఒక సంవత్సరంపాటు మేడిసన్‌ 
(విస్కాన్సిన్‌) నగరంలో కలసి కాపురం చేశాం. అప్పటీకే నేను వంట చెయ్యటం కళగా అభ్యసిస్తూ 
శాస్త్రంగా పరిశోధిస్తున్నాను. .... 

అప్పుడు ఆ ఊళ్లో కొన్నాళ్లు (అబ్బూరి) వరద (రాజేశ్వరరావుగారు) కూడా ఉండేవారు. 
మాకు తరచుగా వచ్చే అతిథి ఆయన. ముక్కలపులుసు ఆయన స్పెషల్‌. అందరం తెలుగు 
సాహి త్యాభిమానులం. గంటల కొద్దీ సాహిత్యం మీద చర్చలు జరిపేవాళ్తం. రెడ్డిగారు మితభాషి 
ఎక్కువగా వినేవారు. ఎప్పుడన్నా తోస్తే తీర్పులాంటి ఒక విలువైన మాట అనేసి ఠక్కున 
ఊరుకునే వారు, వాగుడు మాకొదిలేసి. నాకు కాస్త హుషారు ఎక్కువై తే (గౌంథికంలో మాట్లాడ 
వాళ్లకి వినోదం కలిగించేవాణ్ని. సాహిత్యచర్చలు జరిగిన చరిత్రాత్మక గృవాం వెస్ట్‌ జాన న్‌ వీధిలో 
816 నంబరు. 1984లో మేడిసన్‌ వెళితే ఆ ఇల్లు కనబడలేదు. అమెరికా వాళ్లకు చర్మిత 
(ప్రాముఖ్యం తెలిసి చావదులా ఉంది. ఆ ఇళ్లు పడగొఫ్టుసి ఉంటారు. 

(“ఆంధధ్రజ్యోతి, ఆదివారం, - [1988] 





వ్‌; 


296 


[అమెరికా నుంచి తిరగి వచ్చా 


జ 


జక 


బా A hm Ee ఎ 


ఉల ర్‌ 


Po పల ల లక్‌ వలల ల వప కులననో కత 


వరద స్మృతి 





పరద స్మృతి 2౦7 


ఉద్యోగ నిర్వహణ; మిత్రులు 


అమెరికా నుంచి తిరిగి వచ్చేశాను... హైదరాబాదు పోయి అక్కణ్లీంచి విజయవాడ 
వెళ్ళాను మిత్రులను చూడడానికి... నేనూ రామదాసూ సాటయిఫారం మీద నడవటం 
(ప్రారంభించాము... హఠాత్తుగా ఒక వ్యక్తి దాసును పేరుతో పిలిచాడు... నన్నతనికి 
దాసు పరిచయం చేశాడు. అంతకు ముందు మా ఇద్దరి మధ్య ఉత్తర (ప్రత్యుత్తరాలు 
నడిచేవి. ముఖపరిచయం లేదు. అతనే దేవరకొండ బాలగంగాధరతిలక్‌ ... తిలక్‌ ని 
నా దృష్టికి మొదటిసారిగా తెచ్చినవాడు పాలగుమ్మి పద్మరాజు... ఆ రోజుల్లో తిలక్‌ 
నాలాగే సాంప్రదాయక ఛందసు ఎలో పద్యాలు రాసేవాడు ... తరవాత మాతా 
ఛందస్సుని అతనితో పాటు కొందరం మేమాశయించాము మ పో నాట్యగోష్టి 
ఉద్యమం కోసం ఈడిపస్‌ని తెలుగులో అనువదింప (ప్రారంభించాడు. అతను పూర్తి 
చేస్తే మా నాన్నగారు ఆ నాటకాన్ని స్వయంగా (ప్రయోగించి ఉండేవారు. ఢిల్లీలో 
కూడా (ప్రదర్శించేవారు. ఆ సందర్భంలో తిలక్‌ ను ఢిల్లీ పిలిపించి ఉండేవాళ్ణి .. 
హఠాత్తుగా గభాలున తలుపుతెరుచుక్‌"ని వెళ్ళిపోయాడు. 


ఢిల్లీ నుంచి మదరాసు ఉద్యోగరీత్యా శెణ్ల్ణాల్లకోసారి పోతుండే వాళ్లో. అయినా 
కార్యభారంవల్ల మదరాసులోని మి|తులను కలుసుకో లేకపోయే వాడో. 


ఓసారి [మల్లాది రామక్షృన్హ॥ాస్తే గారిని చూడకుండా వెళ్ళిపోకూడదనుకున్నాను. 
అప్పుడు నాతో ద్వివేదుల నరసింగరావు వున్నాడు. అతనూ, అతని సతీమణి విశాలాక్షీ 
మాకు సన్నిహితులు. నరసింగరావు శాస్త్రిగారిని చూడాలు ఎందన్నాడు. అతని 
కారులో ఆ సాయంకాలం తిరుమూర్తి వీధికి పోయాం. ...నన్నుచూసి శ్మాస్తిగారు 
సంతోషించారు... “ఏమన్నా రాస్తున్నావా కేవలం ఉద్యోగమేనా?” అన్నారు. 
రాయటానికి [ప్రయత్నం చేస్తున్నాను - వరదరాజేశరరావు అంత్యక్రియలు - అని 
(పారంభించానన్నాను ... (ప్రతి పాదాంతంలోనూ [కియ వచ్చేట్టు చేశాను. అంచాత 
అంత్య|క్రియ అయిందన్నాను. శాస్తీగారానందంతో “అయితే ఒకటుంది వరదా! 
అంత[క్రియలకి ముందుగా నా చేత చదివించు నాయనా”! అన్నారు. అదే అఖరుసారి 
శాస్త్రగారిని చూడటం. 


లండనులోని [ప్రఖ్యాత (ప్రచురణ సంస్థవారు ఉమర్‌ ఖయాం రుబాయీలను 
ప్రత్యేకంగా మరోపారసీక భాషా వేత్త చేతనూ, సుప్రసిద్ధ ఆంగ్లకవఏి రాబర్ట్‌[గేవ్స్‌ 
చేతనూ అనువాదం చేయించి అచ్చువేశారు ... ఆ పుస్తకం విక్రయం మీదనా 


298 వరద స్మృతి 


అభి|పొయాన్ని అడిగారు. ఎన్ని అనువాదాలు వచ్చినా, ఫేట్టురాల్స్‌ అనువాదమే 
బహుజన సమ్మతం కావటం వల్ల ఆ పుస్తకమే నిలుస్తుందని రాశాను. అలా రాసూ 
తెలుగులో రామిరెడ్డిగారి అనువాదాన్ని ఉదహరించాను. ఎంతో వ్యయ।|పయాసలకు 


లోనయి (ప్రచురితమైన ఆ ఆంగ్లానువాదం అమ్ముడు పోక విపరీత నష్టానికి గురి 
కావలసివొచ్చింది. 


(ఎల్లై డ్‌ పటివర్‌)' తరపున ముఖ్య సంపాదకుడిగా రాజోళ్య రరావుగారు [పచురించిన 
పుస్తకాలు బహుళ (పచారాన్ని పాందటమే కాకుండా విదేశాలలోని (పముఖుల 


జగ 


పశంనల్ని కూడా పొందాయి. ఏఎల్లౌడ్‌ పబ్లిషర్‌” తరపున (పచురించిన కొన్ని 
(పసిద్ద (గంథాలు :] 


fe 


ఎమ్‌.ఎన్‌.రాయ్‌. మెమవార్‌)* 1964. 

బి.ఎమ్‌.కౌల్‌. 'ది అన్‌ టోల్డ్‌స్తోరీ. 1967. 

ఛెస్టర్‌ బౌల్‌). ఎ వ్యూఫమ్‌ న్యూఢిల్లీ. 1969. 

కుట్‌ దీప్‌ నయ్యర్‌. “బిట్వీన్‌ ది లాన్‌ 1969. 

బి.ఎన్‌ .మళ్లిక్‌. 'మెఇయర్‌ విత్‌ న్మెవాః ది వై నీస్‌ బ్మిటేయల్‌* 1971. 
బి.ఎన్‌.మర్తిక్‌. మె ఇయర్‌ విత్‌ నావూః కాశ్మీర్‌” 1971. 

[సావ్‌న్కీ జె.ఎన్‌. “ది లిడ్‌ ఆఫ్‌ 2 ఫిఫ్టీ ఇయర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ పోలిటిక్స్‌ 
1921-1971. .1971 .] 






RED 


[ఆనాటి కేంద్ర విద్యాశాఖ మంతి శ్రీ ఎంసి. ఛాగ్గా, 'ఎల్లెడ్‌ పబ్లిషర్‌ గ" అధినేత 
ఆర్‌ .ఎన్‌ .సచ్‌ దేవ్‌, మొదలైన వారితో “పరద'! 


వరద స్మృతి 299 


య x 

py GE 

| Rey EMBASSY OF THE 

RE ' UNITED STATES OF AMERICA 
New Delhi 


22 MAR 1969 


March 21, 1969 


Mr, Rajeshwar Rao 
Production Manager 

Allied Publishers Private Ltd, 
13/14 Asaf All Road 

New Delhi 


Dear Mr. Rao: 


I want to thank you very much for presenting me the first 
copy of A View from New Delhi, 1 have read through the 
book and I think it is a first-class publishing job. I 
know how hard and how long you worked to make this such 
a high quality publication, and 1 wanted personally to let 
you know that 1 deeply appreciate all that you did, I hope 
the book is an artistic, technical and selling success. 


With my warmest regards, 


Sincerely, 


Le Be 


Chester Bowles 


x 


Embassy 
of the 
United States of America 
16th Apnl 1969 
Mr.Rao: 
Since I have been unable to see you, I wanted to pass these marking pens 
on to you. 


ఇ00 వరద స్మృతి 


The Ambassador departs on Monday morning; afterwards I hope to talk 
with you some more about A View from New Delhi and other books. 


Do you have author's copies in regular hardback and paperback avail- 
able? 


Regards, 


John Dine 
శ 


UNITED STATES SENATE 
Washington D.C. 20510 
ALAN CRANSTON 
CALIFORNIA 


August 26, 1969 
Mr.A.V .Rajeshwara Rao 


Allied Publishers Ltd. 
13/14 Asaf Al Road 
New Delhi-1 

India 

Dear Mr.Rao: 


Kuldip Nair's book, which you so kindly sent, reached me today via a 
Mr.Murty of the India Embassy here. He had received the book from your 
friend who was in Washington; by the way I never learned his name nor 
" personally met him, so was unable to thank him for the favor. 

How grateful Iam to you for sending me Between the Lines. At this point 
I am half-way through the book and am enjoying Kuldip's perceptive 
thoughts and insights. Joan and I talk all the time about India, and the book 
makes me miss India even more. 

As you can see by the stationery, I have begun working tor Senator 
Cranston of California. He is a very able United States Senator with a keen 
appreciation of foreign affairs. I hope he will be able to visit India this year. 

Let me know your thoughts from time-to-time on developments in India, 
andT11 do the same for the U.S. Obviously, from what Iread of Mrs.Gandhi's 
activites, events are moving quickly. 


With warmestregards to you and your wife from both of us. We miss you very 
much. 


Sincerely, 


Thomas A.Dine 
Legislative Assistant 


వరద స్మృతి 301 





[అంతర్జాతీయ పుస్తక (ప్రదర్శనలో “ఎల్లైడ్‌ పబ్లిషర్స్‌” స్టాల్‌ లో “వరది'] 


విశ్వనాథ సత్యనారాయణగారు ఢిల్లీ వచ్చినప్పుడల్లా ఆయనతో ఎక్కడో 
అక్కడ కొంత సేపు కాలక్షేపం చేసే వాడిని. 


ఓసారి చాలా ఏళ శతం సత్యనోరాయణ గారిని ఢీల్రీలో అజ్మల్‌ ఖాన్‌ రోడ్డులో 
యాదృచ్చికంగా కలిశాను. మాటమీద మాట- నేనన్నాను - “రామాయణ 
కల్పవృక్షం మీద అంతకాలవ్యయం చేశారు - ఓ (పభ్యూూ అంధబిక్షువులాంటి 
ఖండికలు రాస్తే మా తరం ధన్యమయేదీ - ముందుతరాలూ పరవశించేవో అని. 
సత్యనారాయణగారు నవ్వి నా భుజాన్ని తట్లుతూ “నా కల్పవృక్షం వేరేకథ - ఇంతకీ 
ఓ సంగతి మరిచిపోకు వరదరాజేశరరావు! మనిద్దరం సమకాలికులం!” అన్నారు. 
తరవాత దారిలో ఒంటరిగా నడుస్తున్నప్పుడు కాని ఆయన అన్నమాటల్లోని 
అంతరార్థం [గాహ్యం కాలేదు. 


En 


ఆఖరిసారిగా అతన్ని [బౌ రాగి] ఒకేసారి హఠాత్తుగా ఢిల్లీలో కలిశాను. 
ఆంజనే యశర్మగారతన్ని ఢిల్లీ పలిపించారు ఏదన్నా ఉద్యోగం వెతుకుదామనే 
ఉద్దేశంతో. మా ఇంటి కొచ్చాడు. “ఒరేయి వరదా, మనం ఇంకెన్నాళ్ళని బతకటం 
ఆం ఇక్కడే ఉందామని వొచ్చాను. ఇది నా ఆఖరి ఉద్యోగం” అన్నాడు గుమ్మంలో 


302 పరద స్మృతి 
కాలుపెడుతూ. డిసెంబరు చలి ... చలికి తట్టుకోలేకపోయాడు. అతనున్న 
కొద్దిరోజాలూ నాతోనూ, రాజేఖరుతోనూ గడిపాడు ... “వెళి ఎసోతాను, నన్ను 
చి లెక్కించి పుణ్యం కట్టుకో మన్నాడు. అతనే, “రై లునుంచి దిగటం సులభం, 


ఎలాదిగామో తెలీదు. మళ్ళీ ఎక్కూటమే బాధ” అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వే 
కిప్పటికీ జ్ఞాపకం. 


ల నో 





మిత్రుల ఊఊ . ర సందరా ల్లో i 


sl attend mn 


ప్‌ 176 
నా 66 te Coreen, 
“న. lc అ ననూ తుము న నే 
నా య్‌ Nn క 
వ రియా. Salt ౬ gory 
Coc 6 రి. Me Dek. ja a: 


be me A te DI 


వరద స్మృతి 303 


Hyderabad-7 
14-1-'64. 
My gear Varada: 
Ireached Hyd. on the 12th .... I really had a vacation in Delhi, and Iam 
here back at work with a feeling of freshness. 


...Have you met Mr.Selig Harnison? What is the result? 
Family joins me in sending regards to yourself and your srimati. 


Yours sincerely 


Bh.Krishnamurti 


హై(దొబాద్‌ 
2. 1264 
డియర్‌ వరద, 
నవతకు గేయం పంపుతానన్న నీ వాగ్దానమెన్నాళ్ళనాటిది? 
నీవేదో (వ్రాస్తున్నావని కూడా మీ గోపాలకృష్ణ చెప్పాడు. కాని ఆది ఇంకా హై(దాబాద్‌ చేరలేదు. 


వెంటనే ఒక కొత్త గేయం (వ్రాసైనా పంపాలి. ఎందుకంళే “నవతి నాల్లవ సంచిక [మూడవ సంచిక 
నీకు అందే వుంటుంది] (ప్రత్యేక వార్షిక సంచికగా ఈ నెలాఖరుకు వస్తుంది. నీ గేయం 15, 20 
తేదీల మధ్య అందాలి. నీది లేకుండా ఆ సంచిక వెలువడదు. ఎదురు చూస్తుంటాను. 
ఆరోగ్యం సరిగా లేదు. అందుకే ఇంత క్లుప్తంగా లేఖ (వ్రాశాను. 
కుందుర్తి ఆంజనేయులు, 
4.12.64. 


కావలి, 
27.465. 
శ్రీ వరద రాజేశ్యరరావుగారిక్తి, 

వందనాలు. “అడుగుజాడ గురజాడది" ఆనే ఖండకావ్య సంకలనానికి గాను మీ ఖండికలు 

పంపండని రాసిన తర్వాత, మిమ్మల్ని మళ్లీ ఉత్తరాల ద్యారా పలకరించలేదు. 
ఇప్పుడు నేను రాస్తున్న ఈ ఉత్తరానికి (పేరణ ఇదిః- మీ మితుడు శ్రీ, శ్రీ గారి జీవిత చరిత 
రాద్దామని తలపెట్టి ఆయన జీవితంలో తారసిల్లిన ముఖ్య వ్యక్తులను స్వయంగా గాని, లేఖా 
ముఖాన గాని, కలిసి మాట్లాడి విషయం సేకరిస్తున్నాను. శ్రీ శ్రీ, గారినీ, ఆరు(దగారినీ ఈ వరకే 


304 - వరద స్మృతి 


' కలిశాను. వారితోబాటు మిమ్ము తప్పక కలియాలి. నేను న్యూఢిల్లీకి రాలేను గదా! అందుకే ఈ లే, 

ఆంధ విశ్వవిద్యాలయ కేంద్రం విశాఖపట్నానికి తరలిన రోజులనుండి ఇటీవలి వరకు మీ 
కుటుంబంతో ముఖ్యంగా మీతో-శ్తీ శ్రీ గారికి గలగాడానుబంధం రేఖా [పాయంగానే నాకు 
తెలును. వాటి వివరాలే తెలియనివి. మీ ఒక కావ్యానికి శ్రీ శ్రీ కూర్చిన పద్య పీఠికలో మీరు 
విశాఖలో కలిసి ఆటపాటలు సాగించినట్లు తెలిపారు. అవి ఎలాంటివో నాకు గాని, విశాలలోకానికి 
గాని తెలియదు. మీ తండ్రిగారు ఒక విధంగా తనకు పితృతుల్యులని కూడా ఆయన (శ్రీ శ్రీ) 
రాశారు. ఇది ఎలాగో, ఏ విధంగా శ్రీ శ్రీ, కవి-వ్యక్తిత్వాన్ని రామకృష్ణారావుగారు తీర్చి దిద్దారో, నేను 
తెలుసుకోగోరుతాను. ఆయనకు కూడా ఉత్తరం రాశాను గాని, ఆయన చిరునామా తెలియక మీ 
సోదరుడు గోపాలకృష్ణగారి పేరిటికి పంపాను. ఆది ఆయనకు అందిందో లేదో తెలియదు. 
ఇంతవరకు జవాబు లేదు. సెట్టి ఈశ్వరరావు గారు మీ చిరునామా ఇస్తామన్నారు గాని చివరికి 
ఇచ్చిన వారు కుందుర్తి ఆంజనేయులు. 

1947 (ప్రాంతంలో హైదరాబాదు సమాచారూఖలో జనాబ్‌ మొహమ్మద్‌ ఖాసిమ్‌ఖాన్‌, 
ఢీ శీ, మీరు కలిసి పనిచేశారని విన్నాను. ఆ ఉద్యోగ కాలంలో ఆయన కొన్ని బాధలు-ఆరు[ద 
చెప్పినట్లు “హదరాబాధ' లు అనుభవించినట్టు చదివాను. అవి ఎలాంటివో మీరు చెబితేనేగాని, 
దూరస్థులమైన మాకు తెలియవు. 

ఇక 'నటాలి' నాటక సమాజానికి గాను శ్రీ, శ్రీతో కలిసి మీరు చెహైోవ్‌ Cherry Orchard 
ను అనువదించడం, శ్రీరంగం నారాయణ బాబుగారు స్పర్థించడం, “నవోదయ” పత్రికలో 
రామకృష్ణారావుగారు సమాధనం చెప్పడం-ఇవన్నీ నాకు తెలుసు. మీరు మరికొన్ని వివరాలను 


అందించగలిగితే, ఈ ఉదంతం సమ్మగమౌతుంది. “సంపెంగతోటి (పతులెక్కుడ లభిస్తాయో 
కూడా దయతో తెలియజేయండి. 


మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. క్షమించండి. కాని నేను తలపెట్టిన పని పూర్తి కావలెనం ౬ 
ఇంకా ఇంకా మిమ్మల్ని (శ్రమపెట్టు వలసి వస్తుంది. మీ మితుని పై గల మక్కువ దృష్ట్యా; ఈ నా 
జోక్యాన్ని సానుభూతితో సహి ంచగలరని నమ్ముతూ 


భవదీయుడు, 


~ University of Poona 


అ Poona, 7 India 
Department of English 


4 June 1965 
Dear Mr.Rajeshwara Rao garu, 


Many thanks for your letter. I hope you will kindly snatch some time to 
call on Mr.Rajasekhar as soon as he comes back from England and find out 
how he feels about writing the essay on contemporary Telugu short fiction. 


పు. 


వరదస్మృతి 305 


I've just had a letter from your father to say that I should request " Amarendra" 
to take up the job. Your father has suggested that Amarendra should have 
preliminary discussion with him since, it seems, the contemporary Telugu 
literary scene has its due share of personal rivalries and jealousies and some 
conscious effort is needed to obtain the necessary initial objectivity. Iam 
anxious to give the assignment to somebody without any further delay. 
Therefore if Mr. Rajasekhar's return has been postponed or you cannot meet 
him in the near future (for business reasons), could you kindly drop mea line? 
Thank you, 
With kind regards, 
Yours sincerely, 


S.Nagarajan 


“కవిత పునఃప్రారంభానికి ప్రయత్నం 


(“కవిత వ్యతిక (పచురణను వునః[పారంభించాలని (పయత్సాలు చేశారు. 
UY (శం ఆరు(ద, వీలూ ర్చి కుందుర్తి, అజుంతా మొదలె న ము(తంలందరి పద్యాలూ 
సంపాదించటానిక (పయత్సి ంచాడు. కాన్సీ అనివార్యకారణాలవలన వారి [పయత్సాలు 
కొనసాగలేదు. 


21 Oct. '65, 
Madras. 
(పయమి[తు లు, 
శ్రీ వరద రాజేశ్యరరావుగారికి, 
నమస్కారములు. 


మీరు |వాసిన ఉత్తరం 20వ తేదీన నాకు అందినది. శ్రీ, శ్రీ గారు మీకు పంపమని ఆరు(దగారి 
చేతికి రెండు కవితల నిచ్చారట. ఈ విషయం ఇప్పుడే వారు బలిఫోనులో చెప్పారు. 
ఆరు(ద్రగారిని ఈ సాయంతం కలిసి అవి మీకు పంపమని జ్ఞాపకం చేస్తాను. రామకృష్ణశాస్త్రి గారి 
స్మారక సంచికను వెలువరించటం పరమ పవితమైన కర్తవ్యమే. నేను రెంటాల నుబ్బారావుగారి 
గృహానికి వళ్ళి ఆప(తిక సంపుటాలను చూడటానికి వారి అనుమతి పొంది శ్రీ, రామక ఎఖైరావు గారి 
పద్యాలు లభ్యమెనట్లయితే సూరిగారినో, ఇంకో మి|తునో పట్టుకొని-డబ్బిచ్చి (పతి వ్రాయించి 
పంపుతాను. ఆ సంపుటాలు దొరికితే పద్యాలను చెపు చేయించి అయినా పంపగలను. ఈ 


306 వరద సతి 


విషయం-ఒకటి రెండు రోజులలో మీకు |వాస్తాను. చి.సౌ. సోదరి చాయాదేవిగారిని ఆడిగామని 
చెప్పండీ. శ్రీ ఈశ్వరరావుగారికి ఈ లేఖ చూపాను. 
రామక్నన్ల శాస్తిగారు ఆగస్టులో మా ప(తికకు (వాసి యిచ్చిన ఒక కవితను కూడా మీకు 
పంపుతున్నాను. 
భవదీయుడు, 
ఏలూరి సు[బహ్మణ్యం. 


19.Nov..65 

(పియమైన శ్రీ, రాజేశ్వరరావుగారికి, 

శ్రీ రెంటాల వారింటికి వెళ్లి, ఏడెనిమిది సార్లు ప్రయత్నించగా, రెంటాల వెంకట సుబ్బా రావుగారిని 
కలుసుకొని రెండు మాట్లు వారితో మాట్లాడ వీలయింది. వారి (గంథాలయంలో ఆం| ధభారతి 
సంపుటాలు లేవు. అందులోని పన్నెండు వందల పుస్తకాలలో ఈ సంపుటాలిప్పుడు లేవు. ఆంధ 
సారస్వత పరిషత్‌ పుత్రిక సంపుటాలు 1913 నాటివి చెదురు చెదురుగా ఉన్నాయి. ఈ పుస్తకం 
ఇక్కడ లేదన్న నిర్ణయానికి నిన్ననే రావటం జరిగింది. పుస్తకాలను ఆయన మనల్ని స్వయంగా 
చూడనిప్యరు కూడా. 

శీ శ్రీ గారిని రెండుమాట్లు పద్యాలకోసం కలుసుకొన్నాను. ఆయన ఒక మాటు ఆరుదకు 
మీకు పద్యాలను పంపమని ఇచ్చానని అన్నారు. ఆ తరువాత ఆ మాట, వారు పరాకున చెప్పినట్లు 
సృ ష్టపడ్డది. కొత్తవి (ప్రస్తుతం లేవనీ, (వ్రాసి పంపుతాననీ అన్నారు. శ్రీ శ్రీ గారికీ ఆరుద్ర గారికీ, 
పద్యాలు పంపమని మీరు ఆసలు వ్రాసారా? వ్రాయకుంటే ఆ ఇద్దరికీ [ వ్రాయండి. ఆరుద గారికి 
కూడా మీకు పద్యాలు పంపమని నేను చెప్పాను. బై రాగి గారు ఇదివరకటి ఇంట్లో లేరు. ఆయన 
ఉంటున్నది చక్రపాణి గారి యింట్సొ. వాహినీ స్టూడియోస్‌లో. ఆయన తప్పకుండా యిస్తానన్నారు. 
కానీ కొద్ది రోజులు పట్టవచ్చు. ఆయన తప్పక యిస్తారు. మీరు శ్రీ శ్రీ గారికీ, ఆరుద్ర గారికీ 
లేఖలు [వాయవలసింది. మీరు లేఖలు వారిద్దరికీ (వాసాక నేను వ్యక్తిగతంగా ఆ యిద్దరినీ 
కలుసుకుంటాను. నేను ఈ విషయంలో ఏమా తం ఉవేక్షచెయ లేదు. ఆం| ధభారతి కోసం నేనూ 
వేరే మార్గాల కూడా ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే నేను నా రచననను పంపుతాను. ఆ 
సుబ్బరావు గారితోపని నిన్నటి వరకూ తేలకనే నేను మీకు ఆవిషయం [వాయలేదు. మిగతా 
మిత్రులంతా పంపారా? బైరాగి గారిని కలిసి మీకు ఆయన 106415 వచ్చేటట్టు చూస్తాను. 


శీ శ్రీ గారికీ ఆరు[ద గారికీ (వాయండి. 
శ్రీ రాజశేఖర్‌ విదేశ పర్యటన పూర్తి చేసుకొని తిరిగి వచ్చారా? 
మీ లేఖకు ఎదురుచూస్తూ - సోదరి ఛాయాదేవిని ఆడిగామని చెప్పండి. 
భవదీయుడు, 
ఏలూరి సుబహ్మణ్యం. 


307 వరద స్మృతి 


Abburi Ramaknshna Rau 
272 A, Malakpet, 
Hyderabad, 
1.1.1966. 
వరదా, 


ms ఫ[బవరి అయిదో తేదీన భారతీయ నాట్యసంఘం తరపున వొక seminar 
నడుపుతున్నారు. దానికి నన్ను అధ్యక్షుడిగా వుండమన్నారు. ఆనాడే కన్నాపల్కుం [పదర్శిస్తున్నాం. 
కేవలం స్వతంతమైన తెలుగునాటకమే ప్రయోగించటం భావ్యమని ఆలా నిశృయించటం 
జరిగింది. మృచ్చకటికం మళ్లీయెప్పుడు (పదర్శించేదీ యింకా నిశ్చయం కాలేదు. వసంతసేన 
పాత్రకు బెజవాడలో వున్న వొక అమ్మాయిని యెన్నుకున్నాము. ఆ పిల్లను సరిదిద్దటానికి 
కొంతకాలం పడుతుంది. నేనోనాటకం రాయటానికి పూనుకున్నాను. కేవలం ఊహా మా(తమే 
కాదు. యేలు నెలాథిరుకు పూర్తి అవుతుందనుకుంటున్నాను. నువ్వు కూడా కొంత (పయత్నం 
చేసి అసంపూర్తంగా రాసి వుంచిన నాటకాన్ని పూర్తి చేస్తే యెంతో బాగుంటుంది. నా మాటతోసి 
పుచ్చక గట్టి (ప్రయత్నం చెయ్యి. 

నువ్వా మధ్య పంపన కంద పద్యాలు చాలా బాగున్న. నేనూ క్‌ "న్ని రాశాను. యేదో విధంగా 
వందా పూర్తి అయితేనే గాని ప్రకటించటం బాగుండదు. 

“కవితో కింత వరకూ యేమీ రాయలేక పోయాను. మనసులో మెదల టమేకాని నిరాఘాటంగా 
పైకి రావటం లేదు. తొందరలోనే పంపుతాను. 

మళ్లీ రెండు మూడు రోజుల్లో రాస్తాను. 

[అబ్బూరి రామకృష్ణారావు] 


బెజవాడ, 
ఏపిల్‌ 22. 
(ప్రాయమైన మిత్రునికి, [1966] 
ఎప్పటి కప్పుడు ఉత్తరం రాద్దామనుకుంటూనే చాలా ఆలస్యంచేశాను. కోప్పుడకండేం. 
బద్దకం, బద్దకం, బద్దకం. 
అందులో, గత నెల రోజులుగా వరసగా నై ట్‌ డ్యూటీలు కావడం వల్ల - అసలే తీరికలేదు. 
పగలంతా నిద్రలోనే గడుపుతున్నాను. అసలు విజయవాడలో నా జీవితమే ఒక న్మిద్రలా ఉంది. 
వెన్ను తట్టి లేపే వాళ్లే ఎవరూ లేరు. మిమ్మల్నీ, రాజశేఖర్నీ వదిలి పెట్టిన తర్వాత ఉత్సాహం అనేది 
పూర్తిగా అదృశ్యమై పోయింది. 
ఇతరుల నీడలో జీవించే మనిషిని నేను. వెంట ఎవరో ఒకరు తోడుగా ఆసరా ఇస్తే తప్ప 
(బతకలేను... మళ్లీ మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటానో! 
ఛాయాదేవిగారు ఇక్కడ నుంచి క్షేమంగా విశాఖపట్టణం వెళ్లారు. బహుశా ఆవిడ మికు ఈచాటికి 
ఉత్తరం రాసే ఉంటారు. 


308 వరద స 


రాజకేఖర్నీ, సు బహ్మణ్యాన్నీ అడిగానని చెప్పండి. 

కొన్ని కొత్త పద్యాలేవో రాశాను. తర్వాత వాటిని పంపుతాను. “కవిత ప(తిక 
తీనుకురాకూడదూ! రాజశేఖర్‌ కూడా అక్కడే ఉన్నాడు కనుక ఇద్దరూ కలిసి ఆలోచించం; 
నవల పంపడం మర్చిపోకండేం. 

మరొక మనవిః కొత్త పోయెటీ పుస్తకాలు ఏవైనా ఉంటే-అథమం ఒకటైనా పంపండి 

[వరద రాజేశ రరావుగారు (ప్రారంభించిన నవల మొదటి భాగం ఇతర “ఆముదిత రచనల 
పాటు చేర్వాము-నం.] 


ఆజ ౦చౌ. 


కు! 
M( 
Malakpet Col 
Hyderabad 500 | 
డియర్‌ వరద, 12.11 
నీవు రాసిన లేఖ. నా ఆరోగ్యం బాగానే ఉంది. సుబ్రహ్మణ్యం ఆరోగ్యం కూడా బాగానే వ 
బద్దకంవల్లనే జవాబు రాసి వుండడు. ఇల్లు అదే. “8, యోగాంబాళ్‌ ' ను 20, “యోగాంబా! 
కార్పొరేషన్‌ వారు నెంబరు మార్చారు. ఆంతే. నీ ఆరోగ్యం జ్మాగత్తగా చూసుకో. ఓ 
దురభ్యాసాలు వుంటే యిప్పుడై నా కనీసం తగ్గించుకోవడం అవసరం. 
నేను రేపు ర్మాతికి అమలాపురం వెళ్తున్నాను. 20వ తేదీ వరకు తూ.గో. విశాఖబి 
సాహి త్వ(పనంగాలు వరుసగా ఒప్పుకున్నాను. తిరిగి రాగానే నగ్నమునితో మాట్లాడి నీ “కః 
ఏవె నా పంపుతాను. 
క [కుందుర్తి] 





వరద స్మృతి 309 


తెలుగు నాటక పదర్శనలు 


[ఆంధ వదేశ్‌ నుంచి 1966లో నాట్య ఎద్యాలయం తేర్‌భ్రున wy అబూ) 
రామకృష్టారావుగారి దర్భకత్త్సంలో శ్రీ ఎ.ఆర్‌. కృష్ణ, శ్రీ, మంతి శ్రీ, నివానరావు 
శ అబూ రి గోపాలక నా శ, మతి వాని రెడ్డ నీతాదేవి (ఎఏభ్బతులు న్యూ ఢేలీలో 
'కన్యాళుల్భ_౦, మృచ్చకటేక' నాటకాల (వదర్భనలు జరిపాడు. అందుకు కావలసిన 
ఏర్పాట్లకు-ముఖ్యింగా రాష్ట్ర వతి భవన్‌లో డా. రాధాక్షవ్షన్‌గారి నమక్షంలో 
(పత్యేక (పదర్భనకు తోడ డినది వరదరాజోశ్యరరావుగారే.] 


be 











ల “త ల 
ము అ 
టే 5; 
. కలీ 
శ . 
1 
ళ్‌ శ 
ర శి శ 
కరు గ క్ష ర స (| య 
మ! క. Hi a. న ఖో గ సన్‌ 
మా స్ట జరా. 
ti 
౯ అనన! 


కతం| డఉతో “వరద -15 పూసా రోడ్‌” ఇంట్లో] 





Natya Vidyalaya 
Andhra Pradesh Natya Sangham 
Hony. Director Ravindra Bharathi Building 
AR. Krishna Hyderabad 4. 


వరదా, 

ఎంత బాగా జర్గింది ఢిల్రీ కార్యకమం! నిజంగా నిన్నూ, ఛాయాదేవిగార్ని, టి.ఆర్‌. రావు 
దంపతుల్ని చాలా కష్టపెట్టాం. ఇన్నాళ్ళకు ఆందరికోరికా తీరింది. జయ(ప్రదంగా “ఐదురోజుల 
పెళ్ళి' జరిపంచావు. అందరూ మెచ్చారు. సంతోషీంచారు. ఆదే మనకు కావలసింది. 

నీతో కావాల్సిన వని ఇంకోటుంది. మే, 20వ తేదీ నాన్నగారి జన్మదినోత్సవం 
చేయాలనుకుంటున్నాం. నీతో మాట్లాడాలనుకున్నా గాని తీరికేదీ? నీవు ఈ నెలాఖరులో 


0 
31 వరద స్మ 


వచ్చినప్పుడు అన్ని న్నిర్ణయిద్దాం. ఘనంగా అందరూ అదిరి పోయేటట్లు చేయాలి. నీ సహకా। 
అవసరం. మన T.R.R20 ను కూడా మళ్లి బాధపెట్టాలి. అతను కూడా హై(దాబాదు వస్తున్నా 
చెప్పాడు. ఎదురు చూస్తున్నాను. 

ఈ నెల 27వ తేదీ 'World Theatre Day' ఉంది. “విదూ. కుడి ఆత్మహత్య?" 


(పదర్శనం పెట్టాం. ఆ రోజుకి మీ ఇద్దరూ ఇక్కడికి రాకూడదూ! ఎంత బాగుంటుంది. 
అందరం కులాసాగా చేరాం. ఇందులో పెట్టిన ఉత్తరం T.R.R20 కి ఇయ్యి........ 


గురువుగారికి (పణామాలు. ఇంతే. 
[... March 1966] ఎ.ఆర్‌. కృష్ణ. 





వరద స్మృతి 





శ్రీ శ్రీ ష్రీవాకి 
[శ్ర 4 వష్టీవూర్తి నన్మాన సంఘంలో వరదరాబోశ రరావుగారు కూడా ఉన్సారు.. 
Ads 1964 
F 


లాలా / ల 


జ్‌ యల్‌ శాబేశ్వగ్రా వ్‌, 
సుకం తేంరాసానా ఊన్నావకి టడు 
రంంటకి ను. ఇప డద, 5 wl గానీ 36 
స. షః Ly గ యేం బం దళ్ళం లో 
ఏర్పాటు చేస్తున్నా కం G iy 
చా, అము లేక We Tae Free, 


చ] 1 


యా వరద స్మృతి 
మ అమ ర. రాశా రే rv లొ ఎరా 
దందుంది. శడీడ్రీక చిస్యాదోేం గరం 2 
కొండ Lol pore డక ,ద9 
UC డత్వాకాం యన్‌ St డో. 
sll, Tits గ్ర ళు Gr Gre 

i తప్పే లా నా9 చకా కే వర డలం, 
Eo కంద లేం లో A ow గల్‌ గాన్‌ LS u 
Gy వేరు my: bey శీల 
రిం. సుప. 13 nb కాస్‌ 
త్రిక, ముఖ్ట్ఫ్వై శాయి రే. ఈది 


బాలా herb సా Gok పోతంంరి, 
ర్క నాన్ననాకి flee ఆరని హద 
బాటా దాంధి జా, ఈ ఉల గూలరిం ౪ 
చఉిషూ పంగా ఆఅఆ9% చఉంతగా వాతడూట 
శత్రింయిదు. -తా 9౫0 ఇరకింగకీ కణ 27 
నుర ( భార్యుకేబర్డ, ఎ5 త barely నా 
నం శు క. 6&8 ఏ Gea 
లవి యాం టే నో ఉంటి 02, 

పీ ముడ్‌ కలడాగా ఈఊన్బ్యారన 


వరద స్మృతి 313 


ల ; బగా బీటు దా చు 
Cog చా 3 థీ ల్‌ మ గో 
రహే కథేజు గూ సో రాడు తా లనే 
వసారా. ఆక£గనదివేస్తే,. 
ఢి 
గ 
వ. 
+ 
Vijayawada 
10.11.69. 


Dear Sn Varada Rajeswara Rao garu, 

Namaste! You must be aware that the 'shastipurti' of Sq Sri is soli 
be celebrated at Vizag on 2 January 70. We are bringing out thecomplete 
writings of Sri Sri in Telugu and in English. Mr.Ajanta tells me that ia the 
Indian Poetry anthology which you brought out, there are some English 
renderings of Sn Sn's poetry, and also of others' poems by Sri Sri. I very 
much want to include them in his English writings. But Ido not have a copy 
of it with me. So, if you could send either the book or copies of the.poems, 
Iwill be highly thankful. The thing is, the volume is scheduled to go to print 
in about a week's time from now, and I request you to send us as early as 
possible, i.e., within a week. 

Thanking you, 

Yours faithfully, 


Dr 


df 
(పియమెన మి(తువిక్తి 
రమణారెడ్డి మీకు తెలుసుగా! శ్రీ శ్రీ షష్టిపూర్తి సందర్భంగా ఆయన సమ్మగ కవితా 
సంకలనాన్ని వెలువరించడానికి అతను (ప్రయత్నిస్తున్నాడు. శ్రీ శ్రీకి సంబంధించిన సామా మీ 
దగ్గర ఏది ఉన్నా సరే వెంటనే పంపించండి. 
ఆజం౦ంతా. 


“(ఒకే ఉత్తరంలో ఇద్దరూ రాశారు.] 


314 వరద స్మృతి 


కావలి 
2.1.70 
శ్రీ వరద రాజేశ్వరరావు గారికి- 
వందనాలు. మీ ఉత్తరం అందింది. శ్రీ, శ్రీ షష్టిపూర్తి సభ ఫ్మబవరి 1వ తేదీకి వాయిదా వేశారు. 
మీరు ఎడిట్‌ చేసిన Modem Telugu Poetry ని సాధించాము. అందులోని శ్రీ శ్రీ 
రచనలను తీసుకున్నాము. కాబట్టి దాని విషయమై మీరు బాధపడక్కద్రేదు. 
ఫ|బవరిలో విశాఖకు వస్తారు కదా అక్కడ కలుద్దాము. 


భవదీయుడు, 
కె.వి. రమణారెడ్డి. 


తెలుగు నాటకాలపోటీ 


[1971లో న్యూఢిల్లీలో జరిగిన తెలుగు ఏకాంకిక (వదర్శ్భనల పోటీలో 
పాల్గొనడానికీ ఆం ధాయూనివర్సిటీ నుంచి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ థియేటర్‌ ఆడ్‌, 
తరపున దర్శకుడు క. వెంకటేశ్వరరావు గారినీ ఇతరనటులనూ పంపించాడు. వారికీ 
స్థానికంగా వరదరాబోశ్య రరావుగారు ఎంతో తోడ్పడ్డారు. 


Andhra University 
University College of Arts & Commerce 
Waltair, 
Date 5-10-71. 
From: 
M.Sreenivasa Rao 
M.A., A.D.B.(London), D.D.A(Bombay) 
Head of the Dept. of Theatre Arts 
Andhra University Arts Colleges, 
WALTAIR. 


Dear Sir, 

On behalf of the Department of Theatre Arts, Iconvey my grateful thanks 
to you for the welcome you have accorded to the Cultural team lead by Sn 
K.Venkateswara Rao, to participate in the All India one-act-play competition 
held at Delhi under the auspices of LA.R.L., Delhi. 

Thanking you, 
Yours faithfully 


Mantri Sreenivasa Rao 


వరద స్మృతి 315 


“ఊహాగానం .... 


[1973లో తండి అబ్బూరి రామకృష్ణారావుగారి కవితలను సమీకరించి, “ఊవోగానం, 
ఇతరక్కతులు” అనే నంవుటాన్ని అందంగా (వచురించాడు. దాన్ని హైదరాబాదులో 
ము[దించడంలొో “అబూ రి” నన్ఫిహ తిమ్యుడూ, “వరద” మ్మితుడూ అయిన 
డా. బూదరాజు రాధాక్ష్మ్హ గారు ముఖ్య బాధ్యతను నిర్‌ పౌ ంచారు.] 


బూదరాజు రాధాక్సష్ష 
తేది. 1.8.1972 
శ్రీ వరద రాజేశ్వరరావుగారికి, 
నమస్కారాలు. ఉభయకుశలోపరి. 
నా (ప్రత్యుత్తరం ఆలస్యమైనందుకు ఏమీ అనుకోవద్దు. కారణాలు అనేకం. ఈ రోజున Lay 
01t విర్ణయించటం కోసం మీకు 4పేజీలు పంపుతున్నాను. ఇప్పటికి 'ఊహాగానం' మినహా మిగిలిన 
రచనలన్నిటికీ |(వాత(పతి విడీగా రాయటం పూర్తయింది. అచ్చుపుస్తకాలను (ప్రింటర్‌ చించట 
మెందుకని ఈ పని చేశాను. “కవితి రచనాకాలం ము(దణకాలం తెలియలేదు. రాయండి. 
కాల[(కమంలో రచనలను అరేంజ్‌ చెయ్యడానికని విడీకాగితాల్లో రాశాను. “ఎజ్ఞగన్నేరు” లోని 
పద్యం వెయ్యాలని గురువుగారు పట్టుపట్టారు. సేకరించాను. ఇప్పుడాయన తన రచనల 
షయంలో |శద్దతీసుకుంటున్నారు. ఇది మంచిదే కదా. కేంద్రసాహిత్య అకాడమి (ప్రచురణలో 
ంచి పద్యాలను పృథక్కరించి (ప్రచురించాలని మీనాన్నగారూ, గోపీగారూ అభిిపాయపడ్డారు. 
వీటిని (పచురించుకోటానికి కాపీరైట్‌ ఉందా లేదా అనే (ప్రశ్న వచ్చింది. Machwe గారితో 
మాట్లాడి అంగీకారం పొందమని మీకు రాయమని నాకు చెప్పారు- మీనాన్నగారు. మీ నుంచి వార్త 
రాగానే వాటికీ (వాత (పతి తయారుచేస్తాను. “జలాంజలి" (వాత(ప్రతి సరిగా లేనందువల్ల, పద్య 
చరణాలు వూర్వ ఫక్కీలో వున్నందువల్ల, |పింటరు తప్పు లుగా ము[ దించటం జరుగుతుందని 
వాటివి గూడా మళ్ళీ ఎత్తిరాస్తున్నాను. ఈ రాతపని అంతా రెండు మూడురోజుల్లా పూర్తి 
ఆవుతుంది. 
గోపాలకృవ్ణ మూర్తిగారి దగ్గర నుంచి భారతిలోని వ్యాసాలు సంపాదించే [షయత్నంలో 
వున్నాను. ఆయన జిల్లెళ్లమూడ అమ్మగారి భక్తుడున్నూ రొకిరయినవాడున్నూ కాబట్ట మనిష 
దారకటమే కష్టంగా వుంది. మసూనాగారికి నేను వుత్తరం రాశాను. ఆయన దగ్గర్నించి సమాచారం 
త్యరలో ఆందవచ్చు. 
_ ఏది ఏమైనా ఆగస్టు నెలాఖరులోగా ముద్రణ కార్యకమం నెరవేరుస్తాను. ...200 పేజీల 
ఆచ్చుపని ఎంతో కాలం పట్టదు మరి. 


కింది విషయాలకు వివరంగా సమాధానం రాయండి. 
1. పేజీల సంఖ్య ఎక్కడ వెయ్యాలి? పైనా కిందా? ఆంకెల్ళొనా ఆక్షరాల్లోనా? 
2. “నదీ సుందరి లోంచి పద్యాలో గేయమో పునర్ము(దిస్తున్నాం గదా. ఫలాని దానిలోంచి అని 
రాయాలా వద్దా? 


316 వరదస్మృతి 


3. “'మల్లికాంబ' పుస్తకంలో రెండు రకాల ఉపశీర్షికలున్నాయి గదా. కమల, మల్లిక-మొదలై నవి, 
వాటిని ము[దించాలా వద్దా? పేజీ మధ్యలోనా పక్కనా? అందులో చేరిన ఇతర ఇండికల 
సంగతేమిటి? వాటిని ప్రత్యేకించి ఇవ్వాలా వద్దా? వేరు వేరు పేజీల్లోనా, ఒక దానివెంట ఒకటి గానా? 
4. general alignment ఎలా ఉండాలి. 

ఇంకేమైనా మీరు చెప్పవలసినవి వుంకే రాయండి. 

ఈ (పచురణ విషయంలో మీరు నిబ్బరంగా వుండండి. ఇది నాస్వంత (ప్రచురణకన్నా నా 
దృష్టిలో ముఖ్యమయింది. సంతోషంగా చూస్తాను. 

అన్నట్టు A.R. Krishna గారు కనిపించి వుంటారు. 

మితుల్ని ఆడగినానని చెప్పండి. 


ము, 


ఎన్‌.వి. గోపాలశా[స్తి 
వన3 ₹4 విజయనగర్‌ కాలనీ 
(009.సెంట్‌ ఏన్‌ ఎ కానె (ఇంట్‌ ) 
హైదరాబాదు 28. 
ఆప్తమి[తులు, 
వరద రాజేశ్యరరావుగారికి నమస్సులు. 

మీరు దయతో రాసిన రెండు లేఖలూ-ఒకటి, మా నాన్నగారు గతించకముందు, మరొకటి 
సంతాపలేఖ-అందినవి. వెంటనే సమాధానం రాయనందుకు మన్నింతురు గాక. 

మా నాన్నగారు పోవడం ఒక పెద్దషాకు మాకు. 116 ౪23 quite healthy till the last 
minute. ఆయన ఇంత త్వరలో పోతారని ఎప్పుడూ అనుకోలేదు. నేనూ fatalIst వి 
ఆవుతున్నాను. మనస్సు ఏమంత బావుండడం లేదు. ఏదో దిగులు. అబ్బూరి రామకృష్ణారావుగారు 
కూడా ఫోను చేశారు. 

విశేషాలేమిటి? బూదరాజు రాధాకృష్ణ. మీకు రెండు ఉత్తరాలు రాశౌట్ట. వెంటనే రిప్లై ఇమ్మని 
కోరుతున్నాడు. రామారావు ఈ మధ్య వొచ్చాడా?.... పుస్తకాలు కూడా వాపస్‌ చేయలేదు. 


నగ శౌ 


దుద్దుకూరి కృష్ణారావు ఎలా వున్నాడు? (మీసాలతో) రీయా-- 
ఢిల్లీ వస్తే మీకు ముందు రాస్తాను. 26.8.7 2. 


-గో 


317 


వరద స్మృతి 
SCHOOL OF ARTS AND CRAFTS 
Principal and Correspondent Panniru Street, 
A. Paidiraju Vizianagaram, 


Date. 2.11.73. 


శ్రీయుతులు A.V. Rajeswara Rao గార్కి పై డిరాజు నమస్కారములు. 

నేను A.P. Lalit Kala Akademy తరపునుంచి సెం(టలు లలితకళా ఎకాడమీ మీటింగుకి 
హాజరు అవుతున్నాను. న్యూఢిల్లీకి 9 తా[ బయలుదేరి 11తా! ఉదయానికి చేరుకుంటాను. బస- 
కెనాట్‌ ప్తేస్‌. మ(దదాను హూటలులో చెయ్యాలని సంకల్పం. ఆ తరువాత మీ దర్శనం చేస్తాను. 
ఆక్కడ రెండు రోజులు ఉంటాను. 12, 13 నో తిరిగి విజయనగరం బయలుదేరుతాను. యిదీ 
స్మాపో[ గాము. 

మీ తండ్రిగారు శ్రీ, అబ్బూరి రామకృష్ణారావు గారి పుస్తకం ఇప్పుడే అందుకున్నాను. చాలా 
బాగుంది. (గెటప్‌) అందులో నేను చి(తించిన మీ వాన్నగారి రేఖాచితం చాల ఐడియల్‌ గా ఉంది. 
యిక్కడ చూసిన మిత్రులందరూ చాల సంతోషిస్తున్నారు. ఆ రేఖా చితం 10౫12 సై జులో 
ఫాటో (పంటు కావాలి. లలిత కళా ఎకాడమీ మొదటి. ఏన్యుయల్‌ నా చిత్రాలతో (ప్రారంభమవుతుంది. 
అందులో వేయించాలని సంకల్పంతో (వ్రాస్తున్నాను. [శమయిస్తున్నందుకు మన్నించి ఒక కాపీ 
పంపేలా చూడండి. 


సెలవు. 





318 





[హైదరాబాదులో రెండవ తమ్ముడు శ్రీనాథ్‌ వివాహ సందర్భంలో 


శ్రీ పి.వి. నరసింహారావుతో “వరద'] 





ల a 
గై 






రం ii. 
గ మ ర! ల క రం 3 i aa 
“aE. Pe Sua, we pl a. + నీ టీ | 
స్ట క్ర మా anh |" (| ్‌, whe wee wine క a గ 
Ty, iia ey eh యవ Me. a కన  E 
“© sO pa + ట్‌ FM j 2 it se epee = 5 2 
™ ఆకు Ary ge wr Ale. త ఇ 
౦ కు రి జ్య స్ట జని తే రే wh వ్‌ ఖం; కస ॥ 
ళ్‌ లై కే 3 “ థ్‌ ళ్‌ r "sa గ స్‌ 
wa aac | వ I, 


[ఆదే సందర్భంలో కుందుర్తి అబ్బూరి, జి. రామారావు, నూతన దంపతులు 
థ్‌, వసుంధర, గోపాల చ[కవర్తి, గోపాలక షవ్లలతో 'వరద'] 





శవా 


వరద స్మృతి 319 


రష్యాపయాణం 


[[వముఖ (వతికా రచయితగా రచయితగా, (వచురణకర్తగా అబ్బూరి 
వరదరాజోశ(రరావుగారు రష్యా (వభుత్వ ఆవ్యోనం పె సెప్టెంబరు 1974లో రష్యా 
నందర్భించాడు.. 


| 1౧011110 DEPARTMENT 
(| TIE USSR EMBASSY IN INDIA 


25, BARAKRAMBA ROAD, FOST BOX 10. 241 
MEW DELHI-1 


RAAT AAI GE 
16 GU WI Yul 011 


ఇళ్ళ, Trea Ee, Tree aT గం 287 
గా గ! 





June 13, 1974. 
Mr. A.V. Rajeshwara Rau, 
Editor & Managing Director, 
Allied Publishers, 
15, Sadhu Vaswani Marg, 
New Delhi-5. 
Dear Mr. Rajeshwara Rau, 

It gives me great pleasure to inform you that you have been invited by the 
Novosti Press Agency, Moscow, to make a two week trip to the Soviet Union. 
The agency will bear the cost of your stay in the Soviet Union and pay for 
your air passage. The trip can be made any time during this year, starting from 
the month of July. 

We shall be happy if you kindly accept the invitation and let us know in 
some detail what you will like to see in the Soviet Union and which particular 
aspects of Soviet life will be of special interest to you. This will help your 
hosts in drawing up your tour programme. 

We shall be grateful if you also please indicate when you will find it 
convenient to make the trip. 

We are approaching the Ministry of External Affairs, Government of 
India, to pass on to you the invitation of the Novosti Press Agency. 

With regards, 
Sincerely yous, 
(A.G. Gomov}) 
Head of the Information Department, 
of the USSR Embassy in India) 


320 


వరద స్మృతి 
"LUMBINI", ROAD No. 7, 
BANJARA HILLS, 
Andhra Jyoti Hyderabad. 
Editor: 
VR. Narla Aug 13,1974 
My dear Shri Varada, 


Thank you very much indeed for your nice letter. Itis a pity that Shri 
Pattabhi Ram has suddenly taken ill. 1 hope he is well on his way to 
recovery. Pleas give him my very best wishes...... 

if is not too much trouble, I request you to cali on Dr Jugal Kishore 
once again, report to him my present condition and seek his further 
advice. 

So, you are leaving for Moscow on September 7. I take it that from 
there you will be proceeding to London. Let me wish you a fine time 
during the mp. 

My wife joins me in sending you both our very affectionate regards. 

Yours sincerely, 


CW Mat 


(V.R, NARLA.) 





మాస్కో 1 9.9.74 
were మొన్న సాయంకాలం హోటలు చేరేటప్పటికి సాయంకాలం ఆయింది. 
అక్కడికీ యిక్కూడికీ మూడు గంటల తేడా. మమ్మల్ని air port దగ్గర్నే ఆవ్వోనించి ఆన్ని 
సదుపాయాలూ చేశారు. నిన్న ఆదివారం. ఊరు చూడ్డానికి తీసుకుపోయారు. మాస్కో 
మహానగరం పరిశుభంగా ఉంటుంది. బోజనం దుర్త్హభం. ఆంతా పచ్చి మాంసాహారం. నిన రాతి 
వి.పీ. రామచందన్‌ సే హా తులు ఓనం పండుగ జరిపారు. అక్కడికి భోజనానికి వెళ్లాను. ఇవాళ 
నుంచి మనకు కావలసిన వాళ్లని కలుసుకోవాలి. బుధవారం నాడు శీగా పోతాం. ఆక్యాణ్తీంచి 
శనివారం వాడు లెవిన్‌ (గాడు పోవాలి. వచే ఎసోమవారం Volgagrad వెళ్లాలి. గురువారం నాడు 


(19వ) మళ్ళీ యిక్కడి కొచ్చి 20 తారీకు రాతి ఢిల్లీ బయలుదేరతాము. 21 |పాద్దున అక్కడి 
కొప్తాను. 


వరద స్మృతి అక 


రేవు మాస్కో రేడియోలో Indo-Soviet Relations మీద మాట్లాడతాను. 750 
రూబుల్ఫ్‌ యిస్తారు. అది పెట్టి ఏమన్నా కొనుక్కొనస్తాను. అక్కడ అందరూ కులాసాగా 


ఉస్నారనుకుంటాను. 
ఆమ నిన్న వచ్చాడు. చాలా ఆప్యాయంగా ఉంటాడు. స్వంత డబ్బుతో నాకు Beer 


చ్‌ జో 


పట్లుకొచాడు. ఇవాళ సాయంకాలం మళ్లీవస్తాడు. రావుకీ మాలతిక్షీ చెప్పు..... 
డో జ 


[ఇంటికి రాసిన ఉత్తరం] 


» wide = ye ప స 1 yr 3 నటుల లు జస ళ్‌ టు! ౬ 
గా ప మా స చం న! 
న త్త + శ EY Ts, Ky 
చళ్ళని ల తీ by చి ఇ షు గం బే 2 3 
జ్‌ “జ్‌ Wa శ oa me $e ట్లో ey న 3 
నో ణు శంస J ' 7 


” 
కా hy ళ్‌ క్ల : గ్ర ( 
ళ్‌ ~ op / క టా 
న్‌ టా. యా స 1 స న 3 
ఖ్‌ ఖు ఇనా av శా fa యను. వ 
క వ నా. ల Wr [st SND Wl, శ 
ల్‌ ' 

aT: Ee. :. బోళా టీ wr RF. * or 

( ద్వి స్ట Fi Dy ల 











a 
న్‌; ఎ 


గే ఓ; ణా | 
ళ్‌ i; 


Be. Kf 





నరం. rh. భల 


Hotel Astoria 
Leningrad 
16.9.74 


నాన్నా, 
ఏడోతారీకు సాయంకాలం మాస్కో వొచ్చాను. అక్కడ నాలుగు రోజులుండి, లాటి ఇయాలోని 
రీగా నగరానికి పోయి మొన ఏ యిక్కడికి వాచా ఎను. రష్యా విప్లవానికి యీనగరం [పధాన న్థావరం. 
ఆంచాత లెవిన్‌ కు సంబందించిన స్మారక చిహ్నాలు అనేకం. నగరం అంతా ఆనాటి చ(కవర్తుల 
ము[దాంకితం. ఇవాళ వోల్లాగాడ్‌ (అంకే పాత న్థారిన్‌ (గౌడ్‌ ) కు పోతున్నాను. ఆక్కుళ్లోంచి 


మౌస్కోపోయి 21వ తారీఖు ఉదయం ఢిల్లీ చేరతాను. (ప్రస్తుతం యిక్కడ చలి ప్రారంభమయింది. 
ఢిల్లీ శీతాకాలంలా ఉంది. 


322 
వరద సళ 


డికీ వా 
ఇక్క చ్చే ముందు మాన్కో రేడియోలో తెలుగు (పసంగం ఒకటి చేశాను. నాటకాలు 


చూద్దామనుకుంటే ఇది నాట 
వా కాల కాలం కా డ. వొ 
స gen దిక్కు చ్చేముందు మాస్కోలో బోల్లాయ్‌ 


ఇక్కడ (ప్రజలు తృప్తేకరంగా జీవిస్తున్నట్లు కనిపిస్తారు. ఆహార పావీయాల్లోనూ 
రా ఖ్‌ 


ర 


లోనూ అంతా పాశ్చాత్య (వభావం. ఒక విధంగా వాళది వేడే (పపంచం 
ఆక్కడ ఆందరూ క్షేమంగా 4 ప్ర 
న్నారను కుంటాను. ఛాయ [వరద రాజే శ్వరరావుగారి ఆఖరి 


ఆవోర్యం 


సుజాత కొ జా 3 నె 
డుకు రవీం ద చింతపలి! ఎలాఉనా డు. వాడికీ యిక్కాణ్తించి ఉత్తరం రాద్దామనుకునా ను 
రా లా అతి ఏ 





న్య 





టం మ?! 
య్‌: 
శీ 


[రష్యాలో మి(తుడు, పా(తికేయుడు వి.సి. రామచందన్‌ తో వరద]. 


వరద స్మృతి "323 


సోవియట్‌ రష్యాలో -** నొటకరంగానికి చాలా (వాముఖ్యం ఉంది. బోలాయ్‌ 
నాటకమందిరానికి అతి చేరువగా నా వసతి వున్నా యెన్నాళ్ళకో కాని వ 
టక్కట్టు లభించలేదు. అక్కడసంగీత నృత్యరూపకాని ఎ చూశాను. రీగా పోయినప్పుడు 
అక్కడ నాటకశాలలో షేక్రి యర్‌ నాటకాలను (ఎదర్శిస్తునా ఎరు. మాక ల) త్‌ నాబకాని షీ 
చూశాను. భాషరాకపోయినా ఆ నాటక (పయోగం అదు తంగా ఉండటంవల్ల వున Mh 
రెండున్నర గంటలూ సావధానంగా ఉండిపోయాను. న 


యు ల. 
న న 





టే క 






i pr dg: 
ల 
జి rly: 
శ సే bw qa 
ఫ్‌ క 
( antes Wig ARS 
1 ల్‌ | జీ శ ia my గల్ల: 
ఖల న్‌్‌ * ్‌ వ the, 
“Ay టో ఖే జో ‘hh . | “ rrp te fe కన హా వ ర్‌ BE 


324 


వరద స్మృతి 
“ఎలైడ్‌పభ్రిషర్‌ (| ఉద్యోగం = విరమణ 


/ ఎల్జైట్‌. వభ్రిషర్స్‌)” ఉద్యోగ విరమణ తరవాత మళ్ళీ సాహితీ మితులతో 
నన్సిహిత నంపర్కాలు ఏర్ప రచుకున్నారు.] 


[R. Viswanatha Sastry] 


Dear Rajeswara Rau, 

Trust you are doing wel:, 22 that, లత got my previous letter. I have been 
very busy with court work since 1 62౫6 here. The above isa copy of the letter 
I addressed to our D.S. I sent it thro' Pattabhi, who must have told you about 
it. Iam waiting for a letter from Pattabhi. 

Regarding Sn Sri's books, we wrote to him to get them to you when he 
next goes to Delhi on the 16th of this month. But, 1 appears, he does not have 
them with him. So, we will obtain them from Bezwada and send them to you 
by registered post. 

Onreading “నా కాలేజీల్లో నేను MA. Padlmanabha Rao wrote a gushing. 
sentimental letter. Also Venkateswaralu. 

Venkatappaiah sends you his greetings. Please convey my regards to 
Mrs. AVR. My kids are all night. 

Yours sincerely, 
Sastry. 
[12/11/(75?] 


వర్తమాన తలుగు సాహిత్యం 


[వర్తమాన తెలుగు సాహిత్యం గురించి వ్యానం రాయవలసిందని పాండియన్‌ 


ఎక్స్‌ వెన్‌ తరపున ఆవ్యోనం ఆందింది. 1976లో వరదరాజోశ్వరరావుగారి వ్యానం 
ఆ వ్యతికలో ([వచురింవబడేందిః] 


Tetenhanes : Teiegraphie Address. 
273031 (5 lines} “PRESSNEWS" 


INDIAN EXPRESS NEWSPAPERS (Bombay) LTD. 


(Registered Office: Express Tovers Nariman Point Bombay} 
Poet Box No. $71 
Empress Building, Bahxadimaish Zaftsr Marg, New Delni-i. 


Dear Mr Rao, 


In pursuance of our telephone talk, I am just writing to confirm that we 
are expecting your article (up to 1,000 words) briefly reviewing the current 


వరద స్మృతి 325 


rrends of writing in Telugu literature, for our special supplement on World 


Books Fair starting in Delhi on January 16. 
Wishing you happy New Year, 


Yours sincerely, 


December 31,1975 July Ravindra Nath 
Books Editor 


VOCABULARY YET TO CATCH UP 


A.V. Rajeswara Rau 


If we take the population of Andhra as a whole, writers in Telugu- be they 
poets, playwrights or novelists — and their audience form arelatively small 
group. This small body started laying the foundation of modem Telugu 
literature nearly nine decades ago, during the pioneering days of the great 
Viresalingam. Since then Telugu literature has steadily grown in size, 
especially during the last fifty years, and has not only gained in insight and 
depth but also has acquired a new sense of perspective bringing about with 
it a new confidence. 

Looking at the literary scene in Andhra today, however, it can hardly be 
denied that the great hopes raised during the post - Independence period 
about a creative upsurge in Telugu literature, have not borne fruit. Of course, 
there has been considerable activity all around. But there has also been in 
evidence a certain uncertainty and lack of proper direction. 

The moder movement in Telugu poetry which started at the tum of this 
century had two voices, one of which while adopting the traditional metrical 
norms assumed the name of "Romantic revival" and spoke with a mystical 
accent partly borrowed from other literatures. It had all the refinement of 
language, dexterity of weaving fine words, sweeiness of phrasing, the very 
qualities which made competent critics of earlier periods of poetry exclaim 
that Telugu poets were not creators but artists, mere masters of the craft of 
language. The poets beloriging to this school are the authors of a number of 
exquisite lyrics in the language. They had many adherents even today and 
they have gained a wide reading public by their skilful use of linguistic 
egotisms and national particularism and sadly enough, this genre of writing 
has now become the staple of song writers and listeners of film musk. 

The other voice, a more authentic one, was comparatively shortlived. 
The poets who represented this trend realised that the transfer of language 


326 వరద స్మృతి 


from one generation to another was not like transfer of property. They know 
that phonetic and semantic changes were not accidental but were necessary 
for the renovation and rejuvenation of a language. They experimented with 
new metrical forms of great simplicity and attempted to liberate the language 


of poetry from the shackles of hidebound ౯26160౧. They had a clearer vision 
and proclaimed that the mother country was not Just a piece of earth but a 
community of minds. 

Before these tendencies had time to consolidate their gains, there 
appeared on the scene a number of enthusiasts of vers libre. Among the 
votaries of this form there were some who, having tned the traditional forms 
with distinction, adopted this new mode in their search for a new freedom. 
They have produced poems of great beauty and created new rhythmic 
pattems which have come to stay. But there were far to0 many novices who 
lacked any metrical sense whatever. 

Then came the progressive school of wnters who gladly accepted this 
new mode of writing as it enabled them to arrange their new fangled ideas in 
irregular lines and call poetry. One of the declared principles of vers libre 
was to "compose in the sequence of musical phrase, not in the sequence of 
metronome." But pioneers in this line lke Sn Sn, Ajanta, Kundurthi, had the 
inflexible discipline to lear the art of writing. 

The practitioners of the traditional epic and kavya style still continue to 
write. Their mastery of language and mellifluous composition are held in 
high esteem by a fairly large reading public. Like handicrafts and heavy 
industry in New India, the old and the new jostle against each other through 
a period of flux and ferment While old sanctions are declining, new ones 
have not firmly taken their place. 

Telugu fiction has yet to catch up with poetry as creative literature of 
acepted canons. Most of it is inferior literature which tends to reduce novel 
to a news supplement. Today's writerzof fiction, whose number if growing 
enormously, are least concerned with the major problems of 'picture and 
drama, symmetry, narrative pattem, pace and language, the complexities of 
the novelists art. Their study and understanding of life around is merely 
superficial and the characters they portray, the places they present and the 
climate they create are feigned and far from convincing. They usually deal 
with the vaned life patterns of the middle classes and their inherent contra- 
dictions, emotional conflicts and didactic disillusionment in relation to 
situations that do not exist. 

However, there are discernible traces of talent and promise among them. 
Of all the contemporary writers, Rachakonda Viswanatha Sastri alone 
deserves" the credit, restoring fiction to its legitimate place in literature. 
Puranam Subrahmanya Sarma, another very gifted fiction writer, is known 


వరద సతి 327 


for his unique and flawless style and command over the complex structure of 
novel. Muppala Ranganayakamma, Balivada Kantarao, Yaddanapudi 
Sulochanarani, Dwivedula Visalakshi and Vinukonda Nagaraju have al- 
ready made a mark as popular writers. 


The Telugu short story remains popular with the reading public and the 
supply of this art form continues unabated. Although no stnking technical 
innovations have been experimented in this field, quite a number of interest- 
ing stories have been published. A volume of short stones by different writers 
in Telugu has been brought out by the National Book Trust — the best 
collection of its kind so far. 

As in the novel, 1t 1s the middle class that dominates the theme in short 
story, which shows signs of becoming stale. Palagummi Padmaraju, 
Rachakonda Viswanatha Sastri, and Puranam Subrahmanya Sarma are 
known for their vigorous narrative, fine structure and style. P. Bhanumathi, 
Bina Devi, Chivukula Purushotham, D.Kameswari and Behara Venkata 
Subbarao are some of the writers whose work is gaining wide recognition. 

The field of drama too shows signs of activity. The modem full-length 
play is yet to make good. The lack of well-equipped theatre where it is 
possible to have continuity of practice, and the prevailing confusion in the 
minds of wniters and artistes regarding the relative values of the stage and 
cinema are partly responsible for arresting the growth of genuine popular 
drama. Like the short story, itis only the one-act play and the short radio-play 
that seem to hold the ground. However, "Tnjaki Yama Darshanam'", a full- 
length play liberally interspersed with verse by A. Gopalakrishna recently 
proved a great success in the stage. In drama, essay, speculative writing and 
critical work, there is considerabble activity in Telugu though not all of high 
literary standard. 

There are practically no literary journals, and hardly any group activity 
as such inTelugu today. Most of the serious writers have had to depend on 
mass-circulating periodicals for popularity and recognition. These journals 
have attained phenomenal circulation now because the educated housewife 
needs something to brouse through in her newfound leisure thanks to the 
cooking gas, culinary devices and instant foods. As a corollory to this 
development, a large number of women writers have come up and the 
present-day periodicals seem to prefer short stories and serialised novels 
written by them. 

Although Telugu is comparatively rich in vocabulary, it is still far from 
being stable medium of modem literary sensibility. It is the linguistic’ 
development that largely impels and deternines the power of thinking. To 
express an expenence, in the context of universal experience it is rather 
difficult to find proper words in the language. For instance, with the changing 


328 వరద స్మృతి 


times and shedding of some old taboos and shibboleths, the bedroom is 
thrown open to public gaze, and the private love berween man and woman no 
more remains pnvate in hterature. But the available vocabulary for sex is 
crude. Telugu has yet to develop words for sex life, which have no jarring 


overtones. Itis generally accepted that obscenity lies not in the idea but the 
word which denotes 1౬ The linguistic limitations of Telugu make it too 
difficult for wnters to express the new meaning and experience of modem 
life and culture in an idiom acceptable both to the elite and the ordinary man. 
When one comes across such situations in contemporary writing, we are 
ruefully reminded of Crebillon's remark about "marrying words that haven't 
even thought of becoming acquainted." 

The custom of honouring men of letters has been overdone. Even the 
dedicauon of a slender sheaf of poems or stories to a local worthy becomes 
an occasion for exiravagant praise. This tends to confuse the simple minded 


lovers of literature and obscure the function of legitimate literary criticism. 


LL Lit 





i gas tl? మా 
U శ లో చ ర జై స్‌ Veal గ న్‌ు : 
By... ' సం af nu 
fr (/ గ్‌ “లక్‌ 
క! Wa, క్‌ = శ్‌ 
మజ కచ క్త (ము లట " 
| Pelt] Py, f . 

టా hur పంత. 

erp a “గ్‌ క ను. పే గ్ల య 


వరద స్మృతి 329 





[అన్నగారి పెద్దకొడుకు డా. అనిల్‌ కుమార్‌, రెండవ చెల్లెలు సుజాత (మధ్యలో), 
పిల్లలు పద్మ, రవి ఛాయాదేవిలతో “వరద - “15 పూసారోడ్‌” ఇంట్లో] 





[రెండవ తమ్ముడి మొదటి కూతురు సత్యప్రయతో “వరది] 


330 వరద స్మృతి 


న్యూఢిల్లీ -హెదరాబాదు ప్రయాణాలు 


[1976-77లో భార్య ఉద్యోగ రీత్యా (ఫాన్స్‌ లో ఉన్నప్పుడు వరద రాజోశ్వరరావు 
గారు న్యూఢేల్లీ నుంచి హైదరాబాదు తరచువెళి )వన్తూండేవారు. ఆ రోజుల్లో 
దోశరాజకేయాలు నొంక్లన్లంగా, నంచలన వూరిలతంగా ఉండేవి. ఆందులో 
వరదరాజోశ(రరావుగారు (వత్యేకమైన ఆన్తక్తి కనబ రొచేవారు. కొందరు రాజకీయ 


నాయకులతో నన్ఫిహితంగా మెలుగుతూ ఎన్నికల నంరంభోంలో కొంత బాధ్యత 
కూడా వవాంచారు. 


ఆనమయంలో భార్యకు రాసిన కొన్ని ఉత్తరాల్లో న్యూఢేల్తీ నుంచి హైదరాబాదుకి 
నివానం మారిస్తే బాగుంటుందేమోనన్న అభ్మిపాయాన్ని వ్యక్తం చేశాడు. 


1వ, Pusa Road, 
New Delh1-5, 


15.11.76. 
...యిల్లు కొనాలని (ప్రయత్నించాను. పలించలేదు. ఢిల్లీ ఆంకే విసుగ్గా ఉంది. వయస్సు 


వస్తున్న కొద్దీ మార్గాంతరం వెదకాలి. నువ్వొచ్చిన తరవాత ఆలోచిద్దాము........వరద 


15, Pusa Road, 

New Delhi-5, 

6.12.76. 

స కొత్త సంవత్సరం మరో (ప్రయత్నం చేస్తాను. మొదట్నుంచీ నా జీవితం యిలాగే 

నడవటంతో ఆలవాటయి పోయి యేదీ విపరీతంగా కనిపించటం లేదు. కొని వయస్సు వస్తున్న 
కొద్దీ కొంచెం సెక్యూరిటీ మీద దృష్టి పోతుంది. జాగర్తగా ఉండబుద్ది పుడుతుంది. 


వరద. 


15, Pusa Road, 

New Delh1-5, 

14.2.77 

వస రెండు రోజుల నుంచి ర్యాష్టసతి అంత్య|కియరతో ఊరంతా సెలవూ, మార్కెట్టు 
a యిన్నినార్డు హైదరాబాదు పోవలసి వస్తోంది. వొచ్చేనెల 22 తేదీ కల్లా ఎన్నికలు 
పూర్తి అవుతయి. కార్మగెసుకు యెదురుగా అన్ని పార్టీలు కలిసి (కమ్యూనిస్టు పార్టీ మినహా) జనతా 
పార్టీ ఆని యేర్పాటు చేశారు. కొంగుకు బలవత్తరమయిన పోటీ యేర్పడింది. దానికి తోడు 


వరచ స్కృ్రతి 331 


జగజీవన్‌ రామ్‌ కాం[గైెసు నుంచి రాజీనామా యిచ్చి కాంగ్రెస్‌ ఫర్‌ డెమోక్రసీ అనే పక్షాన్ని పెట్టాడు. 

జనతాపాన్టీతో సహకరిస్తున్నాడు. దీంట్లో యివాళ విజయలక్ష్మీ పండిట్‌ కూడా చేరింది. కాబట్టే 
ఎన్నికలు యీసారి యింపుగా ఉండవచ్చును. శ్రీమతి మొరాజె వస్తే నలుగురి దగ్గరికీ 
తీసుకుపోతాను. నాకు రాయమను ఆవిడ కార్యక్రమం గురించి. పాపం విశ్వనాథ్‌ (ప్నేటెయట్‌”) 


కాన్సరు వ్యాధితో ఆసుప(తిలో ఉన్నాడు 


పరద, 


15, పూసారోడ్డు, 


న్యూఢ్తీ-5, 
3.3.77. 
EI ఆతి కష్టం మీద విన్న మధ్యావ్నాం ఆకశోకా హోటలుకు పోయి (శీ మతి మొరాజెను 


కలుసుకున్నాను. ఒక గంట సేపు మాట్లాడిన తరవాత, భార్యా భర్తలిద్దర్నీ సుందర్‌ నగర్‌ 
మార్కెటు దగ్గర దించి వొచ్చాను. ఆవిడ యిక్కడ ఆజాద్‌ భవన్‌ లో యేదో మీటింగుల కోసం 
వచ్చిందట. తీరిక తక్కువ. సోమవారం తిరిగి పారిస్‌ వెళ్లి పోతోంది. చాలా మంది (ఫెంచి 
(పతినిధులు వొచ్చారు కలిసి. 

కం ఇక్కడ యెన్నికల హడావిడి జోరుగా ఉంది. కాంగెసు నెగ్గటం కష్టం అంటున్నారు. మీ 
యూవివర్సిటీ ఆంతా కాంగైెసుకు వ్యతిరేకంగా (పకటనలు చేశారు. బిమలా (పసాదు జనతా 
పార్టీలో చేరాడు. నువ్వు తిరిగి భారతదేశానికి వొచ్చే టప్పటికి కొత్త పభుత్వం యేర్పడుతుంది. 


పరద, 


15, పూసా రోడ్డు, 


హా 


7.3.77 
sets శ్రీమతి మొరాజేను శ్రీ జి.కె. రెడ్డి దగ్గరికీ శ్రీ జగన్నాథన్‌ (స్లేట్స్‌మన్‌), గిరీష్‌ 
మాధుర్‌ (పాాటియట్‌) దగ్గరికీ తీసుకు పోయాను. చాలా మంది ఎన్నికల హడావిడిలో 


ఊళ్లోలేరు. చలపతి రావు గారి దగ్గరికి తీసుకుపోతే ఆయనతో మాట్లాడటం కష్టం అవి 


తీసుకుపోలేదు. ఆవిడకెప్పుడు తీరిక ఉంటుందో యెప్పుడూ తెలియక పోవటం వల్ల లంచ్‌ కు 


తీసుకుపోలేక పోయాను. నవంబరులో మళ్లీ వస్తానంది. అప్పుడు తీరిగ్గా మనతో కాలక్షేపం 
చేస్తానన్నది. 


వరద. 


332 వరద సతి 


'విశాఖిలో వరద 


(డిసెంబరు 1977లో విశాఖ పట్సుం వెళ్లినపుడు విశాఖ రచయితల నంఘం 
ఏర్పాటు చేసిన సభకు వరదరాజోశ్వరరావుగారు ముఖ్య అతిధి. 


విశాఖలో “వరది 


పతంజలి 
మధ్య వయసు మంచు తెరల్గ్లోంచి జ్ఞాపకాల తొలికోడి కూతలు 


“దేవుడు లేడని మొట్ట మొదట నాకు చెప్పినది వరద రాజేశ్వరరావే-అప్పట్లో నేనెంతో 
ఆశ్చర్యపోయీాను-ఆదేవిటా దేవుడు లేకపోవడమేవిటి అనుకున్నాను” అన్నారు శ్రీ, రాచకొండ 
విశ్వనాథశాస్త్రి శ్రీ, అబ్బూరి వరదరాజేశ్వరరావును విశాఖ రచయితల సంఘానికి పరిచయం 
చేస్తూ; “నేను కలుసుకున్న మొట్టమొదటి కవి కూడా వరద రాజేశ్యరరావే-, నాకు సాహి త్యం 
(పవేశం కలగడానికి అతడే కారణం” అని రావిశాస్త్రి చెపుతున్నప్పుడు కింగ్‌ సైజు సిగరెట్‌ 
కాలుస్తూ, కర కుర్చీలో కూర్చున్న శ్రీ, అబ్బూరి వరద రాజేశ్వరరావు నవ్వారు కానీ కళ్ళద్దాల 
వెనుక ఆయన కళ్ళు నవ లేదు, ఆవి “అన్నా ఈ పరుగు వృథా ఆగిపోవటం మంచిది... ముళ్ళదారి 
తప్పించుకు మళ్ళిపోవడం మంచిది. ఆంటూనే వున్నాయి. 


కవుల బాధలు (ప్రపంచపు బాధలయిన దృష్టాంతాలు వున్నాయి. కవుల జీవితాలే సాహిత్య 
చర్మితలయిన ఉదాహరణలూ వున్నాయి, కాగా ముగ్గురు (ప్రఖ్యాతులై న సాహితీ వేత్తలు ముప్పై, 
నలభై ఏళ్ళ నాటి ముచ్చట్లు జ్ఞాపకం చేసుకోవటం వింటున్న వారందరూ వాటికి తలవూచి అవి 
తమ చిన్నప్పటి జ్ఞాపకాలే అన్నంతగా ఆనందించటం మొన్న సాయం[తం హిందూ “రీడింగ్‌ 
రూములో జరిగిన విషయం. పదహారేళ్ళ తర్వాత శ్రీ, అబ్బూరి వరద రాజేశ్వ[రావు విశాఖపట్టణం 
వచ్చి, విశాఖ రచయితల సంఘం సమక్షంలో, రా.వి. శాస్తి తోను, పురిపండా అప్పలస్వామితోనూ, 
“సాహిత్య ఖాదీ భాండార్‌” నాటి ముచ్చట్లు మననం చేసుకున్నారు. 


పురిపండా అప్పలస్వామగారు సరదాకు “వరదా నేను ఎవరో కాదు వేమన్నను తెలుసా? 
ఆంటే ఆమాయకంగా నమ్మేస్‌ శ్రీ అబ్బూరి రామకృష్ణారావు దగ్గరకు వెళ్ళి “నాన్నా ఆప్పలస్వామిగారు 
వేమవ తెలుసా” అన్నప్పటినుంచి శ్రీ, శ్రీ, పద్యమే తనదిగా (భమించిన “వరది దాన్ని తిరిగి రాసి 
పురిపండాకు చూపి ఆశ్చర్యపరచటం నుంచి, ఎల్లమ్మతోటలో పోలీసులు లైసెన్సు లేని 
సె కిళ్ళమ పట్టుకుంటుంటే, సంఘ సేవకుడై న “వరదు' డనే చిన్నవాడు చౌల్టీ దగ్గర దారికాసి, 
“లైసెన్సు లేవివాళ్ళు ఎల్లమ్మతోట వెపు సై కిల్‌ మీద వెళ్ళొద్దు... పోలీసులున్నారు. పట్టుకొంటున్నార 
పోహెచ్చరించటం వరకూ ఎన్ని ముచ్చట్లు. విశాఖలో శ్రీ, శ్రీ, వాళ్ళూ గొప్ప గొప్ప పనులు 
చేస్తున్నారవి అమమావించన నారాయణబాబు (పభృతులు విశాఖ రచయితల కంమే పెద్ద జుత్తు 
పెంచేసుకువి చీటికి, మాటికీ విజయనగరం నుంచి విశాఖ వెళి పాచ్చేయడం కూడా 22వ తేదీన 
“వరద జ్ఞాపకం చేసుకొంటూ నలుగురితోటి ఆ గుబాళింపులు పంచుకొన్నారు. 


333 వరద స్మృతి 


రిండు కవితో సంకలనాలు వెలువరించి శ్రీశ్రీ, ఆరు[దలతో కలసీ, స్వతం(తంగా 
సంపెంగతోట, అందాకా (గంథాలు వెలవరించ్చి అలై డ్‌ (పచురణా సంస్థకు ఇఫ్‌ ఎడిటర్‌ గా 
వ్యవహరించిన వరద రాజేశ్యరావు కాల్పనిక సాహిత్యానికి పెద్ద భవిష్యత్తులేదని అన్నారు. 
పురిపండా అధ్యక్ష పీఠంలో కూచున్న ఈ ఇష్టాగోష్టీలో ఆఖరి మాట శ్రీ, చలసాని (పసాద్‌ది. 
('ఈజనాడు, ఆదివారం, డసెంబర్‌ 25, 1977) 


తం|ఉ మరణం 


[1978 'మే'లో తల్లి దండుల్సి ఢిల్లీలో తమలో పాటు ఉండటానికి తీసుకువచ్చాడు. 
దురద్భన్హ్లవశాత్తూ సెప్టెంబరులో తండి కాలు జారిపడపోవడంవరల్థ తుంటే ఎముక 
విరిగి మంచం వట్టారు. ఆ నమయంలో అనేకమంది సాహితీ మి(తులు “అబ్బూరి” 
ని నందర్భించడానికీ వరదరాజోశ్సరరావు గారింటికి వేళ్ళేవాడు. ఆ రోజుల్లోజువవార్‌ లాల్‌ 
న్థావూ యూనివర్సిటీ కాంపస్‌లో ఉత్తరఖండ్‌” లోని క్యార్టరొలో ఉండేవారు- 
ఊరికి దూరంగా. 


ఆభిరిరోజాల్గొ ఢిల్లీ వచ్చారు మా నాన్నగారు. అక్కడ ఉంటున్నప్పుడు 
స్నానాలగదిలోపడికాలు విరుచుకున్నారు. అవసానదశ అంతా మంచంలోనే గడిపారు. 
ఆ రోజుల్లోనే మితుడు పురాణం సుబహ్మణ్యశర్మ వచ్చి ఆయన చాటువు 
లన్నింటినీ పోగుచేసుకుపోయాడు. మా నాన్నగారు మంచం నుంచే సు[బహ్మణ్యశర్మ 
కోరినట్లుగా వాటిని తన పత్రికలో ప్రకటించేందుకు అనుమతించారు. ఆ అవస్థలో 
రోజూఆయనకి దినప(తికలూ, ఆయన కోరిన పుస్తకాలూ చదివి వినిపించే వాళ్ళము. 


“శీ, అబ్బూరి రామక్ష సారావుగారిని చూడటానికి వెతుక్కుంటూ వెళ్ళడం ఒక సాహి తృ్యయ్యాత, 
కల్‌ రమేష్‌బాబు చిన్ఫకారులో అజపత్‌నగల్‌ నుంచి అబ్బూరి వారి యింటీకీ జవవార్‌ లాల్‌ 
నోవా యమూనివలి ఏ టీ న్యూ కాంపస్‌ ఉత్తరఖండ్‌ . కే ఆలలివళలా 9. అది మెవారోలీ (పొంతానికీ దగర 
- కుతుబ్‌ మీనార్‌ కనపడుతూ మాయమవుతూ కప్పిస్తోంటి ... 


ఆబ్బూ)రి వారిబ్లు అబ్బో" అనేలా మంచివాళ్ళు దర్జాగా కూడా వుంటే ఎలా ఉండచో) ఆలా 
కయిట్‌గా నీటుగా వుంది. ఆ యింట్లోకి (వవేశించగానే మమ్ముల్ని ఆకర్థించినవి వరదగారి 
నవు 1 లూ కబుర్లూ అదో ఆలా ్రరాలకేసి అక్కడ వరనగా వేరి వున న్‌ డీలాన్‌, థామస్‌, టీయన్‌. 
ఇలియట్‌ వగైరా కవుల యల్‌.పి. రికార్డులు, పుస్తకాలు, బొమ్మలు, శిల్పాలు వాటికేసీ చూస్తూ 
మధ్యమధ్యలో సిగరెట్టు కాలున్తూ ఎన్ని గంటలయినా నునాయానంగా గడిపేయవచ్చు ... 


3౩4 వరద స్మృతి 


రామక్ష షారావుగాడు నిద పోతున్నారు. ఆయన చదివిన పద్యాల కవులు వింటూ కాఫీలు 
తాగుతూ కూర్చున్నాం... ఈ పద్వాలను (వకటేన్తామన్నవ్హు డు ఆవి ఆనభ్యంగా వుంటాయేమో 
ఆన్నారు రామక్షష్షారావుగారు. చాబువులకి అనభ్యతేమిటీ - అనభ్యాలు కాకపోతే చాటువులు 
కావు అని నవ్వుతూ అన్నాడు వరదరాజోళ్యరరావుగారు ... నుమారు రెండు మాసాల (కీతం 
శ్రీ రామక్ళష్టారావుగారు బాతూంలో కాబోలు పడిపోవడం వలన హవ్‌బోను పట్టుతపేంది. 
బ్యాండేజీ వేశాడు. మంచంమీద న దవట్టిన నరస్వ్యతిలా తొలిగా న్వచ్చంగా వున్వారు. బు(ర చురుగ్గా 
వాడిగా పని చేస్తోంది. మాట నృన్షత తగ్గింది. అన్నీ మంచంమీదే- లేవలోకపోయినా వదాల్సి 
అందుకోవడంలోనూ వదాలనందించడంలోనూ అబూ రి వారి మనను చేవగ్గా చురుగ్గా తాజాగా 
వుంది. [పపంచం అసూయపడబదగిన తండీ కొడుకులు వారిద్దరూ”... (పురాణం స్ముబహ్మణ్యశర్మ. 
శ్రీ అబ్బూరివారితో. “ఆంధజ్యోతి సచితవారపు తిక, 22-12-78) 


[1979, ఏపిల్‌ ౩0న తండి అబ్బూరి రామకృృష్ణారావుగాడు మరణించారు.] 


[మే 1979లో డెవోడూన్‌లో ఎం.ఎన్‌. రాయ్‌ సమాధి వద్ద తండి ఆస్థికలు 
విక్షిప్తం చేస్తున్న “వరద, పక్కన ఉన్నది రాయిస్ట్‌ మిత్రుడు ఆర్‌.ఎమ్‌. పాల్‌] 


il స స 


ష్‌ రం రాన. 1." 
వా జ 3 | Pp 
wn క 
న శ్రా న్‌్‌ 
ల yy a = 


3 : Pa 
Pm ne క 
Uy జుంటి 


శూ గ "ie న. 
WM TE: REE rar 
Tee Pu + 
WE i జ లల గ ॥ స గ. క 
. . క = కా కళ్ల వ్‌. 

స క నో . 





Prof. G.N. Reddy, M.A., M. Litt. Ph.D. 
Head of the Department of Telugu. May 8, 1979. 


మానమి తులు UU వరదగారికీ, 
వై హా 
నమస్కారాలు. 
లోకమాన్యులు మీ పితృపాదులు. వారి మరణవార్త తెలిసి సాహి తీ మి తులందరం బాధ పడ్డాం. 
బహుముఖయైన జీవితావి శీ వేయి పున ముల పర్యంతం గడిపిన (పతభామూర్తి -ఈః లోకాన్ని వదిలి 
వెళ్లినందుకు మీ కుటుంబానికే గాదు దేశానికంతా తీరని లోటు. ఈ సందర్భంలో నేన్తూ నా 
నుతీ మీ దంపతులిద్దరికీ, సోదరులకూ, మీ తండిగారి మాటల్నే వల్రించి అందరం 


వచి పోయి బీవి పీచు ఏ) టీకేగునో 
నమియగనొ యెవరి కెరుగరాదు 
ఎరుకలేని వారలేమేమొ చాన గా 
విని తపేంచువాడు నేనవేలు.” 
- శ అబ్బూరి మీ, 
జి.యన్‌. రెడ్డి 


14.5.79 

మతులు 
శ అబ్బూరి వరద రాబేశ్వరరావుగారిక్తి 

నమస్కారం. మీ నాన్నగారు వెళ్లిపోయిన వెలితి నుంచి మీ కుటుంబం కోలుకోవడం కోసమై 
మీరు ఏ విశాభపట్నమో, హైదరాబాదో తిరిగి వస్తే మంచిదని నాకనిపించింది. చివరి రోజాల్డొ మాకు 
వారితో పరోక్షంగా వారం వారం అనుబంధం ఏర్పడడం మా అదృష్టం. బెజవాడలో తుఫాను లాస్‌ 
ఏమీలేదు. We జాం all safe, నెల్లూరు, (పకాశం జిల్హాలు బాగా దెబ్బతిన్నాయి. చాలా యిళ్లు 
తోటలు దొడ్డు మునిగి పోయాయి. ఈ పర్యాయం గవర్నమెంటు చాలా (శద్దతో ముందు 
జాగత్తలు తీసుకోవడం వలన జననష్టం చాలా 10020 అయింది. 

ఈ విషాద సమయంలో మేమంతా మీతోపాటు మీ విచారంలో పాలు పంచుకుంటున్నాం. 


nL తగ 
Ee em 
పురాణం ను బహ్మణ్యశర్మ. 


. 


336 





ఇతని జ న ణు తు లేటు 


[ఆఖరి చెల్లెలి కూతురు “మినీ తో 'వరది] 


వరద స్మృతి 337 


'నదీసుందరి” 


[తండ మరణానంతరం ఆయన (పసిద్ద నాటకం నదీనుందడరి ని 
ఫునర్ము(దించడానికీ వరద రాజోళ( రరావు గారు పూనుకున్నారు. ఆ పుస్తకాన్ని 
హాదరాబాదులో ము(దబించడంలో డా. బూదరాజూ రాధాక్ష]వ్షగారు నవాకరిం చారు. 
శ్రీ పురిపండా అప్ప లస్వామి గారి చేత 'నదీనుందరి' క 'పరిశయం'” రాయించడంలో 
శ్రీ అబ్బూరి గోపాలక్ష్నన్ల కృషి కూడా ఉంది. ] 





రబ్యరి రామన్యష్లరావు 
నద్‌సుంద ది 









DEPARTMENT OF THEATRE ARTS 
ANDHRA UNIVERSITY, WALTAIR 


క్‌ GOPALA KRISHNA ABBURI 
ఈ  |ECTURER IN STAGE CRAFT 





28 .5.1979. 


వరదా, 

ఈ పాటికి నువ్వు ఢిల్లీ చేరుకుని ఉంటావనే ఉద్దేశంతో ఢిల్లీకి రాస్తున్నాను. ఇప్పుడే బూదరాజుకు 
గూడా రాశాను. (క్రీ పురిపండా 26 తారీఖున నాకు లోకల్‌ కార్డు రాస్తూ, రెండు మూడు రోజాల్ల్‌ 
Introduction పూర్తి చేసి ఆందచేస్తానన్నారు. 31న నన్ను కలునుకేమన్నారు. (ప్రస్తుతం 


_ యు. 


338 వరద స్మృతి 


విజయనగరం వెళ్లారు. 30 తారీకుకి వస్తారు. “ఈలోగా ఇప్పుడు అచ్చయిన ఫారాలు నాకు విలెత్రే 
అవును వీలైతేనే పంపమని శ్రీ బూదరాజుగారికి రాయండి” అని రాశారు. నేను బూదరాజుకు 
వెంటనే రాశాను గాని అవి పంపడం 31లోపుగా కుదరదనుకు౨టాను. అయినా నా దగరున? 

లో 5 


నదీసుందరి కాప ఆయనకిచ్చాను. ఎలాగోలాగ ఆయన దగ్గర్నుంచి 1206460 తీసుకుని 


బూదరాజు పేర పంపుతాను 


మళీ రాస్తాను, 





నదీసనుందరి పరిచయం 


పురిపండా అప ఏలినా మి 
కలం నడవటం లేదు- 


ఢిల్లీ నించి అబ్బూరి వరదరాజేశ్వరరావు ఏ(పిల్‌ 18 న ఈ కింది వుత్తరం రాశారు. 
“మా నాన్నగారు పక్కలోనే ఉన్నారు. దాదాపు అవసాన దశ అనుకోవచ్చును. చాలా 


క్షీణీంచిపోయిన్నా మానసికంగా చాలా చురుగ్గానే ఉన్నారు. మధ్య మధ్య కాలక్షేపానికి ఆశువుగా 
పద్యాలు చెబుతుంటారు. ఆలా చెప్పన పద్యం మచ్చుకిః 


చచ్చిపోయి జీవి యెచ టి కేగునా 


ఏమి యగునయెవరి కెరుకరాదు 
ఎరుకలేని వార లేమేమొ చెప్పగా 
వివి తపించువారు చేనవేలు! 


మధ్య మధ్య విశాఖపట్నంలో ఉన్ననాటి మాటలూ అవీ జ్ఞాపకం చేస్తూ మీ గురించి 


అడుగుతుంటారు. ఆయనకి ఆందర్నీ ఒక్కసారి చూడాలని ఉంటుంది. ఎలా సాధ్యం? 


'మావాన్నగారి 'నదీసుందరి (ఆ నాటిక మీద ఆయనకు మమకారం ఎక్కువ.) హైదరాబాదులో 


తిరిగీ అచ్చు వేయిస్తున్నారు. దానికి మీ పరిచయ వాక్యాలు కావాలి. మీరు వీలుచూసుకుని యెంత 
తొందరగా ఆయితే అంత మంచిది రాసి పంపాలి.” 


“సరే”, అన్నాను సంతోషంగా. పుస్తకం దగ్గిర లేక చప్పున రాయలేక పోయాను. ఆప్పుడే ఈ 


రెండు ముక్కలూ రాసుంటే రామకృషమ్టారావుగారు వినుంకే, ఇప్పటి ఈ బాధ కొంతయినా 


తేలికయేదేమో! 
రామకృష్టారావుగారు మరి లేరు! 


గత సెప్టెంబరులో ఢిల్లీలో వారిని చూశాను. అప్పటీకే అన్నంపక్కులా వున్నారు. కౌగిలించుకుని, 
“ఇదే ఆఖరి చూపు అనుకుంటాను” అన్నారు. 


అన్న౭తా ఆయింది. అడే ఆఖరిచూపు. ఆయన మరిలేరు. 

ఈ వొకటో తేదీని రాజమండినించి గోదావరిమిద లాంచీలో బొబ్బర్లంక బయలుదేరాం, 
ఆడ్డేపల్లి రామమోహనరావు గారూ నేనూ. ఉదయాన్నే లాంచి కదిలింది. ఎదటీ పయాణేకుడ 
చేతిలో ఆ౭[ధపుతిక అడిగి విప్పాను. “అబ్బూరి అస్తమయం"! వార్త. 

రామక +షారావు గారితో గడచిన ఏభయే్యళు స్మ్రతులూ గోదావరి అలలతో పులుముకు 

రాముక్స్‌ వు వ ట్రా 

శేడియోలోనూ విన్నా మన్నారు మి(తులు. 

కంటి చెమ్మ ఆరనేలేదు. వరద 23-5-79 బల్నిగాం, తమ్ముడు గోపాలకృష్ణ, గారికి: 

Ask Punpanda introduction for Nadisundari. Post immediately. 

ఈ బరువు గుండెతో ఏం రాయనూ! ఎలా రాయనూ! నిజంగానే కదలడం లేదు కలం. 


నవ్య కవితకి నాందీ పలికిన మన మహాకవులలో అబ్బూరి రామకృష్ణారావు గారిది విశిష్టమైన వొక 
(వత్యేకష్టానం. కవితా నవలా, నాటకమూ, విమర్శా మేఘాలేఖ్యాల వంటి రమ్య రచనా-అన్నిటా 
ఆయన అమృతవాస్తుడు. అబ్బూరి [ప్రభావం నవకవు అందరిమీదా ఆంతో ఇంతో అవుపడుతూనే 
వుంటుంది. 

పరిపుష్టమైన, మధురమైన, రసహ్హతమైన, స్నిగమందరమైన ఆయన శే లీ, శిల్పమూ 'నదీసుందరి'లో 
కూడా కొట్టవచ్చినట్లు కనిపిస్తాయి. 

'నదీనుందరి' రామకృష్ణారావుగారు తమ పై లాపచ్చీనులో 1920 [ప్రాంతంలో రాసిన ఏకాంక 
రూపకం. వారి కూర్చు 1931 లో వచ్చింది... 

అబ్బూరి రామకృష్ణారావు గారి ఆఅమరకృతి నదీసుందరి. ఆయన ఇంకేదీ రాయకుండా ఈ 
వొక్క రూపకమే రాసివుండినా తెలుగువారి రస హృదయాల్లో చిరకాలం జీవించే వుండేవారు. 

అందుకనే ఈవాటికమీద ఆయనకి మమకారం ఎక్కువ. 

ఎశాఖపట్నుం 

27 మే 1979 





340 వరద స్మృతి 


మి[తుల ఉత్తరాలు (వివిధ సందరా ఎల్లో) 


[ఆ రోజూల్లోసాహి తీరంగానికీ ప తికారంగానికీ చెందిన మి[తులను కలుసుకుంటూ 
ఉండేవారు. మితుల దగ్గరనుంచి ఉత్తరాలు వన్తూండేవి./ 


16.6.79 
మతులు (శ్రీ, వరదరాజేశ్వరరావు గారికి 


మీ! రాసిన మూడు ఉత్తరాలూ యీవాళే చూశాను. నేను గత పది రోజులుగా మదరాసు, 
తిరువణ్హామలైె వెళ్లి నిన్ననే చేరాను. పన్యాల సు(బహ్మాణ్యభట్టు అనే ఆయన యిపు ఏడు (ప్రస్తుతం 
లేరు. ఆయనకి హై(దాబాదు (టాన్‌ ఎఫరయింది. ఆక్కడ చేరకుండా ఏవో కోర్టు వ్యవహారాల్లో 
వున్నాడు. మీరు చెప్పిన పవి వాకబు చేశాను. ఇం[దగంటి శ్రీ, కాంతశర్మ, | పయాగ రామక ఎప్పగార్లు 
మనకు పని చేసి పెడతారు. ఆ సేపు వొకటి చేయిమని ముందుకోరాను. తరా త అవసరమైతే 
ఒక చిన్న కాసెట్‌ తీసుకువి దానిమీదకి ఎక్కించిన తర్వాత మీకు పోస్ట్‌లో పంపే ఏర్పాట్లు చేస్తాను. 
ఈ పనులు కొంత ఆరిస్యంగావే జరుగుతాయి. ఆందుచేత నా దృష్టిలో ఆ విషయం మరుగున 
పడిపోయిందని అనుకోవద్దు. 

ఇకపోతే, మన డాక్టర్‌ రమేష్‌ హఠాత్తుగా మాయమయి పోయాడు. మీ వుత్తరంలో ఎక్స్‌(పెస్‌ 
చేసిన సెంటిమెంట్స్‌ అన్నీ-నాకంటే మీరు ఎక్కువ బాధపడతారనీ నాకు తెలుసు. ఎందువల్ల 
నంశు, నేనాయన పోయే ముందు రోజు చూచాను. పోయాక కూడా తన కూడా వున్నాను కొంత 
వరకు. మీరన్నట్లు మళ్లీ రమేష్‌ లాంటి తెలుగువాడు కవిపించటం, వినిపించటం దుర్తభం. 

మీనాన్నగారి చాటువులు,. ఆపవులు, పద్యాలు ఆచ్చయినవన్నీ సేకరించి రమేష్‌కి. ఆతను 
పోయే ముందు రోజా యిచ్చాను. ఆవి మళ్ళీ సేకరించి బూదరాజు రాధాకృష్ణ, గారికి డె రెక్టుగా 
పంపిస్తాను, ఒక వారంరోజుల్లో . మీ పద్యాలు కూడా అనీ ఏ రెండు సంచికల్లో ఆచృయినాయి. ఆ 
కటింగ్స్‌ కూడా మీకు వేరే పంపుతాను. 

== చలంగారి గురించి మీ ఎసెస్‌మెంటూ అభిప్రాయాలూ ఏవైనా వుత్తరాలు-మెటీరియల్‌ 
వుంటే నాకు వంపి సహాయం చేయండి. .......... 

నేను వుత్తరాలు రాస్తూంటాను. 
మీరు జవాబులు రాస్తూండండి. 


ఇక్కడ ఎండలు జోరుగానే వున్నాయి. 
అలాగే వడ దెబ్బలూ! 
అక్కడ మిరంతా కులాసా? 
వురాణం నుబహ్మణ్య శర్మ. 


సరై స్మృతి 341 


© a 
Ver Directions rn 
TELUGU . ENGLISH TRANSLITERATURE ) YEGUNTA MOHAN PRASAD 
27.10.79. 


మి|తులు శ్రీ, వరద రాజేశ్యరరావుగారికి, నమస్తే. 
క టా 1. నళ పురాణంలకు మి(తుడ్ని. అంచేత మీకూ మితుడ్నే అవుతాను. మీ 
చెర్సామా కుందుర్తి ఇచ్చారు. శ్రీపతి ఈ పాటికి మిమ్మల్ని కలిసే వుంటారు. మీరు లోగడ చేసిన 
+అ వలెనే మరొక pt సంకలనం వేద్దామని గట్టిగా కృషిచేస్తున్నాసు. ఇప్పటికే 
గరా బాబూ అని ఓ 200 ఉత్తరాలూ, కవి మి తులకు మీ కవితలూ వాటి అనువాదాలూ 
అని ఓ వొందా, ఆనువాదకు లకు అనుమతి కోసమని ఓ పాతికా రాసాను. 'శేషెంద ఆయన కవితల్ని 
కుంటు చంపేస్తానని రాసాడు. కొందరు కనుబొమలు పైనించి కిందికి దించలా ఇంక్కా, 
| వాతకోతర చేతిమీదనే చేసుకొంటున్నా. మీరూ, రాయప్రోలు (శ్రీ నివాస్‌గారూ, 


హని ౯ 
i 

Ox 

గ్‌ 

ల 


షె 

te 
చి 

ఒ౨€౬కి 


లై 
$ే 


బి.వి.ఎల్‌. నారాయణరావుగారూ ఒప్పుకొంటే ఓ 20సం[!పాటు దాచుకోదగిన 2౧001082) 
వస్తుందని నమ్మకం. 

రోణంకి గురువుగారు పేరు ఆఖరికి వేశానని అలిగి ఉత్తరం రాసారు. గురుదక్షిణగా ఓ 
పూర్ణకుంభం తీసుకొని ఈ రోజే కోణార్కకి వెళ్తున్నా వాల్తేరు. డా.ఎస్‌. (పభాకర్‌ సరేనన్నారు 
ఆయన ఆనువాదాల్ని చేర్చుకోటానికి . నేను యువతీ యువకుల్ని ఓ 20 మందిని ఇంగ్లీకరిస్తాను. 

మీ Modem Telugu Poetry, Modem Indian Poetry నాకు ఆర్హంటుగా కావాలి. 
నేనింత వరకు వాటిని చూడలేదు. VPP లో పంపండి మిమ్మల్ని అవమానిస్తున్నానని అనుకోక 
పోతే, 

మి నహకారం లేకపోతే ఇలా ఆక్కడక్కడా డబ్బులు పోగు చేసి నేనే మింగి కూచుని 
నలుగురితో తన్నులు తింటానని భయంగా ఉంది మరి. వ్‌ 


ఉం 


బూదరాజు రాధాక్సష హైదరాబాద్‌, 
క్ట 28.10.79 
శ్రీ వరదరాజేశ్యరరావుగారిక్తి 
నమస్కారాలు. ఉభయకుశలోపరి. 
ఈ రోజు ఉదయం శ్రీ, మహంకాళి వేంకమేశ్య( రావుగారి ఇంటికి పోయి వచ్చాను. ఆయన 
ఆ(డపుః 1-1-336/108, చిక్కడపల్లి, హె(దాబాదు-20. ఆయనకు 85 వ సంవత్సరం 


పదిరోజుల్లో వస్తువ్నదట. మాస్టారు |పస్తావన వస్తేనే ఏడుస్తున్నాడు. ఆయనకూ Parkinson's 
disease ఉంది. కష్టం మీద గుర్తు తెచ్చుకొని ఇంచుమించు రెండు పద్యాలు చెప్పారు. 


342 
వరద స్మృతి 


ఇంటర్మీడియట్‌ చదువుతుండగా ఒక సాయం[తం మాస్టారు వాహ్యాళి సమయంలో ఆశువుగా 

చెప్పనవంటారు. 

1. నలుగడలలగమ్మె నాయంతనంపుటిరులు 

నీలకాదంబినీ జవనికల వెనుక 

మణుకు మణుకను తారకాగణము లల 

మందకళల ఎలార్నె నంబరములందు. 

2. మంజుగానాను రాగ|పమత్త యైన 

కాపుకన్నె మందలతోడి కదలిచనియె 

పాడీ పాడీ కోయిల తన గూడు చేరె. 

లలల లలల జలం మరలి ...... అక 
జ్ఞాపకం చేనుకొని తక్కిన పద్యాలు చెప్తామన్నారు. అలాగే నాటి సంఘటనలు వగైరా, శ్రీ 

కొడాలి ఆంజనేయులు గారిని కలిస్తే మంచిదన్నారు. మీరో ఉత్తరం రాయండి ఆయనకు, 
భదిరాజు వారి నూతన గృహప్రవేశం నవంబర్‌ మొదటి వారంలో జరగవచ్చు. అది 


నెరవేరేదాకా ఆయన ఏమైనా రాస్తాడన్న నమ్మకం నాకు లేదు. అయినా మరోసారి ఫోను చేసి 
చూస్తాను. 


క = 





(hy ల శ 


భన్‌ ME ర (న్‌ 
0 మ. స” ( 
న్న 


[న్యూఢిల్లీలో మి(తుడు వేణు (ఎం.వి. రావు) ఇంట్లో ఎం.వి. చలపతిరావు గారితోనూ, 
వేణు కుటుంబ సభ్యులతోనూ, భార్యతోనూ “వరది-ఫొటో తీసినది వేణు] 


వరద న్మృతి 343 


Prof. G.N. Reddy, M.A.M.Lit., Ph.D. 
Head of the Department of Telugu. 

Dt. 3.4.1980. 
Dear Sn Rajeswara Rao gan, 

It was a pleasant opportunity I had at Delhi to visit you and to spend an 
evening with you on 28.3.80. 

I am herewith enclosing a brief report of my Department. I request you 
to help me to develp the Department by undertaking some useful reseach 
projects to promote Telugu Studies. 

Please let me have any information you obtained to get financial assis- 
tance from Ministry of Education, or 1.6.5... for research projects. 

I would like to know about any agency that could undertake to publish the 
Dictionary of Hindustani Loans in Telugu or any support for its publication. 


I shall send you a specimen page of the Dictionary after a week. 
I would appreciate very much if you could reply and pass on any 
suggestion, advise or information to me on the above points.... 
With Lest regards, 


Sincerely yours, 
GN. Reddy. 


V.Narayana Rao మే 5, 1980. 
వరద రాజేశ్యరరావుగారికి, 

చాలాకాలంగా మీకు ఉత్తరం రాద్దామనుకుంటూ కాలయాపన చేస్తున్నాను. మీరెలా వున్నారు? 
గత వేసంకాలం పి.వి. నరసింహారావుగారు వాచ్చినప్పుడూ, ఈ మధ్య భ(దిరాజు కృష్ణమూర్తిగారు 
వొచ్చినప్పుడూ మీ కబుర్లు తెలిసాయి. 

చాలా రోజులుగా అబ్బూరి రామకృష్ణారావుగారిని తలుచుకుంటూ ఒక వ్యాసం మొదలుపెట్టాను. 
ఆ వ్యాసం అలా మిగిలిపోయింది. పూర్తిచేసి మీకు పంపుతాను. పవికొస్తుందేమో చూడండి. 
ఆయన పద్యాలు అప్పుడప్పుడుగా చెప్పిన చాటువులూ, ఇంత వరకూ ఆచ్చుగాని రచనలూ ఒక 
సంపుటం చేస్తున్నారనే ఆశిస్తాను. లేక ఇప్పటికే అచ్చువేసారా? ఈ సందర్భంలో నేనేమైనా 
ఉపకరించగలిగితే తప్పకుండా చెప్పండి. ఆయన పద్యాలు కొనైైనా ఇంగ్లీసులోకి అనువదించాలని 
వుంది. 

సాహిత్య అకాడమీ అచ్చువేస్తానంటే Makers of modem literature జట లో 
రాయ[ప్రోలూ, అబ్బూరీ-కృష్ణశాస్తి ఈ ముగ్గుర్ని గురించీ రాయాలవి మరో సంకల్పం. ఈ పనిలో 
చాలా ఆలోచనలు మీతో మాట్లాడవలసినవి వున్నాయి. ఈ లోపున అకాడమీ వాళ్లకి రాసి 
చూసాను. 


ఏెదుడ వరద స్మృతి 
సాహి త్య అకాడమి (ప్రోత్సాహం లేకపోయినా చెయ్యొచ్చుగాని, అచు వే సివాళ్ళ ఆసరా పవి 
సాగడానికి సాయం అవుతుంది. ఈ సంవత్సరం చివర్లో ఇండియా రాగలుగుతాననుకుంటాను. 


అప్పుడు ఈ పనికి కావలసిన సమాచారం పోగుచేస్తాను. 
మీకు సావకాశం వుంటే ఓ ఉత్తరం ముక్క రాయండి. మిరు ఇటువేపు వొచ్చే పని ఏం తగిలే 


అవకాశం లేదూ. ........ 
భవదీయుడు 
St, 
\ 


July 6, 1980 


V.Narayana Rao 
L501 Onawsy Pass 
Madison Wisconsin 
53711 USA 


రాజేశ్వ! రావుగారికి, 

నేను ఆగష్టు 13, 14 ఢిల్లీ వొస్తాను. 14న హైదరాబాదు వెళ్తాను. మీరు ఆరోజుల్లో ఢిల్లీలోనే 
వుంటారని ఆశిస్తాను. ఆగమ్హు 13న మీకు phone చేస్తాను, 

తిరిగి మళ్ళీ నేను ఆగస్టు నెలాఖరుకి మాడిసన్‌ వచ్చేయాలి. 

మీకు కొన్ని వారల!కితం ఓ ఉత్తరం రాసాను. అందిందో లేదో తెలియదు. 

తేలుగు భావకవిత్వం మీద ముఖ్యంగా అబ్బూరి రామక రావుగారు, రాయ[పోలు , 
కృష్ణశా!స్త్రి-వాళ్త కవితా వ్యక్తిత్వాలు ఆధారంగా చేసుకొని-ఒక మోనో గోఫి రాద్దామని ప్రయత్నం.మీతో 
మాట్లాడాల్సినది చాలావుంది. మీకు వీలయితే ఆగష్టు 13న గాని, 14 ఉదయం గాని మిమ్మల్ని 
కలుస్తాను..... 


(వెళ్ళడు నారాయణరావు] 


“J 43 ఇ శీ 
pe క | 2 శి . వ 
‘ : | 4 
ఓకీ ||| dhs 
నాన లె bh 


$e చో స 


| [1 






[జె.ఎచ్‌.యూ. క్యాంపస్‌లో - ఇంట్లో “వరదో శ్రీ సత్తిరాజు క్ర ఎల్జైరావు పరకాల (పభాకర్‌ ] 


వరద న పతి చెడీదై 


హెదరాబాదులో : 1981 = 1993 


[ 


[మళ్ళీ హైదరాబాదుకి 1981 డిసెంబడులో తిరిగి వచ్చి స్థ్రీరనివానం 
ఏర్శరచుకున్నాదు. బాగ్‌ లింగంపల్రిలోని సాంత ప్లాట్‌” లో స్తిమిత వడ్డాక సాహిత్య 
సా స్క 85 కార్గక్రమాఠను | కమంగా (పొరంభించాడరు. పాత మిత్రు అతో అనుబంధాలు 
లొ can 
రా.వి. శాస్త్ర షష్టిపూర్తి 


[1982లో రాచకొండ విశ్చనాథశ్యాస్త గారి వష్తివూర్తి సందర్భంలో వెలువరించిన 
అభినందన నంచిక 'జూలై ౩౨0” కోనం ౦ కా ్తగారివై వ్యాసం రాశారు ] 





[మి[తులు పురాణం ను, బవా : 'వరది 
|! పురాణం క్షన్‌ శ్రణ్యాశర్మ, రాచకొండ విశ్వనాథ శాస్రెగారతో “వరది] 









ళ్‌ 
టీక న 


ళా “hy, అలో 





346 పరద స్మృతి 


పన ge cep si a నీను చం whe 2S ॥ 
cE TEE 





[శ్రీ కృష్ణదేవరాయ భాషానిలయంలో పురిపండా అప్పలస్వామి, 
ఎం.ఎల్‌. నరసింహారావు గార్తతో 'వరది] 





[ శ్రీ కృవ్ల దేవరాయ భాషా నిలయంలో ఎం.ఎల్‌. నరసింహారావు, శివారెడ్డి, (ప్రభృతుల 
సమక్షంలో గౌస్‌ పద్య సంపుటి 'స్పర్శిను ఆవిష్కరిస్తున్న “వరద'] 


6వ ర్రదక్రాలం' 


[వరదరాజే శ్వరరావుగారి విశిష్టరచన “వరద కాలం” 1985లో “ఉదయం” 
పత్రికలో వారం వారం ధారావాహికంగా (ప్రచురింపబడింది. తరవాత 1990లో 
పుస్తకరూపంలో వెలువడింది. 





Regd 0౧46 1-2-593./37,. Gaganmahai Colony, 
Doma!guda. Hyderabad + 500029 Prone 665757 


CHAIRMAN : DASARI NARA YANA RAO 
17.11.84. 
మి తులు, 
అబ్బూరి వరద రాజేశ్వరరావు గారికి, 
నమస్కారం! 

“ఉదయ: [పారంభ సంచికలో మీ “సాహిత్య స్మృతులు” రాస్తే సంతోషిస్తాను. మీ వంటి 
చర్మిత తెలిసిన వారు ఈ తరం వారికి చెప్పవలసిన విషయాలు, విశేషాలు చాలా వుంటాయని నా 
నమ్మకం! మీ స్మృతులు ఆదివారం అనుబంధంలో కొనసాగిస్తే యెంతో బాగుంటుంది. 
| పారంభోత్సవ విశేష సంచికకి మి సాహి త్య స్మృతులు ఈ నెల 30 లోపు మాకు చేరేట్టు పంపితే 
సంతోషిస్తాను. వ్యవధి తక్కువగా వున్నందువల్ల గడువు నిరయించవలసి వచ్చింది. అన్యధా 
భావించక మీ రచనను పంపించవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ స్మృతుల కోసం నిరీక్షిస్తాను. 
శభాకా౭క్షరితో, 

భవదీయుడు 











['ఉదయంరి కోసం “వరద కాలం రాస్తున్న “వరది] 


కావల్సి 524202, 


58-12-90 
శ్రీ, వరదరాజేశ్యర రావుగారికి, 


నమస్కారం. “వరదకాలం” ఒక్క ఊపున చదివేశాను. సాహి త్యంలో ఒక యుగం కళ ముందు 
నిలిచినట్టుయింది. వట్టి పేర్లు (పాణ పూర్ణంగా ఎదట నిల్చున్నాయి సజీవ వ్యక్తులుగా. ఎవరికి వాళ్ళే 
తమ విశిషతలతోటి, pecubanties తోటి, వ్యక్తేత ్వే విశేషాలతోటి సాక్షాత్క్మరించారు. కాలంలోకి 
జారిపోయిన ఒకానొక చార్మితక క్షణాన్ని ఇంత పటుతరంగా చితించి, ఎన్మ్ట్రతి పాలు గాకుండా 
చేసినందుకు ధన్యవాదాలు. ఇంతకన ఏ ఎక్కువ రాయడం ముఖస్తుతి అవుతుంది గనక మానివేసాను. 

మదరాసులో 'ఆం(ధప్రభి లో మీరు కొనా ఏళ్ళు చేసిన ఉద్యోగం, అలాగే “చెరకాలరికు 
ముందు హైదరాబాదులో చేసిన ఉద్యోగం-ఈ రెండింటిలోనూ మీకు శ్రీ శ్రీతో (ప్రమేయం 
ఉంది. దయతో అప్పటి విషయాలు గుర్తు చేసుకుని రాసి పంపుతారా? 


కెవి యార్‌. 


వరద సతి 349 


డాపకాల చెలువ 
మ ద 
“వరదకాలం'! 


[ఏ.బి.కె. ప్రసాద్‌] 
చాకలి పద్దుల్లాంటి చచ్చుపుచ్చు రచనలతో కాలక్షేపం చేసేవారి సంగతేమోగాని జీవనపమరాన్నీ, 
ఇం దధనన్సులానే విభిన్న జీవన రంగాలనూ (ప్రతిబింబించే రచనలకే ఏనాటికైనా విలువా, 
షృతా, కావలసింది, రొడ్డకొట్టుడు రచనలు కాదు, మానవుల మధ్య మానవ జీవితంలోని 
సుఖదుఃఖాలకు, సాహి త్యానికీ, సరదాలకు అద్దం ప్టే రచనలు అన్నాడు ఎ.బి. ఆల్కాట్‌ ("The 
less of routine, the more of life".) వయొలిన్‌ తో |కశోతరికువీనులవిందు చేస్తూనే - 
వాద్యపరికరం గురించి కూడా తెలుసుకోగోరేవాడే మంచి కళాకారుడన్నాడు శామ్యూల్‌ బట్లర్‌. 
ఈ లక్షణాలు ఏకాంతంలోనే గాక పదిమందితో కలివిడి తనంవల్ల మరింత ఎక్కువ రాణింపునకు 
వస్తాయి. విద్యాగోమ్యలు, విద్వదామ్ములూ వర్తమాన రచయితలకు, కళాకారులకూ అభ్యుదయ 
పరంపరాభివ ఎదకి ముఖద్వారాలు. కుటుంబసంస్కారం, సాహి త్యసంపర్కం ఈ అభిరుచిని. 
ఇబ్బడి ముబ్బడిగా పెంచే ముడిపదార్జాలు. విజ్ఞానఖని అయిన అబ్బూరి రామకృష్థారావుకి 
“పండితపు[ తుడు” గా కాకుండా తంశడికి దీన సాహి తీమూర్తిగా, నాటకకర్తగా, కవిగా, రచయితగా, 
పాత్రికేయునిగా, (ప్రయోక్తగా, చేయి తిరిగిన (ప్రచురణ కర్తగా, (గంథకర్తగా ఎదిగివచ్చిన వరద 
రాజేశ్వరరావు మరొక రచన “వరదకాలం”. నవ్యసాహిత్య చర్మి తకు, ఆధునికాం[ ధ సాహి త్యచర్మ తకు, 
కవితావిప్రవాలకు పూర్వరంగాన్నీ, పథనిర్ణేశంలో వె భవపతనాలను, అన్నిరకాల కవితా ఉద్యమాలకు 
మెట్టినిల్లగా మారిన అబ్బూరివారి సాహి త్యసదనంలో జరిగే గోష్టకార్య(క్రమాలను వర్టిమ్మవుగా 





350 


వరద స్మృతి 


సన్నిహి తంగా పరిశీలించిన “వరద” రచన సాహి త్య చరి[తకాదు, స వయచరి[తే! అయితే ఆది ఇంకా 
అనంవూర్లమే. 1985లో ఒక దినవ(తికలో ధారావాహికంగా తెలుగుసాహి ఆలోకాన్ని 
భావనారసజగత్తులో ఓలలాడించిన “వరదకాలమ్‌” ఏనాడో అచ్చుకావలసింది. కానీ, 1987-88 
లో వచ్చిన “కవనకుతూహలానికి పూర్వరంగం “వరదకాలమ్‌' కాగా, అర్థశతాబ్దంగా సాగిన సాహి త్రీ 
సమరాంగణంలో రాజే శ్వరరావుకర్మసాక్షిగా తెలుగువారికి పంచవ అలసిన భావపరంపర ఇకా అనంతంగానే 
మిగిలిపోయింది. కారణం- వరద ఒక సందర్భంలో చెప్పినట్లుగా “నాకు తెలిసిన వన్నింటిని 
అక్షరబద్ధం చేసి అచ్చువేయడం కష్టం, కొన్ని బహి రంగంగా చెప్పు కోవడానికి వీలులేనిపి ఉంటాయి. 
కీర్తిశేషుల మీద గౌరవంకొద్దీ ఆలా రాయడానికి వీలుండదు. భావ్యం కాదు” అని భావించి, తన 
సంస్కారాన్ని (పకటించుకోవడం. ఆర్థశతాబ్దసాహి తీచరిత ఆంటే మరొక విధంగా సాంఘిక చరిత్ర 
ఆనే ఆర్థం. సంఘజీవనం ఆధారంగా, జాతీయ, రాషష్ట్రయ ఉద్యమాలు ఊతగా కదలుతున్న 
కావ్యరథమూ, భావ(సవంతీ రచయితల స్వీయచర్మితను ఆవిష్కరిస్తూ ఉంటుంది. వరద 
కపనకుతూహలం, వరద కాలం సాహి త్యగోమ్ణుల, సాహి తీమూర్తుల హ ఎదయవిణా తంతులు 
వినిపించగా, ఆయన “నాట్యగోష్ట తెలుగు నాట రంగస్థల నిర్మాణ, నాటికా, నాటక (పయోగాల 
విశిష్టరచన తన (ప్రత్యక్ష అనుభవాలక్హూ అనుభూతులకూ, ఏభయ్యేళ్ళ రాజకీయ సాహితీ 
సాంస్కృతిక రంగస్థలం పై న పాతధారులై న అసంఖ్యాకమైన ఉద్దండపండాల కార్యకలాపాలకూ 
సరసమైన |పతిబింబం, గడుసురచన “వరదకాలం"! రచనలో వై శిత్యం, వాక్కులో చమత్కారం 
రథచ[క్రాలుగా నాగిన శారదామూర్తి ఈ (గంథం. రచయిత అసాధారణ జ్ఞాపకశక్తికీ, ఆశువుగా సాగిన 
అనుభవ సంపద ఆవిష్క్కరణకూ ఇది తిలక! పాయం. గురజాడ, గిడుగు, రాయ(పోలు, అబ్బూరి, 
ఉమాకాన్తం, దేవులపల్లి, (శ్రీ శ్రీలు పురోహితులుగా కావ్యరచనా రోచిస్తులు చిందించిన 
నవ్యకవిత్వ, అభ్యుదయ కవితా ఉద్యమాల (ప్రభావంతో ముందుకు సాగిన తెలుగు భారతికి ఇది 
వ్యక్తీ పరిచయ స్థాయిలో సాగిన అందమైన వ్యాఖ్యానం. ఈతరం వారికి తెలియని ఎన్నో 
విషయాలు తెలుసుకోదగిన వారికీ ఈ (గంథం తోడ్పడుతుంది. కవితా, రంగస్థల ఉద్యమాలకు, 
వృత్తిపదకోశాలకూ, పదపయోగకోశాలకూ ఆద్యులలో ఒకరుగానే గాక ష్మతికా సారస్వతానుబంధాలకు, 
రసమంజరీనాదాలకు కూడా తొలిపూజలు చేసినవాడు రామక ఎహ్టైరావు. తొలి తెలుగు కథావికలకు 
ఒరవడి పెట్టిన ఒకరిద్దరిలో ఆయనాకడు. ఇంతవరకూ జూడతెలియని “మంగళసూ[తంొ 
డొపెక్టిన్‌ రచనకు, “తెలుసంసారానిక్‌” కర్తకూడా రామకృష్టారావే. “హిందూ”లో పనిచేసిన 
(వథమాం[(ధుడు కుందూరి ఈశ్యరదత్తు; కస్తూరి కుటుంబం యాజమాన్యంలోకి రాకముందు 
“హిందూ వ్యవస్థాపకులలో ముఖ్యుడు న్యాపతిసుబ్బారావు. ఇలాంటి విశేషాలెన్నో కుంభవృష్టిలా 
కురిపించింది “వరదకాలం”. ఎందరో (పశంసలందుకున్న “కవితో సంచికలకు, “మోడరన్‌ 
తెలుగుపోయి[టీో క సంకలనకర్త ఆయన సతీమణి ఛాయాదేవి కాగా, “అందాకో సీ($యకవితా 
సంకలవానికీ “మోడరన్‌ ఇండియన్‌ పోయి టే “ఇండో-ఆంగ్లియన్‌ పోయి[టీ” సంకలనాలకూ 
బాధ్యుడు వరద. వర్కింగ్‌ జర్నలిస్టుల భారతీయ సమాఖ్య, హైదరాబాద్‌ యూనియన్‌ ల 
వ్యవస్థాపకులలో ఒకరు వరద. అక్కిరాజా, దుగ్గిరాల, కొండా వెంకటప్పయ్య, సుందరయ్య, 
బసవరాజు, బళ్ళారి, లంకసుందరం, చలం, తాపీ ధర్మారావు, మరోమధురవాణి లాంటి ఎన్నో 


దాదాపుగా స్వీయచర్మితలుగా పరిగణించదగిన సాహి త్యచర్మితలు మనకున్నాయి. ముఖ్యంగా 
ఇటీవలకాలంలో అసమ్మగంగానే ఆయినా, అరమరికలు లెకుండా అరశతాబపు అనుభవాలను 
అలవోకగా అందించిన ఇతర రచనలు: హనుమదిం|దగంటి “మరపురాని ముచ్చట్లు” (గౌతమీగాథలు), 
తాపధర్మారావు “రాలూ-రప్పలూ”, శ్రీ శ్రీ “అనంతలో, కోదాటి నారాయణ రావు “చిన్ననాటి 
జ్ఞాపకాలు”, సాహిత్యస్తాయిలోనూ, వ్యక్తిగత సాయి లోనూ కొన్ని విలువలు కోల్పోతున్న నేటి 
వాతావరణంలో నేటీతరం విద్యార్థి యువజనులందరికీ ఈ (గంథాలు పాఠ్య|గంథాలు కావాలి. 
రాజుల దండయా[తలను య్యాతలుగా మ్యాతమే చితించి ఆత్మగౌరవాన్ని చంపుకొన్న 
తెలుగుమెధావులను ఉమాకాన్తం శఠించినందుకు “వరద కాలం” మెచు ఎకోవడం అభినందించ 
ద్గది. అంతేకాదు, రాజకీయాలలో పతనదశగురించి, డెమో[కసీపేరుతో నాయకతా ఇల “నామినేషన్‌” 
సంస్కృతి గురించి ఇంటర్‌ విద్యార్థుల సివిక్స్‌ పాఠ్య(గంథంలో విమర్శలున్నందుకు కొందరు 
(ప్రజాపతినిధులు బాధపడిపోతున్నారట! కానీ “వరదకాలం” చదివితే వారి బాధ ఇంకా “యమగోలొగా 
పఠిణమిస్తుంది! వరదవేట్టిన చివాట్టు వినండిః “ మాతరం దిగ్గజాల్తాంటి రాజకీయ నాయకుల్ని, 
గాయకుల్నీ, పండితుల్నీ కవుల్నీ, నటుల్నీ చూసింది.... ఆనాడు పెద్ద మనుషులే రాయకీయాల్లోకి 
వచ్చేవారు. నితినిజాయితీపరులే రాజకీయరంగంలో ఉండేవారు. ఆప్పటిీకింకా రాజకీయం 
వృత్తిగా మారలేదు. ...తెలుగువాడు దుర్యోధనుడిలాంటివాడు, దుర్యోధనుడు తనకేమీ కావాలనడుః 
ధర్మరాజుకి మాతం ఏమి ఉండకూడదంటాడు. తెలుగువారూ ఆంతే ... ముగ్గురుతెలుగువాళు శ్‌ 
జమ అయితే పార్టీపెడతారు. ఇద్దరు కూడితే ముఠాలు కడతారు. ఒక్క తెలుగు వాడై తే (పతిపక్షం 
పెడతాడు! ఈ పరిస్థితి ఆనాదినుంచీ మారలేదు. ఈ శతాబ్దం రెండో దశాబ్తాంతాన కూడా 
తెలుగువాడు అలాగే ఉన్నాడు!” కాని, శతాబ్దం ఆఖరి దశాబ్దంలో కూడా పరిస్టితి మారలేదు! వరద 
రచనలు ఇంగ్లాండు లోని బ్లూమ్సబరీ గూపులోని (ప్రముఖడై న లిటన్‌ స్థాచీ సారస్వత వివేచనతోనూ, 
(టూమన్కపాటె “ది మ్యూజెస్‌ఆర్‌ వార్డ్‌” రచనతోనూ పోల్సదగినవి. గడసరి, మాటకారి అయిన 
వరద కూడా కపాకే లాగే మాంచి కన క ర్చేషనలిన్లు. Conversation will always come with 
me ఆంటాడు. కపాటే! ఈ శక్తి విద్వదోష్ణుల ద్యారా, వినికిడి ద్యారా, స్వాధ్యాయనం ద్వారా 
'వరద'కు కూడా అబ్బింది. తన ఇల్లు ఒక శారదానిలయం కాగా జార్టెస్‌ సిమెనావ్‌ (అమెరికన్‌ 
రచయిత) లాగాఅందులో వరద |పేక్షకుడే కాదు, పాతధారి కూడా ("all the day, 1am one 
of my characters")! రాబర్ట్‌ |ఫాస్ట్‌లాగా చతురంగా అయినా లోకంతో తగాదాపడడం వరక 
పరదా ("Ihada lover's quarrel with the world" ఆనా ఎడు (ఫ్రాస్ట్‌)! రాజకీయ వాసనలతో 
మిళితమైన సాహితీ ఆత్మకథారచనలో “వరది మనకొక లియోనార్డ్‌ ఉల్‌ ఉల్‌ ఎ నాలుగైదు 
సంపుటాలలో ఆత్మకథరాశాడు. వరద తెలుగు సాహి తీ లోకానికి కనీసం ఇంకా రెండు సంపుటాలై నా 
“బాకి ఉంటారు! 

(సంపాదకీయం, 'ఆం[ధభూమిి, ఆదివారం, అక్షోబరు 28, 1990) 


వరద స్మి 


MEMORIES OF A GENIUS 
Gopalachakravarty 


Varadakalam. Abbun Varada Rajeswara Rau,For copies: Navodaya 
Publishers, V Hayawada, Rs. 25. 

Andhra Ratna Duggirala Gopala Knshnayya is one of the legendary 
figures of Andhra. As కు. Iswara Dutt puts it: "There was thunder on his brow 
and lightning in his looks." He represented Andhra at her best emphasising 
the emotional aspect. 

Abburi Varada Rajeswara Rau, poet, thinker, Journalist, critic and essay- 
ist, is a great admirer of Andhra Ratna and this is reflected in his latest 
publication 'Varadakalam' a collection of his articles published in a local 
daily during 1985. 

Gopalakrishnayya was a multifaceted genius, a 'sthita prajna' and lover 
of fine arts, says Varada; informs us that the great Nationalist Mohammed 
Ali called Andhra Ratna's Ramadandu the Red Army of India. We are also 
informed that the veteran stage actor Addanki Srirama Murti emulated the 
poetry recitation method of Andhra Ratna. 

More than forty eminent Andhras- Konda Venkatappaiah, Puchalapalli 
Sundarayya, Basavaraju Appa Rao, Ballary Raghava, Addank Srirama 
Murti, Abburi Ramakrishna Rau, Lanka Sundaram, Chalam, Sn Sri, Thapi 
Dharma Rao, Akkiraju Umakantham, Racfikonda Viswanatha Sastri anda 
host of others-come alive in the pages of Varada's book. What he wnites are 
essentially reminiscences. He does not draw conventional portraits. One is 
amazed at his capacity toremember matters which happened . half acentury 
ago with such sharp detail. Evidently he has no notes to depend upon. He 
draws the Vignettes with the aid of his phenomenal memory. 

The book is not an autobiography, but collection of an intellectual's 
memories-memories of a genius who has seen several events in modem 
political and literary history from a ring-side seat. It provides back ground 
information about some of the stalwats who strode the Telugu literary seene 
with great gusto. The preset generation can find a wealth of information in 
the book about writers and theatre personalities of the previous era. 

Marked by objectivity and passion for truth, Varada's reminiscences are 
laced with sparkling wit. His character sketches deftly and artistically drawn, 
remind us of Lytton Strachy's "Eminent Victorians". The difference, how- 
ever, is that Varada enjoys a greater measure of intimacy with the people he 
writes about. 

Varada's abundant sense of humour peeps through every page of the 
book, At one place, he says: "The Telugu man is like Duryodhana: he does 
not want anything for himself, but he wants that Dharmaraju should not get 


353 


వరద న్మృతి 


anything. Three Telugu people, if they come together, form a party; two will 
form a group, and one Telugu man will start an opposition”. 

"Kavana Kuthuhalam" is the first publication in the senes of Varada's 
memories and this is the second one. As an eminent journalist put it, Varada 
"pas a lover's quarrel with the world” like Robert Frost and "all the day he is 


one of his characters". A thoroughly enjoyable book. 
The book is finely produced. The cover is drawn by 'Chandra'. 


(Indian Express’, Hyderabad, November 13, 1990.) 


పసిడి రెక్కలు విసిరిన “వరదకాలం' 

వురాణం నుబవ్మాణ్యశర్మ 

తెలుగువారి సాహిత్య, సాంస్కృతిక జీవనానికి ఆక్షరబద్దమైన నేపథ్యం ఈ వరదకాలం. 

1985లో “ఉదయం” దినపత్రికలో ధారావాహికంగా చెలువడిన ఈ వ్యాసపరంపర వెనకటి 

మనుష్యులు సంగతులపట్ల 'నోష్షాలజియా' ను పెంచి, అలనాటి జ్ఞాపకాల లోనికి మనం కూడా 

[ప్రయాణం చేస్తాము. ఒకరి జ్ఞాపకాలలోకి మరొకరు పఠితగా (పయాణం చేయడమే ఈ 
వరదకాలం రచనకు సాఫల్యం. 

వరద తరంవారు దిగ్గజాల్లాంటి రాజకీయ నాయయకులని, గాయకులని, పండితులని, 


కపులవి, నటులని చూకౌరు. శ 
... బందరు గురించి, విద్యానిలయం గురించీ చదివినప్పుడు ఇటువంటి వ్యాస పరంపర తెలుగు 


దేశంలోవి విద్యానగరాలై న విజయనగరం, రాజమండ్రి, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, 
ఏలూరు ఇలా స్థలపరంగా కూడా సాహిత్య సాంస్కృతిక వికాసాన్ని చి[తింపవచ్చునని ఈ పుస్తకం 
చదివితే అనిపిన్తుంది... 
...వరదకారింి లోవి వ్యాసాలు ఇన్‌ బిట్వీన్‌ దిలెన్‌ ఏ గా కొన్ని చరి|తలో భాగం ఆయిన 
విషయాలను గురించి తెలుసుకోవడానికి చక్కగా ఉపయోగిస్తాయి. 
... ఆనాటి బెజవాడా లేదు, విశాఖపట్నం లేదు ఇప్పుడు. ఆ సంగతి |గహి ంచడానికె నా “వరద 
కాలం చదవాలి ... 
. ఈ వరదకాలం ఇందులోనిదంతా క్షీరసాగరమథనమే అనుకోవాలి. అటువంటి 
హేమాహేమీలతో కలిసి ఉన్న కాలాని ఏ నేటి అరటి చెట్టు గాళ్లతో పోల్చుకున్నప్పుడు నిరాశ కలగక 
ఈ పుస్తకం అంతా ఒక ఎత్తు.ఆంతటా పరుచుకున్న విశాఖపట్టుణం జ్ఞాపకాలు ఒక ఎత్తూను. 
తెనాలి వారైన అబ్బూరి వారి కుటుంబం విశాఖపట్నంలో ఇమిడి పోవుటం చేత వారు ఏశాఖినారు 
అయ్యారు... ఈ జ్ఞాపకాల్డ్‌ విశాఖ స్మృతులు నిజంగా అపురూపాలు. 
...ఆక్షర మాత సహాయం చేత గతంలోకి [వయాణించి, జ్ఞాపకాలలో తానమాడి వువీతులము 
అవుతాము. (“ఉదయంి, నవంబర్‌ 15 నవంబర్‌ 30, 1990) 


వరద స్మృతి 


తరిమరణం 
ap) 
[1986లో మే 27న తల్లి మరణం సంభవించింది.) 


అబ్బూరి సతీమణీ కాలధర్మం 
(ఆంధ్రప్రభ ప్రతినిధి 
౩ాదరాబాట్‌, మే 28. 
- (ప్రముఖ కవి నాటకకర్త స్వర్గీయ అబ్బూరి రామక రావు సతీమణి శీ మతి అబ్బూరి 
రుక్మిణమ్మ మంగళవారం నాడు ఇక్కడ మరణించారు. ఆమె వయస్సు 84 సంవత ఎరాలు. 
కొంతకాలంగా ఆము అస్వస్థులుగా ఉన్నారు. 

శ్రీమతి రుక్కిణమ్మకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1930లో 
ఆమె చీరాల సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 

శ్రీమతి రుక్కిణమ్మ భౌతికకాయానికి నేటీ ఉదయం ఇక్కడి అంబర్‌ పేట శ్మశానంలో 
అంత్యక్రియలు జరిగాయి. ఆ సందర్భంగా పెద్ద సంఖ్యలో స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. 

-(“ఆంధ(ప్రభి, మే 29, 1986.) 


The Radical Humanist 


au independent monthly devoted to secular democracy 


Ediior వ V.M. Tearkunde B-17, Maharani Bagh, శ 
Managing Editor : గ. M, Pal New Deihi - 110065. “ 
June 3, 1986 
My dear Rajeshwar, 


Itis with deep sorrow that we received the news of the sad demise of your 
respected mother. Please accept our heartfelt condolences. 


Iknow 100 intimately you and your wife looked after her. Our thoughts 
are with you and all the members of the family. 


With warm regards, 
affly, 


Rh, 





వరద స్మృతె 


355 


Dy. న. 46 2) అ 14 804 ౯ 


iad aaa ౧082 afl 


June 13, 1986 


My dear Rajeshwar Rao, 


1 was grieved to learn of your mother's denise. 
1 remember the kindness with which she treated me 
whenever 1 met her. 1 know how difficult it, is to 
reconcile oneself to the loss of one's mother. 1! send 


my heartfelt condolences to you and the bereaved family. 


Yours sincerely, 


/.1 - |. i ఉనా 


(P.V. Narasimha Rao) 


Shri AV. Rajeshwar Rao, 
Block No.lIV, Flat No.4,HIG, 
Baglingmpally, 
HYDERABAD 


MINISTRY OF HUMAN RESOURCE DEVELOPMENT 
SHASTRI BHAWAN. NEW DELHI-110001 


ల్‌! 
దా 
ట్‌ 
ర 
bx 
3 


2 ఇక్‌ 7 peri మ 
rte pr dir "1 
భ్‌ శ్ర 4 a 





357 
వరద స్మృతి 





“కవనకుతూహాలం' 


[వరదరాజే శరరావుగారి అవూర్వరచన “కవనకుతూహలం" 1989లో 
పుస్తకరూపంలో (ప్రచురింపబడింది. ఇది మొదట 1986లో '“ఆం(ధప్రభ సచిత్ర 
వారపషతికలో ధారావాహి కంగా వెలువడింది. ఈ పుస్తకాన్ని రాజే శ్వరరావుగారు తనకు 
పరమాప్పుడె న బాల్యమి[తుడూ, చిరకాల మితుడూ, (పసిద్ద రచయిత రాచకొండ 


విశ్వనాథశా(స్రగారికి అంకితం ఇచ్చారు.] 


ఈం Dt. 268.86. 

I regularly follow your Kavana Kutuhalam in Andhra Prabha Weekly 
(కవన కుతూహలం). Iam very well acquainted with your father Late Shn 
Ramakrishna Rao while I was a student in A.U. College in 1934-36. As | am 
interested in Telugu literature, I am acquainted with almost many of the 
modern poets you mentionedin your Kavana Kutuhalam like Krishna Sastry, 


358 వరద స్మృతి 


Punpanda, Sn 56, Jalasutram, Bapiraju (Adavi), Vedula, Viswanatha and 
others. 1 do not know how I could not meet you for such a long time. I want 
to meet youonce, make your acquaintance and spend atleastan hour with you 
to exchange our ideas on modem Telugu literature.... 


So please drop a card to the above address when it will be convenient to 
you to spare an hour on one day. 


yours sincerely, 
283 S.R.T. Jawaharnagar, 


R.T.C.X Roads, M.V. Siva Ram Krishna 


Hyderabad. Journalist. 


చెరుకువాడ వెంకటామయం?౭ నుండీ- 
స ఖ్‌ గార విస్తాకోడేరు 


శ్రీ వరద రాజెశ్వరరావుగారూ! W.G.Dt. 534244 


నమస్కారములు. 
ఉదయంలో “వరద కాలం” చదివి ముగ్దడనవుతూండేవాణ్ని! అకస్మాత్తుగా ఆపేశారు ఉదయంలో 
వరదకారిం. నిరాశ పడ్డాను. ఎందుకంట, అమూల ఎమైన భావపరంపరను అందిస్తూ వచ్చారు. ఆ 
అనుభూతి మిదై నా, చెపుతూంటే మేమూ అనుభూతికి లోనయ్యాము.... 
యిటీవల శ్రీకాకుళంలో పట్టణానికి పదిమైళ్ళ దూరంలో చిన్న! గామంలో వుండవలసి వచ్చింది. 
వారం వారం ఆంధ|[పభ కోసం-మీ కవనకుతూహలం కోసమే! శ్రీ కాకుళం రావలసి వచ్చింది. 
మరలా మావూరు వచ్చేశాను. నేను వోర్మపతికలు చదవడం మానేశాను. అసలు చదవడమే 
మానుకున్నాను. శ్రీ, ఉషశ్రీ, (ఆకాశవాణి)ని అడిగాను. “వరద కాలం చదువు” అని (ప్రోత్సహించారు. 
మీ గురించి కొన్ని వివరాలతో పరిచయం చేసారు. శ్రీ, పురిపండా వారిని- (క్రీ నారాయణబాబుని- 
ఢి శీ ని - ముద్దుకృష్ణను - కృష్ణశాస్తిగారిని-మాకు తెలియని తురగావారిని - యింకా యింకా 
యెందరినో సన్నిహి తంగా స్పష్టంగా సూటిగా మాకు మీ దివ్యానుభూతిని పరిచయం చేస్తున్నారు. 
కవన కుతూహలం--కుతూహలంగా కమనీయంగా వుంటున్నది. మీతోపరిచయం లేకపోయినా 
చిరకాలంగా మీరు నాకు సన్నిహిత గౌరవనీయ మి(తులుగా కనిపిస్తున్నారు. చలంగారు ఎంత 
హ్యూమరుగా మాట్లాడేవారో విన్నాను. క ఎవ్రౌ(స్ర గారు మూగవోయిన తర్వాత చూశాను. మా 
భండగారికి వారు పరమాప్పులు. శ్రీ, అడివి బాపిరాజుగారు మా తండిగారికి మితులు కావడం - 
ఆగ్రీత్వా ఎందరో కవి పండితులు మా యింటికి రావడమూ-మాలో సాహి త్య “గుబాళింపు 
ఏర్పడటం జరిగింది. నేను కవిని కాదు. పండితునీ కాదు. సామాన్యుడను మాతం. మీ తండీగారి 
పద్యాలు నా చిన్నతనంలోనే చదువుకున్నాను. యీనాటికీ సుళువుగా జ్ఞాపకం వున్నాయి. మీరు 
కవనకుతూహలం పుస్తకరూపంలో తేవాలి. జాతి కవసరం. మీ అనుభవపరంపర చివర వరకూ 
కొనసాగాలి-యిదే నా ఆకాంక్ష 


చ ; 
జవాబు (వాయించ (పార్థన. నమస్కారములతో, గ్ర పా! 


1/9 
గ బిటాయున టట ౨) 


వరద స్మృతి 359 


అయా 
లా రామారావు. నా దేశం భారతం ( హర్షక్షే తం చేద్దామనుకున్నా “కురుక్షేతం” అయి 
కూర్చుంటున్నది.. నామతం కమతం, నా కులం వ్యాకులం, వృత్తి 1.[4.0..6 (ఇండియాస్‌ 
మిజరబుల్‌ క్లరికల్‌ కోర్‌ ), సభ త్వం అఖిలభారత (పోనోటు రచయితల సంఘం (నా రచనలు 
రాయించుకున్న వారివద్దనే వుంటయ్‌, లేక న్యాయస్థానాల్ల్‌. కొన్ని “చెదరి చెదరి తామె చెదల 
జేరే!) 
మీరు వృద్దాప్యంలో ముడతలు పడ్డారా- (ప్రభపిజీల్ల్‌ పసందుగానే వున్నారే-ఆచ్చాత్తు వాడు 
నేర్పరి. 
దినచర్య? “అందాకి వుంది నావద్ద! వద్దామంళకే ఓపిక లేదు. మీవాడు[వాణే కుమార్‌ ] 
ద.వా [ధని కొండ హనుమంతరావు] యింటి వద్ద కనపడతాడు సకృత్తుగా- 
నా కిడ్‌ నీలకు ఓపికలేదు. మోటారు సెకిల్‌ (కింద పడ్డాను. నడుం మూడు తుండ్లు! 
బొత్తిగా నవే పైవాడు లేడు, ఆముదం భోంచేసినట్లుంటారు, ఎందుకో. జనవరిలో ముప్పాతిక లోకి 
వస్తా (75). శిష్‌ట్లా ఉమేశ్‌ బొమ్మ పంపుతున్నా. 40 ఏళ్ళయ్య. కాస్త మాసిపోయాడు; మీ రచన 
ఆనందం' కలిగించింది.. కం[గాట్‌ చెప్తూ లెటర్‌ |వాశా. “జవాబు” దారీ ఉద్యోగం కాదేమో. 
నిరుత్తరుడు. 
జవాబు (వాయాలి. కొత్తిమిర కంటు చౌకే-యింకా......... (15రో ఆఫీస్‌, 15 రో నుస్తి) 
రి గహనా లూ. 
18-12-1986. 
['చందమామి రామారావుగారు 1986లో పంపిన ఫొటో] 


f 





[ఇష్ణ ఉమా మహేశ్వరరావు] 


360 వరద స్మృతి 


చాగల్లు 
మహారాజ శ్రీ అన్నగార్కి 


నమస్కారాలు. 
యీవుత్తరంతో పాటు, పుష్పసూన (పచురణలు-రెండు (పసూనరాజాలు-1. శ ఏంగార 
పంచకము-మి గురువుగారైన లేటు సెల్ట లక్ష్మీనరసింవాంగారి సంకలనం-2. కాళిదాస లంబోదర 
(పహసనం-అనామధేయుని ఆనువాదం, మీ కోరిక (కాదు ఆజ్జ)ఆనుసరించి పంపుతున్నాను. 
అన్న(ప్రకారం వెంటనే పంపలేక పోయినా ఆ లస్యంగానై నా అందచేస్తున్నాను. ఆ|గహి ంచకండి! 
అన్నట్టు, చం[దరేఖ మి యింట్లో ఎక్కడో విలపేస్తూ వుండాలి. సారంగపాణి కూడా ఏ మూలో 
సారంగి మీద పదాలు (ప్రాక్టీసు చేస్తూ వుండాలి. సమధాన (ప్రాప్తి కలిగిస్తే చాలా సంతోషం-కాదంపే 


- అంతే? 


3.10 86. 


చత్తగించవ లెను, 
భవదీయుడు, 


Co). 


*[పి.జె. అప్పారావు] 


తా.కః ఆ౦ధ(ప్రభ సచిిత వారప్మతికలో మీ చేత నంకలనం(కాపీరె టుతో సహా) చేయబడిన 
“కవన కుతూవహలమ్‌” (ప్రచురణ సాహిత్య'దురోద గాళ్లకి కొంత ఉపశమనం కలిగించినా నాబోటి 
- “తామర గాళ్లకి మీ స్వంత సామానుకూడా బజార్లో ఎపుడు పెడతారో అని కుతూవాలం కుతకుత 
లాడిపోతోంది. కాబట్టి వీలుని బట్టీ మీ న్వంత ఫార్మసీ నుంచి పూర్ణచం[దోదయం ఒకటైనా 
(పచురించండి. 
* [వరద రాజేశ్వరరావు గారి తోడల్లుడు] 


శ్రీ అబ్బూరి వరద రాజేశ్వర రావుగార్కి ద్వా.నా. శాస్తి [22- 12 -86] 
నమస్క్మారములు- 

మీ కవనకుతూహలాన్ని వీక్షిస్తూ (పశంసిస్తూ వున్నాను. నేను దొణప్పగారి వద్ద సంవత్సరం 
(క్రితం “మారేపల్లి రామచంద శాస్తిగారు (కవిగారు)-కవితాసమీక్షో ఆనే ఆంశంపై పరిశోధన చేసి 
ఎం.ఫిల్‌ పొందాను. త్వరలో ఆది పుస్తకంగా తీసుకురాబోతున్నాను. మీరు విశాఖ వాస్తవ్యులు 
కాబట్టే కవిగారి జ్ఞాపకాలు నాకు తెలియపరిస్తే పుస్తకంలో పాందుపరుస్తాను. లేదా (ప్రభ వీక్తీలో ఓ 
వారం కవిగారి గురించి రాయండి. ఫోటో కావాలంకే నేను పంపిస్తాను. జవాబు [వాయ ప్రార్ధన. 


1D క 
PG 


వరద స్మృతి 361 


P. Paparao 
Door No. 49-35-29 


Abidnagar 


Akkayyapalem 
Visakhapamam-530016 


Date: 25.5.87 


మెడియర్‌ వరదాయ్‌! 

- ఎవడా విడు నా ముద్దుపేరు పెట్టరాస్తున్నాడు ఆని అనుకుంటున్నావు కాదూ! బహుశా నా 
చిరునామా నుంచి పోల్చుకోలేవులే. ఏమంటే 50 ఏళ్ల (క్రిందటి విషయాలు-ముఖ్యంగా ఎట్టి 
(పాముఖ్యత లేని వాళ్ల గురించి-ఎటువంటి (ప్రాముఖ్యత లేకపోవడమే నా యొక్క [ప్రాముఖ్యత 
కాదా! పేరును బట్టి పోల్చుకోడం అంటే కష్టమేమరి. 

ఈ ఊళ్లో విప్పర్తివారి వీధిలో స్వర్గీయులు పింగళి లక్ష్మీకాంతం గారి నివాస గృహము అరుగు 
జ్ఞాపకం తెచ్చుకో. లీలగా కనిపిస్తోంది కాదూ! ఆ (ప్రాంతంలోనే కొత్తగా MN. Roy పేరును 
బహుశా ఆంధాకి దిగుమతి చేసిన వారు మీ నాన్నగారు అబ్బూరి రామకృష్టారావుగారు. 

చెవుల్లో వేళ్లు పెట్టుకుని బాబులూ సుత్తి కొట్టవద్దని బతిమాలుకున్నా వినకుండా మా 
(ప్రాణాలు తీసేవాడు మీ అన్న “వాణి”..సరే వాడెక్కడ? 

పింగళి వెంకటరత్నం, అన్నాజీ రావు-పద్మనాభం-లాస్సు బట్‌ నాటిది లీస్టు పాపారావు- 
ఈపాటికే జ్ఞాపకం వచ్చి ఉండాలి. 

డబ్బిచ్చి కొనకపోయినా 5 గా దొరికితే ఆంధపభ వారప(తికలో నీ “కవనకుతూహలమ్‌” 
చదవడం అలవాటు. 

ఈ ఉత్తరం నీ చేతికి వచ్చి (ఆం[ధ|పభ వారష తిక ఎడిటర్‌ ధర్మమా అని) దానికి జవాబు 
వస్తే అప్పుడు పునః పరిచయం చేసుకుంటా. 

ఉత్తరం నీకు ఆందాలి-దానికి నువ్వు (శద్దగా జవాబు రాయాలి. పోస్టువాళ్ల చెత్తబుట్టలో 
పడకుండా నీకు చేరాలి- Many a slip between the cup and the lip. 

అంతవరకు ఆయుఃరారోగ్య ఐశ్వర్య (పాప్తిరస్తు అని దీవిస్తూ విరమించుతా. 


ఇటు 
స్రైతవస్పిజాపాంర్షి 
a అ 
9.10.87 
బెంగుళూరు. 


శ్రీ వరద రాజేశ్యరరావుగారికి, 
నమస్కారాలు. 

మీ “కవన కుతూవూలంి కాలంను తొలి రచన నుంచి తప్పకుండా చదువుతున్నాను. 
అన్నింటిని ఫైలు” చేసుకుంటునా ను కూడా. 


362 వరద స్మృతి 
తెలుగుకవి, పండితుల జీవితం, రచనల గురించి ఎన్నో కొత్త విషయాలు, ఆసక్తికరమైన రీతిలో 
మీరు తెలియచేస్తున్నారు. 

ఒక శీర్షికను ఇంత కుతూహలకరంగా నడపడం చాలా నేర్పుతో కూడుకొన ఏ పని. ఈ పనిని 
మీరు ఎంతో (ప్రతిభతో విర్వహి స్తున్నారు. అందుకు మిమ్మల్ని హార్టికంగా అభినందిస్తున్నాను. 

(ప్రస్తుతం మికు వ్యక్తి గతంగా తెలిసిన రచయితల గురించి మీరు రాస్తున్నారు. మీరు రాసిన 
వారిలో దాదాపు ఆందరూ కోస్తా [పాంతంవారే. మీ తండిగారితో సంపర్కం ఉన్న వ్యక్తులగురించి 
మిరు రాస్తున్నారు. కట్టమంచి, రాళ్తపల్లి, డా. చిలుకూరి నారాయణరావు, పుట్టపర్తి నారాయణాచార్యుల 
గురించి కూడా త్వరలో రాస్తారని భావిస్తున్నాను. 

కట్టమంచి రామలింగారెడ్డిగారితో మీ నాన్నగారికున్న సాన్నిహి త్యం చాలా గొప్పది. కాబట్టి 
CR Reddy గారి గురించి కనీసం 3, 4 వారాలైనా రాస్తారని భావిస్తున్నాను. 

అలాగే రాళ్లపల్లి, డా. చిలుకూరి నారాయణరావుగారి గురించి కూడా రాస్తారని- విపులంగా- 
ఆశిస్తున్నాను. 

మీ తమ్ముడు G.K. Abburi దా రానిన్ననే నాకు మీ చిరునామా దొరికింది. మీ తమ్ముడు 
నాకు కొంతకాలంగా తెలుసు. ఆయన అత్తగారి వూరు-మా వూరూ ఒకకే- అనంతపురం. 

మిమ్మల్ని మా “అభిరుచి' తెలుగు సాంస్క్టాతిక వేదికదా రా బెంగుళూరుకు ఆహా నిస్తున్నాను. 
మీరు ఎప్పుడు రాగలరో చెప్పండి. రెండు మూడు రోజులు ఇక్కడ ఇష్టా గోష్టి జరపవచ్చును. 


లా మీ 
రా కలా మా 


G. Aswathanarayana 
ఫట్టమరాజు 


Oo 


ANDHRA JY OTI 


VIJAYAWADA, HYDERABAD & TIRUPATI 
(Proprietors: ANDHRA PRINTERS Ltd.) 


EDITOR: YIJIAYAWADA.S520 010 


NANDUR! RAMAMOHANA ౧40 Phones-O ffice 2 474532, 473694 


Resl, : 4176900 
పూజ్యమి[తులు శ్రీ వరద రాజేశ్వరరావు గారికి, 
నమస్కారం. మే పరిచయభాగ్యం ఆలస్యంగానై నా కలిగినందుకు నేనెంత సంతోషపడుతున్నానో 
చెప లేము. 


మీరు ఆజంతా ద్యారా పంపిన పుస్తకం ఆందింది. వీలైనంత త్వరలో రివ్యూ రాద్దామని 
ఉదిలాటం. 


ఈ ఏడాది ఆంటన్‌ చెఖోన్‌ సంవత్సరంగా యునెస్కో (పకటించింది. ఆందుచేత మా 


వరద స్మృతి 363 


సోమవారం సాహిత్యవేదికలో మీ వ్యాసం ఒకటి చేయాలనుకున్నాను. (మీరు షెరీ ఆర్ఫర్స్‌ 
అనువదించారు కద!) చెఖోవ్‌ నాటకాల్లో (పసిద్దమైనవి-షెరీ ఆర ర్‌ , అంకుల్‌ వానా (తీసిస్టర్‌, ఎః 
సీగల్‌ -తీసుకుని వాటిని స్పృశిస్తూ నాటకరచయితగా చెఖోవ్‌ గురించి ఒక చిన్న వ్యాసం 
(డెయిలీలో సుమారొక కాలము-మీ (వ్రాతలో నాలుగు అరఠావులలో” పంపమని అభ్యర్థన. ఆతడిని 
తెలుగువారు కథారచయితగానే ఎక్కువగా ఎరుగుదురు కాని, నిజంగా అతను గొప్పనాటక 
రచయిత కదా? అతడి నిరాశా వాదంగా కనిపించే ఆశావాదం నాకు చాలా ఇష్టం. మీరు ఒక వారం 
పది రోజులలో (వ్రాసి పంపగలరా? ఏ[పిల్‌ లోనే వ్యాసం వేయాలనుకుంటున్నాను. 


నమూ క గావ మా శద రాలు 
7.4.90 





తి 

మాన్యులు వరద రాజేశ్వరరావు గారికి, 

నమస్కారం. 

మీరు చెఖోవ్‌ నాటకాలపై ఎప్పుడైనా మాకు (వాయవచ్చు. మీ తీరికను బట్టి (వ్రాయండి. 

ఈ లోగా మాకు ఎడిట్‌ పేజి మిడిల్‌ గా వారం వారం ఓ చిన ప్రకాలమ్‌-మీ సాహి త్యానుభవాలు, 
జ్ఞాపకాలు, వ్యాఖ్యలతో-[ వాయగోరుతున్నాను. చిన్నదంటే నిజంగానే చిన్నదిగా వుండాలి. 
మీరె టంగ్‌ లో 1/2, 2 ఆరఠావులు మించకుండా వుంకే సరిపోతుంది. లేదా, (పస్తుత రాజకీయ, 
సాంఘిక, సాంస్కు తిక సాహి త్య పరిసితుల పై -నిత్యం స y వార్తలను ఆధారం చేసుకొనిరని సంగ్‌ i 
కామెంటరీగా కొత్త తరహా కాలమ్‌ (పారంభిస్తే బాగుంటుందేమో ఆలోచించండి. 


నండూరి రామమోహనరావు. 





: 


[మితులు సోమంచి యజ్ఞన్నశా(స్తి డా. అక్కిరాజు రమాపతి రావు, వాసుదేవరావు గార్హతో] 


364 


వరద స్మృతి 


[ సమిక్ష లు] 


“వరద కాదు, సెలయేరుల కలకలం... uu | 


[ఎ.బి.కె. ప్రసాద్‌] 


ఒక్కొక్క రచన చేయడానికి ఎంతటి ధిషణ, ఆర్హత కావాలి, మరెంతటి అనుశీలన, 
అనుభూతి, అనుకంపన ఆవసరం! అందులోనూ స్థలకాలాదులకు అతీతంగా పలువురు |పసిద్దులతో, 
పరిసరాలతో ఏర్పడిన పరిచయాలనూూ, అనుభవాలనూ అఆప్పటికపు ఏడు లిఖితం చేయడంకాదు, 
కొన్ని దశాబ్దాల తర్వాత ధారణ శక్తితో, 'రసనా(గ నర్తకిలా మననం చేసుకొని అకుంఠితంగా కలాని y 
నడిపించడానికి ఎంతటి సాధనకావాలి! అలాంటి కృషిలో ఆ|గతాంబూలం అందుకోగల రచనలు 
ఆటు మొన్నటి వరకూ రెండే రెండు- శ్రీ, పాద సుబహ్మణ్యశా(స్తి “అనుభవాలూ జ్ఞాపకాలూను”, 
ఢీ శ్రీ “అనంతం” కాగా మొన్నటి రచన ఇం(ద్రగంటి హనుమచా స్త్రి “గౌతమి గాథలు”; ఆ 
తర్వాత చెప్పుకోదగింది నిన్నటి, నేటి రచన అబూ రి వరద రాజేశ్వరరావు “కవన కుతూహలం”! 
యుద్దంలో కదన కుతూహలమూ, సాహి త్య సమరాంగణంలో “కవన కుతూవాలమూ ఒకే కోవకి 
చెందుతాయి! శ్రీ, వరద రచన ఆధునికాం[ధ సాహిత్య చరితలో ఒకటి రెండు దశాబ్దాలకు 
పూర్వం “న్యర్హయుగం"గా భావించుకున్న “ఒక మహోజ్వల ఘట్టంతో' సంబంధం ఉన్న సాహితీ 
(నష్టల గురించిన జ్ఞాపకాలు మాతమే కావు; ఇది రొడ్డకొట్టుడు పద్దతిలో వెలువడిన ఆత్మకథ 
ఆంతకంళే కాదు; పరనిందా రచన ఆసలే కాదు; రెండు దశాబ్దాలకూ కాదు; అగణితమైన సంఖ్యలో 
వరద పేర్కొన్న కవులూ, రచయితలూ, నాటక కర్తలూ ఇందులో బారులు తీరి పాఠకులకు 
ఆజ్ఞాతనే(త దర్శనం చేయడానికి “క్యూలో నిలబడడం చూస్తే ఇది, సాహి త్యావలోకనంలో 
ఆయిదు దశాబ్దాలకు (ప్రతినిధిగా నిలబడుతుంది. అయితే ఆ పనిని శ్రీ, వరద సాహి త్య సిద్దాంత 
రాద్దాంతాలతో బాధించే [ప్ర క్రియతో కాకుండా తనకు సహజమైన చతురిమతో, హేళన అనిపించని 
పరిమిత అవహేళనతో, పరదాలు తొలిగించి సరదాగా సాధించారు! సాహిత్య వివేచన, విమర్శన, 
హాస్య పయత కలబోసిన రచన. ఆయన కవిత మేమో గాని, తెలుగు సాహిత్యం బతికున్నన్నాళ్ళూ 
పాఠకుల మనస్సులపై చెరగవి ముదవేయగల రచనగా “కవనకుతూహలం” నిలిచి పోతుంది. 
విశాఖ, మదరాసు, ఢిల్లీ, తెనాలి, గుంటూరు బెజవాడ ఇత్యాది నగరాలలో ఎక్కడ సాహి త్య సభలు 
జరిగినా గోమ్మలు జరిగినా అదొక వ్యసనంగా కాళ్ళు కదిపి, విజ్ఞానఖనీ, మహాపండితుడై న తండి 
అబ్బూరి రామకృష్ణారావుకు తగిన సాహిత్యపు(తుడుగా ఆ సభలలో పాల్గొని, గడించిన ఎన్నో 
అనుభవాలకు అక్షర రూపం ఈ (గంథం. ఈయనకు ఎవరెవరితో పరిచయం ఆంటే చెప్పడం 
కష్టం! ఒకరా, ఇద్దరా! వారిలో కొందరు తన సమకాలికులయితే, మరికొందరు తండి రామకృష్ణారావుగారి 
వృద్ద సాహితీమి[తులు! ఆ సంపర్కం ఈ రచన ద్వారా వరదతో ఆ చం[దతారార్కం కావడానికి 
ఆవసరమైన వంభారాలూ వాతావరణమూ అలా కుదిరాయి. ఇందులో (ప్రాచీన, అర్వాచీన, 
పాశ్చాత్య సాహిత్యోద్యమాలతో కవితా ధోరణులతో మునిగి తేలుతున్న వారంతా వరదరచనా 
వైశిష్ట్యం వల్ల మీకు ఎంతో పరిచయస్తుల్లా ఎదురై పలకరిస్తారు! అదొక సాహి తీ ఇంద్రధనుస్సు. 


వరద స్మృతి 365 


అబ్బూరి సమకాలికులై న రాయ[పోలు, విశ్వనాథ, క మౌన (పభృతు లతో పాటు ఆధునిక 
సాహిత్య వ్యవసాయాన్ని సుసంపన్నం చేస్తూ వచ్చిన శశీ, ణము, జలసూ[తం, ఆరు[ద, 
మల్లవరపు, ఏల్ఫూరి, తిలక్‌, బై రాగి బెల్లంకొండ, అజంతా.. .. ప్రభృతులూ, వారి కవితా 
విన్యాసాలూ, వాటిపై వరద ఉరవడిలో నడిచిన “వరది భావ్యపరంపరా మనల్సి గిలిగింతలు 
పడతాయి! అందుకే ఇది కొలది మందికి పరిమితమైన అనుభవ పేటికకాదు. ఆం(ధదేశమంత 
వెడల్పూ, తెలుగు సాహి త్యమంత లోతూ ఉన ఏ అపురూపమైన రచన అని చెప్పడం. రాతింబవళ్ళు 
చర్చలలో, కవితా విన్యాసంలో గడిపి తిండీ తిప్పలెరుగని అనేక మంది కవులకు, రచయితలకు 
తన యిల్లే ఆశ్రయంగా జీవించిన, నేటికీ జీవిస్తున్న శ్రీ, వరద రచనాపద్దతీ, కమ్మని రచనాశై లీ, 
ధారాకుద్దీ (ప్రశంసనీయం. ఆ మాటకొస్తే నేటికీ ఎందరో యువకులకు, పరిచయమైతేచాలు 
వదలి పెట్టుని మనీషేవరద.... ఈ రోజుకీ అతను “అబ్దిఘాషలో శబ్దతరంగం” గానే ఉన ట్టుంటారు!! 
ఒక తరానికి తండితో పాటు కౌమార దశలోనే కవి కుమారుడై తన తరానికి ఒక ఇన్‌ స్పిరేషన్‌ 
గా మారాడు. కనుకనే ఆజంతా చెప్పినట్టు “ఆయా కవి (పముఖుల జీవితాలలో రసవత్తర 
సన్నివేశాలను, వచోవై భవస్మృతి విశేషాలను అనితర సాధ్యమైన రీతిలో” (క్రీ వరద [గ్రంథస్తం 


చేయగలిగారు. 

ఇలాంటి రచనకు, అనుభవ నై వేద్యాలకూ సీమాంతరాలలో పోలిక బెర్నార్డ్‌ లెనిన్‌ “కండక్షడ్‌ 
టూర్‌”. అతనిది వాగ్గేయ కారుల కుటుంబం కాకపోయినా (పసిద్ద రచయితగా యూరప్‌ లో 12 
సంగీతోత్సవాలకు హాజరై లెనిన్‌ సాహిత్య “గుబాళింపు లతో రసవత్తర ఘట్టాలతో సంగీత 
సమీక్షలు చేశాడు. అలాగే 1920, ౩0 లలో పారిస్‌ సాహిత్య గోష్ణులకు నిలయమై ఒక తరాన్ని 
అమితంగా (ప్రభావితం చేసిన సిల్వియా బీచ్‌ నెలకొల్పిన “షేక్‌ పియర్‌ ఆండ్‌ కంపెనీ” 
(పచురణ సంస్థ ఈ సందర్భంలో గుర్తుకు రాకమానదు. అబ్బూరి వారి ఇల్లు మాదిరే ఒక దశలో 
ఆదొక కవన మందిరం, కావ్యతీర్థం. దాన్ని పావనం చేసిన (ప్రముఖులు జేమ్స్‌ జాయిస్‌, జూపోల్‌ 
సార్స్‌ లూయీ ఆరగాన్‌. ఆలాగే అమెరికాలో హెమింగ్‌ కోహెన్‌” అమెరికన్‌ రచనల్లో మైలు 
రాళ్ళు (Landmarks in American writing) అన్న (గంథం కూడా శ్రీ, వరద రచనమాదిరే 
సాహి త్యం, లలిత కళలు, రాజకీయ ధోరణులకు సంబంధించిన ఎన్నో ఆంశాలను ఎరుకపరుస్తుంది. 
వాల్డ్‌ విట్‌ మన్‌ లా శ్రీ, వరద అవసరమైన చోట్ల ఎంతటి వారినైనా 'వడ్డించకుండా” వదిలింది 
లేదు! ఆయితే [పజల సమస్యలతో బొత్తిగా సంబంధంలేని భావకవితా ధోరణికి చెందిన “వరద 
పచన కవితను “మిల్లు ఖద్రరు" గా అవూిళన చేయడం, అభ్యుదయ సాహి త్యోద్యమావ్ని కేవలం 
“నినాద్మబహ్మ”గా 'ఈచడించుకోవడం ఆయనలోవి కొంటుతనానికి విదర్శనం! అజ్ఞాతంగా 
ఉండవచ్చుగాని “నాదం కూడా ఒకరకమైన నినాదమేనవి మరవకూడదు!! ఇది (కోత సంస్కార 
సంబంధి! ఈ రోజున “కంటెస్ట్‌” పేరిట కోర్టులకెక్కి సాహిత్య విమర్శనే ఆడ్డుకోజూస్తున్నారు 
గాని, రామక్సష్ష కవులూ, తిరుపతి కవులూ “ఢీ' కొన్న సన్నివేశాలను మరచి పోతున్నారు. కొన్నాళ్ళ 
(క్రితం ఇంగ్లాండులో “బ్లూమ్‌ ఎబరీ” సాహి త్యమండలి (|గూపు), (బిటిష్‌ రచయితల, కవుల, 
కథలూ గాథలూ యథాతథంగా అచ్చువేసే ముందుతరాలకు మహోపకారం చేసింది. ఆ పనివి 
ఇక్కడ కూడా చేయాలన్న శ్రీ వరద తలవంపు “కవన కుతూహలం” తో ఒక మేరకే నెరవేరింది. 


366 వరద స్మృతి 


ఇప్పటికైనా “తీరిక చిక్కితే” అన్న పదాన్ని మానుకుని ఈ పుస్తకంలో (ప్రస్తావించని పెక్కుమంది 
తన సన్నిహి లుల కథలూ గాథలూ కూడా (పచురించి తీరాలి. ఇది అనుశాసనం! అంత వరకూ 
మనం 


“సెలయేరుల కలకలముల 

చిదుగాలుల మృదుగీతల 

నుంచాలమగు నీ వలుకులె 

మదికి దోచురా!” అనుకుంటూ ఉందాం!! 


(సంపాదకీయం “ఆం ధభూమి”, జూన్‌ 25, 1989.) 


ఏల్చూరి మురళీధరరావు. 

కవన కుతూహలం 

రచయితః అబ్బూరి వరదరాజేశ్వరరావు, |కౌనుసై జు౧గ౧+271 పుటలు. (వతులకుః నవోదయ 
పబ్లిషర్ఫు, విజయవాడ, వెల * రూ. 25.] 

కవనకుతూహలం-ఇటీవలన వెలువడిన నుంచి పుస్తకాలలో మరీ మంచి పుస్తకం. రచయిత 
అబ్బూరి వరదరాజే శ్వరరావుగారు చాలా చాలా రోజుల తర్వాత స్మృతి వల్మీకం నుంచి బయటికి 
వచ్చి అభ్యుదయ కవితా నవాధ్వంలో తమకు సాంయాతికులై (పయాణించిన అనేక కవి 
పండితుల విశిష్ట జీవితాల లోని రసవత్తర సన్నివేశాలను, వచో వై భవ విశేషాలను తెర మరుగున 
దాగిన సాహి తీ వృత్తాంతాలను ఆనితర సాధ్యమైన రీతిలో | గంథస్థం చేశారు. చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారి 
కథలూ-గాథల అద్భుతమైన శే లి వరవడిలో, ఆ చమత్కారాలూ చాటూక్తుల బోహళింపుతో తమ 
చిన్ననాటి అనుభవాలూ జ్ఞాపకాలను “జీవన వదగాథలు'గా మలిచి మనకు సమకాలంలో విలుప్తమైన 
ఒక విదగ కళా (ప్రపంచాన్ని కన్నులకు కట్టి చూపారు. మంచి పుస్తకాన్ని మరింత అందంగా 
ము(దించ్చి శిష్యరూప మి(తుడై న శ్రీ, రాచకొండ విశ్వనాథశాస్తికి అంకితం ఇచ్చారు. అభ్యర్హాంధ 
సారస్వత భువనకోశం ఆంగికమె, రమ్యకవితా బహువీ(హి పండిన ఆనాటి వాజ్మయమంతా 
వాచికమై ఈ మహాకవి యశఃపారిజాతాల మాల ఆహార్యమె రూపొందిన ఈ ఆద్భుతమైన పుస్తకంలో 
తరంగ (పతిబింబన్యాయంగా వరదరాజేశ్వరరావుగారి సాత్త్విక శివమూర్తి (పత్యక్షమౌతుంటుంది. 

ఆత్మ చర్యా పవేశ ని షమ్మోమకంగా రచితమైన ఈ వ్యాస సంపుటంలో చెళ్తపిత్త వెంకటశా(స్త్రిగారు 
మొదలుకొని ఆత్యాధునిక కవుల దాకా ముప్పయి ముగ్గురు మహాకవుల జాగతిక రూపరేఖల |పథిత 
పరిచయం ఉన్నది. ఈ వ్యక్తిత్వ చితణలతో పాటు జాతిజాగరణకు ఉత్తమాదర్శాలతో మొదలై న 
కీర్తి కలుషిత వాతావరణంలో వై నీతికంగా పరిణమిస్తున్న వర్తమాన సాహిత్య రాజకీయాల 
(ప్రాదుర్భావ కారణానే గషణ కావించిన “సాహిత్య అకాడమీ", “ఆరసావిరా ఎవం, “కాలదోషం” ఆన గ 
వ్యాసాలు కూడా కవనకుతూహలం కలిగిన పాఠకులకు జ్ఞాతవ్యసంగతులే. వీటన్నింటినీ కాల[కమాన్ని 
బట్టి కాకుండా స్వీయ కథానుసారం చెప్పుకొని పోవడం వల్ల [గంథమంతటా ఒక చ్మితమైన 


వరదన్మృతి 367 


ఆత్మీయత, తేజోమయ వాతావరణం వెల్లి విరిశాయి. (ప్రసన్న సరన్వతీకమైన నేపథ్యంలో ఆ మహో 
కవులను రంగావతీర్డులనుగా (ప్రవేశపెట్టి రాజే శ్వ రరావుగారు ఆసక్తికరమైన నాటకీయ సంవిధానంతో 
పాఠకులను ముందుకు నడిపిస్తారు. ఐతిహ్వ్యాకల నలో జ వ్యక్తులందరి పట్ల నవ్యాజమైన 
గురుభావం ఐదంయుగీనులలో ఆటువంటి కవితాత్మను పునరాలోచించాలనే సహజ కుతూహలం, 
చిరకాలపు జ్ఞాపకాలతో బరువెక్కిన హృదయాన్ని సవా pee పంచుకోవాలనే బాతు ఎక్యం 
రచయితను ఈ స్మృతి (పబంధానికి |పేరేపించాయి. 

మూర్తి చితణలో రాజేశ్వరరావుగారు ఆనధిమ్షువవి ఈ సంపుటంలోని “ఒక్కాక్క వ్యానమూ 
విభృతంగా వెల్లడస్తున్నది. [గంథాన్ని చదువుతున్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణగారి 
“ఆం(ధపశస్తి'లోని కథాశిల్పం మాటిమాటికీ జ్ఞాపకం వస్తుంటుంది. కవిత్వం మీద తమ 
అభి[పాయమేమిటని శ్రీ, శ్రీ, అడిగితే, “నేనూ కవినేనా?' అని చెళ్ళపిళ్ళవారు ఉప! కమించినప్పటే 
గాంభీర్యం, ఉదయినికోసం వ్యాసం రాయమంళే “నేనెందుకు రాయాలో చెప్పు?" అని [పశ్సించిన 
అబ్బూరి రామకృష్ణారావుగారి పూర్తపురుషత్వం, శ్రీ శ్రీతో వై రశుద్దికి వత్యాాపయత్నం చేసిన 
ఉమామహేశ్వరరావు జీవిత విశ్లేషణ, తెలుగు జీవితాన్ని ఆమూల చూడంగా తరిచి చూసి 
కవిత్వంలో అపరస్స రంగా ఆనేక నూతన (ప్రయోగాలు చేసిన ఏశనాథవారు 'మనిద్దరం సమకాలికులం 
రాజేశ్వరరావు! ఆన్నప్పటి విదగ్దత, రుక్మిణీనాథ శాస్తి హాోస్యధోరణి సినిమాహాలులో పోట్లూటగా 
పరిణమించిన చిత్తవిస్తారరూపం, యావజ్జివితం కవితా యజ్ఞానికి వేళల్చి నన్మానసభలో సరస (తీ 
సమారాధకునిగా మృతి చెందిన బొడ్డు బాపిరాజు విశిష్ట కథానకం, వచన కవితా వ్యాహారాన్ని 
సుప్రతిష్టతం చేయటానికి ప్రయత్నించిన కుందుర్తి ఉద్యమ |పవ్చత్తి, సాహి త్యానికే జీవితాన్ని 
ఆంకితం చేసి చిరంజీవులై న బెల్లంకొండ రామదాసు, దువ్వూరి రామిరెడ్డి, మారేపల్లి, మాధవపెద్ది 
మొదలై నవారి స్వభావ నై ర్మల్యం, ఇవన్నీ ఆ కవుల కవితావ్యక్తత్వాలలో అపురూపంగా కలిసిపోయి, 
వారందరూ కలిసి జీవించిన ఒక మహోజ్ఞ;ల ఘట్టం మనకు (ప్రత్యక్షమవుతుంది. “కవితో మూడవ 
సంపుటం రానందువల్ల దీనిలో చోటు చేసుకొన్ని బెల్లంకొండ రామదాసు, రాయప్రోలు 
రాజశేఖర్‌, బాలగంగాధర తిలక్‌ గార్హ అముద్రిత గేయాలు తెలుగు కవిత్వం ఉన్నన్నాళు భి 
వాచోవిధేయులగా ఉండదగిన ఆందమైన రచనలు. అనేక వ్యాసాలలో (పన్తావశంగా ఉదహరించిన 
ము(దితా ము(దిత పద్యరత్నాలలో ఆయా కవుల ఉక్తి చాతు ర్యం, (శద్దావై సాదృశ్యం, ఆంతరతమ్యం, 
సకర్మక జీవితోపదేశం పరిస్పుటంగా ధ్వవిస్తున్నాయి. - 

సవ్నివేశాలంకృతికి రాబేశ్యరరావుగారు స్వీకరించిన పద్యాలు అన్నింటికి అన్నీ ఆనర్హరత్నోపమాలని 
చెప్పుకోదగ్గవి, కవిత $0 శబలిత భావ సంవక్తమై రసనా(గ నర్తకిగా ఉండాలన్న రచయిత దృకృథావికి 
అనురూపంగానే (గంథస్థగిత పద్యగేయాలన్నీ ఉండటం విశేషమే. 


ఆధునిక సాహి త్య చరిత కాథికులలో అబ్బూరివారికి ఈ (గంథం సముచితస్తానాన్ని 
సంతరించిపెడుతుంది. ఇదే |పాగ్ఫూమికతో వారు మరికొంతమంది రచయితలను చేర్చి మరింత 


విపులమైన [గంథాన్ని రచిస్తే అది మంచి పుస్తకాల కోపం కలలుకనే తెలుగువారి ఆదృష్టం. 
(“ఆంధ్యపభి, సోమవారం జూన్‌ 26, 1989). 


368 వరద స్మృతి 


అబ్బూరి “కవన కుతూహలం. కడురమ్యం 
“కవన కుతూహలం .......... (శ్రీ కాంతశర్మ 


ఈ అనుభవాల పరంపరను గుర్తు చేసుకుని కవనం చేసిన వరద రాజేశ్వరరావుగారు ఆధునిక 
తెలుగు సాహి త్యంలో మూడు తరాల రచయితల స్పందనలక్తీ న ఎష్టకీ (పత్యక్షసాక్షి అవతలితరం 
గిడుగు రామమూర్తి పంతులుగారి నుంచి తన తరం బె రాగి వరకు ఎంచుకున్న ము ప్ప్రైముగ్నురు 
రచయితల గురించి మనకీ సంపుటిలో తెలియజేస్తున్నారు. తెలియజేయడమంటే, కేవలం 
తారీఖులు, దస్తావేజులు బాపతుగా, ఆయుర్వేదం మందుల కేటలాగులాగా, పట్టీలు గుదిగుచ్చిలేదు. 
ఆయా రచయితల ఆలోచనల తీరుని, (ప్రవర్తనల తీరునీ పరిశీలించి వివరించిన ఒకానొక 
ఆత్మీయత ఉందిక్కడ. ఈ వ్యానపరంపర్క, పుస్తకాలు చదివి పుస్తకాలు రాసే జాతి రచయిత 
కూర్చింది కాదు. కనక-ఇందులో మనం చదివే రచయితల పుస్తకాల విషయాలేకాక్క వారి 
తరంనాటి ఊపిరి చప్పు ళ్భుకూడా మనం వినగలం. ఒక రచయిత రచనా సామర్థ్యం, (పేరణల వెనక 
వై యక్తీక జీవన నేపథ్యం విలువ ఏమిటో ఇటువంటి రచనల ద్వారా మాతమే తెలిసేవీలుంది. శ 
గురించి, కుందుర్తి గురించి, మారేపల్లి రామచం[ద శాస్తి గారి గురించి, బొడ్డు బాపిరాజు, ముద్దుకృష్ణ 
పురిపండా, మాచిరాజు, తురగా వెంక టామయ్య, నళినీ కుమార్‌ వంటి వ్యక్తుల గురించి ముఖ్యంగా 
వరద రాజేశ్వరరావుగారు తెలియజేసిన సమాచారం వల్ల మామే వాళ్లేమిటో తెలిసింది. శ్రీ, శ్రీ, 
జరుక్‌ శాస్తి పద్మరాజు మల్దాది రామకృష్ణ శాస్త్రి విశ్వనాథ నాయని, కొంపెల్ల జనార్దనరావు, 
వారాయణబాబు వంటి రచయితలతో వరద రాజేశ్వరరావుగారి అనుభవాలు ఆయనొక్కారికే 
పరిమితమైన “స్వఘోషలు" కావు. సాహిత్య చర్మితలో ఆయా రచయితల స్థాన నిర్ణయంలో 
ఎలువె నే ఆకరాలు. 

ముఖ్యంగా ఇందులో వరదరాబేశ్వరరావుగారు కవి మితుల గురించి (వాసేటప్పుడు వారి 
పద్యం ఒక్కొక్కటీ తన వ్యాసంతో అనుసంధించడం ఎంతో బాగుంది. ఆంధప్రదేశ్‌ లో సాహిత్య 
ఆకాడమీ ఆవిరా ఎవావికి పూర్వరంగం, అభ్యుదయ రచయితల సంఘ అవతరణ నేపథ్యం, చరిత 
ద్‌ వై విలువైన డాక్యుమెంట్లు. 

ఇవన్నీ ఒక ఎత్తు-వరద రాజేశ్వర రావుగారు ఈ సారన(తానుభవాలను “కథనం చేసిన వచన 
శెలి ఒక ఎత్తు. తన స్నేహితులతో కబుర్దు చెపుతున్న ధోరణిలో గొప్ప “చదివించే గుణంతో 
ఈ వ్యానాలు రాశారు. ఈ పుస్తకం చదువుతూ మనం అబ్బురంగా కాలంతో పాటు [పయాణించినా, 
పరద రాజే శరరావు గారితో పాటు ఆ అనుభవం మనదే ననేమమెక్యం పొందుతాం. ఆంటే, ఈ 


రచన పాళకుణ్ణి వరద రాజేశ్వరరావుగా మార్చే వై పుణ్యం సాధించింది. అందుకే ఇందులో 
రచయితల గురించి పది పరిశోధన [గంథాలు ఇవ ్వైజాలని సారాన్ని ఆయిదారు పేజీల వ్యాసాలు 
ఇవ్వగలుగుతున్నాయి. బెల్లం కొండ రామదాసు, బైరాగి గురించిన వ్యాసాలు చదవండి. తరువాత 
వాళ్ళ కవిత్వం చదివితే ఆ రచయితల జీవన సారం వరద రాజేశ్వరరావు ఎంత బాగా చెప్పారో 
అర్ధమవుతుంది. 


ఇక-వరద రాజేశ్వరరావుగారికి కఎత్వం గురించి విశ్చితాభిపాయాలున్నాయి. అది రసనాగ 


వరద స్మృతి 369 


నర్తకిగా వుండాలని, మననానికి రావాలని, అదే కవిత్వానికి (పాథమికంగా కావలసిన లక్షణమనీ 
ఆయన ఉద్దేశం. వచనంలో కవులు, కూర్చే కవిత్వం మీద ఆయనకి సదభిప్రాయం లేదు. 

సాధారణంగా విమర్శకులుగాని, కవిత్వాభిమానులుగాని- ఒక విధమైన సుముఖాభిపాయంగాని, 
విముఖాభిపాయం గాని ఏర్పరచుకున్నాక, వాటికి అనువైన ఉపపత్తుల్ని సేకరించి వాదనకు 
బలంగా నూచించడం పరిపాటి. కవిత్వం విధిగా ఛందస్సులో వుండాలని అనుశాసనమేమీ లేదు. 
మన సాహిత్యంలో (ప్రాచీనకాలం నుంచి కవిత్వం "పేరిట “ఛందః కరణం” ఎంత ఎక్కువ 
వచ్చిందో, ఆధునిక కాలంలో కసఏత్వం పేరిట ఆయనే చెప్పినట్టు “పాలై పాలై” సరకు చాలానే 
వచ్చింది. అయితే మంచి కవిత్వానికి [పమాణంగా చూపదగిన నిష్పత్తి సవాజంగా ఛందంగానై నో 
స్వచ్ళందంగానై నా తక్కువగానే వుంటుంది. వరద రాజే శ(రరావు గారు ఈ సూక్ష్మాల్ని |గహి ంచలేని 
వారుకాదు-ఆయన (గ్రహ ౦చదలచుకోలేదేమో అనిపిస్తుంది. ఆయన రుచి భేదం అదని మనం 
సరిపెట్టు కొంకు చాలు. 

విలువైన ఈ పుస్తకాన్ని అ|శ్షద్ద చెయ్యకుండా వరద రాజేశ్య్వరరావుగారు (పచురించడం చాలా 
బాగుంది. వెనకటి తరం రచయితలతో-పరిచయం కావలసిన తరుణంలో-సరెన రచయిత 
ద్యారా, ఈ నాటీ తరానికి ఈ పరిచంయొం కలగడం అభినంద నీయం. న్‌ 

-(“ఆంధధజోతి సచిత వారప(తిక 11-8-1989) 


అద్భుత భానల, దృశ్యాల చిత్ర విచిత్ర రోచిర్నివవాం 
కవన కుతూహలం అంబటీ సురేంద్రరాజు 


అబ్బూరి వరద రాజేశ్యరరావుగారి కలం మన మీద ఎంతో దయతో (పనరించిన కవుల 
(పపంచంలో చరించి సంచరించి, ఆ పీదవ ఆత్మను తొక్కి పెట్టి బలవంతంగా బయటికీ 
వచ్చేసీముందు చివరగా ఒకటి రెండు మార్లు అబ్బుర మనిపించే ఆ (పపంచాన్ని చుట్టేసి వచ్చిన 
తరువాత పెదవి విప్పడం కష్టం. కలం కదపడం మరీకష్టం. 

పుస్తకం పూర్తి చేయనవసరం లేదు. మధ్యలోనే, పుస్తకం పూర్తికాకముందే, అంతటి అనుభవాన్ని 
పంచి, పారమెరుగని ఆనందార్హవంలో ముంచి తేల్చిన | గంథకర్తకు వినములమై నమస్కరిస్తాం, 

కనిపిస్తే క ్రతేజ్ఞతా భారంతో ఒకటీ శెండు పొడిమాటలతో, ఆదీ చేతకాకపోతే కంటీకొస చూపుల 
మూగభాషతో మనం, ఆయనకు ఏ విధంగా రుణపడి వున దీ ఎరుకపరుస్తాం. అప్పుడుగాని మన 
ఎదలో కలిగిన తీయని బాధ, ఆలలలలుగా రేగిన అలజడి చల్దారదు. ఎన్నాళ్లనుంచో 
చూడాలనుకుంటున్న కవులను ఆనవాలు పస్టుంత చేరువ నుంచి చూసి, కవుల మాటలను విని, 
వారి అంతర్‌ బహిర్‌ జీవన రహస్యాలను పొదివి పట్టుకుని, ఆ అనుభవాల సంపుటితో హృదయాలను 
సంపన్నం చేసుకొన్న మన ఆత్మలు అప్పుడు గాని సంతుష్టి చెందవు....... 

మంచి పుస్తకం కోసం కొన్నేళ్ళుగా, మొహం వాచివున్న బహుకొద్దీ మంది “ఉన్మత్త భావశాలు'ర 
జఠరాగ్నిని కవన కుతూహలం ఎట్టకేలకు చల్లారింది. కవిత్వం పేరిట, విమర్శ పేరిట చలామణీ 


370 


వరద స్మృతి 


అవుతున్న చెత్తా చెదారంతో విసిగి వేసారిపోయిన ఆలోచనా శీలుర కడుపు నింపింది. అబ్బూరి 
వించుబల్‌ పసందు అనిపించింది. 

ఎవరినై తే మనం అనునిత్యం తలచుకోవాలో, వారిని మనకు చిరపరిచితులను చేసి- 
అభ్యుదయ కవిత్వంతో కవిత్వాన్ని ఉద్దరిస్తామని, కవిత్వానికి పథనిర్రేశం చేస్తామని చెప్పుకుని 
అవతరించిన ఆరసం ఏ కవులమీదనై తే “ఇనుపతెరలు' దింపిందో, ఆ కవులను, వారి కవిత్యాలను 
వెలుగులోకి తెచ్చి-ఆయా కవుల వ్యక్తిగత జీవితంలోని జొన్నత్యాన్ని, నత్యనంధతను, 
ఆదర్శతత్స రతను, నిరీ సతిని, మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని, విలువల కోసం వారు చేసిన 
ఉత్కృష్టమైన కార్యాలను మనముందుంచి-మన కళ్లు తెరిపించేయత్నం చేసినందు వల్లే అబ్బూరి 
వారి (గంథానికి ఇంతటి తావి అబ్బింది. అక్షర తప్త హృదయాల కవనకుతూహలం తీరింది.... 

వరద రాజేశ్వరరావు గారు ఆయా కవుల గురించి మనకు చెప్పేటప్పుడు తమకు తెలిసిన 
జీవన పార్పానికే పరిమిత మయ్యారు. వ్యక్తిగతంగా అంకే-| ప్రత్యక్షంగా తమకు తెలియని జీవితం 
జోలికి గాని, వివిధ కవుల రచనల విమర్శజోలికి గాని పోలేదు. అక్కడక్కడా కవిత్వం పరామర్శ 
మాతం చేశారు. దీని వల్ల “కవన కుతూహలం”లో చి(తితమైన వారందరి జీవిత చిత్రణ 
ఆర్షాంతరంగా ముగిసినట్టు అసంపూర్తిగా మిగిలిపోయినట్టు, అయ్యో, అప్పుడే అయిపోయిందా! 
అవి బాధపడేట్లు సాగింది. ముఖ్యంగా రామదాసు, బై రాగి నారాయణబాబు, తిలక్‌, “పాపి ల 
విషయంలో ఇది జరిగింది. అందుకే కవులతో ముఖాముఖి లిప్రపాటులో పూర్తయి పోయిందే! అనే 
బాధ, ఆసంతృప్తి పాఠకుడికి మిగిలింది. ఆయితే కవి సందర్శనం కనుమూసి తెరిచేలోగా ముగిసినా, 
దాదాపుగా అన్ని వ్యాసాలూ జీవన శకలాలే (Fragments of life) ఆయినా, ఆ రెప్ప పాటులోనే 
గొప్పకాంతి ప్రజ్వరిల్లడం విశేషం. ఆయా కవుల జీవితాల్లోని తానెరిగిన సన్నివేశాలను చితించడంలో 
రచయిత (ప్రదర్శించిన నిరుపమానమయిన శైలీ విన్యాసం వల్లే ఇది సాధ్యపడిందనిపిస్తుంది. ఏ 
(వత్యేకతా, ఆకర్షణా లేకుండానే పాఠకుడిని విర్నిమేమువ్ని చేసి నిలిపి చదివించే నిరాడంబర భాషా 
పటిమ అబ్బూరి వారి కలానికి వుంది. జ్ఞాపకాలు, ఆందునా చిరకాలం నాటి జ్ఞాపకాలను కథలు 
కథలుగా చెప్పడానికి ఈ శెలి వారికి బాగా ఉపకరించింది ..... ఇక్కడ (పస్తావించాలంకే ఎన్నో 
వున్నాయి. 

ఆధువిక తెలుగు సాహిత్య సీమను, సాహిత్య దిగ్గజాలను ఆసాంతం స్పృశించిన అబ్బూరి వారి 
కలం చెప్పిన కథలు-గాథలు అన్నీ చవులూరించేవే. పదహారు, పదిహేడేశ్తకు పై బడని లే పాయంలోనే 
దేశంలో ఆనాడు సాహి త్య, సాంస్కృతిక రంగాలను ఉ(రూతలూగించిన ఎందరో మహానుభావులను 
(ప్రత్యక్షంగా ఎరిగి వుండటం, వారి పేమాదరాలకు పాత్రుడవడం, వారిలో కొందరికి చేరువకాగలగడం 
చరిత ఆయనకు ఇచ్చినవరం. 

అబ్బూరి కవిత విమర్శ చేయలేదు గాని పరామర్శ చేశారని ఇంతకు ముందనుకున్నాం. ఈ 
పరామర్శలో భాగంగా ఆయన తమకు నచ్చవి ఒకరిద్దరు కవులపై తీవ అనహనం వెలిబుచ్చారు. 
అబ్బూరికి నచ్చని ఆ ఒకరిద్దరు కవులు కవిగా నారాయణబాబు, వ్యక్తిగా (కవిగా కూడా) శిష్టా 
ఉమామహేశ్వరరావు.... నారాయణ బాబుకు అబ్బూరి వారు ఉల్లి తిరుపతి, మొక్కపాటి 
రామమూర్తి ముద్దుక్నన్లల సరనన స్థానం ఇచ్చారు. ముగ్గురూ మహానుభావులే, మ హోన ఎతులే! 
అయితే కవిత్వం రాసినందుకు కాదు..... శ్రీ, శ్రీని అనుకరిస్తూనే, శ్రీ, శ్రీ, లోలేవి అధోలోకాలను, 


వరద స్మృతి 371 
చీకటి గుహలను, దరికానని లోతులను, నారాయణబాబు, బె రాగి, బెల్లంకొండ రామదాసు, 
అజంతాల లో పసికట్టి కొత్త అర్థాలు కనిపెక్టే తరం (సంఖ్యలో స్వల్పమెనా) ఒకటి ఉద్భవించిందని 
అబ్బూరివంటి పెద్దలు గుర్తించాలని విన్నపం, 

బెల్లంకొండ 'తిపుట, 'తాగుతాగు చెల్లెలా, “పాపి “ఎ(రజీర' , రాయప్రోలు రాజశేఖర్‌ “వివాళి”, 
శిమ్ణా “జ్ఞాపకాలు. ఈ పుస్తకంతో ఉచితంగా ఇచ్చినందుకు అబ్బూరికి పాఠకలోకం ఎంతె నా రుణపడి 
వుంటుంది. 

అజంతా మాటల్లో చెప్పాలంటే “సాహి త్య శిరోవేదన” తో బాధపడుతున్న “సమకాలీన కవితా 
బాధితులకు “కవన కుతూహలం" ఉపశాంతి. అంతేకాదు “సై ద్దాంతిక శిరోముండనా"నికి ఇది 
విరుగుడు కూడా. 

(“ఆం(ధప(తిక, సోమవేరం, సెప్టెంబరు 4, 1989) 





కవన కుతూహలంలో ప్రధాన ధాతువు స్వాత్మక అరాచకత్వమే! 
కవనకుతూహలం............ సోమసుందర్‌ 


శ్రీశ్రీ, ఆరుదల ద్వారానూ అబ్బూరి ఛాయాదేవి సంపాదకత్వంలో నడచిన “కవితో 
(లై మాసిక ద్వారానూ, “ఆందాకి అనే పద్య కవిత ద్వారానూ సాహితీ పరులకు పరిచయమయ్యారు 
శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు. భావకవితాయుగ వై తాళికులలో ఒకరై న రామకృష్ణారావు 
ద్వితీయ పుతుడు. శ్రీ వరద యిటీవల కవనకుతూహలం అనే శీర్షికతో, ఆం(ధ(ప్రభ 
వారప(తికలో ఒక స్మృతి వ్యాసపరంపర (పచురించారు. సమకాలిక (పముఖ కవి రచయితలతో 
తనకు గల అనుబంధాలను వ్యక్తం చేశాడు. వీలయినంత అందంగా రచన సాగించాడు. పాఠకులను 
ఆకర్షించి పేరూ తెచ్చుకున్నాడు. ఆ వ్యాపససమాహారాన్ని “కవన కుతూహలం” అనే పేరనే 
(గంథంగా (పచురించాడు. 

ఈ |గంథానికి శ్రీ అజంతా “హెచ్చరిక అనే ముందుమాట రాశాడు. ఈ |గంథాన్ని 
పఠించడానికి కావలసిన నియమ నిష్టల గురించి, అజంతా చాలా దీర్ణంగా హెచ్చరికలు వినిపించాడు. 
'ఆధునికాంధ కవిత శరీరంలో జ $రత్యవత భయంకరంగా పెరిగిందని పాపం అజంతా భయపడ్డాడు. 
'సాహిత్య కర్మాగారం నుంచి కవిత్వమనే రాకాసి పాగ బాధాకరంగా వెలువడుతోందని బాధపడ్డాడు. 
పఠన భంగం గురించి బోలెడు అనవనర (పసంగం చేసి, చమత్కారత్వంగా ధ్వనింప జేశాడు....” 
వచన కవిత్వం ఆనే మాట తప్పు, తప్పు, తప్పు!” అని రెట్టిస్తూ....... దాన్ని ముక్త కవిత అని 
మా(తమే అనాలన్నాడు. మంచిదే! కాని ఊరందరిదీ ఒక (తోవ; వచన కవితగా రూఢ్యర్థం 
స్థిరపడింది. 

“సాంప్రదాయక కవిత ఇక చెల్ల” దని అజంతా ఖరాఖండిగా చెప్పాడు. కాని పాపం వరదకు అది 
అన్యాయమే చేస్తుంది. ఆయన యిప్పటికీ పద్యం తప్ప జ్ఞన్యమేదీ కవితా వాహికకాలేదవే 


372 వరద స్మృతి 


విశ్వసిస్తున్నాడు. ఈ (గంథంలోనూ ఘోషించాడు. ఈ శతాబ్దపు తెలుగు కవితా న్షేతాన్ని 
పండించిన [పముఖల గురించిన భోగట్టాలూ, భాగాలూ, తెరమరుగున దాగిన వృత్తాంతాలూ 
(గంథస్ట చేసినందుకు వరద అభినందనీయుడే! 

క శ్రీ అబ్బూరి వరదరాజేశ్య్వర రావు రచించిన కవనకుతూహలం అనే బ ఎ్రవాత్‌ (గంథం 
గురించి వాచ్యంగా పరిచయం చేయడానికే ఈ వ్యాసకర్త పూనుకున్నాడు. సమగ సమీక్ష చేయడం 
ఈ వ్యాస పరిధికి ఆందదు. ఈ (గంథంలో ముప్పయి ఎనమండుగురు కవిరచయితలను సీ గయ 
పరిచయపురస్పరంగా స్మృతి వీచికలుగా పరిచయం చేశాడు. భావకవులంతా వున్నారు. 
ఆధునికులలో జలనూూ[తం, శ్రీ, రంగం నారాయణబాబు, కొంపెల్ల జనార్దనరావు, మాచిరాజు దేవీ 
(పసాదూ, రావిశాస్త్రీ పురిపండా అప్పులస్వామీ మున్నగు వారి గురించిన రచనలు తప్పకుండా 
సమీక్షించవలసి వున్నది. ఏ కవి గురించికానీ వరద అభి[ప్రాయాలత" అందరమూ ఏకీభవించాలి ఎన 
అవసరం లేదు. అన్నీ ఆయన సొంత అభిప్రాయలే కనుక! 

“నారాయణ బాబు వట్ట ఆమాయకుడనుకొనే వాణ్ణి!" అన్న వరద అభి పాయంలో- 
అమాయకుడనే మాటకు మాయామర్మం లేని వాడన్నది ఆరం కాదు. ఉత్త తెలివి తక్కువ 
దద్దమ్మ అన్నదే! సంపెంగ తోట అనువాదం గురించి శ్రీ శ్రీ పై వివాదం తేవడం కూడా 
అమాయకత్వం వల్లనే జరిగిందంటాడు. కాని శ్రీ శ్రీ వగైరాల మాయం గురించి చెప్పకుండా 
ఏకపక్ష నిర్ణయం చేస్తాడు వరద..... శ్రీ శ్రీ ఆంకే ఈర్ప్వపడ్డ వాళ్లంతా నారాయణబాబుని 
ఆందలమెక్కించారు. నారాయణబాబు తను కూడా శ్రీనివాసరావుతో పాటు, అతనికంటే 

ఘనంగా కవితా విప్తవావికి ముందస్తునాంది పలికిన వాళ్లని ఓ అపనమ్మకం పెంచుకున్నాడు. నిజానికి 
ఇదంతా అనవసరం. నాకు మాతం నారాయణబాబు కవిత్వం మీద ఆంత అభి(ప్రాయం లేని మాట 
వాస్తవం!” ఆంటూ చప్పరించేశాడు. నిజానికి శ్రీ శ్రీ మా(తాబద్ద కవిత్వంపై నే వరదకు మంచి 
అభిపాయం లేదు. ఇక నారాయణబాబు కవిత్వం గురించి ఇంతకన్నా ఏమనగలడు? 

ఇలా వ్యక్తిగత ధోరణితో సాగిన పుస్తకం మరీ ఆంత పవ్మితమైందని అజంతా అంటూంటే 
నమ్మడానికి అమాయకులెవరూ లేరు. వ్యక్తిగత అభిమానంతో మ్మాతవే అంత పెద్ద 
మాటలంటున్నాడని చదివితే అందరికీ అనిపిస్తుంది. (శ్రీ వరద తనకు కలిగిన సదవకాశాలతో 
సమకాలీన కవిరచయితల పరిచయాలు మధుర స్కృతులుగా అందించాడు. చదువరులకొక బాల్య 
స్మృతి మాధుర్యం అందకపోదు! చదవకపోతే సాహితీ పరులకు కలిగే అపార నష్టమూ లేదు! ఏ 
(గంథం వెలువడడం గురించేనా అదొక అపురూప మహత్తర సంఘటన అంటూ కొనియాడే వారి 
మాటలను మాతం జాగ్రత్తగా కనిపెట్టక తప్పదు! 

('విశాలాం[ధీ, 17-12-1989) 


వరద సుతి 
టు 373 


ఆధునిక కవిత్వానికి స్వర్ణయుగం ఒక రమ్యాలోకం 


“ఆర్‌. 
కవనకుతూహాలం౦....... 

ఈ శతాబ్దం మొదటి రెండు దశాబ్దాలూ ఆధునిక కవిత్వానికి స్వర్ణయుగం లాంటీవని నా 
కనిపిస్తూంటుంది"-ఆని అబ్బూరి వరద రాజేశ్వరరావుగారు తన “కవనకుతూవాలం” అనే 
పుస్తకంలో (వ్రాశారు. ఒక చిన్న సవరణతో ఇంకా ఎందరికో అలాగే అనిపిస్తుంది. 

మొదటి రెండు దశాబ్దాలూ ఆంకే -1901 నుంచి 1910 వరకు అయితే, ఆ స్వర్హయుగానికి 
(ప్రారంభకుడై న గురజాడ అప్పారావుగారు ముత్యాల సరాలు (వాసింది 19 10లో. ఆందుచేత 
1901 నుంచి 1909 వరకూ తిేసేయవచ్చు. 

పోతే, ఆనాటి నవ్యకవులు 1920 లోపున కంటె 1921-30 సంవత్సరాల మధ్య కాలంలోనే 
తము గ్‌'ప్ప కవిత మంతా (వాశారు. అందుచేత ఈ శతాబ్దం రెండప్క, మూడవ దశాబ్దాలు (1910- 
1930) ఆధునిక కవిత్వానికి స్వరయుగమని భావించడం మరి౩త సార్ధకంగా వుంటుంది. 

అవి తెలుగు నాట నవ్య కవిత్వం స్వర్హమంజిరాలు ధరించి నాట్యం చేస్తున్న రోజులు; 
రాయ్మపోలు, అబ్బూరితో మొదలుపెట్టి ఎందరో మహానుభావులు వెయ్యేళ్ళ తెలుగు కవిత్వాన్ని 
కొత్తదారికి మళ్ళించి నవ్యత్వానికి నిరాజనమెత్తిన కాలం. 

చిరన్మరణీయులై న ఆ మహామహులతో-వారు ఇంకా (పౌఢ నిర్భర వయః పరిపాకంలో వున్న 
రోజులనుంచే సన్నిహి తంగా మెలిగిన అదృష్టవంతుడు వరదరాజేశ్వరరావు. ఆనాటి నవ్యకవితా 
వె తాళికులలో (ప్రముఖమైన అబ్బూరి రామకృష్టారావుగారి కుమారుడు కావడం ఇందుకు 
ముఖ్యకారణం. ఉత్తమ సాహాత్య సంస్కారం కలిగి స ఫయంగా కవి కావడం మదొక కారణం. 

ఆనాటి అ(గశ్రేణి కవులతో సన్నిహిత మె.తీపరిచయాలుండడం ఒక ఎత్తు. ఆ మైతీ 
పరిచయాల జ్ఞాపకాలను- గుత్తువా ముత్యాల సరములు-కూర్చుకొని తేదిన మాటలు-ఆన్నట్లు 


గుదిగుచ్చి కథలు, గాథలుగా | గంథస్థం చేయడం మరొక ఎత్తు. ఏదో (వాసి పారేయడం కాదు. 
అనిండ పూర్వమెన నూతన కథన (ప్రక్రియలో ఆత్యంతాసక్తికరంగా [వాయడం ఇంకొక ఎత్తు. 

వరద రాజేశ్వరరావుగారి “కవన కుతూహలం" చదువుతుంటే ఎన్నాళ్ళకు తెలుగులో ఒక 
మంచి పుస్తకం, విలవె న పుస్తకం చదువుతున్నామనే భావన కలుగుతుంది. చదువరి మనస్సు 
ఒక్కసారిగా 19 ౩౦0లలోకి, 1940లలోకి పోతుంది. ఆ రోజులు, ఆ మనుషులు, ఆనాటీ సాహి త్య 
వాతావరణం మళ్ళీవస్తే ఎంత బాగుండును అనే “నాస్టాల్దియా'లాంటి బెంగ కలుగుతుంది. 
పాఠకులకు అలాంటి బెంగ కలిగేటట్టు (వాయడంలోనే వరదరాజేశ్వర రావుగారి కథన శిల్పమంతా 
వుంది. 

ఈ సంపుటంలో మొత్తం 33 మంది కవి, పండితుల గురించి ఆయన (వాశారు. ఆరసావిర్భావం, 
సాహిత్య అకాడమీ అనే రెండు వ్యాసాలున్నాయి. పుస్తకం మొదలు పెట్టడమే రచయిత విశాఖలో 
తన చిన్ననాటి స్నేహితుడు శ్రీ, రంగం శ్రీనివాసరావుతో మొదలుపెట్టారు. అన్నట్లు ఈ సమీక్షా 
రంభంలో ఉదహరించిన వాక్యానికి ఇంకో చిన్న సవరణ చేయాలి. ఈ శతాబ్దం రెండవ, మూడవ 
దశౌబ్దాలేకాదు, శ్రీ శ్రీ తన మహాపస్థానం గీతాలన్నీ |వాసిన 4వ దశాబ్దాన్ని (1930-40) కూడా 


374 మ న 


ఆనాటి స్వరయుగంలో భాగం గానే పరిగణించాలి....మొత్తంపై అందరు నేడు స్మృతి మాతులు 
గా మిగిలినవారే. 

వరద రాజేశ్వరరావు గారు ఈ స్కెచ్‌ లను ఆయాకవుల జీవిత చరి తలుగా ఉద్దేశించలేదు. 
కేవలం వారి గురించిన తన జ్ఞాపకాల కథనంగానే ఉద్దేశించారు. ఆయినా ఈ వ్యాసాలలో ఆ కవుల 
విభిన్నవ్యక్తిత్వాలు సజీవంగా, సచేతనంగా రూపుకడతాయి. ముఖ వంగా రచయిత కథనం బందరు, 
బెజవాడ, తెనాలి, విశాఖ, మదాసుల చుట్టూ తిరిగింది. ఆ రోజుల నాటి ఆ పట్టణాలు, ఆ 
వాతావరణం ఈ పుస్తకం పేజీలలో మన కళ్ళకు కడతాయి. 

అందరిలోకి ఎక్కువగా (శ్రీ శ్రీతో వరద రాజేశ్వరరావుగారి మైత్రి మరీ గాఢం. శ్రీశ్రీ 
రామకృష్టారావుగారి అభిమాని, శిష్య పాయుడు. వరద రాజేశ్వరరావు ఆయన కుమారుడు. కనుక 
వారిది చిరకాలమై[తి. అయినప్పుడు శ్రీ, శ్రీ, గురించి మరి కొంచెం విపులంగా (వాయవరలసింది. 
అందరిలోకి తక్కువ |వాసింది (శ్రీ శ్రీ, గురించే. రెండు పీజీల తోనే సరిపెట్టారు. అయితే, 
శీ శ్రీ ఇతర కవులకు సంబంధించిన వ్యాసాలలో తరచుగా |[పత్యక్షమవుతూనే వుంటాడు. 
అబ్బూరి, విశ్వనాథ, దేవులపల్లి, జలసూ[(తం, కొంపెల్ల వంటి కొందరిపై (వాసినవి మరీ మరీ 
బాగున్నాయి. 

అడవి బాఎరాజు గారి కవితను ఉద్దేశించి “మీకు రాయడమే (ప్రధానంగా కనిపిస్తోంది” అని తాను 
అన్నట్టు రచయిత (వ్రాశారు. బాపిరాజుగారు కవిగా కంప నవలా రచయితగానే ఎక్కువ 
స్మరణీయులు. కాని, ముద్దుక ఎష్షవె తాళికులలోచేరి ఏన రావోయి చిన ్న వాడా, ఉప్పాంగి పోయింది, 
వంటి అయిదారు గీతాలు చాలవా బాపిరాజుగారిని ఉత్తమ కవిగా నిలపడానికి? 

నారాయణబాబు గురించి వరద రాజేశ్యరరావుగారి వ్యాఖ్యలతో ఏకీభవించని వారికంటె 
ఏకీభవించేవారే ఎక్కువగా వుంటారు. ... 

వరద రాజేశ్వరరావు గారితో ఒకందుకు కొంచెం తీ వంగాను, దీర్ణంగాను విభేదించక తప సదు. 
వృత్త ఛందస్సుపట్ల ఆయనకు వల్లమాలిన అభిమానం.ముక్త ఛందసు పట్ల అంతే వల్లమాలిన 
ఎ ముఖ్యం. 

సాంప్రదాయిక పద్య (పక్రియ పట్ల ఆయన కున్న అభిమానంతో ఎవరికీ పేచీ వుండదు. 
దాదాపు వెయ్యేళ్ళపాటు నన్నయ పెట్టిన ఒరవడి తెలుగు కవిత్వ స్వరూపాన్ని శాసించింది. 
తెలుగువాడు పద్యం కష్టే పద్దతి పూర్తిగా తెలుగు వాడిదే. వ ఎత్త ఛందస్సు సంస్కృతం నుంచి 
దిగుమతి ఆయినా, కన్నడంలో మనకరాకు ముందుగానే పద్యచ్చందస్సువున్నా, పద్యం తెలుగువాడి 
ప్రత్యేకత. నిజమే, కాని, తెలుగు పద్యం మీద మమకారంతో ఈనాటి వచన కవితను త ణీ కరించవలసిన 
ఆవసరం లేదు. 

రోజులు మారినప్పుడు కొత్త పరిస్థితులు, కొత్త జీవనవిధానం వచి నప్పుడు కవిత్వ స్వరూప, 
స్వభావాలు కూడా మారుతాయి. పద్యాన్ని ఎల్లకాలానికి పట్టుకుని వేళ్లాడాలనడం గుండుగీయించుకుని 
పెలక్సా బ్‌"ట్టూ పెట్టుకుని సూటూ బూటూ ధరించడం లొంటిది. యుగధర్మం అవి ఒకటుంటుంది. 
ఇప్పటికీ రామాయణ, భారతాలను, పురాణాలను పురాణశై లిలోనే వ్రాసేవారు వుండవచ్చు. కాని, 
అవి ఈ యుగధర్మావ్ని (పతిబింబించలేవు. ఇప్పటికీ మన దేశంలో ఎడ్తబళ్ళున్నాయి. కొన్ని 
సందర్భాల్న్‌ వాటి అవసరాన్ని కాదనలేముకూడా. కాని, ఆవి చనిపోయిన యుగం తాలూకు 


వరద స్మృతి 375 


అవశేషాలు. పద్య కవిత కూడా అంతే. అది ఈ నాటి జీవన వాస్తవాన్న (పతిబింబించడానికి 
పనికిరాదు. ఈనాటి మానవుడి పరిస్థితిని ఆధునిక జీవిత సంక్లిష్టతను చితించడానికి సరైన 
(పక్రియ సాంప్రదాయిక పద్యం కాదు. వచన కవితే. కొత్త భావాలను కొత్త [వ(క్రియలోనే 
(వాయాలి. వస్తువు మారినా రూపం మారకూడదు అనడంలో అర్ధం కనబడడం లేదు. 

వచన కవిత ఆనే సమాసం అఆర్ధంలేనిదని కూడా “వరద అన్నారు. ఆది కవిత్వానికి మనమిచ్చే 
నిర్వచనాన్ని బట్టి వుంటుంది. ఆలాగే వచన కవితా(ప(కియ కృతకమని ఆయన అన్నారు. యతి 
(ప్రాసలు, గణాలవంటి కఠోర నియమాలతో కూడిన వృత్తం కంటె వచిన కవిత ఏవిధంగా కృతకమో 
ఆయన తెలుపలేదు. 

గుంటూరు శేషేం! దశర్మ కూడా ఒకప్పుడు తెలుగు పద్య(ప క్రియ ఆధునిక వస్తువుకు భేషుగ్గా 
సరిపోతుందని వాదించిన వారే. అయినా, ఆనతికారింలోనే ఆయన ఛందస్సును వదిలిపెట్టి 
వచనకవితా (ప|కియలో చక్కని కవిత్వం (వాశారు, (వ్రాస్తున్నారు. 

వచన కవిత్వం (ప్రారంభమై 50 ఏళ్లుదాటినా ఒక ఇరవై, పాళికేళ్ళనుంచి ఆది మరింత 
పదునుతేరి ఇప్పుడు పూర్తిగా తన కాళ్ళమీద తాను ఒక (ప్రక్రియగా నిలబడింది. ఇప్పుడు మరీవి. 
ఈనాటి యువకవులు ఇది వరకెన్నడు లేనంత సౌలభ్యంతో, అలవోకగా, అవలీలగా గొప్పవచన 
కవిత్వం |వాస్తున్నారు. వచన కవితకు నిజంగా ఇది స్వర్ణయుగం. 

వచన కవితనుఈ 1989లో కూడా ఇలా వెనకేసుకు రావలసిన ఆవసరం ఎంతమా[ఆం 
లేదుకాని, వరద రాజేశ్యరరావుగారు ఈ |గంథంలో ఎడనెడ పలుసార్హు చేసిన వ్యాఖ్యలను 
పురస్కరించుకుని ఇలా కొంత దీర్తంగా ఈ విషయం (ప్రస్తావించవలసి వచ్చింది. ఇది అలా వుంచితే, 
“కవన కుతూహలం" వంటి అరుదైన పుస్తకం తెలుగువారికి అందజేసినందుకు ఆయనను 
ఎంతె నా అభినందించాలి. ఇంకా చలం, దీక్షితులు, తాపీ, కొడవటిగంటి, గోపీచంద్‌ మొదలై న వారి 


గురించి [వాయవలసివుందని ఆయన అన్నారు. త 6లో ఆ పనిపూర్తి చేస్తారని ఆశించవచ్చునా? 

అజంతా గారు ఈ పుస్తకానికి తన సహజ ధోరణిలో పీఠికలాంటి “హెచ్చరిక లాంటి పరిచయ 
వాక్యాలు చక్కగా [వాశారు. ఆయన కూడా వచన కవితపై వరదరాజేశ్యర రావు గారి అభిప్రాయాలతో 
ఏకీభవించినట్టు లేదు (అజంతా (వ్రాసింది ఆంతా వచన కవితే కదా?) అయితే వచన కవిత అనే 
మాట పద్ద తప్పు అని, ముక్త కవిత ఆనాలని |వాశారు. వచన కవిత మాట తప్పో ఒప్పో స్టిరపడ 
పోయింది.[పోజ్‌ పోయె[టీ అనే దానికి ఆది తెలిగింపు. ఇప్పుడు ముక్త కవిత అనే మాటను వాడుక 
లోకి తేవడం కష్టం. (భావ కవిత్వం అనేది కూడా ఇలాగే సరైన మాట కాకపోయినా 
రూఢమైపోయింది. 

నేటి కవితా వాతావరణం నిరాశాజనకంగా వుందని, కవితా (పపంచమే విచ్చిన్నమై పోతోందవి 
అజంతాగారు పీఠికలో హెచ్చరించారు. (పస్తుతపు తెలుగు కవిత్వం ఆయన విరాశపడినంత పాడుగా 
వుందా? ఆజంతాగారు పారపడ్డారనిఎస్తుంది. 

('ఆంధజ్యోతి, సోమవారం 17, జూలై, 1989). 


ఎ 


376 వరద స్మృతి 


నాటినాహాత్యరంగ సూక్ష్మ దర్శనం 
పురాణం సుబ్రహ్మణ్యశర్మ 
“కవన కుతూహలం'.... 

(బిటీష్‌ సాహి త్యరంగంలో “బ్తూమ్స్‌బరీ [గూప్‌' గురించి, లండన్‌ లో ఉన్నపు ఏడు అబ్బూరి 
వరద రాజేశ్యరరావు లియొనార్డ్‌ వుల్‌ ఎని అడగ్గా నాటి రచయతలు, కవుల గురించి ఎటువంటి 
సంకోచం దాపరికం లేకుండా.... బహిరంగంగా రాయబోతున్నారని, వాటిని చదవమని వారు 
సూచన చేశారు. ఆటువంటి పుస్తకాలు తరువాత రాగా వాటిని, వరదరాజేశ్యరరావు చదివారు. 
“అందులో లబ్ద |పతిమ్మలూ, ఒక నవశకానికి నాంది పల్కిన, విశ్వవిఖ్యాతి గాంచిన రచయితల 
గురించి కథలూ గాథలూ యథాతధంగా ఉన్నాయి. 

అటువంటి పుస్తకం ఆధునిక సాహి త్యరంగం మీద రాయిస్తే బావుణ్ణనే ఆలోచన 'కవనకుతూహలంి 
రచయితకు ఆనాడు కలిగింది. అది తను రాయాలని ఆయన అనుకోలేదు. వె తాళికులు 
సంకలనకర్త ముద్దుకృష్ణ రాస్తానని అన్నారు. కాని ఆయన రాయలేదు. అది ఆయన రాయవలసిన 
పుస్తకమని రాజేశ్వరరావు ఆనడం, మర్యాదగా ఉంది. ఆయితే “బ్బూమ్సుబరీ (గూపు' రచయితలు, 
కవుల గురించి రాయించిన పుస్తకాలకు, కవన కుతూవాలా'నికి ఈవషణ్మాతం పోలిక లేక పోయినా 
వరద ఒక (ప్రముఖ వారష(తికలో ఒక ఏడాది పాటు రాశారు. 

ఈ పుస్తకం రాయడానికి రాచకొండ విశ ఇనాథశాస్తెగారు కూడా వరద జ్ఞాపకాలను రాయమని, 
అక్షర రూపం కల్పించమని |పోత్సహి ంచడం కారణమని రచయిత చెప్పుకున్నారు. ఈ పుస్తకాన్ని 
వారి చెలిమికి చిహ్నంగా రావిశాస్తిగారికి, వరద అంకితమిచ్చారు... 

కవన కుతూహలం ఒక గొప్పతరం రచయితల కవుల గురించి అలవోకగా రాసిన వ్యాసపరంపరకు 
పుస్తక రూపమేగాని ఆందులో ఒక పథకం గాని (పణాళిక గాని లేదని రచయిత ఒప్పుకున్నారు. ఇవి 


రేఖా మాత్ర స్వల్పపరిచయాలు మాతమే. ఆత్మేక వచనంలో రచయిత జ్ఞాపకాలను ఏకరవు 
పెట్టడం వలన ఇది వరద రాజేశ్వరరావు స్వీయ చరి[తలో భాగమై కూర్చుంది. లబ్ద పతిమ్మలై న 
తం(డులు గలవారి నసంతానానికి..... వాన వ గారు అనే (పసక్తి రావడం ఆనివార్యం. దీన్ని మరోలా 
అపార్థం చేసుకోరాదు. జీవిత చరిితల నుంచి ఆశించే సమ్మగత, ఓ (కమం, ఒక పరిణామాన్ని 
ఇటివంటి శేఖామ్మాత స్వల్ప పరిచయాల పుస్తకం నుంచి ఆశించరాదు. 


ఈ పుస్తకానికి “అజంతా” పీఠిక వారన్నసే ఒక హెచ్చరిక.....వరద అజంతాకు “గురువు. 
పీఠికకు కించిత్తు గురుభక్తిని జోడించారు. 


... ఈ సంపుటిలో సుమారు 35 (పముఖ రేఖా చిత్రాలున్నాయి. ఇవి చూమి యోపతి 
మ్యతల్లా మంచి “విగరు, పాగరు, 'పాలున్సీ' కలిగి ఉన్నాయి. ఈ పుస్తకం తెలుగు సారస్వత 
ఆకాశంలో మెరిసిన, ఇంకా మెరుస్తున్న నక్ష తమాలిక. ఇది వాసనకేగాని మ ఎషాన్నుభోజనం లొ 


ఉండజాలవు. ఒకొ-క్ళరి గురించి ఇంకా రాస్తే ఎంత బావుణ్ణు అని ఇంకా తెలుసుకోవాలనే కవన 
కుతూహలాన్ని పాఠకుల్లో పెంచేవిగా ఉండడం గమనార్లం. ఇటువంటి పుస్తకాలకు ఇదే (శీ కారం 


వరద న్మృతి 377 


ఈ పుస్తకం జర్నలిస్టులకు, కు|రకవులకు,కొ త్త రచయితలకు, సాహి త్యాభిమానులకు రేఖా 


మా(తంగా ఒక గొప్ప కవిలోకావలోకనాన్ని కలిగిస్తుంది. 
(“ఉదయరి. - 1989) 
క్‌ 


నే చదివిన మంచి పుస్తకాలు 
చందు సుబ్బారావు 


కవనకుతూపహ లం 

మొత్తం ఏడాదిలో ఆయిదేనా మంచి పుస్తకాలు చదివింది! ఏమో అయిదు కూడా చదవలేదేమో. 
ఉన్న పెంనంతా టీ.వీ. తినేస్తుంది. మిగతా విశ్రాంతి సమయాన్ని సొంత విషయాలు కొరికేస్తాయి. 
మంచి పుస్తకాలు ఆడపాదడపా చేతికందినా చదివే తీరికా ఓపికా తగ్గిపోతున్నాయన్న మాట. మరి 
మంచి పుస్తకం అంటే నవలలా లాగించి వెయ్యటానికి వీల్లేదు. వార పత్రికలా పేజీలు (తిప్పి 
వెయ్యటానికి వీలుపడదు. 

1990 [ప్రారంభంలో అబ్బూరి వరదరాజే శ్వ రరావు గారి “కవనకుతూవాలం' చదివాను. అది 
ఆంతకుముందు సంవత్సరమే వెలువడిందేమో చెప్పలేను గాని చదవటం 90లోనే. రాజే శ్వ రరావు, 
“జీనియస్‌” అని రావిశాస్తిగారు వై జాగ్‌ లో ఎప్పుడూ చెబుతుంటారు. ఆ జీనియస్‌ తాలూకూ 
రచనలు ఏవీ చదువలేదు. “మంచి మాటకారి అని మాతం ఆయన తమ్ముడు గోపాలకృమ్ణా మా 
ఆత్తలూరి మి[తులద్వారా వింటుంటాం. భావకవితాయుగంలోని బోలెడు సంగతులు, వింతలు, 
విశేషాలు నన్నాకర్షించాయి. అనుభవాలున్నాయి. మంచి, సారంశముంది. 
కొని మాటిమాటికి మా నాన్నగారు, మానాన్నగారు ఆనటం కోపం తెప్పించింది. “కవనకుతూహలమ్‌్‌ 
అను మానాన్నగారు, నేనూ” అంటూ ఓ సమీక్ష కూడా రాశాను. తండి గొప్ప వాడయినప్పుడు 
బిడ్డలు జాగత్తగా ఉండాలి. మాటిమాటికి ఆయన "పరు ఉచ్చరించరాదు. ఒకవేళ చెప్పినా తగు 


జా గత్తగా ఉటంకించాలి. పై గా అబ్బూరి తన తండి ఘనకీర్తిని కాసింత ఆతిశయోక్తితో చెప్పాడేమో 
అనిపించింది. ఏమైనా పుస్తకం మంచిది.రసముంది, రసాస్వాదన తెలిసిన రచయిత నుండి వచ్చింది. 


(ఆం(ధవభ ఆదివారం, 6.1.1991) 


378 నరద స్మృతి 


మిత్రుల ఉత్తరాలు (వివిధ సందరా CN 


E. Muralidhara Rao 
128 Police Colony, 
Hauz Khas 
New Delhi-110 016. 
(ప యమైన మామయ్యగారికి 
నమన్వులతో-- 
“హై దాబాదు నుంచి వచ్చిన చాలా రోజుల తర్వాత మీకు ఈ ఉత్తరం (వ్రాస్తున్నాను. “ఆలన్యం' 
కాదు కానీ-చాలా delay జరిగింది. 
మీ నాన్నగారి రేడియో ఇంటర్వ్యూను ఆర్కైవ్స్‌ నుంచి మళ్లీ 62558116 చేయించాను. 
దాన్ని యథాతథంగా ౯౭౧56106 చేశాను. ఇందులో ఎ(ర ఇంకుతో (వ్రాసిన మాటలు ఇంటరూ SS 
చేసిన శ్రీ బాలాం[తపు రజనీకాంతరావు గారివి. ఈ కార్యక్రమం ఆకాశవాణిలో (ప్రసారం ఐనదీ 
లేనిదీ కేపు C1౭-5heet లో వివరాలు లేవు. ఒకటి రెండు చోట్ల పదాలు స్పష్టంగా తెలియరాలేదు. 
ఆ చోట్లలో d0t5 ఉంచాను. తిరుపతి వెంకటకవుల దేవీభాగవతంలో వారు జ్ఞాపకం ఉంచుకొన్న 
చరణం (వాత్మపతిలో 14-వ పేజీ) అవతారికలోని పూర్వకవిస్తుతి-ఆ (గంథం నాకింకా 
దొరకలేదు. ఆందులో నుంచి సరిచూసి ఆ పద్యం (వ్రాసి పంపుతాను. “వునీతా గాంధి" అన్న క్టోకం 
(వాతపతిలో ౩-వ వేజీ) మీ దగ్గర ఉన్నదేమో తెలియదు. ఇక్కడ గాంధీ మ్యూజియంలో 
(వయత్నించాను. కాని ఎక్కడా దొరకలేదు. గాంధీగారు ఎవరికిచ్చారో కనిపెట్టవచ్చునని ఇక్కడి 
క్యూరేటర్‌ అంటున్నారు. ఆలా దొరితే మీకు (వ్రాసి పంపుతాను. ఈ కాసెట్‌ను ఎవరైనా 
స్నేహితుల ద్వారా మీకు త్వరలోనే పంపిస్తాను. లేదా మే నెలలో అక్కడికి వచ్చినప్పుడు నేనే 
తెస్తాను. పోస్టులో పాడయితే మళ్ళీ దొరకదని పోస్టుచెయ్యడం లేదు. 


ఈ ఇంటర్వ్యూకు పూర్వభాగం కూడా ఉన్నది. చేడియోలో కనబడలేదని నా సే హి తుడు 
(వ్రాశాడు. అందులో మీ నాన్నగారి బాల్యం, రవీం[దునితో పరిచయం, తత్పరిణామరూపమైన 
వై ముఖ్యం, సంస్కృత కవితాభినివేశం, కొని ఎ సంస్కృత శకాల ఉదాహరణలూ ఉండాలి. మే 
నెలలో నేను విజయవాడకు వెళ్లినప్పుడు రికార్తింగును వెతికి తీస్తాను. దాని సంగతి ఇదమిళ్చంగా 
తెలిసినందాకా మీరు దాన్ని ఎడిట్‌ చెయ్యకండి. మొత్తం దొరికితే మీరు సంకల్పించిన (గ్రంథానికి 
ముందుమాటగా అమరవచ్చు 

(పసంగపాఠం పూర్వభాగాన్ని గురించి నేను మళ్లీ మీకు సవివరంగా లేఖ (వాస్తాను. 

నమస్సులతో 
మురళి. 
[2 .4.87 1] 


తిజాితిన టవ 


వరద స్మృతి 


PARIS 
508 : Les Champs-Elysées et 1'4గ౦ de Triomphe 


కులాసాగా జనల 505 చ 
ls re ae 
33 సంచ శకం 
ది(గత' వాం FSO 

చూ ౧ భట 


వచ్చాం. జి ఉముయానిః 

Qiu, దందిగలగరరి 6దష్ట 

వంషుఘుంటూ . ఉక్‌ 
91 


Editions CHANTAL. 74, rue des Archives, Pars 





We 7 
క్‌ 0 న వ; పగ శ్లో ద mw ఖీ “త్మ ర్ట ls ర 
నో "శీ గ క స rp ge ys న EEE 5 | న్న సో 3 
sm శ | గ , గా + For 4 ఆ ల నా 
క్ష జీ జై కీ వ 





[జవహర్‌ లాల్‌ నెహరా యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న పరకాల (ప్రభాకర్‌ తో 
యూనివరి టే క్యాంపస్‌లోని “ఉత్తరఖండ్‌ లో “వరది-1980 (పాంతంలో] 


379 


వరద స్మృతి 


Jet చ! 
ihe ట్ర 


ను రాశేశే(కరా టా బాయాదే 
గత, mw) Ce డకు సశసుఒ 
she tie > వంత్తం వాను 
డీదినూనుని ఈయ Cena 
అ Td nua kh 7 నేడు 
Uz వారా ౫3 pa డంటాను 
berry 5 qr it సడ డగ్శుతం, 
రాలు సంగా. టూ 


వశ గ 
సవల i eA 
దంల దోహౌరరి Er 


07 భో టక వారం = క్‌ న్వేస్త్రమందు 
పువాశతర గత 


Alt-Berlin um 1920 277 Aug] 40 
శాతోళ్వ రీ ళారు చాయా న 9గాశ్వః) 
నార ననన తబస్తానం 

స్‌ ఉబదటు ౫టా 
శూ, ఏళ్ల po వడ వి! పార్థం 

డూకేక 0, ఓ-గడరం ఎ 
ఓ£టప లు యరోటో న. 


ల అన సంయళనస. శృ ఉంవాళు 
చ టంవజ్‌్‌ శక కో కుందు ప్రచ 


ర తట 
క్‌ లోడు! MA > Ea 
ల్‌ ఇలు రోర్లు ఓంటాన్నం. 
షం షట్దాట ఈకుధ( ఈదు తదు 
ఘూ ఇదరి నమసాాశములు. 


స్రుబార్‌ 


Pr mean 


వరదస్మృతి 381 


KVR 11-33-957 KAVALI 524202 


కావలి, 
4-12-90. 

శ్రీ వరద గారికి 

వందనాలు. మీరు దయతో పంపిన పుస్తకాలు, జాబు అందాయి. కృతజ్ఞుణ్తే. 

శ్రీ శ్రీ జీవిత చరి శకు సామ(గి సమకూర్చుకోవడంలోనే ఉన్నాను. మరి రెండేళ్లకు గాని 
రచనకు ఉపకమించను. మీలాంటి శ్రీ శ్ర మితులు శ్రీ శ్రీ గురించి చెప్పేది అంతా వినాలి. 
రాసిందంతా చదవాలి. 1938 -40 | పాంతాల్లో మదరాసులో “ఆంధ పభో దినపతికలో పని చేసిన 
జర్నలిస్టులు ఇద్దరు-ఒకరు జి. క ్నవ్రాసజీవులేనని విని సంతోషించాను, వారికి రాద్దామంటే అ|డెసు 
తెలియదు. అలాగే శ్రీ శ్రీ (ప్రాథమిక, సెకండరీ విద్య గురించి వివరాలు కావాలి. జనవరిలో 
విశాఖపట్టణం వెళ్ళినప్పుడు, శ్రీ శ్రీ సవతి-చెల్లెలు, కొండమ్మ గారిని కలుసుకోవాలి. శ్రీ శ్రీ 
సమవయస్కుడై న లాయరుగారు ఒకరున్నారు. వారినీకలవాలి. చిట్టచివర ఆరు(దగారిన్న శ్రీ శ్రీ 
రెండో భార్యనూ, పెంపుడు కుమార్తెనూ కలవాలి. చలసాని (పసాద్‌ సాయంతోటి ఈ పనులన్ని 
జరగాలి. అందుకే రెండేళ్ల గడువు పెట్టుకున్నాను. 

మీరిద్దరూ కులాసాయేగద! ...౨౨244444266666 22260 లల 


ఉంటాను. 








౨82 ఎరదస్మృతి 


“నాట్యగోప్టి పునరుద్దరణ 


[అబ్బూరి రామక్ళష్టారావుగారు 1933లో 'నాట్యగోష్ట” ఉద్యమాన్ని 
(పారంభించారు. ఆ ఉద్యమంలో భాగంగానే నటాలో అనే నాటక నంన్థను స్టాపించి, 
అనేక నాటకో (పదర్భనలను ఆంధ దేశమంతటా ఏర్పాటు చేసి నాటకరంగంలో 


అభివృద్ది కరమైన మార్పులు తీనుకువచా రు. తరవాత ఉద్యమం హెదరాబాదులో 
కొంతకాలం కొననాగించారు. 


1983 నుంచీ వరదరాజోళ రరావుగారు “నాట్యాగోవ్చి ష్‌ ఉద్యమాన్ని) 
పునతుజ్లీవింపచేశారు. నాట్యగోష్టీ ఆధ్వర్యాన కుమారి చింతపల్లి పద్మ ( రాజోశ్వరరావ్రుగారి 
మేనకోడలు) చేత భరతనాట్య, కూచిపూడి రీతుల్లో నృత్య (పదర్భన హైదరాబాదులోని 
త్వాగరాజుగాన నభలో ఏర్పాటు చేశారు. ] 





వరద స్మృతి 383 





[హైదరాబాదులో “నాట్యగోష్టి పునరుద్దరణ సందర్భంలో 
'ఉదయం' జరిపిన ఇంటర్వ్యూలో “వరద” 


నాటక చరా వేదిక 
రాజకీయాల వల్ల హాని 


అబ్బూరి వరదరాజేశ 'ఇరరావు 

[అబ్బూరి వరద రాజోశ్చూరరావు, 1943లో ఆబ్బూరి రామకృష్ణారావు స్థాపించిన 'నటాలి" రివర్తరీ 
ఎరా "(వకు అలో ఒకరు. నటుడు నాటకకర్త (వయాక్త, త (పన్తుల్‌ లేలుగు నాటకరంగ 
స్టితివె వీరి ఆభ్మిపాయాలు ఇక్కడ ఇన్తున్నాం. నం.] 

కన్యాపల్కం తరువాత తెలుగులో మరో నాటకం రాలేదనడంలో ఎంతమా! తమూ అతిశయోక్తి 
లేదు. ఒకానొక సమకాలీన సాంఘిక దురాచారాన్ని ఆధారం చేసుకుని తెలుగు సమాజాన్ని ఆంత 
కూలంకషంగా పరిశీలించిన నాటకకర్త మరొకరులేరు. గురజాడ అప్పారావు గారు సాధించిన 
మహత్తర (ప్రయోగం ఆయన నాటకంలో వాడిన తెలుగువారి సజీవ భాష, ఆదీ కాక, ఆయన 
మలచిన పాతపోషణ మరెవ్వరికీ చాతకాలేదు. ఈ శతాబ్ద | పారంభ దశాబ్దంలో, ముఖ్యంగా 1920 
నుంచి ఈ నాటకాన్ని తెలుగునేల నాలుగు చెరగులా ప్రదర్శించడం జరిగింది. అంత విజయవంతమైన 
మరొక నాటకాన్ని చూపించండి. అలాంటి నాటకాలు మరిన్ని తెలుగులో వున్నవనుకోవడం 
ఆత్మవంచనే. ఆదీకాక అలాంటి రచయితల్టా ఇబె ఎన్‌ లున్నారనడం హాస్యాన్సదమే కాక మన 
ఆజ్ఞానాన్ని మరింత |పసుుటం చెయ్యగలదు. సంస్క తంలో మృచ్చకటికం తరువాత కన్యాశుల్కం 
లాంటీ నాటకం మరే భారతీయభాషలోనూ రాలేదు. 

తెలుగుదేశంలో నాటకరంగం అభివృద్ది _చెందకపోవడానికి ముఖ్యకారణం, నాటక 
రంగాభ్యుదయావికి పర్మి శమించే వారిలో- చలన చ్చ తావికీ ఈ రంగస్టలానికీ మధ్యవున్న పరస్పర 
వె రుధ్యం గుగించిన-ఆజ్ఞానమే మూలకారణం. సినిమా పూర్తిగా వేళ్ళు తొక్కక పూర్వమే 


వరద స ఎకి 


నాటకరంగం పాశ్చాత్య దేశాల్లో సుస్థిరమయి పోయింది. అందు చేతనే సినిమా ఆవతరించినా 
నాటకరంగం క్షీణించిపోలేదు. మనదేశంలో, ముఖ్యంగా తెలుగుదేశంలో, ఈ శతాబ్లారంభంలో 
ధర్మవరం కృష్ణమాచార్యుల వంటి మహనీయులు నాటకరంగం పునర్జీవనానికి చేసిన (ప్రయత్నం 
ఫలించక పూర్వమే సినిమా అవతరించడం, దాంతో నాటకరంగం ఆధోగతి పాలవడం సంభవించింది. 
నినిమో, రంగస్థలం రెండు విభిన్న (ప(క్రీయలని గుర్తించకుండా-నాటకరంగ పునరుజ్జీవనానికి 
దోహదం చేయడం కష్టం. 1950 [పాంతంలో యునెస్కో నిర్వహి ంచిన అంతర్జాతీయ కళావేత్తల 
సదస్సులో సినిమాని కళగా నిరయించక్క, పారి(శామిక కళగా నిర్వచించారు. నాటకాన్ని పరిశుద్దమైన 
కళగా ఆమోదించారు. సామాజిక సంపర్క విహీ నమయిన రంగస్థలం వృద్దిచేయడం దుష్కరం. 
రంగస్టలం ఒక ఆర్థ శతాబ్దం పాటు ఆంధదేశంల్‌' స్వయం పోషకంగా వుండేది. స్వాతంత్యం 
సిద్దించిన తరువాత (ప్రజాదరణను విసర్జించి (ప్రభుత్యాదరణక్‌ సం పాకు లాడడంతో రంగస్థల 


(శ్రేయోభిలాషులు రాజకీయాలకు లోనై రంగస్టలానే ఎ సమూలంగా నాశనం చేయడం జరిగింది. 

(పస్తుత పరిస్థితులలో తెలుగు నాటకరంగానికి భవిష్యత్తు లేదనిపిస్తోంది. 

రంగస్ట్రలానికి నాటకం (పధానం. నాటకానికి సర్వపరికర సమాయత్తమెన నాటకశాల (ప్రధానం. 
తెలుగుదేశంలో, కేవలం నాటకానికి ఉపయోగపడే నాటకశాలలు ఎన్ని ఉన్నవి? నాటకశాలతో 
సన్నిహిత సంపర్కం కలవాడే నాటకం సృష్టించగలడు. నటులూ, నాటకకర్తా (ప్రయోక్తా ఒక 
సమిష్టి కుటుంబంగా నాటక (శ్రేయస్సును ఆరాధిస్తేనే, మంచి నాటకం వొస్తుంది. అందుకు 
(యేక్షకులూ వుంటారు. ఈవాటి నాటకానికి (పేక్షకులు లేరు. 

(పభుత్వం వల్ల ధనసహాయం జరగవచ్చు. (పేక్షకులెలా వొస్తారు? అకాడమిలు, తదితర 
(పభుత్వ సపాయపరికరాలు పోవడం వల్ల రంగస్థలం క్షీణించిందనుకోవడం తప్పు. రంగస్థలానికి 
ఎనరావి వోనిజరిగిందని నా విశ్వాసం. గత ముష్పాయి సంవత రాలలో అకాడమీల వల్ల సర్వాన్న 
భుక్కుల సంఖ్య పెరిగి, పదవీ వ్యామోచాం పెరిగి రంగస్థలం నాశనం అయిపోయింది. అకాడమీలలో 
ఉన్న వారందరూ సినిమాకు దాసోవాం అన్నవారే. నేటి విశ్వవిద్యాలయనట శిక్షణాలయాలు 
సినిమాకు అండదండగా వున్నవే, అంచాత నాటకరంగానికి భవిష్యత్తేదీ? 

(“ఉదయరి, పు|కవారం, ఏ[పీట్‌ 18, 1986) 


ణ్‌ 
ఇ శల య లీ ల్‌ ఖ్‌; 
జా = ఖ్‌ Cn ల 
త్త టు ” J ~ శ్‌ ల) జ aid 
జ్‌ ష్‌ కి 2 sig em క్‌ Fe 
ప్‌ షమ: Fn ల bas 2 ప hy ve Wa ల్ని 
వా ల్‌ వ త . "a 
Mar కే “ఎ, జతే yp en es | 
టీ “ అ కక ఆక్‌ త్త 
1, గ: pea టా న 
స్తా NK | జి Fa 
rh Pye “చ చా శ 
జో ee : 
b లో అత "ఓల ఇ 
కా కి * తే 
య ౯ 
గచ నో స 







కోటే. ల 





ర్త ॥ శ న్‌ a 
> pr ఎ జ్‌ Yr. కల్వ 

| ల న్‌ న్యా వ ఫా rs. 

వై 1 జ . wr గాళ్లు 3 


(పతంజలి, వినాయక్‌, రావి. శాస్తిగార్తతో “వద్రద”] 


వరద స్మృతి ఏర 








[రెండవ చెల్లెలి కొడుకు చింతపల్లి రవీందతో “వరది] 


386 వరద స్మృతి 


అబూ రి సంస రణ 


[1988లో “అబ్యూ)రి నంన్మరణ” అనే (గంథాన్ని (నంపాదకుడు డా, అబ్బూరి 
గోపాలక్షవ్ష) (వచురించి, త్యాగరాయ గాననభలో “అబ్బూరి నంన్మ రణనభోను 
అద్వితీయంగా ఏర్పాటుచేశారు. ఇందులో పద్యపఠనం, కావ్యగానంతో పొట్టు 
శ్రీ యుతులు రాచకొండ విశ్వనాథశాస్త్రి, ఎ. ఆర్‌.కృన్ణు శ్రీమతి లక్ష్మ కనకాల, 
మొదలౌన (సముఖ రచయితలూ నటుటూ' పాల్గొన్న 'కన్యాశుల్మం” నాటక 
(పదర్శ్భన (కన్యాశుల్కం లో ఒక ద శక్యం) జనరంజకంగా వీర్పాటయాయి. 
వద్యవళనం చేసినవారు డా. బాలాం[తవురజునీ కాంతరావు, శ్రీ ఉత్పల 
నత్యనారాయణాచార్య (ప్రభృతులు. కొవ్వగానం చేసినవారు శ్రీ పాలగుమ్మి విశ్వనాథం, 
శ్రీమతి వేదవతీ (వభాకర్‌, శ్రీమతి నెమలికంటి నువ్వర్ధలత్మ మొదలై నవారు, 
నభలో ఉపన్వసీంచిన (పముఖులలో డా. సి. నారాయణ రెడ్డి, శ సోమంచి 
యజన్నశా(స్తి (శ్రీ నగ్గుముని మొదలై నవారున్నారు. ] 





[కన్యాఫల్కాం' నాటక (పదర్శన్న 


షర సతి 387 


Dr. M.A. Padmanabha Rao 
Rustumbada, 
Machilipatnam 
22.10.88. 


మి(తుడు రాజేశ్వరరావుకి, 
“నాన్ని గారి గురించి నాకు తెల్సునని బడాయి పడి భుజాలెగరేసుకున్నాను ఒకప్పుడు. 
ఇప్పుడు నాకు తెల్సింది పూజ్యం అని తెల్సుకుని సిగ్గపడుతున్నాను. 
ఈ తెలివిడికి అవకాశం అందించిన నీకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను. 
మరోసారి “అబ్బూరి సంస్మరణ"తో 


Ser 





(నాట్యగోష్టి తరపున “అబ్బూరి సంస్మరణ (గంధాన్ని (పచురించన మతులు సోమరాజు 1 
రంగారావు, డా.సోమరాజు సుశీలతో “వరద' 


ఎరికి వరద స్మృతి 


0 ॥ త 
మంత్రి (శ్రీ నివాసరావు సంస్మరణ : నాట్యగోష్ట్మి నాలుగునాటకౌలు. 


1990లో నాట్యగోష్టే ఆధ్వర్యాన మంతి శ్రీ (ఈ/ నివానరావునంన్మ రణ నభోను 
ఏర్పాటు చేశారు. ఆ నందర్భంలో వరదరాజోశ్వరరావుగారు రచించిన “నాట్యగోష్టి 
నాలుగు నాటకాలు” అనే (గంధాన్ని వెలువరించారు. ఆ నభలో (పముఖుల 
పద్యవఠనం, కావ్యగానంతోపాటు శ్రీ శ్రీ రచించిన “విదూవకుడి ఆత్మ హత్య” అనే 
నాటకాన్ని డా. అబ్బూరి గోపాలక్ష్మన్ట్న దర్శకత్వంలో ఆం(ధాయూనివరి )టే 
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ థియేటర్‌ ఆర్ష) విద్యాద్దులునమర్థవంతంగా (వదర్శించాడు. ] 





[మంతి శ్రీ నివాసరావుతో “వరది] 





[మంతి శ్రీనివాసరావు, ఎ.ఆర్‌. కృష్ణ డా. పన్ఫూరి రామారావు 
మొదలైన మితులతో 'వరది] 





[మంతి శ్రీనివాసరావు సంస్మరణ సభ] 


390 
వరద స్మృతి 





నాట్యగోష్టి 
పురాణం ను బహ్మణ్యశర్మ 
'నాట్యగోష్టో తెలుగు నాటకరంగ చరిత పూర్వాపరాలకు సంబంధించిన సమాలోచనగా 
చెప్పవచ్చు. శ్రీ, అబ్బూరి రామకృష్ణారావు గారు నిర్వహించిన తెలుగు నాటకోద్యమ సమీక్ష యీ 
నాట్య గోష్టి పుస్తకం. ఇందులో శ్రీ, శ్రీ, వరద కలిసి రచించిన ఆంటన్‌ చెప్తావ్‌ గారి చెరీ 
ఆర ర్‌ కీ తెలుగు- 'సంపెంగతోటి, ఆంధ్రదేశంలో ఒకప్పుడు రెండు వందల (పదర్శనలకు పైగా 
నోచుకున్న 'పతిమా నుందరి నాటకం యిందులో వున్నాయి. “సంపెంగతోటిలో ఎక్కువ 
భాగం వరదరాసిందే. 'ప్రతిమాసుందరి' హె రాల్డ్‌ (బిగ్‌ హౌస్‌, “దిప్రిన్స్‌ హువజ్‌ ఎపై పర్‌” అనే 
నాటకానికి అనుకృతి. “పతిమా సుందరి సంప్రదాయ కమైన రాజమర్యాదలను వెక్కిరిస్తూ 
రచించిన రసవత్తరమైన హీళన కావ్యం. ఇందులో కొన్ని (శవ్య నాటేకలుగా ఆకాశవాణి వారు 
(పసారం చేశారు. ఈ నాటకాల నేపథ్యంలో తెలుగు నాటకరంగ కథా నేపథ్యం సూక్ష్మంగా చెప్పారు. 
నాట్యుగోష్టిపుస్తకానికి ఆలోచనాత్మకమైన భూమిక కూర్చినందుకు వరద వాస్తాన్ని అభినందంచాలి. 
కాలం, [పజలు మారుతున్న కొద్దీ నాటకారికు 'అ(పిసియేమన్‌ తగ్గి “డీ[పిసియే షన్‌ 
రావచ్చునవిపిస్తుంది. ఇది యీ సంపుటిలోని నాటికలు, నాటకాల ద ఎమై విచారణీయాంశం. అది 
అలా వుంచితే, తెలుగు వారి నాటకరంగ చరిత సంపదాయకం, ఆధునికం-రెండు కలిసి 
ఒకటిన్నర శతాబ్దాలకు మించక పోవడం దురదృష్టకరం. నాటకం చూస్తూంటే మనం కూడా 


వరద స్కృతి 391 
నాటకంలో పాల్‌౫ంటున్న అనుభూతి వుండాలి, అప్పుడే నాటకం చిరంజీవి. ఆది ఒకప్పుడు 
మనకు వుండేది. నాట్యగోష్టి ఉద్యమం నాటక రంగంలో (పజాభిరుచిని పునః |పతిష్ణ చేయడానికి 
తన (పదర్శనలద్వారా అవిరళ క ఏ సలిపింది. చలన చిత రంగ వ్యవస్థ ఎంతభారీ వ్యావారంగా 
మారిందంకే రాజకీయ నాయకులను, ఆఖరికి (పభుత్యాలను తన చేతి కిందకు 
తెచ్చుకోగలిగింది....కేంద్ర రాష్త్ర (ప్రభుత్వాలు జాతీయ అంతర్జాతీయ చలన చ్మితోత్సవారి 
(కేంద కోట్లు ఖర్చు ఎడుతున్నాయి గాని, నాటకోత్సవాలు జాతీయంగా ఆంతర్జాతీయంగా 
నిర్వహించడం పట్ల ఆసక్తి కనబరచడం లేదు. తెలుగునాటకాలు ఎందుకు అభివ ద్ద చెందడం 
లేదు? చెప్పుకొనతగిన మంచి నాటక సంప్రదాయం కానీ నాటక వ్యవస్థకాని తెలుగు వారికి 
ఎందువలన ఏర్పడలేదు? చలన చితం పార్మిశామికమైన కళకాగ్కా నాటకం స్వచ్చమైన కళ, 
(పేక్షకుడు సినిమాలో భాగం కాలేడు. కాడు. (పేక్షకుడు నాటకంలో భాగంగా కలిసిపోగలడు, 
కలిసిపోతాడు. 

మనరా[ష్టంలో ముఖ్యపట్టణాలు, నగరాలలో నాటక (పదర్శన శాలల నిర్మాణానికి పభుత్వం పై 
ఒత్తిడితేలేదు. నాటక (ప్రదర్శనకు కనీస సౌకర్యాలు కూడా లేవు. నాటక కళ పురోభివృద్ధి 
కుంటుపడడానికి సినిమాయే కారణం. ఇది దురద ృవ్రేకరమెన స్థితి. అకాడమీలు వచ్చినా 
థియేటరు నిర్మాణం చేపట్టలేదు. అవి కొంతమందికి జేబు సంస్థలుగా మా[తమే వినియోపడ్డాయి. 
త రంగస్టల నటులు నాటకం నుంచి సినిమాకు జారి నాటకరంగ పునరుద్దరణకు ధర్మోపన్యాసాలు 
చేయడం వింటున్నాం. నాటక అకోడిమీలు ఆత్మహత్యాసదృశమైన ధోరణులను అవలంబించడం 
గర్లనియం. (ప్రభుత్వం వలన చ తశాలల నిర్మాణానికి బహి రంగంగా సవాకరిస్తుంకే అకాడెమీలు 
చూస్తూ వూరుకున్నాయి. 

రెండవ (పపంచ యుద్ధకాలంలో మ(దాసులో “నటాలి నాట్యగోప్టికి అనుబంధంగా 
ఆవిర్భవించింది. అది ఒక ఆదర్శ! పాయమైన రిపక్టరీ. నటాలిలో కవులూ, రచయితలూ, సాంకేతిక 
నిపుణులూ, నటులూ, గాయకులూ, వాద్యవేత్తలూ, నర్తకులూ, |పయోక్తలూ అంతా ఒక వ్యవస్థలా 
ఏర్పడి మ[దాసులో క్ర షిచేశారు. యుద్దకాలంలో కాం| టాక్టు నాటకాలతో నటాలి పోటీ పడవలసి 
వచ్చేది. శ్రీశ్రీ కూడా యిందులో చేరారు. మొదటి సారి ప్రయోగించిన కన్యాశుల్కం 
నాటకంలో శ్రీ శ్రీ మహ్మాపస్థానం కావ్యాన్ని తొలిసారి ప్రకటించిన నళినీ కుమార్‌ గిరీశంగా 
నటించారట. నటాలి చీరాలకు మారింది. నటాలి రిపర్హరీ లో కన్యాశుల్కం, (ప్రతిమా సుందరి, 
సంపెంగతోట, ధాన్యలక్ష్మి, పిగ్మాలియన్‌ ఆండ్‌ గలట్‌ గేయ నాటీక వున్నాయి. నటాలి వీరాల 
నుంచి తెనాలికి మారింది. ఆ రోజుల్లో నటాలి (ప్రదర్శనలకు పోటీగా కొప్పరపు సుబ్బారావుగారి 
'“తారాశశాంకాన్ని" రాజరాబేశ్యరి నాట్యమండలివారు పెద్ద సెట్టింగులతో (పదర్శించే వారు 
(సూరిబాబు, రాజేశ్వరి కాంబినేషన్‌. 'పతిమాసుందరి'లో మొదటిసారి సై క్లోరమా (ప్రయోగించారు. 
డి.వి. సుబ్బారావు గారు నాటకానికి సినిమాకి గల వ్యత్యాసాన్ని బతికున్న మనిషితో మాట్టాడడం, 
ఫాటోతో మాట్లాడడం లాంటిదని తూచినట్లు చెప్పారు. నటాలి అనుభవంతో, “మంచి నాటకం 
రావాలంమే నాటకకర్తకి రంగస్టలంతో, నాటకరంగంతో సన్నిహిత సంబంధం వుండాలి ఏందే” 
నన్నారు. యుద్దానంతరం సినిమా విపరీతంగా విస్తరించడం చేత నాటకరంగం తేలుగు నాటస్తంభించి 
పోయింది, 


392 వరద సతి 


ఆం[ధ(ప్రాంతంలో నాటక (పదర్శనలు అరకొరగా సాగుతూ వుండగా నైజాం ([పాంతంలో 
నాటకం అసలు (పదర్శనగా ఏమ్మాతం వ ఎద్దిచెందలేదు. మామిడి పూడి ఆనందం తొలిసారి బందా 
వగైరా నటించిన 'వీరాభిమన్యి నాటకం ల్యే జాగాలో 1946లో (పదర్శించారట. తరా ఏత నిజాం 
కళాశాల ఆం(ధోత ఎవాలలో మంతి శ్రీనివాసరావు తెలుగునాటకాలి ఏ (పదర్శింప జేశారు. 
నాటకం కోల్పోయిన సామాజిక సంబంధాన్ని పునరుద్దరించనిదే నాలుగు కాలాలపాటు నిలబడే 
మంచి నాటకం రాదు. మంచి నాటకం కావాలంపే నాటకంతో (పజ లకు సామాజిక అనుబందం 
ఏర్పడి బలపడాలి. వరద ఘోష అంతా నాటకోద్యమం (పజలతో జీవ సంబంధం ఏర్పరచుకోవాలి, 
అప్పుడే నాటకం స్వచ్చంగా, స్వతసి ఎద్దంగా అభివృద్ది చెందుతుంది అని, 
- ('ఆం(ధ్రజ్యోతి, ఫి|బవరి 4, 1991) 


“ఊహకందని రాణి ఉదిత సంధ్యారాణి 
Lఎ.బి.కె. ప్రసాద్‌) 


ఆంతర్జాతీయ రంగస్థల దినోత్సవం మరి రెండు రోజుల్లోనే (మంగళవారం-మార్చి 27) 
జరగబోతున్న సమయానికి “కవనకుతూవాలం” కర్త అబూ రి వరద రాజే శ్వరరావు “నాట్య 
గోష్టినాలుగు నాటకాలు" కూడా వెలువడడం, చలన చితరంగం తెలుగు రంగ స్థలాన్ని 
దాదాపుగా మింగి వేసిన దుర్షశలో కళాభిమానులందరిలో కొత్త ఆలోచనలకు అంకురార్పణ 
చేస్తుంది. తెలుగునాట నాటకరంగ వై భవానికి ఆధునిక రంగస్థల రూపక నిర్మాణానికి ఎంతగానో 
దోహదం చేసిన అ(గగణ్యులలో ఒకరై న అబ్బూరి రామక ఎజైరావు ఉద్దండు డైన నాటకకర్త, 
(ప్రయోక్త, తండ్రికి తగిన వారసుడు “వరద. రోమన్‌, (గ్రీకు నాటకరంగాలకు (పతి బింబాలుగా' 
తెలుగు నాటకరంగాన్ని దిద్ది తీర్చడానికి కథనంలో, రంగస్థల కథనంలో “కన్యాశుల్మం' తో 
(ప్రారంభోత్సవం చేసిన గురజాడ అంతటి నాటక కర్తగా కాకపోయినా, [పయోక్తగా గిరి శిఖరంగా 
నిలిచిన వారు రామకృష్టారావు. “ఈ వేషం వెనుకటిదే. ఏమీ లేదా వేశం/(ప్రయోగాలు లేవి నుడులు 
అయోమయపు పలుకు బడులు” గా భావించిన రామక ఎష్లైరావు నిర్మాణకర్తగా నిత్వ పయోగంలోనే 
పండిపోయిన మేధావి. జీవితంలో (ప్రత్యక్ష సంబంధం వున్న వేదిక కనుకనే కావ్యాలలో కెల్లా 
రమ్యమైనదిగా నాటకాన్ని పేర్కాన్నారు. నాటకాంతం సాహిత్యం అన్నారు. ఆ విషయాన్ని 
1963 లోనే రామకృష్ణారావు అంతర్జాతీయ రంగస్థల దినోత వం సందర్భంగా (1961లోనే ఈ 
దినోత్సవావికి బీజావాసన జరిగింది.) అందజేసిన సందేశంలో స ష్టం చేశారు! “నాటకరంగంతో 
సంబంధం లేని విద్యగాని, శాస్తంగానీ లేనేలేదు. ఆది సకల కళా నిలయం. శోకార్తులకూ, 
(శమార్తులకూ వి శ్రాంతినీ, వికాసాన్నీ, వినోదాన్నీ, ఆనందానీ న్న కల్పిస్తుంది-వాద |పతివాదాల తోకాదు- 
లోక వృత్తాంత దర్శకమైన రంగస్టల దృశ్యాలు చూచి తమతమ మనోమాలిన్యాన్ని న్షాళనం 
చేసుకోవాలి” ఆన్నారు! కనుకనే ఒకనాటి (ప్రసద్దనటులు డి.వి. సుబా ఏరావు నాటకరంగానిక్తి చలన 
చ్మితరంగానికీ ఉన్న తేడాను ఎవరికంకే కూడా తడబడకుండా బాగా చెప్పగలిగాడు. “బతికున్న 
మనిషితో మాట్లాడండి, ఫాటోతో మాట్లాడండి”! అదీ రెండు రంగాలకూ ఉన్న భేదం! నిజమే. 


వరద సలి 393 


ఒకటి పరిపూర్ణ కళాఖండంగా తల్లిపాలత ఎదిగిన బిడ్డ వేరొకటి పోతపాలతో పెరిగిన బిడ్డ. రంగస్థల 
చర్నితలో ఈ విపరిణామానికి సవాలక్ష కారణాలు ఉండవచు ఎ్రగాక. విద్య వ్యాపారమైనచోట 
సర్వకళలూ ఆ వె పుగానే (పయాణించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. దశేబ్లాలుగా తెలుగు 
నాటకరంగమూూ, కళాకారులూ పడుతూ వస్తున ్న ఇబ్బందుల గురించి, రంగస్టల పతనానికి కారణాల 
గురించి ఎంతో అవగాహనతో, ఆవేదనతో చర్చించడమేగాక రంగస్థలం పూర్వరంగాన్ని ఆవనికాంతర 
"ఘోవగా వినిపిస్తున్న రచన వరదరాజేశ్యరరావు “నాట్యుగోష్టి. రూపక నిర్మాణానికి రంగప్టల 
నిర్మాణానికి సంబంధించిన సిద్దాంత రాద్దాంతాలకు జల్లెడ పట్టిన వేదిక అబూ రి వారి “నాట్యగో స్ట 
కాగా, అందుకు (ప్రయోగ శాలగా, నటీ నటుల శిక్షణా కేంద్రంగా (రిపర్హరీ) తన గజ్జెల రవళిని, తెలుగు 
నాట వినిపించిన దాని అనుబంధ సంస్థ “నటాలీ”, 1930ల తరా గత, ముఖ్యంగా యుద్దకాలంలో, 
ఆ తరువాత కొలది రోజుల దాకా-చిత్తూరు నుంచి చికాకోలు (క్రీ కాకుళం) దాకా ఆధువిక 
రంగస్థల సంస్కారంతో, వినూత్న (పయోగాలతో (షేక్షక సమూహాలను (ప్రయోజనకర రంగప్టలావ్ని 
సమా(శయించేందుకు ఉత్సాహపరిచి ఉద్యమింప చేసిన సంస్థ 'నటాలి". దక్షిణ భారతంలో తొలి 
“రిపర్రరీ' “నటాలి”. ఇక్కడో సత్యాన్ని చెప్పక తప్పదు. “ప్రజా నాట్యమండలి” కూడా 
ఇంచుమించు రెండో యుద్దం నాటికే ఆవతరించి తెలుగునాట (పభంజనంలా దూసుకుపోయింది. 
అపు) టీకి మరచి పోయిన తెలుగు వారి అవి న్‌ కళారూపాలను-బు! రకథ, జమకు లకథ, (పజాసమస్యలు 
ఆధారంగా మా భూమి, పరివర్తన, ఇత్యాది నాటకాలతో రంజింప జేసింది. (పజలను విజ్ఞాన 
వంతులను చేసింది. నటాలి వారి “ప్రతిమాసుందరి” (ఊహకందని రాణి) 200 (ప్రదర్శనలిస్తే 
“మాభూమి” కనీసం వెయ్యి (పదర్శనభిచ్చి చరిత సృష్టించింది. ప్రజా నాట్యమండలికి డాక్టర్‌ 
రాజారావు ఎలా గుండెకాయగా వ్యవహరించాడో, హైదరాబాద్‌ లో పోలీసు చర్య తరవాత మొదటిసారిగా 
1950లో ఆం ధాభ్యుదయోత్సవాలను అనరా చేసుకొని సామాజిక (ప్మక్రియగా నాటకాన్ని 
(ప్రవేశపెట్టిన ప్రముఖుడు మంత్రి శ్రీ, నివాసరావు. ఆయనకే “నాట్యగోష్టో అంకితం. అఖిల భారత 
స్థాయిలో పీపుల్‌ 3 థియేటర్‌, నేషనల్‌ ధియేటర్‌ లాంటే సంస్టలు వెలసి దేశ వ్యాప్తంగా 
(ప్రాంతీయ శాఖల ఏర్పాటుకు నాందీవాచకం పలికాయి. “నాట్యగోష్టోలోని నాలుగు నాటకాలు 
ఒక ఎత్తు అయితే, ఈ పూర్వరంగ చరిత అంతా “వరది సుదీర్ణ పరిచయ గోదావరిలో 
ఆంతర్వాహ నిగా సాగిపోయింది! 

“నటాలొ తరపున లేదా “నాట్యగోపష్టి పనువున (ప్రయోగంగా గురజాడ వారి మహోత్తమ 
సాంఘిక నాటకం “కన్యాశుల్కం” తోపాటు ఎదిగి వచ్చిన నాటికా నాటకాలు, వాలుగు. ఆవిః 
జోలపాట (పతిమానుందరిి నంపెంగ తోట ముక్త యత. మొదటి మూడింటికీ మాతృకలు 
పాశ్చాత్యనాటకాలు. నాల్గవది రేడియో నాటిక. ఆయితే ఇంచుమించు అన్నింటిలోనూ లోక 
వృత్తాంతం, సంప్రదాయ నిరసన, రాచమర్యాదల అవహేళన, ఆవాంకార (పతిఘటన, ప్వేచ్చా 
(ప్రియత్వం, సంఘసంస్కార [పీయత్వం పూనల్లో దారంలా కళ్ళకు కట్టినట్టు ఉంటాయి. 
కావ్యాలలో నాటకం, నాటకాలలో “శాకుంతలవ్‌), మళ్లా ఆందులోమా నాల్గవ అంకం విశిష్టమైన 
దన్న లోకోక్తి ఎలా ఏర్పడిందో, వరద, శీ శ) చహోన్‌ రష్యన్‌ నాటకం “చెరీ ఆర్బర్‌*కు 
అనుకృతిగా రాసిన “సంపెంగతోటోను ఈ నాలుగింటిలో శిఖరాయమానంగా చెప్పి తీరాలి. దానిని 


394 వరద స్మృతి 


అనుకృతి ఆనడం కంళచ అనుభూతి క తిగానే చెబితే అతిశయోక్తి కాదు-తెలుగువాడు తెలుగులోనే 
రాసినట్లు రచనలో, రూపక నిర్మాణం లో, రంగాలంకరణ సూ[తాలలో ఆంత బిగువుగానూ సాగింది. 
దురదృష్టం ఏమంటే, తెలుగు నాటకరంగ దుస్థితిని ఆనాటి నుంచి ఈ నాటేవరకు ఎందుకు 
పదేపదే చెప్పుకోవలసి వస్తోందంళే, (ప్రదర్శనకు సరిపోయినన్ని స్టేజి థియేటర్లు లేకపోవడం. 
“సంపెంగతోటోను దర్శించలేని సమయంలోనే ఇంగ్లండ్‌ లోని “లిరిక్‌ హామర్‌ స్మిత్‌” థియేటర్‌లో 
చహూన్‌ “చెరీ ఆర్బర్డ్‌ క బెర్నార్డ్‌ షా “పిగ్మాలియన్‌ ” శతదినోత వాలు, ద్విశత దినోత ఎవాలూ 
చేసుకున్నాయి! ఆస్కార్‌ వైల్డ్‌ వర్ణించిన సారాబెన్‌ హాట్‌ అంతటి ("the divine Sarah") 
పాత గాకపోయినా చెరీ ఆర్భర్ష్‌లో చెహోవ్‌ సృష్టించిన మదామ్‌ రనే వస్మ్కుయా పాతను 
పోషించిన ఆంగ్రనటీమణి సీలియా జాన్సన్‌ కు మన “సం పెంగతోటి”లోని “జయ శ్రీ” ఏమా(తం 
తీసిపోదు! 

“సంపెంగ తోటను తొలిసారిగా ఆస్వాదించే భాగ్యం తెలుగువారికి ఎప్పుడు కలుగుతుందో 
చూడాలి! అందులోని “అనంతం” కూడా మరపురాని పాత, ఆధునిక భావాలకు (పతీక. బరువుగా 
ముగిసే ఈ నాటకాంతం ఓ గొప్ప కళాసృష్టి, సీరియస్‌ నాటక కర్తలందరికీ సుఖాల కంకే కష్టాలే 
ఎక్కువ. బెర్జైన్‌ థియేటర్‌ లో తలమునకలై (ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఆధునిక నాటకరంగస్టల 
పితామహుడె న ఇబ్బన్‌ తన తొలి వై ఫల్యాలనూ, ఎదురై న ఇబ్బందులనూ "2620 abortion" 
అని హాన్యభరితంగా వర్ణించుకున్నాడు! జాతీయతను, రాజకీయాలను, సంఘదృష్టినీ కళారంగానికి 
అబ్బించిన ఖ్యాతి ఆయనదే. ఆధునిక యుగంలో-*వరది పేర్కొన ఏ జొాత్సాహిక నాటక రంగానికి 
ఉత్తేజంగా యూరప్‌లో తలెత్తిన (డబ్లిన్‌ ) “లిటిల్‌ థియేటర్‌” ఉద్యమ నిర్మాత లేడీ |గిగరీ. ఐరిష్‌ 
జాతీయోద్యమానికి అండగా, రైతు కార్మిక జీవితాలకు, సుఖదు:ఖాలకూ అంకితమైన రంగస్థలం 
అది. సహదేశభక్తుడు, అసంబద్ద నాటకకర్తలలో ఒకరై న బెకెట్‌ ఆమెకు తోడూ నీడగా నిలిచాడు. 

డబ్యు.బి.ఏట్‌్స్‌ పండితుడు, మరి కొందరు ఇతరుల చేయూశతో లేడీ (గిగరీ ఐరిష్‌ నేషనల్‌ 
థియేటర్‌ కంపెనీకి మాతృమూర్తి కాగల్లింది. బాలీ నుంచి [బాడ్‌ వే వరకూ సాగే సుఖ దుఃఖాల 
యాతగామానవ జీవితాన్ని వర్తించుతూ ఓ పెద్ద మనిషి "Men and women come together 
toactout drama and comedy of life" అన్నాడు! అలా లోక వృత్తాంతాన్ని ఆవిమ్మరించడానికీ 
సుశిక్షితులుగా (ప్రసిద్ధ కళాకారులను దిద్దితీర్చినవే మాంచెస్టర్‌, (బిస్టల్‌, (స్లాట్‌ ఫోర్ట్‌, లివర్‌ పూల్‌ - 
రిపర్లరీలు. “వరదో విదేశపర్యటనలు ఈ శిక్షణా కేందాల వై శిష్ట్యాన్ని తెలుసుకునేందుకు 
ఎంతగానో తోడ్పడ్డాయి. లిటిల్‌ థియేటర్‌ ఉద్యమకాలంలోనే, “నటాలి” గజ్జెల చప్పుడు 
వినిపిస్తున్న కాలంలోనే-[బిటన్‌ లో “ఫం థియేటర్‌” [గూపూ, “సిస్‌ సిమాన్‌ ఎ గూపూం 
7,000 మంది సభ్యులతో “రెబెల్‌ ప్లేయర్స్‌ అండ్‌ రేడియో” |గూపు సమన్వయ సంస్థగా 
కార్మికోద్యమ రంగస్టంలంగా “యూనిటీ థియేటర్‌” ఆవతరించాయి. 

ఇలాంటి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నవాడే వరద రాజేశ్వరరావు! 


(సంపాదకీయం, “ఆం|ధభూమి”, ఆదివారం, 25 మార్చి, 1990) 


"త 395 


A STUDY OF DEVELOPMENT OF 
TELUGU DRAMA 
Gopalachakravarty 


Natya Goshti: Nalugu Natakalu. Abburi Varada Rajeswara Rau, Pub- 
lished by VisalaGranthasala. For copies-Navodaya Publishers, Vijayawada. 
Rs. 25. 

Abbun Varada Rajeswara Rau.... by virtue of being the son of a great 
poet, he knew several literary giants intimately. He wrote about them in the 
Andhra Prabha Weekly for several weeks which was later published... 
Varada has now come out with a book with the title "Natya Goshti: Four 
plays". 

Drama is the ne plus ultra of literary expression. The origins of drama are 
traceable to some form or other of religious ceremony. The theatre of today 
may be said to have had its birth in Greece and India. 

Even though the Telugu language is ancient, unfortunately the Telugu 
drama is only 100 years old. It was only during the last quarter of the 
nineteenth century that the stage in the Telugu country came into being 
mainly as a result of the indirect influence of the European theatre through 
the medium of Enghsh touring companies calling at Indian ports, on their 
way to the dominions and colonies. The cities of Bombay and Calcutta had 
the advantage of witnessing the performances of these mediocre touring 
companies, but the rest of India came to have an idea of the European drama 
only through the melodramatic and highly artificial rendenngs, of the 
travelling Parsi companies. "Chitranaleeyam" was, perhaps, the first notable 
original play wnitten and produced in Telugu. It was written by Dharmavaram 
Krishnamacharyulu known as the Andhra nataka Pitamaha. C hitra Naleeyam:' 
and "Vishada Sarangadhara" (the first tragic play in Telugu} of Sarasa 
Vinodini Sabha of Bellary used to cast a spell on the audience when staged 
by the stalwarts of the period. 

The history of the Telugu drama has been a replica of that of Telugu 
literature in general. First came plays adapted from their Sanskrit parents, 
Then came elaborate super-structures over slender mythological anecdotes 
or frail historical nuclei. Then the Telugu playwright repaired to the regions 
of the here and the now and found dramatic tackle among thecommon people 
of a living society. 

The movement of Natya Goshti was started by Abbun Ramakrishna Rau 
about 65 years ago. Ramakrishna Rau got enacted the play "Kanyasulkam" 
for the first time in Western Andhra at Tenali. Abburi Senior, a doyen of the 
theatre movement in India, used three dimensional settings in plays in our 
state for the first time. 

The medium of film has ruined the theatre in Andhra, as it happened in 


several foreign countries also. The State Nataka Akademy's contribution to 
the theatre movement is negligible. The magnificient work of 'Natya Goshti' 
is to be viewed from this angle and understood in this perspective. Natya 
Goshti's plays are the products of a rich imagination. 

"Natya Goshti, Four Plays contains a scholarly review of the develop- 
ment of Telugu drama. The book contains four plays. 

"Jolapata" (Lullaby) is a powerful satire on modern society......It is a 
fantasy, an experimental play. Varada was inspired at the beginning of the 
Second World War by an English play and wrote the "Jolapata", which was 
first produced at Waltair. The music was scored by the veteran composer and 
musicologist Balantrapu Rajanikantha Rao. 'Pratima Sundari' is a period play 
written about 50 years ago and won rich praise from the titan of Telugu 
literature, Malladi Ramakrishna Sastry. Itis an adaptation of the English play 
"The Princewho was a piper" written by Harold Brigghouse. It was produced 
more than 200 times in Andrha. 

"Sampangi Thota" is atranslation of Anton Chekhov's "Cherry Orchard". 
Varada teamed up with Sn Sn to wnite "Sampangi Thota". "Mukta Y aira" is 
aradio play written in 1954 and revolves around a woman who seeks freedom 
from the shackles of convention. 

"Natya Goshti, Four Plays" slakes the thirst of the common lover of 
Telugu literature for good writing and one hopes that the plays will be widely 
staged by theatre groups. All in all, an excellent anthology. 

The book is dedicated to Mantri Srinivasa Rao, well-known theatre artiste 
of Hyderabad. The cover is designed by 'Chandra'. 


-(Indian Express', Hyderabad March 27, 1990.) 






[బాలకృష్ణు , డా. పన్నూరి రామారావు లతో “వరది] 


397 


పరదస్మృతి 


హ్‌ 


క్త 


ర్త 


క మ ననన. = 





[మి(తులు రాచకొండ విశ్వనాథశా 


వినాయక్‌, ఆజంతా గార్రతో వరద] 


(స్త 





[ఆఖరి చెల్లెలి భర్త తిమ్మరాజు శివరాంతో “వరద” 





శః 





స AGE 


5 yః* . 
LTT Tn: fr 


[మితులు అజంతా, బీనాదేవి, శ్రీ పతి గార్తతో “వరద'] 


Pa 
Gy 


జ 
ఎ 
న 
- థా 


న్‌ 


న్న 


న్‌ా 
టీ 
ఖో 
Fd 
ho 


జ 
¥ 


Reredtitt sa tt 





మతులు నామిని సుబహ్మణ్యం 
హ్మణ్యశర్మ్య అజంతా గార్హత “నూ భార్యతోనూ “వరది] 


వరదస్మృతి 


[మి[తులు అజంతా, నగ్నముని, ఏల్చూరి సు(బవ్మణ్యం, హనూరార్‌, 
రాచకొండ విశ $నాథశౌ[స్తె.......గార్హ్తతో “వర్రద”] 


ఎ 


లు” 





pron 


4()0 





[మతులు నందిగం క ఎనైరావు సమ్మెట నాగమ ల్రీశ్వరరావు, 
రాచక్‌ ండ విశ్వనాథశాస్త్రి వరవరరావు, ఫణికుమార్‌........ ఓల్లా గార్హతో “వరద'] 


చా 


వరద స్మృతి 401 


దువ్వూరి రామిరెడ్డి సంన్మరణ కు ప్రయత్నం 
[నట గోష్టి ఆధ కలంలో “దువ్వూరి రామి రెడ్డ నంన్న రణనభో” అవూర్త $5 పద్దతిలో వీరా ఆ) టూ 
చేయాలని వరద రాజోశ్చురరావుగాడు నంకల్సించి [వయత్సాలు (పారంభించారు. 


KVR 
C/o. Dr. 8. Ramakrishna, M.D., బంక 


Santi Nursing Home 8 -10-91. 
Opp. Nirmala Convent 


Vijayawada-520010 


శీ వరదగారికి, 


వందనాలు. మీ ఉత్తరం ఈ ఊరికి వచ్చి చేరింది. 20 రోజులుగా నేనిక్కడ ఉంటున్నాను. 
మరో పదిరోజుల్లో కావలి వెళ్లిపోతాను. 
దువ్వూరి రామిరెడ్డి సంస్మరణ సభ పెట్టడం చాలా మంచిదే గాని నేను వక్తను గాను, కవి కోకీల 
స్మృతికి మాటాల్లో జస్టిస్‌ చెయ్యలేను. పైగా నా ఆరోగ్యం అంత బాగుండటం లేదు. ఆయినా 
మీయిస్టం. 

దువ్వూరి రామిరెడ్డి కుమారుడు, వేణు గోపాలరెడ్డి మరణించి పదేళ్ళు కావస్తూంది. 
_మనుమడున్నాడు గాని లాభం లేదు. వేణుగోపాల రెడ్డి అల్లుడు ఆసలే పనికిరాడు. పుస్తకాలన్నీ చెల్లా 
చెదరి పోయాయి. కొన్ని కాపీలు “విశలాంధి (పచురణాలయంలో బారకవచ్చు. నా వద్ద 
దాదాపు పూర్తి సెట్‌ ఉంది. ఫొటో కూడా దుర్తభమే. నా కవికోకిల" బటిలు పేజి లో ఉన్న ఛాయా 
చ్మితం పనికి రావచ్చు. అవనరమైతే,. ఈ నెల 20 తర్వాత కావలికి రాయండి పంపుతాను. 


“లలల థి శతు శిత 


న్‌ 
3. పీయార్‌ 





క 
ఆటు 
~~ 





ag 


ణ్‌ సీ అ «© FR న ॥ ఫా ( 
న్‌ rE ' ల జగ న్‌! 
+ 
అక Re i? 


[ఒక విందులో మిత్రుడు నేరెళ్ళ వేణు గారితో “వరద! . 





నన. శ 


402 ' వరద స్మృతి 


జువౌ 5 గొతమరావుగారి పద్యపఠనంః 
హెదరాబాదులో విశాఖపట్నంలో 


[ జనవరి 1992లో హైదరాబాదులోని రిట్ల హొటల్‌ లో ఒక సాంన్కతిక 
నదన్సు ఏర్పాటు చేశారు. అందులో (శ్రీ జావా(డి గౌతమరావుగారు (పముఖి 
ఆధునికాంధకివుల వద్యాలను వృాదయంగమంగా పఠించారు. రాష్ట్ర (పభుత్వ 
నవోకారంతో ఆ పద్యపఠన కార్య కమాన్సి విడియో, ఆడియో కాసెట్లడూపంలో 
భదపరిచారు. ' తరవాత మరొకసారి తీయించిన విడీయోలో డా. మ )౯ాలిని 


దొవ్వాడీ గౌతమరావుగారి పద్యపతనానికేముందు (వతి కవినీ ప్రోషణాత్మకంగా 
పరిచయం చేశారు. 


మళ్లీ జూలై 7] 8892లో + తమరావుగారి వద్యపఠన కార్య కమాన్లి 3 వికాఖివటు హు ౦లో 
రాచకొండ విశ్వనాథశాస్తీగారి 71వ జన్మదిన అభినందన నభలో ఏర్పాటు చేశారు] 


శ్రీః 
వరంగల్‌, 
20.11.92. 
ఆత్మీయులు, 
క్రీ వరద రాజేశ్వరరావు గారికి, 
వమసనసు ఎలు. 
ఉభయకుశలోపరి. 


గొతమరావు ఆధునిక పద్యపఠనకు సంబంధించిన కార్యక్రమ పతం మిరు పంపారు గదా! అది 
చూడగానే ఆనందమూ కలిగింది విచారమూ కలిగింది. 


ఆనందం కలుగటానికే కారణం చాలా నాళ్ల నుంచి అనుకొంటున్న కార్య(కమం ఇప్పటికీ 
ఏర్పాటయింది గదా అని, 

విచారం కలుగటావికి కారణం, ఆందులో పాలొనే-ఇన్నాళ్లుగా ఎదురుచూసిన ఆనందకర 
సమావేశంలో పాలొచే అవకాశం పోగొట్టు కొన్నాను గదా అని. 

ఎందుకంటే నేను కాలేజి నుంచి ఇంటికి వచే ఎటప్పటికి మీరు పంపిన కార్డు ఉంది. ఆ (క్రితం 
రోజే మా అమముల కృష్ణమూర్తి సప్తతి ఉత్సవాల నిర్వాహకులు |పధానవక్తగా నన్ను ఉండాలని 
వత్తిడి చేశారు. విజానికి వాళ్లు వత్తిడి చేయనక్కరలేదు. ఎందుకంటే, కృష్ణమూర్తికి నాకూ ఉన్న 
అనుబంధం వత్తిడి ఆక్కరలేనిది. 1956 నుంచి చాలా గాఢమయిన ఆనుబంధమిది. ఆయన నాకు 


వరదస్మృతి 403 


గురువూ, ఆత్మ(పియ మి[తుడున్నూ. (గౌతమరావుకీ అత్యంతాప్పుడు) ఆందుకని ఆనందంగా 
ఒప్ఫుకొన్నాను. వాళ్లు కార్యక్రమం రూపాందించుకున్నాక, కాదనటానికి మనసాప్ప లేదు. ఆదీ 
అచ్చంగా 19వ తారీఖునే. రెండు సన్నివేశాల్లోనూ ఆన్వయించగల అవకాశం ఏమా[తమూ 
లేకపోయింది. ఇందాకే గౌతమ్‌కు ఫోను చేసి సమావేశం వివరాలు తెలుసుకున్నాను. ఎంతోబాగా 
జరిగిందన్నారు. నా మనస్సు ఉసూరు మన్నది. 

ఇక్కడ కృష్ణమూర్తి సభలో హైదారాబాద్‌ సమావేశం గూర్చి చెప్పాను గూడా. నేనిక్కడ ఉన్నా 
నా మనసంతా ఆక్కడే ఉండింది. ఏదేమయినా చాలా గొప్పగా సమావేశం జరిపినందుకు మిమ్మల్ని 
మననారా అభినందిస్తున్నాను. 

విశాఖ నుంచి రావిశాస్త్రి (ప్రత్యేకంగా వచ్చారట గదా! వరంగల్‌ నుంచి నేను రాలేక పోయాను. 

“విధిరనతి[కణీ యా” అంతకన్నా ఏమనుకోగలను! వీడియోతీశారు గదా! ఈ మధ్య హైదరాబాదు 
వచ్చినప్పుడు మీ ఇంట్లో అది చూస్తాను. ఆ విధంగానయినా తృప్తిపడతాను. 

వరన పునరభినందనలతో 

మీ 
సంపత్కుమారాచార్య. 





27.3.92. 

మతులు శ్రీ, వరద రాజేశ్వరరావుగారికి, 

నమసా)_రాలు. 

మీరు చాలా (శమపడుతున్నారు. ఫొటో కావాలంటే మీరు 20302801 కూడా చేయించినారు. 
మొత్తానికి ఈ ఫాటో మీద నాకు కొంత వ్యామోహం ఏర్పడ్డది. స్వతః ఫాటోల మీద శద్ద లేదు.... 
క మొత్తానికి ఒక ఊపు ఊపి వదిలి పెట్టినారన్న తృప్తి నా కున్నది. 

మళ్లీ మీ అవకాశాన్ననుసరించి ఎప్పుడు రమ్మన్నా సరే నేమ వస్తాను. ఒక వారం రోజాలు 
ముందు చెపితే నేను కొంత దుమ్మూ ధూళికి దూరంగా జాగ్రత్తగా ఉంటాను. మళ్లీ ఆవే పద్యాలు 
చదువుదామంటారా? ఉగాది 4th APT] న తేదీన ఉవ్నది. ఆ తరువాత ఎప్పడైనా సరే. 


మి 
జువ్వాడి గౌతమరావు. 


404 వరద స్మృతి 


చేరాతలు 
భావస్ఫూర్తి కలిగించిన పద్య పఠనం 
డౌ. చేకూరి రామారావు 
నిజమెంతో తెలియదు కాని, తెలుగులో పద్య పఠనం లాంటిది ఇతర భాషల్లో లేదని తెలుగు 
వాళ్లు గొప్పలు చెప్పుకుంటారు... పద్యాలు రాగాలు తీసి పాడడం వేరు. భావానుగుణమైన 
విరుపులతో చదవడం వేరు... 
పద్యకవులు పద్యం చదవడంలో తమ దైన ఒకబాణీ తయారు చేసుకుంటారు. కృష్ణశా(స్తి గారు 
తమవీ, తమ సమకాలికులవీ పద్యాలు సభల్లో బాగా చదివేవారని విన్నవాళ్లు చెపుతారు. (శ్రోతలు 
మంతముగ్దులయేవారట! ..... తెలుగు పద్య పఠనంలో (రచనలో లాగానే) విశ్వనాథ 
సత్యనారాయణగారి బాణీ ఒకటుంది... ఆబాణీలో సత్యనారాయణగారి పద్యాలు ఆయన కన్నా 
ఆ$ర్రంగా చదువుతారు జువ్వాడి గౌతమరావు. 
పద్య రచనలో (పాగల్ఫ్యంతో పాటు పద్యపఠనంలో |పావిణ్యం చూపగలవారింకా వున్నారు. 
మధునాపంతుల సత్యనాయణశౌస్త్ర ఉత్పల సత్యనారాయణాచార్యులు, బేతవోలు రామ(బహ్మం 
గార్లు వారిలో కొందరు. దాశరథి పద్యం చదివేతీరు |పొఢంగా వుండేది...... 
మన దురదృష్టమేమిటంకును కవుల పద్య పఠనం మన జ్ఞాపకాల్లొనే మిగిలిపోతున్నది. 
మౌనంగా చదువుకోదగిన రచనలు చేసే వచన కవులే క్యాసెట్లలో తమ గొంతు వినిపిస్తున్నారు- 
మంజీరా రచయితల సంఘం, ఎ.జి. ఆఫీను వాడి రంజని సౌజన్యం ఆసరాగా. గొంతెత్తి 
వినిపించాల్సిన పద్యం ఆచ్చు ఆక్షరాల్లొ మరుగున పడుతున్నది. సం[పదాయం భావితరాలకు 
అందించాల్సిన బాధ్యత ఈ తరానికి వుందా? లేదా? ఈ పని ఎవరు చెయ్యాలి?.... విశ్వవిద్యాలయాల 
వారీ పని చెయ్యగలరో లేదో తెలీదు గాని, అబ్బూరి వరద రాజేశ్వరరావుగారు ఆంతపనీ తాను 
చెయ్యగలనని చేసి చూపించారు. 
వరద చ్మతమైెన మనిషి తొలి పరిచయంలో తానో సినక్‌నని మనల్ని (భమింపచేసి బోల్తా 
కొట్టించగలరు. కాని తానేదన్నా ఒక పని సాధించాలంటే పట్టుబట్టి సాధించగలరు. వనరులు 
నంచయించగల నేర్పరి కూడా. కార్యసాధకుడై న సావాసి. 1992 జనవరి 19 ఆదివారం పగలు 
పదకొండు-ఒకటిన్నర మధ్య హైదరాబాదు నగరం నడి ఒడ్డునున్న రిట్‌ హోటల్స్‌ ఒక పద్య 
పఠనం ఏర్పాటు చేయించారు. జువ్వాడి గౌతమరావుగారు ఆధునిక కవుల పద్యాలు ఆ(ర్హంగా 
ఆహూతులకు చదివి వినిపించారు. ఈ కార్యకమం వీడియో తీశారు... 
ఆరోజు రాయప్రోలు సుబ్బారావుగారి మధుకలశం నుంచి, అబ్బూరి రామకృష్టారావుగారి 
మనల్లికాంబ, ఊహాగానాల్లోంచి, దువ్వూరి రామిరెడ్డిగారి పానశాల నుంచి, జామవా గారి ఫిరదౌసి, 
ఇండ కావ్యాల్లో నుంచి, ఆఖరున విశ్వనాథ సత్యనారాయణగారి ఆంధభిక్షువు, నీరధము (వై తాళికుల్ల్‌ 
సంకలితం., శివధనుర్భంగం (రామాయణ కల్పవృక్షం) పద్యాలూ చదివారు. 
బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు ఈ కవులొక్కక్కరిని గూర్చి ఒక్కో పద్యమో, పద్యశ 
కలమో రాశారు.... ఆయా కవులను సాహిత్య సంప్రదాయ బద్దంగా (ప్రశంసించారు. ఈ వరనలోనే 
గౌతమరావు గారు ఆయా కవుల పద్యాలు చదివారు. 


వరద స్మృతి 405 


పద్యరచనలో శృంగార సౌకుమార్యమూ, తాత్విక గాంభీర్యమూ (ప్రదర్శించి తన కవితా 
సర్వస్వానికీ పద్యాన్నే వాహికగా వాడుకున్న కవి నాయని సుబ్బారావు గారు పై వరసలో లేక 
పోవడం నాకు వ్యక్తిగతంగా కొంత నిరుత్సాహం కలిగించింది. ఆది పసిగట్టి కాబోలు వరద 
రాజేశ్వరరావుగారు రెండవ విడత పద్య పఠనంలో నాయని పద్యాలుంటాయని నన్నూరడించారు. 
అంటే ఇది ఆరంభమే కాని ఆంతం కాదని హామి ఇచ్చారన్నమాట నిలబెట్టుకొంటారని ఆశిద్దాం. 

గౌతమరావుగారు....స్పష్టమైన ఉచ్చారణతో ఆ సమాసాలను విరుపులతో భావస్పోరకంగా 
చదువుతుంకే (కోతలు మంత ముగ్దలయ్యారు.... 

ఇంత అద్భుతమైన కార్య(క్రమం నిర్వహి చిన వరదనూ, గౌతమరావుగారినీ ఆభినందించుకుంటూ 
ఆ సభలో |శోతగా వుండడం ఆలౌకికం కాకపోయినా అసాధారణానుభవం.... 

('ఆంధజ్యోతి, ఆదివారం, 9.2.1992.) 


భాగ్యనగరాన పద్యగంగావతరణం 
వల్లభాచార్య 
“అందము గా పహోూయల్‌ వెడలు 
నట్టుగ బొక్ళొ_కబో తరంగ పా 
భిందుమికీంచుచున్‌ విధుర 
లీలను నొక్ళొ_కబో సొకొక్కాబో 
జిందుబు వకమే నిడివి 
చెన్నుల పాయలుగా నొకొక్కచో 
మందముగా (దు లమ్ముగ (శ 
మమ్ముగ సౌఖ్యముగాగ” గంగ భగీరథుని వెంట నడిచిందవి విశ్వనాథ సత్యనారాయణగారు 
శ్రీ మ[దామాయణ కల్ప వృక్షములో (వాళారు. అదే విధంగా రసవిద్దులైన కవుల పద్యగంగ 
(శ్రీ జువ్వాడి గాతమరావు గళం నుండి జూలువారుతూ ఉంటుంది. ఆసలు విశ్వనాథవారి రామాయణావికీ 
శ్రీ జువ్వాడి గౌతమరావు, శ్రీ మల్తంపల్లి శరభయ్య లవకుశుల వంటి వారని (వతీతి! 
హైదరాబాదులోని “నాట్యగోష్టో వారు ఇటీవల శ్రీ, గౌతమరావు కావ్యపఠన కార్య క్రమాన్ని 
ఏర్పాటు చేశారు. ఓ ఆదివారం ఉదయం. 'హైదరాబాదులాటి ఉరుకుల పరుగుల నగరంలో 


406 వరదస్మృతి 


ఆదివారం వర(పసాదం లాటిది. మిగిలిన రోజుల్లో కాలంతో పరుగు పందెం వేసే వారికీ ఆదివారమే 


కుటుంలంతో గడిపేగోజు. అలాటి రోజున-ఆదీ ఉదయం 10.30 గంటలకు--ఈ కార్య! కమం. 
అయినా వచ్చారు (శోతలు హాలునిండా. కవులకు అంతకన్న ఏంకావాలి? “సుకవితా యద్యస్తిరాజే వన 
కిమ్‌?” 

ఈ కార్యక్రమంలో శ్రీ గౌతమరావుగారు ఆధునికాం[ధ సారస్వతంలో షట | కవర్తుల వంటి 
రాయప్రోలు సుబ్బారావు, అబ్బూరి రామకృష్ణారావు, విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి 
కృష్ణశా(స్తి, దువ్వూరి రామిరెడ్డి, జాషువ ల కావ్యఖండాలను గానం చేశారు. ఒక్కాక్క కవి గురించి 
శ్రీ బొమ్మకంటి శ్రీ, నివాసా చార్యుల వారు రసవంతమైన పరిచయాన్ని నమకూర్చారు. మొత్తం 
కార్య(కమాన్ని వీడియో రికార్డింగ్‌ చేసి భద పరచటం “నాట్యగోష్టి చేసిన మంచిపని. 

పద్యాన్ని చదవటం ఒక కళ. ఆ కళ పట్టుబడాలంటి, ఎశ్వనాథ వారు “కాయిన్‌ ' చేసిన “జీవుని 
వేదని వంటిది ఉండాలి. చదివేవాడు కవితో తాదాత్మ్యాన్ని పొందాలి. పద్యము వినటమూ ఒక కలే, 
చెవికి శిక్షణ కావాలి. మంచి (శోత మ్మాతమే మంచి పాఠకుడు కాగలడు. ఈ రెండూ పుష్ములంగా 
పండించుకొన్న (శ్రీ, గౌతమరావు రసవంతమైన పద్యాలను గానం చేశారు. పద్యభావాన్ని [శోతలకు 
అధివోకగా అందించారు. ఆ రససిద్దికి ఓ ఉదాహరణః 

ఈ కార్యక్రమానికి విశాఖపట్టణం నుండి [పగుఖ రచయిత శ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి 
పనిగట్టుకొని వచ్చారు. ఆయన “నాట్యగోష్టీ' సభ్యులు కూడాను. (శ్రీ, గౌతమరావు కార్య కమంలో 
విశ్వనాథవారి“వరలక్ష్మీ(తిశతి” లోని “కృష్ణార్భ ణము” అనే భాగాన్నిచదివారు. విశ్వనాథవారు భార్య 
మరణానంతరం (వాసిన స్మృతి కావ్యం ఇది. క స్టానదిలో భార్య ఆస్థికలను నిమజ్జనం చేయడం 
ఈ కావ్యభాగంలోని వస్తువు. దీనిలోని చివరి పద్యం 

“ఒక ఎన్నా వుట్టుకలకు ముంద్ల్దరైన మ 

(త్రారబ్దమీరీతి వరిణమింబి 


విభన జన చవి జత తిన అది నదిని నిని దత తిన ఖవి బశ తచి వతి నిచినవాఖశి 


ఆంతెపేడున కంతెభారా సగాని 


నో శరీరాస్త్రి విజము కృష్ణార్రణమ్ము ఈ పద్యం (శ్రీ గౌతమరావు చదువుతూంటే రావి శాస్తి 
కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ ఖండికలోని (పతి పద్యమూ రావిశా(స్తిని మనను కుదుళ్లనించీ కదిలించి 
వేసినట్లు కనిపించింది. రష్యాకన్న రసానుభూతి మిన్న, మెదడుకన్న ఎ వృదయంవెన్నకదా? 

అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి “స్నేహక్షీరము”, “స్తీ శీర్షికలూ అందరినీ అలరించాయి. జాషువ 
“శిశు ప్రబోధము” “స్మశానము' కదిలించాయి. అబ్బూరి వారి భవతి! భిక్షాందేహీ” ఆలోచింపచేసే 
ఖండిక. దానిని శ్రీ గౌతమరావు సమర్ధంగా పలికించారు. దువూ రి “పానశాల, రాయ్మపోలు 
'ఆపుకవితా సన్యాసం" శ్రోతలకు ఎక్కువగా నచ్చే ఆంశాలు. శ్రీ, గౌతమరావు తల్లీనతతో చదివే 
కవి విశ్వనాథ. ఆయన వ్రాసిన “శ్రీ వార్షుడు', “అంధభిక్షువు, 'ధనుర్భంగముూ, "కిన్నెరసాని" 
భాగాలను గొౌతమరావు వినిపించారు. 

ఇలా భిన్న భిన్న కావ్యగానాన్ని ఒకేసారి సాగించటం వల్ల వెంటవెంటనే వివిధ భావావస్టల లోకి 
మారటం కష్టం కాదా? ఆని ఒక అనుమానం వచ్చింది. నాట్యగోష్టి అధ్యక్షుడు శ్రీ, అబ్బూరి వరద 


వరదస్మృతి 407 


రాజేశ్వరరావు ఈ (ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పారు- 


ఈ సం|పదాయం ఎన ్పటినుంచో ఉన్నదే. పాశ్చాత్య సాహి త్య (పపంచంలో డీలాన్‌ థామస్‌ 
ఇలాగే అనేకమంది కవుల కావ్యాలను గానం చేసేవాడు వరునగా. మన క వాపి కూడా తనరీ, 
ఇతరులవీ కవితలు వినిపించేవాడు. విశ్వనాథ కూడా ఆ పనిచేశారు. నాట్యగోష్టి ఈ కార్య కమాన్ని 
ఒక (పయోగంగా నిర్వహి ంచింది. వివిధ కవులు పద్యాన్ని ఎలా నడిపించారు? ఆ నడకలలోని భేద 
సామ్యాలు ఏవి(టి అనేది (కోతలకు పరిచయం చేయడం దీని (ప్రధాన ఉద్దేశం. గౌతమరావు లాటి . 
పాఠకులు ఈ పనిని సమర్ధవంతంగా నిర్వహి ంచగలరు. ఇలా ఈ (ప్రయోగం వివిధ స్థలాలలో 
జరిగితే పద్యం పునరుజ్జీతమవుతుంది.” 

అంతేకాక “మనకు చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి వేలూరి శివరామశాస్త్రి వంటి వారి పద్య పఠనం 
రికార్డులు లేవు. దేవులపల్లి వారివీ లేవు. విశ్వనాథవారి పద్య పఠనం రికార్డు చేయాలని 
(పయత్నించాము కానీ అప్పటికీ ఆయన గొంతు లేవలేదు. కనీసం వారి పద్యాలను వారి బాణీలో 
చదివేవారివై నా రికార్డు చేస్తే యువతరానికీ ఆ తరువాతి తరానికీ పనికొస్తుందనే ఆశ నాట్యగోష్టి 
ఈ కార్య మాన్ని చేపట్టడానికి మూలం” అని శ్రీ, అబ్బూరి వివరించారు. 

నిజానికీ ఈ పని ఎవరు చేయాలి? విశ్వవిద్యాలయాలు చేయాలి. కనీసం “తెలుగో, తెలుగో 
అంటున్న తెలుగు విశ్వవిద్యాలయం వారై నా చేయాలి. పద్యాన్ని ఫద్యంగా చదవగలవారు ఇంకా 
ఉన్నప్పుడే ఆ పని చేయకపోతే ఎలా? అలాటి గురుతర బాధ్యతను భుజాన వేసుకొన్న 
'నాట్యగోష్టికి సాహితీ (పియులందరూ బవుదా కృతజ్ఞాలు.. 

(“ఆం(ధప్రభ సచిత వారపతికి, ఫబవరి 12. 18, 1992) 


“సప్తతి లో రావిశాస్త్రి" 
ఇది రావిశాస్త్రిపై “వరదాభిషేకం 
ప్రశ్నః రా.వి. శాస్తి గారిని మీరు చాలా సన్నిహితంగా ఎరుగుదురు. ఒక మిత్రుడిగా ఒక 


న్యాయవాదిగా ఆయన గురించి చెప్పండీ. 

అబ్బూరి £ విశ్వనాథ శాస్తి నాకు బాల్య స్నేహితుడు. మా స్నేహం యీ యేడాది షష్టి పూర్తి 
చేసుకుంటోంది. శాస్త్రికి అభిమానులు ఎక్కువ. స్నేహి తులన్నవాళ్లు చాలా తక్కువ. తనకి 
నచ్చిన లక్షణాలని స) ఉధటునే మరొవడీలో నేస్తం కడతాడు. లేదా అంటే పరిచయమే. పరస్పరం 
మందహాసంతో మాట్లాడుకోవటం. స్నేహితుడంటే తనే. కించిత్తు భేదం కనిపించదు వాడికి. శాస్తి 
తండిగారు మహాపెద్ద మవిషి తల్లి విదుషీమణి. 0.౪. మాష్టరుగారి పత్యంక్షాంతేవాసి. శాస్త్రి 
తండగారు లా చదివారు. తీరా వృత్తి చేపట్టే సమయావికి ఆయన కావృత్తి మీద ఏహ్యభావం 
కలిగింది. ఎంచాతో లాయర్తంకే అబద్దాలాడుతూండాలని. అబద్దం ఆయన విఘంటువులో లేవి 
పదం. ఆయన లాయరు కాలేదు. శాస్తికా సంగతి తెలును. తండి గారి మీద గౌరవం. అయినా 
వృత్తి చేపట్టాడు. న్యాయ న్టానాల్లోయెలా వాదిస్తాడో, మాట్లాడతాడో నేనెప్పుడూ చూడలేదు. 
అయితే నా (పత్యక్షానుభవం-వాడినోటి వెంట వేవెప్పుడూ ఒక అబద్దం ఈ ఆరవై యేళ్లలో విన్తేదు. 


408 వరద స్మృతి 


అంటే స్నేహితుల దగ్గర నిజాయితీ అలా పాటిస్తాడు. స్నేవాంలో ఓ ముఖ్యలక్షణం dependabil- 
107. సర్వతా శాస్త్రి స విషయంలో యీ లక్షణం పుష్కలం. 

సామాన్యంగా యితరుల గురించి- ఆంకే సాటీ రచయితల గురించి-పరుషంగా మాట్లాడడు. 
ఎవరన్నాయేమన్నా ఆడిగితే-మౌనం వహించో-మందహాసం చేసో వూరుకుంటాడు. ఎంత 
చదువు కున్నాడో అంత చదవనట్లుగా (ప్రవర్తిస్తాడు. ఇదంతా ఓరకం నటన అనుకునేవాళ్లు 
లేకపోలేదు. శాస్తి అది మర్యాదగా పాటిస్తాడు. కవిత్వం రాయలేదు శా(స్తి-రాయగలిగిన శక్తి వున్నా. 
కవిత్వం ఆరాటే చెవికోసుకుంటాడు. ఇప్ప టికీ అతనికి యెనో ఎ'పద్యాలు కంఠ పాయం. చక్కగా 
చదివి పాడి టీకా తాత్పర్యం చెప్పగలడు. 

నేను కథలు రాయటం మానేసి కవిత (0 ఒక్కటి పెట్టుకుని యాథాలాపంగా రాశాను. నేను 
తక్కువ రాస్తానని శాస్తి నామీద ఆరోపణ. అయితే మా యిద్దరికీ బాల్యం నుంచీ సాహిత్యమే 
అనుబంధం అయికూచుంది. సాహిత్యంలో మాఅభిరుచులు దాదాపు ఒకటే. రాజకీయాల్లో చాలా 
వరకు యేకోన్ముఖంగా వెళ్లిన వాళ్లమే. ఎప్పుడన్నా దారులు మళ్లినా మాకు అభిప్రాయభేదాలు 
తలెత్తలేదు. సాహి త్యం, స్నేహం (ప్రధానం కనక, ఓ పది్నే హీనేళ్ల (క్రితం మాస్కోలో నాసిరకం 
సిగరెట్లు కాల్ఫ్బటం వల్లి శౌ (సకోక వ్యాధితో ఢిర్తీ వెల్లింగ్టన్‌ అనుషత్రిలో చేరాను. చేరిన మరుక్షణం 
నుంచీ డాక్టర్లు గంట గంటకూ నా గుండె (క్రమాన్ని [ఆ లో చూస్తున్నారు. దుర్భరమైన 
ఆయాసంతో బాధపడుతున్నాను. ఆక్సిజన్‌ యివ్వబోతున్నారు. ఆ పరిస్థితిలో _డాక్షర్లలో 
ఒకాయన్ని చెయ్యి పట్టుకుని చెప్పాను. “డాక్టరు గారూ, నా హృదయం చాలా మంచిది. దాంతోనే 
యిన్నాళ్లూ పదిమందిలోనూ బతికాను. ఇంకా బతుకుతాను" అన్నాను. ఆ క్షణంలో యెవరూ 
మాట్లాడలేదు. ఎందుకంకు నానాడి శరవేగంతో కొట్లుకొంటోందిట! తరవాత రెండు వారాలకు 
నన్ను యింటికి పంపిస్తున్నప్పుడు ఆ వై ద్యుడు- వ్వా దోగ నిపుణుడు-వచ్చి “నిజం! నీగుండె 
చాలా మంచిది. ఎటువంటి లోపమూ లేదు” అన్నాడు! 

ఆలా శాస్తి గుండ కూడా మంచిది. మా హృదయాలు మంచివి కనక మాకు సాహత్యాభిరుచి 
(ప్రధానం కనక యిన్నాళ్లూ ఆంత యిబ్బంది లేకుండా బతికాము. చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారి లాంటి 
ఉద్దండులం కాకపోయినా ఆయనచెప్పుకున్నట్టు మరో అర్థంతో ఆ పద్యాన్నే చెప్పుకోవచ్చు. 

“కవనార్హం బుదయించితిన్‌ నుకవితాకార్వంబను వృత్తియీ 

భవమద్దాన ధరింతుతద వము నుదా ృగ్యమ్ము నర్ల కమ్ము మ్ల 

త్యువునే దాన జయించితిన్‌ దుజ జయింతున్‌ దాని చేనట్టినా 

క్రవనమ్మున్‌ గురుడేమి లెక్కవారుడే కాదాడ వాదాడౌదన్‌ = 

సాహిత్యాభిమానం వల్లేకదా మేం ఇనా ళ్లు బతకడం! 

ప్రశ్నః రావిశాస్త్రి కథల్లో, నవలల్లో మీక్తు బాగా నచ్చింది ఏది? ఎందుకో చెప్పండి. 

అబ్బూరి 8 శాస్తి నాకు సన్నిహితుడు, ఆప్పుడు కనక ఆతను రాసిన. కథలూ,నవల్లూ అన్నీ 
బాగుంటాయి. అందులో బేరీజు వేసి ఫలానా కథ అత్యుత్తమం, ఫలానా నవల అని ంటీకన్నా 
మంచిది అని నేను చెప్పలేను. అదీకాక ఇవన్నీ చదివి యెన్నాళ్లయిందంటారు. వాడు రాయటం 
మానేసి యెన్నాళ్లయింది? ఈ మధ్య యేదో పని తగిలి శాస్తి పుస్తకాలన్నీ చదువుదామనుకున్నాను. 


వరద స్మృతి 409 


తీరా చూస్తే నా దగ్గిరలేవు. తీసుకుపోయిన వాళ్లు వాపసు చెయ్యలేదు. మళ్లీ చదివే ఆవకాశం అలా 
పోయింది. ఆయినా రాజు-మహిషి మంచి నవల అనుకుంటాను. శాస్తి సాహిత్యాన్ని క్షుణ్ణంగా 
ఆధ్యయనం చేసిన ఆచార్య హనూరావుగారు-శాస్తిగారి నవలల్న్‌ అదే ఉత్తమోత్తమం అంటారు. 
ఆ నవల్లో మనకు తటస్థపడే పా|తలు వాస్తవికమైన ఒక సామాజిక సంపూర్తత్వాన్ని (ప్రసాదిస్తాయి. 
ఏ పాతని యెలా మలిచి చూడాలో చూశాడు. (ప్రతీ పాత్రనీ వివిధ స్థాయిల్లో ఆవిష్కరించాడు. 
కన్యాశుల్కంలో అప్పారావు గారు చేసిన (ప్రయోగాన్ని మరో నేపథ్యంలో, మరో కథాకృతిలో శాస్తి 
చాకచక్యంతో సాధించాడు. 

(ప్రశ్నః రావిశాస్త్రి గారి రచనల్ని మార్కిస్టు (పమాణాలతోనే చూడాలా? ఇంకేమైనా 
(వమాణాలు ఉన్నాయా? 

అబ్బూరి ః విశ్వనాథశాస్త్రి రాసిన కథల్నీ, నవలల్నీ యే (ప్రత్యేక కోణం నుంచీ చూడవలసిన 
ఆగత్యం లేదు. ఆలా అనుకోవటం పారపాటు. కేవలం సాహిత్య దృష్టితోనే అధ్యయనం చేయాలి. 
అలా వాటిని చదివి నప్పుడే ఆనందించగలరు. నిబద్దమయిన (పయోజనంతో రాస్తే ఆ రచనకి 
సాహిత్య (ప్రమాణంలోపిస్తుంది. ఆలోపాన్ని యీనాడు నిబద్ద రచయితలుగా వ్యవహి రిస్తున్న వారి 
రచనల్లో మరింత (ప్రస్పుటంగా చూడగలం. విశ్వనాథశాస్త్రి సాహిత్య ధ్యేయాన్నీ, లక్షణాన్ని 
మనస్సులో పెట్టుకునే రచనలు చేస్తాడు. 

(ప్రశ్నః (పపంచ విఖ్యాత కథా రచయితల పక్కన రావిశాస్తిగారికీ నానం ఉంటుందా? 
ఆయనతో పోల్చదగిన (ప్రపంచస్థాయి కథారచయిత మీ దృష్టిలో ఎవరు? 

అబ్బూరి; మనం ఒక రచయితని మరో రచయితతో పోల్చటం ఆరోగ్యకరమయిన విషయం. 
కాదు. తెలుగునాట యిలాంటి అలవాటు వున్నమాట వాస్తవమే. అభినవ తిక్కన, కలియుగాంజనేయ, 
ఆం ధాపర్డ్‌వర్త్‌ ఆం(ధాషెల్రీ ఆంటూ మనవాళ్లు కొందర్ని పేర్కొంటూంటారు. విశ్వనాథశాసస్త్రికీ 


మరో విఖ్యాత రచయితకీ పోలికే లేదు. (ప్రపంచ రచయితలతో తులతూగతగ్గ వాడు శాస్తి. ప్రపంచ 
సాహిత్యంలో యింతో అంతో పరిచయమున్న వాళ్లకీ నంగతి తెలుస్తుంది. 
ప్రశ్నః రావిశా(స్తిగారు (స్త్రీ పాత్రలను కించపరుస్తూ రాశారని ఒక విమర్శ ఉంది. మీ అభిప్రాయం 
ఏమిటి? 
అబ్బూరి: శాస్త్రీ కథల్లో కావీ, నవలల్లో కానీ (స్తే పాతల్ని (పతే స్టకంగా హీనద ్పష్టితో చ్నితించిన 
దృష్టాంతాల్లేవు. ఆతను అందర్నీ, తను సృష్టించిన పాత్రలనందర్నీ ఒకే విధంగా పమదృష్టితో 
ఆక్షరబద్దం చేశాడు. తెలుగు సంసారంలో వివిధ వర్గాలకు చెందిన (స్తీ పురుషుల నందర్నీ ఆయా 
సన్నివేశాల కనుకూలంగా విభిన్న రీతుల్లో (ప్రదర్శించాడు. ఆ నేపథ్యంలో చూస్తే శాస్ర్తి (స్రీ 
పా[తలను కించపరిచాడనే దుమారం దూరమవుతుందని నేననుకుంటున్నాను. (స్త్రీల నెప్పుడూ 
రావిశాస్త్రి కించపరచలేదు. పంచనే ఉంచాడు. తారతమ్యం కవిపించకుండా ఉంటావికి. ఇంతకీ 
ప్రీలరకే శాస్త్రికి ఉన్న గౌరవం అతవి విమర్శకులకు లేదని చెప్పగలను. [స్తీల ఆనేక ఉద్యమాలపై 
వాడికి సానుభూతి యెక్కువ. నాకు తెలిసిన విషయం అయితే, అలాంటి ఉద్యమాల్తా తలెత్తిన 
వికృత ధోరణులంటే వాడికి నచ్చని మాట కూడా విజం. 


ప్రశ్నః రావిశాస్త్రి గారి అభిరుచులు ఎలాంటివి? 


410 వరద న ట్రతి 


అబ్బూరి * ఆయన అభిరుచులంటారా? అన్నీ classic -సాహి త్యం, సంగీతం, స్వే హం- 
ఒకళేమిటీ అన్నీ. 


ఇంటర్వ్యూ భాస్కరం (“ఆంధ ప్రభో, జూలై 30, 1992) 
















ర్‌ి 
న్‌ గా టీ MY” 
ష్య 1 me a ర పు a 
లి న్డ్‌ భి ష్ణ ప వహ్ని 43 
" శై కీ సి భి 
ఉర 1 గళ = EE Nu, HEE 
"ఖీ వు 4 bid ఖీ శ్‌ గై 
లో ళు 2a) Cin గ వ 
నట 
7 ars Srl + 
పటన ఓ గ చరత స పరల “rs క "a శ 
టు నం చో లె జో 
పం , 
Ea, ss or PE 
ర! స ™ డ్డ ళో 7 
ము? మా స 
న 
Sr wy స్తో 41 
len 


Gla: 
rhe కల శె స 
న్‌ లే 
ణే 





శ 


[విశాఖపట్నంలో జువ్వాడి గౌతమరావు పద్య పఠన కార్య(కమరి సందర్భంలో-] 


బావో (టి గొాతమరావుగారు 
భ.రా.గో. 


=--జూలై ౩30 రాచకొండ విశ సనాథకశాస్తి గౌరి జన్మదినం. మొన గ్‌ జూలై 3౩౦0కి ఆయనకే 70ఏళ్లు 
వెళ్లాయి. ఆ రోజున విశ నాథశా(స్త్రిగారి బాల్య స్నేహి తుడైన అబ్బూరి వరదరాబేశ్యరరావుగారు, 
వారి సతీమణి చాయాదేవి గారూ కూడా విశాఖపట్నంలో ఉన్నారు. విశ్వనాథశాస్త్రి గారి 71వ 


జన్మదినం తెలుగు కల్పనా సాహి త్యపాఠకులందరికీ పండగే. అబ్బూరి దంపతులు (ముఖ్య) 


అతిథులుగా రావడం డబుల్‌ పండగ. జువ్వాడి గౌతమరావుగారు పద్యపఠనం చెయ్యడంతో 
ఏవూళ్లో ఎలా వున్నా విశాఖపట్నంలో (టిపుల్‌. పండగ అయింది 


So” 


జావాడ గౌతమరావుగారి పద్య పఠన కార్య[ కమం ముఖ్యంగా కామ్యకాలానంతర, వచన 
కవితాకాల పూర్వ-ఆధునిక కవుల రచనల మీదుగా సాగింది.... ఆ కవుల (పతిభకు దీటుగా 
ఆయన విద్య కూడా నమానంగా ఉంది... ఆ పద్యాలు చూసికొన్సీ, చూడకుండా కొన్నీ 
గ్‌ తమరావుగారు చదివినప్పుడు బె ట హూరున వర్షం పడుతునా సే సరే ఆయనకీ చెమట్లు పట్టడం, 
గంతు గద్దదం కావడం-అది ఆ ఆనుభవ తాదాత్మ్య విశేషం. 


వరద స్మృతి 411 


“పద్యాలు చదివి వర్షం రప్పించడం అనే సంపదాయాన్ని మీరు పునరుద్దరించేరు” అని ఎవరో 
గౌతమ రావుగార్ని కాంప్లిమెంట్‌ చేస్తే, “నా ప్రతాపం ఏమీలేదు. అదుగో అక్కడ కూర్చున్నారు- 
“వరది, వరద ఉన్నచోట వాన లేకుండా ఉండదు” అని అబ్బూరి వరద రాజేశ్వరరావు పరంగా 
చమత్కరించేరు గౌతమరావుగారు. 

“పఠన” విద్య పక్కదారులు పట్టి, పద్య విద్య అనాదరణీయమై పోతున్న ఈ రోజుల్లో 
“పద్యపఠన విద్య” ను (త్రికరణ శుద్ధిగా ఆవలంబిస్తున్న గౌతమరావుగారికి జేజేలు! 

(“ఆం ధభూమి', విశాఖపట్నం, బుధవారం, ఆగస్టు 5, 1992) 


విశాఖలో “పద్య పానం 
చందు నుబా రావు 
... తన జన్మదినోత్సవం అంటూ ఏదీ తలపెట్టడానికి, తలవంచడానికి పూర్తిగా నిరాకరించిన 
' శాస్త్రిగారు అందమైన 'వరద' వ్యూహంలో చిక్కుకున్నారు. ... 
ఆనక విందుకు కూర్చుందామన్నట్లు శాస్తి గారి పలుకుల్లో, అబ్బూరి వారి పలుకుల్లా, 
మలయవాసిని గారి పద్యలక్షణ సంయుత కవి పరిచయాల పంచదార చిలకల్గ్‌ అసలు కార్య(కమం 
ఆరంభమైంది. 
జువ్వాడి గౌతమరావుగారనే కరీంనగర్‌ న్యాయవాది, హృదయం ఖంగుమనే కంఠంతో పద్యాలు 
పాడటం (ప్రారంభించారు. పద్యాలు చదివారు. ఆలపించారు. ఆవేశంతో, ఆవేదనతో రసవిసృమర. 
కుసుమపరాగాన్ని అందించారు. వెయ్యేళ్ల తెలుగు వారి పద్య విద్యను కంథంతో కౌగిలించారు! 
=. బయట వర్షం ఆరంభమైంది. గానానికి శిలలు (దవిస్తాయి అన్నారు కావి ఆకాశం 
వర్షిస్తుందవి, అందులో పద్యగానావికి వర్షాల్లేని విశాఖగగనం హర్షిస్తుందని అనుకోలేదు. 
... వేదికమీది అబ్బూరి వదనారవిందం నుంచి తొణికినలాడిన సంతృప్తే కెరటం రావి శాస్త్రి 
గారివి ముంచెత్తి వరదలో ఆహూతులె న నవ్యకవి సమూహం యావన్మందినీ స్నానమాడించింది. 
“పద్యరచనకు కాలం చెల్లిందనే వారున్నారేమో కాని, పద్యపతనావికీ, పద్య |శ్రవణానికీ కాదన్న" 
మలయవాసివి గారి పమీక్షావాక్యం మరువలేనిది... 
(“ఆంధ్రప్రభ సచ్యితవారప్యత్రికు ఆగమ 26-1- సెప్టెంబరు, 1992) 








పరదస్మృతి 413 


“కవితాసంచిక 


[వరదరాజోశ(రరావుగారి కవితా నంవుటం “కఐితానంచిక” పేరుతో జనవరి 
1993లో (పచురితమైంది. ఈ (గంథంలో కవితా ఖిండీకలతో పాటు, [గంథసంకలనకర్హ 


డా. వరకాల (పభాకర్‌ వరదరాజోశ(రరావుగారిలో జరిపిన కవితా చర్చ లోని కొంత 
భాగం కూడా చేర బడింది. ] 


ఆరి వరదరాజేకునవాన్ర! 


కఐతాసంచిక 






[వరద రాజేశ్వర రావు గారితో డా. (ప్రభాకర్‌ పరకాల జరిపిన ఇంటర్‌ వ్యూలో కొన్ని భాగాలు] 


కవిత్వం అంటే..... 
(ప్రభాకరః ఈనాటి కవుల్లో కొందరు ఛందస్సృన్నది కాలానుగతమయిన వేగావికీ అనుబంధిత 
మయిందంటారు. రథాలూ, పల్లకీలూ, గురబ్బళ్లూ వెళ్తే దారిని తప్పించి మోటార్లూ, రెళ్లూ తిరిగే 


ఆధునిక యుగానికి తెలుగు కవిత్వాన్ని మళ్లించాడు గురజాడ- ఆదారిని మేము మరింత సుగమం 
చేసుకున్నామంటారు. 


డ]4 పరద స్మృతి 

వ.రా మొదట శ్రీరంగం శ్రీ నివాసరవావు యీ (ప్రతిపాదన చేశాడు. ఇప్పుడు మనం 
చూస్తున్న వేగ వె పరీత్యం (పకృతిలోనే ఉంది. వెలుగు [ప్రయాణం వేగం యెంత? తుపాను వేగం 
యెంత? ఉప్పాంగే వరద వేగం యెంత? అనాది నుంచీ కవులు అలాంటి శబ్దవేగ పాబల్యానికి 
సుపరిచితులే. అందులో నందేహంలేదు. పద్యం నడకలో, వస్తు కల్పనా వై చితిలో, భాషా శెలిలో 
మనం చూడవచ్చును. “కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పకొనగ” 
అన్నారు పోతన గారు. అదే ఆధునికత! ఆనాడూ, యీనాడూ అలాంటి వాటిల్లో మారు స ఉండదు. 
ఛందస్ఫూ అంతే. 

(ప్రభాకర్‌ కొందరు ఛందస్సుతో సంబంధం లేకుండా కవిత్వం రాయాలంటున్నారు కదా? 

వంరాః ఛందన ఎంటే ఏమిటో తెలియక. ఆడీకాక కవిత్వానికి ఆత్యంత |పాణ(పదమయినది 
ఛందస్సు. ఛందస్సు లేకుండా కవిత్వం లేదు. ఛందస్సంకే కట్టుబాటు. ఒక కూర్చు. ఒక 
' యేర్పాటు. నియమబద్దం, పదాలు కానీ, వాక్యాలుకొనీ కవిత్వంగా మారినప్పుడు నిబద్దమవుతయి. 
నియమబద్ద మయినది లయబద్దమవుతుంది. అలాంటిదే కవిత్వం. అది టెక్నిక్‌ కు సంబంధించినది. 
అప్పుడు కవితం “రననాాగ నర్తకి కావటావికి అనుకూలిస్తుంది. పూర్వకాలంలోనే ఛందస్సు 
అవేకాలు. అంచాతనే “అనంతావై ఛందా' ఆన్నారు. ఆందులోని అనంత భావాన్ని యేమరచి అసలే 
వద్దనటం ఆయోమయాన్నే సూచిస్తుంది. 

అచీకాక [పకృతి అంతా ఛందోమయం. (ప్రకృతి లోని (పతి అంశానికీ ఒక |గామరు ఉంటుంది. 
(పకృతి [పతిబింబమే ఛందస్సు. (ప్రకృతికి (పతి స్పందన కవిత్వం అనుకుంటాను. కవిలో అంతః 
ఘర్షణ ఆవిర్భవించినప్పుడు కవిత్వం రూపాందుతుందని యేట్సు అన్నాడు. ఒకసారి (పకృతివి 
చూడండి. బుతువులూ, ఉదయాస్తమానాలూ భూభమణం, (గహణాలూ-యివనీ ఏ నియమబద్దంగా 
ఉంటాయి. అలాగే బండి నడుస్తున్నప్పుడు చ(కధ్వనీ, గురాలడెక్కల చప్పుళ్లూ ఒక నియమం 
(పకారం వింటాము. మానవ శరీరంలో హృదయ రక్త [పసారమ్హూ, శ్వాసనిశ్వాసలూ ఒక నిర్లీత 
పద్దతిలో ఉంటాయి. దానినే ఛందస్సంటాను. చందసు లేనిదే సృష్టి లేదు. ఈ విషయంతో 
యింతవివాదం అనవసరమనుకుంటాను. ఛందస్సుయే కళారూపానికైనా ఆత్యంత సహజమైన 
ఆలంబం అని నా ఉద్దేశం. 

('వ్రభాకర్‌ః సాహిత్యంలో యీ మధ్యతలేత్తిన ఉద్యమాలు మీరు పరిశీలించే ఉంటారు? వాటి 
మీద మీ అభ్మిపాయం చెబుతారా? 

వ.రాః సాహి త్యంలో ఉద్యమాలకి ఆస్కారంలేదు. ఉద్యమ పరిధిలో సాహి త్యాన్ని నిక్షేషస్తే అది 
సంకుచితమై ఆర్థరహి తమవుతుంది. యూరోపులో అనేక విధాల ఉద్యమాలు రావటం మనకు 
తెలుసు. అనతికాలంలోనే ఆవి ఆంతర్జాన మయిపోయినయి. సాహిత్యమే నిలుస్తుంది. కవిత్వమే . 
నాలుగు కాలాలపాటు విలునస్తుంది. ఉద్యమ పరంగా వచ్చిన సాహిత్యం తాత్కాలికమే. 

ప్రభాకరః “వచన కవిత్వం' గురించి మీరేమంటారు? 

వ.రాః ఆ (ప క్రీయ మనం విదేశాలనుంచి దిగుమతి చేనుకున ది. దాని లక్షణం పట్టించుకోకుండా 
రాస్తున్నారు. ఆ పేరే తప్పు. ఆ (ప్రక్రియను శ్రీ శ్రీ తనకు దక్కవలసిన (పథ్యాతి వచ్చిన 
తరవాత చేపట్టాడు. అతనితో పాటు నేనూ, కుందుర్తీ, ఏల్ఫూరీ, ఆరు(దా, రామదాస్తూ, తిలకూ, 
రాజుశేఖరూ కలిసి ఆ (ప్రక్రియ (ప్రచారానికి (పయత్నించాం. రామదాసూ, తిలకూ, నేనూ ఆ 


. వరద స్మృతి £15 


(ప్రక్రియ సవ్యంగా సాధించలేమనీ, దానికి భవిష్యత్తు ఆనుమానాస్పదమనీ తలచి వదిలేశాం. ఆ 
తరవాత వాళ్లిద్దరూ దివంగతు లయ్యారు. శ్రీ, శ్రీ కీ రావలసిన (ప్రఖ్యాతి మా(తం ఛందన్సు వల్లనే 
వచ్చింది. మన పూర్వీకులు కూడా “వచనాలు రాసేవారని తరవాత తరవాత కొంత మంది 
చెబుతూ వచ్చారు. అయితే ఆ వచనాలకు లక్షణం ఉంది. అయినా వాటికి (ప్రాచుర్యం రాలేదు. 
ఆనుభవం ఆలా వుంటే యూీనాటి వచన కవిత్వం' సంగతి ఊహించటం ఆంత కష్టం కాదు. 
ఈనాడు వచన కవిత్వం లో కేవలం వచనమే కనిపిస్తోంది. నా మట్టుకు నేను ఆ(ప(కియలో 
కృతకృత్యుణ్ణి కాలేక పోయాననే నమ్ముతున్నాను. 

(ప్రభాకర్‌ మీరు (ప్రతిపాదించిన లక్షణాలకి అనుగుణంగానే మీరు కవిత్వం రాశారా? 

వ.రాః అలానని నేననుకోను. కవిత్వం మీదా, సాహి త్యం మీదా నా ఆభిపాయాలు నాకున్నవి. 
ఆవే నిజం అనే ఆభిపాయం కూడా నాకున్నది. ఆ అభిప్రాయాలు నా మనసు ఎలో ఉండగా 
కవిత్వంలో [పయోగాలు చేశాను. కొన్నిట్సు పరిపూర్ణంగా క ఎతకృతుక్లాయ్యానవే విశ్వాసం 
నాకుంది. ఇంతకీ నేను రాసింది చాలా తక్కువ. అందులో అభ్యమయేవి మరీ తక్కువ. ఆ 
అల్బసంఖ్యలోనే అనేకానేక (ప్రయోగాలు చేశాను. 

'ప్రభాకర్‌ః సాంప్రదాయక ఛందస్సును యెందుకు వాడారు? 

వ.రాః అందుకో కారణం వుంది. గురజాడ అప్పారావుగారు ముత్యాల సరాలు-ఇదీ ఒక 
సాంప్రదాయిక ఛందసే ఎ-ాఅప్పారావుగారా పేరు పెట్టటంలో కొత్తదనం వచ్చింది. కొన్నిటివి 
శష్ణవ్యావహారికంలో రాశారు. ఆయన అభిమానులు-ఆనాటి నవ్యకవుల్గో చాలా మంది ఆ 
ఛందస్సును వాడారు. ఒక విశ్వనాథ సత్యనారాయణగారు తప్ప తక్కిన వారంతా (గాంథికంలో ఆ 
ఛందస్సును వాడారు. అప్పా రావుగారు కూడా తాము కవితల్లో సగం భాగం పైనే సరళ[గాంధికంలో 
రాశారని వునకే తొాలంనంఎం. అంచాత వ్యవహారిక బావ సాం(వదాయిక 
ఛందస్సు కెందుకనుకూలించకూడదూ అని నేను ప్రయోగం చేశాను. 

(వభాకర్‌ః కవిత $0 ఆంటే యేమిటో చెప్పగలరా? 

వ.రాః ఆ (ప్రశ్నే తప్పు. రుచిని యెలా విర్వచించగలం? పరిమళావి ్న యెలా విర్వ్యచించగలం? 
అనుభూతి మీదే తెలియాలి. శకుంతల గాథలో నన్నయగారి పద్యం చదవండి: 

విపరీత (పతిభాష లేమిటికి 

నుర్వీనాథ యీ పు(తగా 

(త పరిష్యంగ సుఖంబునే కొనుము 

ముక్తాహార కర్ఫూరసాం 

(ద పరాగ (పసరంబు జందనంబు 

జం(ద జ్యోత్స్న యుం బుుతగా 

(త పరిష్యంగమునట్లు జీవులకు 

హృద్యంబేకడున్‌ శీతమే. 

కవిత్వం అంకే అది. ఆలాగే మరో ఉదావారణ చెబుతాను. శ్రీరంగం శ్రీ వివాసరావు 
'సుప్తాస్థికలు' అనే ఓ గీతం రాశాడు. అందులో ఆంతా కవిత్వమే. చివరి పద్యం: 


416 పరద స్మృతి 


నా కనుంగవ కన్నీళులై కరంగు 

నని యొనర్చెడు నీరవాహ్వాన మెరిగి 

ఇంత శోషిల్లు నేలొ నా హృదయపుటము 

వణకు నేటికొ నా అస్థిపంజరమ్ము! 

ఇదీ కవిత్వం! ఇలాగ యెన్నయినా చూపించగలను. అలంకారికంగా రసానుభూతి వై యక్తికం. 
ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చును. తప్పులేదు. అయితే కవిత్వానికీ వచనానికీ మధ్యగల 
భేదాన్ని సరిగా అర్ధం చేసుకోవాలి. 

(“కవితా సంచికి, పే. 165-168) 


[సమీక్షలు] చేరాతలు 
ఛందః (ప్రయాగాల బపంచక 


వరద కనితా సంచిక 
డా. చేకూరి రామారావు 

(బతుకంతా పాటలాగా సాగుతుందనీ, పాటలూ పద్యాలే (బతుకనీ అమాయకంగా నమ్మే 
రోజుల్లో (1954-1958) అబ్బూరి వరద రాజేశ్వరరావు (వరద) గారి కవిత్వంతో పరిచయం 
ఏర్పడింది. మాతా ఛందసు ఎల్లో గేయాలూ, ముత్యాల సరాలూ వగైరా రాసుకుంటూ, 
పాడుకుంటూ తిరుగుతున్నప్పుడు మా క్షాసుమేట్‌ జగడం లక్ష్మీనారాయణ (జలనా) ఆడెన్‌, 
బార్బర్‌, స్పెండర్‌, రాంబో అంటూ ఇంగ్లీషు పేర్తతో మమ్మల్ని ఆదరగొడుతూ, వాళ్ల పుస్తకాలు 
చూపించి ఇంకా బెదర గొడుతూ వుండేవాడు. గురజాడ, శ్రీ, శ్రీ భావకవిత్వమూ, ముత్వాలసరాలూ- 
ఇదీ ఆప్పటి నా సాహిత్య (ప్రపంచం (ఇప్పటికీ అదేనని కొందరు చమత్కరించవచ్చు.. వీడికీ 
సేర్తన్ని ఎట్లా తెలుసా అని విచారిస్తే ఆ పుస్తకాల మీద వరద పేరు కనిపించింది. అప్పుడే “అందాక” 
ఆనే వరద పద్యాల సంపుటి కూడా చేతపట్టుకు తిరిగేవాడు అతను(నేను సౌభ[దుని ప్రణయ 
య్యాత పట్టుకు తిరిగినట్టు). అందమైన పసుపు పచ్చట్టతో ముచ్చటగా అచ్చయిన రెండో 
ము(దణ కాపీ ఆది. ఆ పుస్తకం మీద మోజుపడి వరద ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి ఆ పుస్తకం 
అడుక్కుతెచ్చుకున్నా,. 

- అప్పటు సంచీ వరద పద్యాలంకే ఆదో రకమెన మోజా! మరీ ముఖ్యంగా ఆయన ఛందస్సులో, 
వ్యక్తీకరణలో, పద్య గమనంలో చేసిన (ప్రయోగాలంపటే మరీ ఇష్టం. వస్తువుకన్నా రీతిపె 
అప్పట్నుంచే మోజుండేది కాబోలు, 

“చెరకొలం మవోకొవ్యం 

అందాకా అందులోంచి కొన్సి భాగాలు” అని లోపలి మొదటి పేజీలో ఆచ్చయివుండేది. ఆ 
మహాకావ్యం కథ “అంతే సంగతులు”. ఎప్పటికీ పూర్తి కాలేదు. రాసిన పద్యాలేపారేసుకుని ఆక్కడా 
ఇక్కడా దొరికిన ప్మతశకలాలు కూరిస్తే “అందాకా తయారయింది. 

మళ్ళీ ఇన్నాళ్ళకి వరద కవిత్వం 'కవితా నంచికో గా 1993 లో అచ్చయి ఏ ఆవిష్కరణ సభ 


~~ re తినాలా అనన్‌ 





వరదస్మ్టృతి 417 


లేకుండానే నా కందిన మొదటి కాపి చదువుతుంచే ఆయన కవిత్వాన్ని తనివితీరా అనుభవించిన 
పాత రోజులు (ఒకటి రెండు సంవత్సరాలు తక్కువగా నాలుగ శతాబ్దాలు) గుర్తు వస్తున్నాయి. 
జీవిత సందర్భాల్లొ కూడా ఈ పద్యాలు వాడుకున్నాం. ఒక సారి మా “జలనా నన్ను డబ్బు అడిగితే 
ఖాలీ జేబు చూపించాను. అప్పుడతను వరదను కోట్‌ చేస్తూ - 

“ఎందుకొచ్చిన బాధ బాబు 

చించి పారెయ్‌ ఖాలీ జేబు” 

అనేవాడు. అట్లాగా మూడ్‌ బాగాలేనప్పుడు, వరద నుంచే కోట్‌ చేసుకుని 

“జగతి బాధావరిచ్చేదము 

కవిత క్షుధా వ్రూదయ్యక్షేదము 

నీ విషాదం వలఠిదండుగ 

ఈ (సమాదం మన నండుగ 

(బతుకు మిధ్యా శ్రంఖలి తము 

చదును బాధా నంకలితము 

జయిలు లోవల స్వేచకలదు 

బయట శ్రలామ్మ యినా వలదు” 

అని విషాద కవిత్వాన్ని నిశ్వసించే వాళ్తం. అట్లాగే ఎక్కడన్నా దూరాన పాట వినిపిస్తే 

“ఎవరక్కుడ పాడేది యింతర్యాత్రి అనే వాళ్తం. వరద 1954లో “ముక్తయా(తో అనే నాటిక 
రేడియోలో (పసారం చేశారు. దాన్ని కొన్ని కాపీలు తీసి మి(తులకు పంచి పెట్టారు. ఆందులో 
మధ్య మధ్యలో పాటలు వస్తాయి. ఒక చోట- 

“విరియ విరిసీన విరుల గుబురుల హోరు గాలి 

కలల కురిసిన వలవు లౌవరివి లోట మాలి” 

అని ఒక చరణం వుంది. ఇది మనసులో ఎంతగా నాటుకుపోయిందంటే 1987 |పాంతంలో 
ఒక చైనీస్‌ (పమేగీతాన్ని అనువదిస్తూ 

“విరియ విరిసీన విరుల గుబురుల 

వింత తావుల గుబాళించెను 

మింటీ తొక్కన తరుణ చందుని 

ధవళకొంలుటి పిసాళించను” అనే ముత్యాల సరంలో మొదటి పాదాన్ని వాడుకున్నాను. 
(శ శ్రీ మాటల్లో “ఇది ఇమికేషన్‌ కాదు కొటేషన్‌” కొటేషన్‌ మార్కుల్లేక పోయినా. 

ఎందుకో నాకు తెలీదు గాని వరద కొన్నాళ్లు బెయిలు జీవితం అనుభవించారు. బహుశా 
ఆయనతో మధిర తాలూకా కాం[గైసు నాయకుడు మాడపాటి రామచందరావుగారు కూడా 
వున్నారేమో! ఇందులో ఒక చోట 

“ప్మరుపాలెపు మురికి కాలువ 

చీకటి కప్పుకున్న శాలువ 

అనీ, మరో చోట ఎక్కడో “ఏమీ బంధం మాడపొటికి అనీ అంటారు. మాడపాటి 


418 వరదన అతి 


రామచం(దరావు గారిది మధిర పక్కనే వున్న “ఎ(రుపాలెం'. 

“డైల్గో ఉరి కోసం నిరీక్షిస్తున్న ఖై దీ వుంటాడు. ఆతను కటకటాల మధ్య నిరంతరం మృత్యు 
సన్నిధిలో వుండేవాడు. ఆతను నిరపరాధినని చెప్పుకుంటూ తనపై అధికారులు మోపిన నేరం 
గురించి బాధపడేవాడు. తనకెలాగు చచ్చిపోవాలని వుంది. తనపై ఆరోపించిన నేరం గురించి 
బాధపడేవాడు. అప్పటి రాజకీయ పక్షాలన్నిటిలోను పనిచేశాడు. ఎవరూ తనక్కావల్సిన సహాయం 
చెయ్యలేక పోయారు. నిరుద్యోగంలో కఠిన దారి[ద్యంలో-కుటుంబం- భార్యా పిల్లలూ, ఆకలికి 
తట్టుకోలేక పోయారు. అందరూ కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు...” తరువాత కథ 
చెప్పక్కర్లేదు. ఊహి ంచుకోవచ్చు. ఇది విన్న వరద మనసు విచలితమై దాదాపు అతని కవిత్వాన్నంతా 
(పభావితం చేసింది. ఆయన కవిత (0 లో కనిపించే నిరాశా నిస ప హలకు, సినిసిజంకు ఇది నేపథ్యం. 
బహుశా ఆయన (ప్రాపంచిక దృక్పథాన్నే ఈ సంఘటన మలిచినట్టు కనిపిస్తుంది. ఆయనతో 
మాట్లాడుతున్నా చాలా విషయాలమీద నిర్లిప్తత కనిపిస్తుంది. 

వరద కవిత్వం (పయోగాలనిధి. శ్రీ శ్రీతో పొటు తాను కొత్త 3 లి కోసం అన్వేషిస్తూ చేసిన 
(ప్రయోగాలు ఈ "కవితా సంచికలో కనిపిస్తాయి. ఈ (పయోగాలు పద్యాల్గొనూ మాతా 
ఛందస్సుల్సొను కనిపిస్తాయి. మాతా ఛందస్సులో [పయోగాలను 1958 ఆగస్టు ఆభ్యుదయలో 
కొన్నింటిని విశ్లేషించి చూపించాను. పద్యం అనిపించకుండా పద్యం రాయటం వరదకు ఒక సరదా. 

“కాలం మారింది నేస్తం?! 

కల నిజమయి లోకం నమన్తం మరోలా 

పాలించే మంచి రోజే 

(పభినమయి జనం బానినత్తం నళస్తే 

కౌలీనం మారణం రక్షనద వివరణం 

కానిపీంచే చరి(తంతా 

లోపిన్తుందిలే! వీ 

తరుణ వ్యాదయ గాథా రవోన్యం యిదేలే”! ఇది (సగర అని కొంచెం నిదానించి చూస్తే కాని 
తెలీదు. 

“నువ్వు చచ్చి పోయిన రాతి నవ్వలేదు 

తరుణ మేమూ వృతమ్మొ క తారకేని” 

అన్న చోట గీతం నడక స్పష్టంగానే తెలుస్తున్నది. 

“వలుగు చూడలేనోయ్‌ మన విలితికనులు 

సీకో తెగినా 

నరే గుండె వివ  ) బోకు” 

అన్న చోట రెండోసారి చదివితే గాని గీతం ఆని గుర్తు రాదు. అట్లాగే పాములాగా మెలికలు 
తిరుగుతున 2 కింది భుజంగ (పయాతం చూడండి. - 

నిజంగా విషాద (వణేతం (వనంబో 

(వజావీకో గాథా (వబంధం నమస్తం 


వరద స్మృతి 419 


రుజూ చెయ్యి నీవే మరోసారి నేస్తం 
ఆజున్వానికే భోకమంతానిబద్దం, ” 
ఆధునిక భావ వ్యక్తీకరణకు, వాడుక భాషా (ప్రయోగానికి పద్యం కూడా పని కొన్తుందని వరద 
చేసిన (పయోగాల లక్ష్యం అనుకుంటాను. రెండో విషయమేమోగాని మొదటి [పయోగంలో 
విజ యీభవుడై న కవి వరద. భావగర్చితంగా రాస్తూనే పద్యాన్ని అలవోకగా నడపటం వరద 
సాధించిన ఈజ్‌ (6236) చూడండి ఈ వృత్తంలో- 
“నాకయి నేను దుఃఖనడ 
న్యా జనపాలనమే నియంత్సృబా 
ధాకులబున దంచునువ్వ 
ధాచిత చిత్తముతో కృథంపనా, 
లేక మవోవరాధినని 
లేని న  యంక్త్రతో దోవమింలనే 
నే కాని తెచ్చుకోన్క కరు 
ణీంచెడు నేతము లేని ర్యాతులన్‌ 
వరద మ్మాతాఛందస్సులలో-మరీ ముఖ్యంగా ముత్యాల సరాల్లో చేసిన (పయోగాలూ అధిక 
సంఖ్యలో వున్నాయి. ముత్యాల సరంలో గణ వ్యత్యయం చేసి గతి వై విధ్యం సాధించడం ఒక 
(పయోగం,. 
“నువ్వు పోయిన సాయంలనం 
నవ (లోదొక తారకూడా 
జలదరించిన ఆకాశమే 
ఒక్ళ్‌_ పెట్టున నవు (కొన్న ది” 
గణ వ్యత్యయమం'కే మూడు-నాలుగు మాతల గణాల వరస బదులు నాలుగు-మూడు 
(కమం వాడటం. ఇది శ్రీ శ్రీ, ఆరుదలలో అరుదుగా కనిపిస్తుంది. విశ్వనాథవారి “కోకిలమ్మ పెళ్లి" 
లోనూ వరదలోను ఎక్కువ కనిపిస్తుంది. మాతా ఛందన్సుల్లో మి[శగతులు సృష్టించడం వరదకు 
సరదా! 
“దిక్కులేవి జనులకు 
లౌలువుకనని కనులకు 
పురాతనం మంచిది 
పురోగమన మెందుకు” 
ఇక్కడ చతురశ గతిని (తిశంతో అంటుగటారు. 
ఒక్కోసారి ఈ [పయోగాలు ఆతి వేలంగా జరిగిన ఘట్టాలున్నాయి. 
“వదముందుకు వెనక ఆసద 
ముది కనులకు లేదు కౌముది 
గదిలోసలి నలువు మూుటి 


420 వరదస్మ 


వద నేన్తం వనక ఆవద 

ధర పెంచిన పాటలా ధర 

వలపించే నసిడీ (తోవల 

ఎదగాలికి రేగు వయ్యెద 

వేదముందుకు! ఎెనక ఆవద, 

(తి శగతిలో (పతి పాదం చవర నాలుగు మాతల గళాం వెయ్యటం కాక (పతివాదం న 
రెండక్షరాలు ఒకటిగా వుండేట్టు చూడటం ఇందులో వె చితి. ముక్త పద(గస్తం ఆనే ఆలంకా6 
(ప్రతిబింబం (౧2000౯ 1148ల) లాగా వుంది. బహుశా దీన్ని ఆది పద(గస్తం అనొచ్చునేమో' 

అట్లాగే ఇంకో (ప్రయోగం చూడండి- 

“నయం నేడు వీ పాడు ముఖం 

భయం వ్ర రాబోదు నుఖం 

కవీ వేది కన్చీళ్తు చిలుకు 

న్రేనం మాని వాన్తనం వలుకు” 

(తిశ్రగతి పాదాన్ని ఒక గురువుతో విడదీయటం వల్ల ఈ పద్యం ఏర్పడింది. 14 మా(తలు, 
ఇది ముత్యాలసరం కాదు, 

అన్ని (ప్రయోగాలు చేసినా వచన కవిత్వం రాసినా వరద ఛందోబద్ద కవిత్వాన్ని, వ 
ముఖ్యంగా వృత్తాలను ఎక్కువ అభిమానించినట్టు అగుపస్తారు. 

“పకృతి ఆంతా ఛందోమయం. [పకృతిలోని (పతి అంశానికీ ఒక (గామరు ఉంటుంది. (పక 
(ప్రతిబింబమే ఛందస్సు. (ప్రకృతికి (పతి స్పందన కవిత్వం అనుకుంటాను.... ఒకసారి (పక్ష 
చూడండి. బుతువులూ, ఉదయాస్తమానాలు, భూ భమణం, |గహణం-యివన్నీ నియమ బద్దంగా 
వుంటాయి." ఇట్లా వివరించుకుంటూ పోతారు. పద్యం మీది ఈ అభిమానం వల్లనే ఆయ 
గౌతమరావు గారితో ఆధునిక కవుల పద్య పఠన కార్యక్రమం ఏర్పాటు చేయించారు. 

వరద కవిత్వాన్ని ఒక మాటలో, వాక్యంలో వర్ణించడం కష్టం. నిరాశా నిస్ఫృహలు చాలా చో, 


కనిపించేమాట నిజమే. అయితే అది మా(తమే ఆయన కవిత్వం కాదు. ఏమిటీ (బతుకు పరమా! 
అనే (పశ్న వేసుకుంటారు? 


“వళ (వళ్ళ లాగే ఉంటుంది 

ఎక్స_డిద్‌ జగత్తు 

పరమాణువు విరజిమ్మిన మవోనినతు 

అన్మ దీయమ్మే ది భవదీయమ్మే ది 

బతుకందాక? 

ఆవరించిన భగనధిల వెనుక వ్యక్తి పాలికేక? ” 

ఈయన కవిత్వంలో చాలా చోట్ల కనిపించేది వ్యక్తీ (పాధాన్యం. అప్పుడప్పుడది సమాజ 
నిరసనగా కూడా కనిపించొచు స. సమాజం వ్యక్తీని అణచి పెట్టటాన్ని నిరసిస్తున్నారనుకుంటా. క 
తాత్విక భూమికతో రాసిన ఈ పదాలు చూడండి. మానవ పరిణామాని ్న చ తిస్తూ-ఒక చోట 


వరదస్మృతి 421 


“నమాజం జనించి నమివ్షీ జనభారం 

నమూవోం; దొతి కులం మతం వివోరం 

పెనుగాలి వలె రేగ; నాగరికత రెచ్చి 

విధి విరామం లేని నంను గమనంటోన 

వ్యక్తీ చచ్చి 

మన వురాతన దైవాల (ప్రాబద్యం, బ్తర్ధించి 

మనువులారాధిన్తున్నారు నమాజాన్ని నమూవోన్సి తెగవరర్ధించి. ” 

అని లంటారు. వ్యక్తి పాధాన్యానికి అనుబంధంగా మానవ స్నేహాన్ని కాంక్షించడం కూడా 
కనిపెస్తుంది. 

“ఈ చీకటి నుంచి కాలాంతరం వినత 

వీధుల నుంచి 

ఇత దన లేని నోచుకోని విగతమనః 

నంజరం చించి 

కోడుతున్నానొకో పిడికెడు వలవునేన్తం/ ” 

కవుల సీరియస్‌ పద్యాలు ఎంత పఠనీయాలో చమత్కార పద్యాలు కూడా చదవటానికి 
హాయిగా వుంటాయి. “రాక్షస గీతం అని రాసిన గీతంలో 

“భది గాదిలోంచి తీసిన ఉగాది 

ఇది ఖాదీ చూతో వన ఖాది” 

అని 1975 లో రాశారు. 

శాస్తి గారి కోసం రాసిన ఉత్తర ఖండికలో- 

“తనకు తానె అజంతా యథార్థ మెరిగి 

అతి వశిష్ట మార్గ (సష్ట్యయయ్యె; ముక్త 

కవిత కాతడ యుగకర్త; కలుగుగాక 

అతని కవితాత్మకే నాటీకై న శాంతి” 

అజంతా కవిత్వాని కాత్మశాంతి కలగాలన్న మాటలో ధ్వని స్పష్టం గానే వున్నదనుకుంటాను. 

కాలమిస్టుగా, కవి మితుడుగా చాలా మందికి తెలిసిన అబ్బూరి వరద రాజే రరావుగారు కవిగా 
ఎక్కువ మందికి తెలీదు. ఒక తరంలో సమకాలికులతోపాటు [పయోగాలు చేసిన వరద తన 
కవిత్వం పట్ల తానే నిర్హిప్రతతో రాయటం మానేశారు. రాసినవి అచ్చేయడం మానేశారు. ఆధునిక 
కవిత్వం ఒకరి (వవక్షృత ంతోనే ఏర్పడలేదు. ఎంతో మంది (పయోగాల వల్ల ఏర్పడింది. 
రూపాన్వేషణ (ప్రస్థానంలో వరద కవిత్వం [పయోగాల నిధిగా కలకాలం పాఠకు లకు, పరిశోధకులకు 
ఆహ్లాదాన్ని కలిగిస్తుందనీ, (పయోజనకారిగా వుంటుందని నాకు నమ్మకం. వృత్త, గేయ ఛందస్సుల్లో 
వె విధ్యం చూపించిన (పయోగశీలిగా వరదకు తెలుగు సాహిత్య చరితతలో సముచిత స్థానం 
లభించాలని నా ఆకాంక్ష లభిస్తుందని నా ఆశ. 

(“ఆం ధజ్యోతి', ఆదివారం, 17 జనవరి, 1993) 


a 


422 


వరదస్మ 


గోపాలరాగ 
గోపాల చ|క్రవ 





కవితా సంచిక ++ * 


ఆధునిక సాహి త్యానికి ఆధునికత తీసుకువచ్చిన కొద్దిమందిలో అబ్బూరి వరద రాజేశ్వరరావుగా 
ఒకరు. వరద ఏలక్షణమెన వ్యక్తీత గం గల రసవా ఎదయుడు. సహాజ ౦గా తం[డిరామ క్ర రావు గా 
(వభావం ఆయన మీద అమితంగా ఉంది. తం(డిగారి వలె ఈయన కూడా నిరంతర (గంథ 
పఠనానక్తుడు. ఆయన వలెనే చమత్కార(ప్రియుడు. మేధావి. 

అబ్బూరి రామకృష్టారావుగారి స్వస్థలం తెనాలి అయినా, ఆంధ్ర విశ్వకళా పరిషత్తు 
ఉద్యోగం చేయడం వలన ఆయన జీవితంలో చాలా భాగం విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ 
మొదలైన పట్టణాలలో గడిచిపోయింది. అందువలన వరదకు అన్ని ఊళ్లలో స్నేహితులున్నార 
ముఖ్యంగా విశాఖపట్నంలో ఆయన, రావిశ్మాస్త్రీ కలిసి చదువుకున్నారు. కమ్యూనిస్టు మేనిఫెస్టోను 
అబ్బూరి రామ కృష్ణారావుగారు శ్రీ శ్రీకి పరిచయం చేశారు. దానివల్ల త్రీడీ చాః 
(పభావితుడయ్యాడు. శ్రీ, శ్రీకి అబ్బూరి కుటుంబంతో ఒక (ప్రగాఢ అనుబంధం ఏర్పడింది. 
అందుకే వరద “చెరకాలంి” కావ్యం ముందు పద్యాలలో శ్రీ శ్రీ ఇలా అంటాడు- 

“ఆలవైబాగున మన ఆ 

టలు మన పాటలు జ్యలించడం ఆది నరిదా 

శ్రీమాన్‌ మీ ఫాదరు నా 

కోమాదిరి నాన్సగారె ఒకటే కొరదా 

వీమయితేనేం? ఇరువురి 

క్షేమం ఒక కాన్నమై ధ్రూజించాను వరదా? 

తం(డిగారితో ఉన్నప్పుడు *నటాలి" సంస్థ ఆధ ర్యంలో వరద “కన్యాశుల్కుం' నాట 
(ప్రదర్శనలు ఏర్పాటు చేసేవాడు. “నటాలి లో వంగర, పనుమర్తి కృష్ణమూర్తి మొదలై 
(పముఖులు పనిచేసేవారు. 

1944లో వరద కొంతకాలం 'ఆం| ధ|పభోలో పని చేశాడు. ఆ రోజుల్లొ ఆ ప తికకు నార్హవారు 
సంపాదకులు గానూ, న్యాపతి నారాయణమూర్తి సహాయ సంపాదకులుగానూ ఉండేవారు. తర్వా 
వరద “(ప్రభ నుంచి “ఇండియన్‌ ఎక్స్‌(పెస్‌ కు మారాడు. 

తర్వాత వరద కార్యక్షే తం హైదరాబాదుకు మారింది. 1950లో ఆయన అఖిల హైదరాబా! 
పాొ(త్రొకేయుల సమావేశం ఏర్పాటు చేశాడు. సుప్రసిద్ద పా తికేయుడు కోటం రాజు రామారావుగా 
ఆ సభకు అధ్యక్షత వహించారు. ఆ రోజుల్లో ఆయన పాట్నా నుండి వెలువడే “సెర్చిలెటు' 
దినపత్రిక సంపాదకులుగా ఉండేవారు. ఆ సభను సుప్రసిద్ధ రచయితా, పా|తికేయుడూ క్వాజూ 
అహమ్మద్‌ అబ్బాస్‌ (ప్రారంభించారు. తర్వాత హైదరాబాదు వర్కింగ్‌ జర్నలిస్టుల సమాఖ్యక 


వరదస్మృతి 423 


వరద సాధారణ కార్యదర్శిగా పనిచేశారు. భారతీయ వర్క్మింగు జర్నలిస్టుల సమాఖ్య స్థాపకు అలో 
వరద ఒకరు. ఈ సమాఖ్య 1952 లో |ప్రారంభింపబడింది. దీనికి సుపసిద్ద సంపాదకుడు ఎమ్‌. 
చలపతి రావు గారు అధ్యక్షులుగా ఉండేవారు. ఈ సమాఖ్యమండలిలో వరద కొన్నాళ్లు సభ్యులుగా 
ఉండేవారు. 

ఢిల్లీలో భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి |పచురించే సాంస్కృతిక వార్తలు అనే 
పుత్రికకకు ఒక సంవత్సరం (1960) వరద సంపాదకుడిగా ఉండేవాడు. తర్వాత “ఎలెడ్‌ 
పబ్లిషర్స్‌” అనే [ప్రచురణ సంస్థలో సంపాదకుడిగా చేరి పదిహేనేళ్లు పనిచేశారు. ఆ రోజులలో 
సంచలనం సృస్టించిన జి.ఎమ్‌.కౌల్‌ పుస్తకం “అన్‌ టోల్డ్‌ స్టోరీ కి వరద సంపాదకత్వం వహించారు. 
ఈ పుస్తకం “రోజుల్లో "నే నలభై వేల కాపలు అమ్మడు పోయాయి. రచయితకు పారితోషికం | క్రింద 
. లక్షరూపాయలు ఇచ్చారు. భారతదేశం లోని అన్ని దినప(తికలూ ఈ పుస్తకం గురించి సంపాదకీయ 
వ్యాఖ్యలు రాశాయి. 

ఇంతటి బహుముఖ (ప్రజ్ఞాశాలి కవితల్ని “కవితా సంచిక అనే శీర్షికతో డాక్టర్‌ (పభాకర్‌ పరకాల 
సంకలనం చేశారు. ఈ పుస్తకం జనవరి మొదటి వారంలో వెలువడింది. 

ఈ సంకలనంలో “చెరకాలంి అనే సమ్మగ కావ్యానికి చెందిన శకలాలూ, వివిధ ప(తికల్లో 
అఆచ్చయినవి, లభ్యమయినవీ వరద రాజే శ్యరరావుగారి కవితా సంకలనకర్త చేర్చారు. నాలుగున్నర 
దశాబ్దాల [క్రితం వరద “చెరకాలం' రాశారు. ఇంచుమించు అరవై ఏళ శతం ఆయన రాసిన పద్యం 
కూడా ఇందులో ఒకటుంది. 

“చెరకాలంి” గురించి వరద ఇలా అంటారు: “[చెరకాలం] జీవితంలో యాద మికంగా 
సంపాప్తమయిన అనుభవానికి ఆలంబమయిన గాథ...” జైలు కటకటాల మధ్య ఉరి కోసం 
నిరీక్షిస్తున్న ఓ ఖై దీ కథ ఇది. ఈ (పపంచం ఓ రకమయిన కారాగారం, ఆందులో మనం జీవితాంతం 
బంధితులుగానే ఉంటాం అనే భావం ఈ కావ్యంలో ఉంది” ..... ఈ కావ్యం గురించి మహాకవులు 
ఇద్దరు ఇలా అన్నారు. 

“కావ్యమునకు కావ్యమె వూ 

ల వ్యాఖ్యాన మటం్యడు (ప్రొజ్జుల్తు యీనీ 

నవ్యకవిలా న్‌ తక నం 

భావము వద్య(వశంన బదము వరదా” 

విశ్వనాథ 

క. (వాసన బరకొలం 

తవంగా చదువ చదువ తోరలెనువరదా 

నీ (వయ్యలైన వోదయపు 

చేవాలే కావ్యమెరసించెను వరదా” 

శ్రీ త్రీ 
“చఎరకాలంశలోని కొని  భాగాలు-- 
'రానున ది చీకటీకల 


రాబందుల రెక్స్‌.ల వేల 

వం లాభముంది భంవసడి 

ఈ పెడదారిని దిగబడి 

మనిషికి మేధా నంనద 

మనుగడకే ఒక ఆవద 

లేకుంటే యీ న్యాయం 

వీ కష్ణవు టాదాయం? స్ట 

“జాత్కి కులం మలం, వినోరం 

పెనుగాలినలె రేగ నాగరికత రెచ్చి 

విధివిరామం లేని నంఘుగమనంలోన వ్య్షీచచ్చి) 

మన వురాతన దైవాల “(ప్రాబల్యం జ్తర్ధించి 

మనుమవులారాధిన్తునా ఇరు నమాజాన్ని 

నమూవోని ట్రై తెగవర్థించి” 

ఆనాటి “చెరకాలంోలోని ఈ భాగం 1993 లో జరుగుతున్న సంఘటనలకు కూడా 
ఆన ఫయి౦ంచవచు గ 

“బతుకు బరువు చేసి 

తూకంలో లాభం కాజేసి 

లక్షలు లక్షలు లాభం చేసిన 

ల్వక్షంనతీ! నలాం/ 

ఆడకుండా విని వ (కుండ్కా బెన కుండా 

ఇల్లు ఖాళీ చేయించి 

తమపేదు ముద వేయించి, నునుములకోనం 

మనుముల్ని నలిప్కి పేదలకోనం పేదల్సి చిదిపి 

మా కోనం మమ్మ లి 9 

మమ్మల్సి మీ కోనం 

పీక్కువిరక్కేన్తున్న స) దొాారబంధంలేని కొంవలకీ 

నాథుల్లారా! జోవోరు! ” 

“చెలీ! నెచ్చెలీ” అనే కవితలో సామాన్యుడి జీవితాన్ని వర్ణిస్తూ కవి ఇలా అంటారుః 

“పడుకునేందుకు చోటులేదు పార్కుతప్త) 

వ సామ్మనా 6వ కావలానాడు తాగి తవ ్‌ 

నగం రాతి చీకటిని కావలించుకునా ను 

చెలీ? చలితో నిద్రను పంచుకున్నాను. 

అధికారి అర్ధించాను ఉద్యోగం కోనం 


ఆయనకు తీరికనా న లేదు వినేందుకు కలీనం 


వరదస్మృటి 425 


ఇవాళ₹లా గడున్తుంది బలి 

ఎవరున్నాడు మనకీభూన్లలి” 

పుస్తకం చివర వరద రాజేశ్వరరావుగారితో పరకాల (ప్రభాకర్‌ జరిపిన ఇంటర్వ్యూ నుండ కొన్ని 
భాగాలు (పచురించారు. వచన కవిత్వం గురించి మీరేమంటారు అన్న దానికి వరద సమాధానం: 

“ఆ (ప్రక్రియ మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది.... ఆ పేరే తప్పు. ఈ (ప్రక్రియను 
శీ శ్రీ తనకు దక్కవలసిన (పఖ్యాతి వచ్చిన తరవాత చేపట్టాడు... శ్రీ శ్రీ కి రావలసిన | పఖ్యాతి 
మా(తం ఛందసు వల్లనే వచ్చింది.... ఈనాడు “వచన కవిత్వంలో కేవలం వచనమే కనిపిస్తోంది.” 

ఇది వివాదాస్పద అభి పాయం. అయితే వరద మాతం “ఛందస్సు లేనిదే గానం లేదు, కవిత్వం 
లేదు. ఛందస్సు ఏ కళారూపానికై నా ఆత్యంత సహజమైన ఆ లంబం” అని గట్టిగా చెప్పారు. టి.ఎస్‌. 
ఇలియట్‌ వలె వరద కూడా నంపదాయాలు నుండి వచ్చిన ఆధునికుడు. 

వరద “కవితా సంచికి కవితా (పియులందరూ అవశ్యం పఠించవలసిన (గంథం. (ప్రతి 
పుటలోనూ వరద ముద (వగాఢంగా కనిపిస్తుంది. ఇంతమంచి సంచికను తీసుకువచ్చిన 
(పభాకర్‌ ను మనసారా అభినందిస్తున్నాను. 

('ఆం(ధ(పభి, జనవరి 22, 1993) 


వరద కవిత వం 
నిత్యసొందర్యారాధన 
బశ సల దీపికలిక 





కవితా సంచిక... 


| రామమోహనరాయ్‌ 
కవిత్వం విధ్వంసక కారణ విచే దన 


కవిత $౦ నిత్యపొందర్యారాధన !" అని గాఢంగా నమ్మిన కవి శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు. 
“అరచాటగు నాంధ్రవధూటి” సౌందర్యం లాగ కవిత్వం ఛందోబద్ధంగా, వాడుక భాషల్‌ కొత్త 
పాతల మేల్కలయికగా ఉండాలని భావిస్తారు వరద. సుపసిద్దకవి, నవ్య సాహి త్యోద్యమానికి 
మార్గదర్శకులూ అయిన శ్రీ, అబ్బూరి రామక ష్టారావుగారి కుమారులు కావడం వల్ల సంస్కతాం[ధ 
సారస్వతాలలోని మేలిరచనలను, పాశ్చాత్య నాబాత్యాల జీవసారాన్ని చిన్న వయస్సులోనే శీ 
వరద రాజేశ్వరరావు (గ్రహించారు. వాగర్జాల శక్తిని హృదయ దఖ్నుంగా అనుభవించినందువల్ల తం|డ్ర 
గారిలాగే తక్కువ సంఖ్యలో రచనలు చేశారు. కవిగా తనను లోకం గుర్తిస్తున్నదా? లేదా? ఆవి 
ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోకుండా, “హృదయం కదిలితేనే గళద్వారం విడటం" అనే. 
నియమంతో రచనలు సాగించిన శిష్టా ఉమామహేక్‌, బెల్లంకొండ రామదాసు, శ్రీరంగం 
నారాయణబాబు, ఆలూరి బై రాగి, పఠాభి, ఆజంతా కవుల కోవలో కవిత్వాన్ని ఒక అపురూప కక్తీగా 


ఆరాధించారు. 


426 వరద స్మృతి 


శ్రీ వరదరాజేశ్వరరావు "పీరు తలచుకోగానే ముందుగా జ్ఞాపకం వచ్చేది ఆయన ఆరు[దతో కలిసి 
రచించిన సాహి త్యోపనిషల్‌ (1954); మరొకటి “చెరకాలం” అనే సమ్మగ కావ్యం కనిబంచకుండా 
పోయినప్పుడు, అందులో అక్కడక్కడ అచ్చయి మిగిలిన భాగాలతో కూడిన “అందాక. 

“జీమూలం వరిధి 

జీవితం వరమానధి 

ఎరువుదిగవి సంజెవేళ 

వీ నంకేతాల న  గరమేళ 

భయపెడుతోంది వీలని? 

. ప్రరించమంటిన్నది దేవుళ్లని?” 

(స్వ విషయసూచిక) 

అని (ప్రశ్నించిన వరద అభ్యుదయ కవి అనటానికి సందేహి ౦చనక్కరలేదు. అభ్యుదయోద్యమం 
ఉన్నత స్థితిలో వున్న దశలో కూడా శ్రీ, వరద మార్క్సిజాన్ని అభిమానించలేదు. అప్పటికే 
ఆయన ఆలోచనలు ఎం.ఎన్‌ .రాయ్‌ (ప్రవచించిన రాడికల్‌ హ్యూమనిస్టు భావజాలంతో ముడిపడి 
వున్నాయి. 

శ్రీ వరద రాజేశ్వరరావు చిన్న వయస్సులోనే శ్రీ శ్రీ గారికి సన్నిహిత మితులయ్యారు 
“శ్రీమాన్‌ మీ ఫాదరు నాకో మాదిరి నాన్నగారె” అని శ్రీ శ్రీ పలికేటంతటి గాఢమైన అనుబంధం 
వారిది. రాజకీయ భావ సాన్నిహిత్యం లేకపోయినా సాహి త్యబాంధవ్యం మాతం (శ్రీ శ్రీ, గారి 
మరణందాకా కొనసాగడం విశేషం. 

లఘురచనలతో కాలన్షేపం చేస్తున్న వరదకు సమ్మగ కావ్యం రాయాలన్నకోరిక 1948 
(పొంతాలలో కలిగింది. నిరుద్యోగంలో కఠిన దారి ద్యంలో భార్యాటల్లలూ- ఆకలికి తట్టుకోలేకపోయిన 
పరిస్థితిలో ఆందరూ కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్న కుటుంబ గాథ యీ కవి దృష్టి 
వచ్చింది. ముందు భార్యనీ, పిల్లల్నీ చంపిన తర్వాత తాను కూడా కత్తితో పాడుచుకున్నాడు 
కుటుంబయజమాని. ఆ పరిస్థితిలో పోలీసులు వచ్చి పట్టుకున్నారు. ఫలితంగా ఆ మనిషికి 
మరణం తప్ప జైలుపాలయ్యాడు. ఈ (ప్రపంచంలో తనకు ఆధారం లేనప్పుడు (ప్రపంచాన్ని 
వదిలేసి పోవటానికి తనకి వక్కలేదా? అని ఆతని వాదన. ఈ సంఘటన ఆధారంగా సమాజంలో 
అంతర్గతంగా వున్న పరస్పర వై రుధ్యాలను విక్లేషిస్తూ “చెరకాలం' అనే సమ్మగ కావ్యం (ఎనభై 
పేజీలు) రచించారు. 
“చెరకాలం' |నగ్గర, భుజంగ (పయాతం, గీతం, కందం, చంపకమాల లాంటి సాంప్రదాయక 

ఛందస్సులో, భాషమా[తం వాడుక భాషలో రాయబడిన కావ్యం. ఛందస్సులో వాడుకభాషను 

(పవేశపెస్టు (ప్రయత్నం శ్రీ గిడుగు సీతాపతి “భారతీ శతకము'లో చేశారు. కాని ఆది విజయవంతం 
కాలేదు. వరద “ఆందాకో తర్వాత కూడా ఛందసు ఎలో వాడుక భాషను చొప్పించే [పయత్నాలు 
సమర్థవంతంగా సాగలేదు. 

వరద రాజేశ్వరరావుగారి ఖండకావ్యాలు 'అందాకి లొనె గాక చెరకాలంలోని మరి కొన్ని భాగాలు 
ఇటీవల “కవితా సంచికి రూపంలో పరకాల (ప్రభాకర్‌ సంకలనం చేశారు. 

“జగతి బాధావరిచే దము 


వరద స్మృతి 427 


కవిత క్షుధా వోదయ క్టేదము 

(బతుకు మిథ్యా లే స) ౦ఖలీతము 

వియిలు లోనల సే AL! ల) కలదు 

బయట క్షణమ్మయినా వలదు!” 

అనే తలవు లు లోకాన్ని చారసాలగా భావించేవారి మనోభావాలకు (వతిధ్గ్దనులే, 

“ఎవరక్కడ 

పాడేది యింలర్యాతి? 

ని(దపోతోంది 

పాపం, దర్శిద ధాతి "వంక్తులలోని భావ వ్యక్తీకరణ రనజ్ఞుల్ని ఆకట్టుకొంటోంది-ా 

“తరలించకు (బతుకు జాతర 

వరమాల్మకు విప్తిచెవ్రర 

కలికాలవు (బ్రతుకుటాకలి 

గతి తప్పిన జగతి నంగతి” ఆనటంలో కవి ఆ కోశం; 

“నువు? పోయిన 

సాయంతనం 

నవ (లోదొక తారకూడా" 

“సజంగానే నీకు తెలియదు 

భువనమంతా బుద్బుదమ్మని” అనటంలో నై రాశ్యం ఖై దీ మనస్సు నావరించిన కారు చీకటిని 
చ తిన్తాయి. 

కవి ఖె దీని ఉద్దేశించి 

న్‌ా ఆ(ోళించే చెలికాడ 

ఈ ఆన్వాయవు టడఎజాడ 

నరుని ము పరుగు ఎధాన 

నడిపిన్తున్న దొకే ముఖాన 

భీకర నంగామం మధ్య దైవం గెంతువివ్వ)దు 

(బతుకు కళేబరాన్ని బు బాబు కొనే 1 ఖ్రదాక 

అనటం సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించగల శక్తీ సామాన్యులకు లేదని 
చెప్పటమే! 

“'క్తుధావ్యధకు చిక్క 

అథోగలతికీ దక్క 

దీనజనులకాందు 

దిక్కుగలదు నేడు”? 

ఆని కవి సమాజాన్ని సూటీగా (పశ్చ్నించారు,. 


428 వరద స ఇక 


“ఎయిజమెనా ఒక పెను 

మాయగ నత్యమును దాచు మాళముగానే 

పోయెను గానీ మరిపో 

నీయదు నడుని ముందు కీనుమంతైనా? ” 

అనేది వరద రాజేశ్వరరావు విశాాసం- 

“చెరకాలం' చదివి మహాకవి శ్రీ, శ్రీ 

“రాలవు చిరదారుణ 

మరణారుణ చరమ కేక మనకో నరదా 

దురితాలతో (దవించిన 

చిరబాధే కావ్యమై వోసించెను వరదా?” అని మెచ్చారు. 

శ్రీ వరద రాజేశ్వరరావు కవితల్లో భావకవిత్వ ఛాయలు కూడా వున్నాయి. 

“ఈ గగన తలమ్మున వివారింతును 

సే చా) శారికరీతిగ 

నిచే ఏయుమోయి నాతో=పోదము జంటుగో! స్వేచ్చా (ప్రియత్వం ఆ రోజుల తీరు. 
(శ్రీ శ్రీ, ఆరు[దలతో కలిసి వరద రాసిన 'మేమే'లో (ప్రతి గీతంలో మృత్యువు పసక్తి వున్నది. 


'సామిధేని-అనే సుదీర్హ గీతంలో శ్రీ వరద “మృత్యువు కోటలో 
చీకటీ తోటలో 


చిగురించిన వాంనలా 

మృత్యువువేటలో 

చీకటి బాటలో 

నకీలించిన మోనంటలా 

నమీపిన్తున్స ది మువూర్తం” 

అవి మృత్యువును యథార్ధమైనదిగా తలచటమే గాక 
“'ద్ధర్ధవిదకై (బ్రతుకు 

వెలితిలో వోయికనుల 

వెరితనవు టనే వణ అంటూ మానవుని విస ఎవోయతను వెల్లడించారు. 
“అవ్వా! యీ (బతుకు చేదు 

అంతకన్న తెరువులేదు! 

ఆనా “ఇయీవరుగు వ థా 

ఆగిపోనటం మంచిది!” అంటూ 

చేదుపాట పాడేరు. 


నిస్సహాయ మానవుని నుదిటి (వాతను చెరుపబూనుకొన్న అభ్యుదయ కవులతరంలో శ్రీ 
వరద కవిత 


“అన్నా! వీిమున [) దింకో తెరువు 





వరద స్మృతి 429 


అవధి యెరుగదు (బతుకు బరువు” 

ఆంటూ నిసృహోయతను వ్యక్తం చెయ్యటమేనా? అంటే 

కాదు- 

“ఇం దియాలను త్యజించి 

వాదయనోతం వివృగలది". కాబర్టే (శ్రీ శ్రీ కవిత్వం లోని అంతస్సారాన్ని, రా.వి. శాస్తి 
రచనల్లోని జీవశక్తిని ముందుగానే గుర్తించి అభినందించారు. రా.వి. శాస్తిని గురించి తెలుగుసాహి తీ 
“జగతి వదీవ్రమవును నీ వలన ముందు కాలాన నీ కలాన” అని ఆశావహులై పలికారు. 

“కవన కుతూహాలం' రచించి యీ శతాబ్దపు తెలుగు కవిత్వపు తేజసు ఎను ముందుతరాలకందించిన 
వరద రాజేశ్వరరావు 

“ఎక్కుడేని ఆశాద్యుతి యింలో విరియు 

నేని మన జీవితమ్ముల కెంతో ల్ఫప్ర? 

ఈ అతరుణగనేషణమే యీ యాన దాంధ 

మందు నత్కళానిమ్టాతలాశవడగ?ి” 

నని పలికీ సత్కళావిర్హావానికి తమ స్వరాన్ని జోడిస్తున్నారు. [పతిభకు వ్యుత్సన్నత 
లోడై నప్పుడు కవిత మిరుమిట్లు గొలపదుగాని విశ్చల దీపమై (పకాశిన్తుంది- వరద కవిత్వం నిశ్చల 
దీపకళిక. 
(సాహి త్యవేదిక 'ఆం(ధజ్యోతి, సోమవారం, మే 17 1993) 


అబ్బూరి పద్యం వ “పద్యం కాదు 
కవితా నంచిక వల్లభాచార్య 

నేటి తెలుగు సాహిత్వవీధి 

కేవల నిర్శక్షరాన్యుల్కు క) తకవేట్త' 

లెంత పెత్తనమ్మును చలాయింవేగలరొ 

నాడెవు డైన తలపోసినామ మనము?” 

అన్న అబ్బూరి వరద రాజేశ్వరరావు పద్యంలో పుట్టి పెరిగి వచన కవితలోకి మళి శ మళ్ళీ 
పద్యానికి తిరగి వచ్చినవాడూ, ఛందస్సు లేకుండా కవిత్వం లేదని నమ్మినవాడూ, సాహిత్యంలో 
“ఉద్యమాలు అనే మాటను అంగీకరించనివాడూ, తెలుగు సాహిత్యం మరీ ముఖ్యంగా కవిత్వం 
పోతున్న పోకడలను ఎప్పటికప్పుడు ఆకళించుకొని, (ప్రాచ్య పాశ్చాత్య సాహిత్య సిద్దాంతాల తూనిక 
రాళ్లతో ఖరీదు కట్టుగల కొద్దిమంది షరాబులలో ఆయనా ఒకడు. ఆయన 50 ఏళ్ళ (క్రితం రాసిన 
“చెరకాలరో ఇతర కృతులలో “కవితా సంచికి వెలువరించారు ఇటీవలే. దీనిలో నిన టి మొన్నటి 
కవితల వరకూ నంకలించారు. 

వీటిలో “చెరకాలం” (ప్రత్యేకంగా చూడవలసిన కృతి. ఎనభై పుటల సమ్మగ కథా కావ్యంగా 
(ప్రారంభించినది తన 'కలకాలం'తో కలిపి అచ్చువేస్తానన్న శ్రీ శ్రీ రాత్మపతిని తీసుకువెళ్లి 


430 వరదన్మృతి 


పోగొట్లుకోగా, అప్పటిక ఆచ్చయినవి, నోటు పుస్తకాలలో దాక్కున్నవి మిత్రుల (పోద్భలంతో 
తవ్వి 'తీసి కూర్చగా ఏర్పడిన రూపాన్ని (ప్రస్తుతం మనం చూడగలం. ఈ “చెరకాలం” అన్నది 
వరదను (పయోగశీలిగా నిలిపే పీకావ్యం. పద్యం ఒకానొక స్తబ్దతకు గురయిన రోజుల్లో దాని భాషను 
మార్చడం, వస్తువును సంప్రదాయ వస్తువుకు భిన్నంగా ఎన్నుకోవటం సాహస (ప్రయోగమే. 
అసలది పద్యమే కాదన్నట్లు రాయడం ఛందో[పభుత్వానికి నిదర్శనం, ఆ రహస్యం తెలియని 
వాళ్తకు ఆది గేయమో, వచన కవిత అనో అనిపిస్తుంది! సంప్రదాయ ఛందస్సులను శక్తిమంతుడై న 
కవి ఏ విధంగానయినా నడిపించగలడని, అభివ్యక్తికి ఛందస్సు ఆడ్డం కాదని నిరూపించడానికి ఈ 
“చెరకాలం" సాక్ష్యం. 

దీనిలో ఎన్నుకొన్న వస్తువూ అలాటిదే. జైలులో మరణ శిక్షకు ఎదురుచూస్తున్న వ్యక్తి 
మనోభావ చితణం ఇది. సంప్రదాయ పద్య కవితా వస్తువుకు భిన్నమైనది. వస్తువూ, దృక్పథం 
మారినా రూపం మారవలసిన ఆవశ్యకత లేదని, ఆ మార్పు అనివార్యం అంటే కాదనడానికీ ఈ 
కావ్యం & ఉదాహరణ. 

మహాకవి “ఛందసు ల నర్వ పరివ్యంగం వదలి" అన్నప్పుడు దాని ఆర్థం ఇదే. ఛందస్సుల 
బిగింపులో ఇరుక్కుపోకుండా వాటిని తన ఇచ్చ వచ్చినట్లు ఆడించగలనని భావం. మహాకవి 
ఛంటో రవాస్యం ఎరిగిన వాడు కనుక ఆమాట అనగలిగాడు. అబ్బూరి వరద దానిని “మహాకవి” కన్నా 
ముందే చేసి చూపించాడు! 

పద్యంలో కొత్తదారిన కథా కావ్య రచన వరద తండి శ్రీ, అబ్బూరి రామకష్టా రావు గారు చేశారు. 
1915 లోనే రాసిన “మళ్లికాంబ” అలాంటిదే. స్నేహితురాలికి వచ్చిన (పేమ లేఖలను తాను 
దాచిపెట్టి, అది భర్త కంటబడి నింద నెత్తినబడి, భర్త చేతిలోనే మరణించిన మల్లికాంబ కథ అది. 
ఇదీ సంప్రపదాయ పద్య కవితా వస్తువుకు భిన్నమైనదే. కానీ దానిలో భాష “పద్య భాష! చూడండి. 

“దుష్ట నంకల) కర్శితాల్ములకు సెట్టు 

పావన స్తీ ప్రసన్న భావముల్లెబ్హ 

(కృతి వూర్తత్వమునయనువట్దంయలవు। p 

నిజమనోనుబింబన పాననయతిగాక! ” 

ఇది తండి బాట కాగా కుమారుని మాట వేరు. కారణం (శ్రీ పరకాల (పభాకర్‌ కు ఇచ్చిన 
ఇంటర్వ్యూలో వరద చెప్పారు-" ఆ రోజుల్లో అధునాతన శైలిలో కావ్యాలు రాలేదు. శ్రీ శ్రీతో 
పాటు మేమంతా ఒక కొత్త శెలి కోసం అన్వేషిస్తున్న "రోజులు. అంచాత ఆ (పయత్నం 
చేయాలనిపించింది ఆని. ఆ అనే $షణ ఫలితంగా పద్యం బాణీ, వాణీ మారాయి. 

“కాలం మారింది నేస్తం?! 

కల విజమయిలోకం నమన్తం మరోలా 

పాలించే మంచి రోతో 

(వ్రభవమయి జనం బానినల్వాం నకొస్తే 

కౌలీనం నూరణం ర్తక్రనద నివారణం 

కానిపించే sas ad 


ఇనా వక సంకా సు 


వరదస్మ్టృతి | 431 


లోపిన్తుందిలే? నీ 

తరుణ వ్యాదయగాథా రవాన్యం ఇదేలే! ” (చారకాలం) 

అంటూ పద్యం సంప్రదాయ వేషాన్ని విడనాడింది. భాషను మారు కుంది. వచన కవితలాగ 
గేయంలాగ పరుగు అందుకుంది. కాని ఇది అచ్చమైన “నగ్రరి అనే వృత్తం! (సగ్టరను ఇలా 
రాయవచ్చని ఆనాటి పద్య కవులు ఊహించి వుండరు. వచన కవులకు (సగ్టరే తెలియదు కదా! 
ఇలా సంప్రదాయ ఛందస్సులను తన భావానికి అనుగుణంగా సమర్ధుడై న వాడు ఒదిగించుకోవచ్చునని 
నిరూపించినవారు వరద. 

కంద పద్యం ఆనగానే సుమతీ శతకం గుర్తుకు వచ్చే వాళ్ళూ, అది తప్ప తెలియని వాళ్ళూ 
దీనిని గుర్తుపల్టులేరు- 

“భూగర్భం అట్టుడుగున 

సొగిందొక్‌ (పొక్తనాస్రి 

నంకుల నమరం 

రేగిందొక పెను (నళయం 

(మోగిందాఖరి లును 

వ్లూరౌ  శలలో” 

ఇది ఏ విప్లవ కవీ రాసిన గేయకవితకాదు. అచ్చం కంద పద్యం. అలాగే గేయం” ఆని ఛందస్సు 
తెలియని వారు (పమాదంలో పడిపోయే రచన ఇదుగో- 

“విన్న సేందా వవాం; నేడు కారాగ పం 

ఆనదం తమ్ములం, అంధులం అందరం 

తన్ఫిపోకండి సత్యం శినం నుందరం 

కన్ను మూసింది మా కంటె ముందే జగం” 

ఛందన్సు)ల వున్రకాలలో వెతికితే “సగ్విణి' అని ఒక వృత్తం ఉంటుంది. ఆదే ఇది! 

“ఏ ముని వు(తునిచే నాన్ని యో భంగులన్‌ 

నేనుజుంబాటు నీ వాంట భావించుచున్‌ 

సాను నంపాద్దివై సైవు మాతపవు)లన్‌ 

ధీమవాత్తంబు నంధిల్లు నికిమ్మె యిన్‌” 

అన్న తెలుగులో రెండవ (సగ్విణి-తిక్కన రాసినది. అక్కడి నుండి “వగి;ణి' ఎలా మారా డో 
చూస్తే అబ్బూరి [ప్రయోగం తెలుస్తుంది. ఛందస్తులను నడిపించడంలో వె విధ్యం, అవకాశం 
అవగతమవుతాయి. 

“వినవీతుండై ధర్మ వేదిత్యబుద్దిన్‌ 

దనరొ)ందు నీవిట్లు దెన్యాతిరేకం 

బునం బొంది శళోకాగ్సి బొక్కంగంగుంతీ 

లనూజాగజుండాల్మ (దాయందకునే న్‌ ? ణి 

అన్న తిక్కన భుజంగ (ప్రయాత రచనకీ వరద భుజంగ (పయాతానికీ తేడా చూడండి 


432 వరదస్మృతి 


ఇదుగో- 

“నిజంగా నిషాద [వణీతం (వవంచ 

(వజానీకో గాథా (ప్రబంధం నమన్తం/ 

దుజూబెయ్యి వీనే మలో సారి నేన్తం! 

అజన్యానికే లోకమంతా నిబద్దం” 

ఈ పద్యంలో భావం, భాష, అభివ మారాయికదా? దానికి తోడు ఇది భుజంగ (పయాతమని 
తెలియకపోతే గేయంలా ఉరకలతో పాడుకోవచ్చుకదా! ఇదే వృత్తాన్ని ఎన్ని రకాలుగా నడిపించవచు నో 
చూపించారు వరద- 

“మరెన్సాళ్లు బాబూ! ప్రమాదం [వమాదం 

వరిన్సందులం మేము పాణాలకోనం 

వరాధీనులం మమ్ము వాధించుమోనం 

ఖరీదెంల్‌” ఇంకెంతో కాలం వివాదం?” 

ఇదంతా చూసే విశ్వనాథ వారు ఇలా అన్నారు- 

“నీ స్నేహితులంతా చందస్సుమీద విరుచుకు పడతారేం? వాళ్ళకు చాతకావాలి. కాని 
అందులో రాయటావికేం బాధ? నువ్వు రాసి చూపించావు కదా- ఇంకా ఏం కావాలి వాళ్లకి?” అని 
వరదతో"! 

ఏదైనా రూపాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఆ రూపం మీద పరిపూర్ణ తధికారాన్ని 
నంపాదించాలి ముందుగా. తరువాత అది పనికి రాదరకే అది తెలిసి పలికిన మాట అవుతుంది. 
అసలు ఆ రూపాన్ని గురించి తెలుసుకోకుండా, దానిలోని లోతు, ఎత్తు, వై శాల్యమూ అవగతం 
కాకుండా, దావిలో ఎలాటి (పయత్నమూ చేయకుండా దాని 'నోట్లో వడ్ల గింజలు వేయుట, 
నారాయణ మం[(తము చదువుట, కపాలం మోక్షం” (కపాలమోక్షం అనాలని కూడా తెలియక) 
వంటి మాటలు మాట్లాడుట విజ్ఞాలు పలికే మాటకాదు. దానిని విజ్ఞులు పట్టించుకోరు. ఆ 
అవనరమూ లేదు. 

అబ్బూరి ఇలాంటి ప్రయోగాలు (ప్రచారంలో లేని వృత్తాలలో చేశాడూ అంకే అదేమీలేదు. 
అందరికీ అందు బాటులో ఉండేవి, పద్యం రాయదలచిన (ప్రతివాడూ మొదట (పయత్నించేపి 
ఆయిన తేటగీతి, ఆటవెలది వంటి వాటిలోనూ చూపించారు ఆ ఎ విధ్యాన్ని 

“ఎనరక్కేడ 

పాడేది యింలో రాతి? 
నిదపోలోంది 

పావం ధరిత్రి! 
ఓదగావడ్డ 

వినులార! ఉరికి వెరచి 
గాయవడన 
సండల్లార్‌! కళ్లు లెరచి 


వరదన శతి 433 


బలుకు టల్లలు 

బెలతేకిండ! చితులఎనుక్‌ 

నిత్యబోతన్య 

రాగముందేమో? కనక 

లాభుసేముంది 

మీతదిక్షళవలన?” 

అన్నది గేయంలా పాడుకుంటానం కు అభ్యంతరం ఉండదు. కానీ ఈ నిలువు ముక్కల వెనుక 
దాగివున్నది “తేట గీతి అని మాతం గుర్తు చేయాలి. 

కంచుడేగలు, వెలుగు పిలుపులు పద్యానికి కొత్తవి. అవి వచన కవితల వారికి ఏమి అందిస్తాయో 
కానీ వరద రచనలో ఆటవెలదిలో ఒదిగిపోయాయి- 

“కలల నంజమనక కనుమూయ బోనిక 

కళవళించు గుండె కంచుడేగ?! 

ఎలుగు మూగనోయి వెలుగు పిలువు లేక 

తకృ_లాడు కొనుము రేయి ననలు” 

ఇలా (సగర, భుజంగ (పయాతం, (సగ్విణి, గీతం, కందం, ఆటవెలదిల వంటి సంప్రదాయ 
ఛందస్సులలో భాషలో, అభివ్యక్తిలో పరివర్తన తెచ్చిన వారు వరద. ఆయన చేసిన ఈ|పయోగం 
తర్వాతే ఆరుద ఈ [పయోగం చేశారు “త్యమేవాహంిలో. 

అయితే ప్రయోగం ప్రయోజనం ఏమిటి? అనేది ఒక (పశ్న అవుతుంది. (పయోగం కవిలోని 
“జీనియస్‌ లక్షణం. సావాసికి ఆత్మలోని దినుసు. సాహసి ఆయిన వాడు తన మేధోమధనం 
లోనించి పయోగాన్ని ఆవిష్కురిస్తాడు. అప్పటిదాకా వున్న రూప, భాష అభివ్యక్తులలో నూత్న 
వె విధ్యాన్ని సంధానిస్తాడు. తరువాతి వారు దానిని అంది పుచ్చుకుంశు మొత్తంగా కవితారూపంలో 
మార్పు వస్తుంది. మరి అబ్బూరి వరద (పయోగం ఏ ఫలితాన్ని సాధించింది? అంచే- 

సంప్రదాయ ఛందస్సులలో రాసే పద్య కవులు తమ (ప్రాపంచిక విజ్ఞానాన్ని పెంచుకోవడంలో 
వెనకబడ్డారు. పండగలకీ పబ్బాలకీ పద్యాలు రాస్తూ తృప్తిపడ్డారు. పద్యం రాస్తే బి.సి. నాటి ఫెలో 
అంటారేమోనని కొందరు భయపడ్డారు. “నవి పోదురు గాక నాకేటి సిగ్గోఆంటూ ఆ వెన్నెలే, ఆ 
పువ్వులే, ఆనాతి హసద్విశాలనయనలే ఆ వ్యూహమే అయిపోయారు. పై గా “పద్యానికేమీ ఆపద 
లేదు. అదలా నిలిచి పోతుంది. మిగిలినవన్నీ గాలి కవితలు” అనే ధీమా పెట్టుకున్నారు. పద్య 
కవులలో చాలా కొ ద్రిమందికే విశేష ఛందాలతో పరిచయం. ఎంతసేపూ నాలుగు వ పక్షాలూ, 
కందం, ఆటవెలది, తేటగీతి, ససం-మరో రెండు మూడు ఛందస్తులు ఆంతే! ఇలా కూపస్ట 
మాండూక్యంతో రాసీ పద్య కవి నిజమైన పద్యహంతకుడు! 

ఆ పరిస్థితిలో వరద చేసిన (ప్రయోగాన్ని అందుకున్న వారెవరు? పై గా “పద్యభాష' మార్చడం 
'పంచమహాపాతకాలు కొక ఆరవది” అనే అంధభక్తి ఉందాయె! వరద పద్యకవులకు మార్గాన్ని 
చూపించారు. సామర్థ్యానికి ఒక గీటు రాయిని చూపించారు. దాని మీద ఎవరి సామర్థ్యాన్ని వాళ్ళు 
పరీక్షించుకోవచ్చు. కాదంటారూ వరదకేమీ నష్టం లేదు-పద్యానికే ఆ నష్టం ఏదో! నాస్తి 


434 వరదస్మృతి 


'తేషాంయశః కాయేజరా మరణజం భయం! 
[అబ్బూరి వరద రాజేశ్వ రరావుకి-బుషి బుణ విముక్తి కోసం]-వల్లభ 
('ఆం(ధప్రభి, మే 24, 1993) 


Freedom within prison walls 


Prema Nanda kumar 


The passing away of Abburi Varada Rajeswara Rau recently has meant 
a definite loss for modern Telugu poetry. Varada was no prolific poet, but he 
began writing early. It was not surprising, for his father Abburi Ramakrishna 
Rau had already created waves as a poet and political activist. Like his father, 
Varada's interest in dramatics naturally left him no time to take on major 
topics for epic creations. A lyricist, Varada's most ambitious attempt was 
Cherakalam (Prison-time) which he wrote forty-five years ago. He was then 
in his twenties and was considered as a poet of great promise. 

In a recent re-issue of this work as part of his Kavitha Sanchika (1993), 
Varada has spoken of the events that led to his writing Cherakalam and the 
accident that prevented his publishing the same. Those were the days when 
youngsters like Sn Sn and himself were searching for a medium suitable to 
thier socialist leamings. Varada heard of a man imprisoned for killing his 
wife and children due to poverty. He had been restrained from suicide. When 
the world could not sustain him, how come it will not let him commit suicide 
either. Varada made use of this paradox to project the hapless condition of the 
poor people of this land. "This worldis akind of prison. We are bound forever 
within the walls' Such is the philosophy of the poem which was commended 
by Sn Sn (who wrote a poem Kalakalam at about the same time): 

"Our songs and play 

in Vizag of yore 

shone brilliant: 

that was wonderful. 

Dream-Time and Prison-Time 

blossomed as our first epyllions! 

0 Varada!" 

It was said that Sri Sri borrowed the only manuscript copy of Cherakalam 
from Varada and lostit. Varada could never get back the original mood. He 
managed to put together what he could find in rough notes and collection 
titled Andaka was received well. But for forty years the book has remained 
outof print. Fortunately Prabhakar Parakala has brought out anew edition of 


వరదస్మృతి 435 


the work with the original title affixed to the Andaka group. 

How far is Prison-Time relevant today. And how does it compare with 
contemporary poetry. Cherakalam was the work of an angry young man. 
There are angry young poets today as well. Whereas the diction used by our 
young poets spewing out anger 13 desecratory in the extreme, it 1s interesting 
to note that even when giving vent to frustration, Varada's poems have a 
consecratory tone. This is no doubt because of the highly romantic diction 
that throws out traditional similies and metaphors with a prodigal hand. It is 
natural for him to speak of the "reddish brilhance of the feet of the directions- 
bride" (digvadhu charanaruna deepti) or "my silent heart's longings of the 
autumnal night (nirupeda mowna hridayechchanu neti saradvibhavarin). 

Again, despite all the present ills, the opening bars of Cherakalam avoid 
any call to violence and speak of a definite bnght future: 

"It is not like the past. 

The olden days 

have passed by. 

Sign diaw close to us 

of the way to man's freedom!" 

And the present . Is'nt it terrible. The poet assures us that this 15 the last 
hell for humanity. 

"This is not the way 

for the world to be on the move. 

Will you not hear 

the first dream 

of our prisoner 

sleeping in a room 

void of light", 

The new earth can be ushered in only by a fearless humanity. As long as 
we would not allow the message of freedom that had been born in the course 
of history to be lost in selfishness, all will be well. But if we would allow the 
movement for freedom to break into festering sores due to pockets of egoism, 
woe unto man's future! What we need is not frustration but stern laughter. 
Remember, this crisis is our festival! Ee Pramadam mana panduga! 

Freedom is but a state of mind, says Varda's prisoner. "There is freedom 
with in the prison walls!No moment of liberty in the outside world!" Where 
is the meaning tolife if one does nothing but run after eamings and food. Day- 
to-day living isa waste if itis one long morning! How purposeless the life that 
is bound in the shackles of slavery! The prisoner of life wonders: Should he 
pity his own condition or mourn the condition of humanity. As for himself 
(the prisoner, the poet), this endless night is possibly the last pure moment of 
peace: 


436 వరదస్మృతి 


"In the hopeless life of darkness 

[ was a constant traveller 

of dream-pathways. 

For gaining Ananda 

I sought the good way 

in the writings of yeasterday. 

-In the dark yesterdays 

I longed for 

the unattainable good. 

Tam now left with a dream-life 

with houses made of airy-nothing". 

And yet the prisoner has dreamt a great dream and would rather warn his 
listeners. No return to the past! Do not be a reactionary to escape the present! 
That way lies racial suicide. For ever, march forward! Man had learnt the 
value of mutual help when tilling the soil. But civilization as such has been 
a suffocationg coat of mail. The possibility of gaining liberty from the present 
civilisation by entering the super-conscious state had been posited by Sri 
Aurobindo. But alas, he too died. But should that mark the condition as 
hopeless. 

Cherakalam is literally choked with death imagery and concludes with a 
sharp focus on the prisoner's wife: 

‘Sita and Chandramati 

were wives of rich princes, 

My unfortunate wife 

was the daughter of naked hunger. 

Born in poverty 

and to die in want 

is our life: 

a daily affair 

we decided to escape 

by committing suicide. 

First! killed 

my darling wife." 

Containing the early blossoms of a sincere artist Cherakalam has not lost 
any of its significances. Humanity continues its purblind attempts to peer at 
a possible light at the end of the tunnel that is choked by the nuclear menace. 
The poor and the downtrodden citizens of nations continue to destoy their 
near and the dear out of frustration and themselves seek freedom through a 
violent end. Sorrowing lies our land where the moral fibre is in tatters. The 
last [611 continues to be active and hence Varada's angiushed cry remains 
alive, emotionally provocative, a message of the wounded wayfarer, bloody 


వరదస్మృృటి 437 


but unbowed: 
Walk by yourself 


under the light of self-consoling eyes 
unconversing with the walking defeats 
Walk tireless 
Along streets straight and unreaching 
Do not lift the eyes 
At the reeling stars, unwatching 
The Weeping sky's prayer 
Walk in seach of unreached truth.” 
(Newstime', Sunday August 1, 1993) 





438 వరదనస ఇతి 


అ ధికారభాబాసంఘం ఆ ధ్యక్షత 


(మార్చి 1993లో అబ్బూరి వ రదరాజోశ్వూరరావుగారిని ఆం(ధ(వదేళ్‌ 
అధికారభాషానంఘం అధ్యక్షులుగా నియమించడం జరిగింది. 





శ ం డ్‌ ey hts క్‌ జ 
స ల! da a, లే 
re. bap. Try 
AT, కట 
॥ | శ్శ bt thy oy 
Wp" fF Ey (త్న్‌ 
| Woe 
4 శ్‌ టే! ర గ 


గుంటూరు, 


13.393. 
మాన్య శ్రీ వరదరాజేశ్వరరావుగారికి 


నమస్కారం. 
“అధికార భాషా సంఘం అధ్యక్షపదవి మీకు ఇవ్వటం చాల ఆనందం కలిగించింది. 
తెలుగును 'విద్యాద్వారం' గా తీర్చిదిద్దటానికి మీరుకృషి చేస్తారని ఆశిస్తాను. 


మీ వంచి మంచి కవిని, విద్వాంసుని భాషా సంఘానికి అధ్యక్షునిగా నియమించిన ప్రప్రే 
అభిరుచిని అభినందిస్తాను. 


“ఆధికార భాషా సంఘం” ప పర్యటనలో మ్‌రు తప్పకుండ గుంటూరు వస్తారని, వచ్చి మా 
ఆతిథ్యం 4 స ్వకరిస్తారని ఎదురు చూసాను. 


వరదస్మృతి 439 


మీరింకా ఎన్నెన్నో మంచి కవితలు రాయాలని నా కోరిక, 


4-5-41], 
కల్యాణిరోడ్డు, మీ 
చందమా లినగర్‌, రామమోహనరాయ్‌. 
గుంటూరు-/. 
® 
ముద్దసాని రాం రెడ్డ 
ఊటూారు పోస్టు, ఊటూరు,14.3.93. 


కరీంనగర్‌ -505505 

శ్రీయుతులు రాజేశ్వరరావుగారి దివ్యసముఖమునకు నమస్కారములు. 

నిన్నటి “ఈనాడు*లో మిమ్మల్ని అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా (ప్రభుత్వం 
నియమించినట్టు చదివి చాలా ఆనందించాను, మన భాషపల్ల, అభిమానం, అనురాగం, ఆదరణ గల 
మీలాంటి భాషాభిమానిని అధికారభాషా సంఘ అధ్యక్షులుగా నియమించడం అభిలషణీయం. 
అభినందనియం. మిమ్మల్ని హార్టికంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. .............=. 
శుభమస్తు! 

మీ 
రాంరెడ్డి. 


Rustumbada 
Machilipatnam 
15.3.93 


PK: M.P మవ పం. 
నీలాల వశావు | 


13వ తేదీ ఆంధజ్యోతి వార్త-'అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా ఆబ్బూరి' అని. చాలా 
సంతో షించాను అని వేరే[ వాయక్కరలేదు! 'దివి నుండి భువికి వచ్చావనిపించింది! ఆ సంఘ 
కార్యకలాపాల్లో నీదైన (ప్రత్యేక విధానం-ముదవేస్తావని ఆశిస్తాను. 

నికు నా శుభాకాంక్షలు; అభినందనలూను. 


సనో యం. | 


440 వరదస ఇతి 


కార్యాలయం : 242092 
గవాం : 248451 
కళాభవన్‌, పైడరాబార్‌-500 004. 


ర్ధముర పుర్కార గ్రహిత, పద్మలభూవత్‌ | 
డాని, నారాయణరెడ్డి, ఎం.ఏ, పిహెల్‌ డి, డిలిట్‌ st 
రా ప్రభుత్వ నాయ్బృతెక, బై పావ్యవహారాల వలహారారు . 


a (పభుత్వం 





et 
ళు 
(A On SLT gin A) 
Low 
halter sae? 


my So శనగ AU ~~ 
నన సన “థరని ae 
CAN DI 5 దందా (ద వడ Lewy 
ee 
బెంగ ననా MR Amn oA, 


న్‌ా Finn Sean మ 
Hw fun 69 ap హా Set 


సంపా 8 NN {9 రె క VAIN. 


ఏ 





వరదస్మృతి 441 


POST BOX NO. 5018 
SRIVIRINCHI BESANT NAGAR. MADRAS 600 090 


1.4.93. 
శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావుగారికి, 
నమస్కారం. 
మీరు అదికార భాషా సంఘానికి అధ్యక్షులుగా నియామకం అయినారని ఆ రధ పభ వారపత్రిక 
వల్లభాచార్యులవారి వ్యాసంలో చూచాను. 


చాలా సంతోషం. అభినందనలు. 
మీవల్ల తెలుగుకు మరింత (వామఖ్యం,. (శ్రేయస్సు చేకూరు తాయని ఆశిస్తూ 
భవదీయుడు 
శ్రీ విరించి. 


ఉగాది తర్వాతి ౩వ రోజు. 
3.4.139 బర్కత్‌ పూర. 
హై(దాబాద్‌ -27. 
శ్రీ వరదుడు అబ్బూరికి- రావలసిన గొప్ప పదవి రానే వచ్చెన్‌! 
ఈ విధమగు నాలస్యము కోవిదులకు తప్పదయ్యెకుమతుల వలనన్‌ | 
వేచి వేచి చూచి వేస్తివి పెద పెట్టు 
శ్రీ ముఖంబు చలువ చెప్పతరమె! 
కనుక పలుకు చుంటి కం|గాచులేషన్సు 
ఇప్పుడై న స్వీకరించి మిడుకు!! 
అంకితము జేస్తి బూతుపద్యాలనెన్నా 
పంపయుంటిని మానాన్న పచురణముల 
కాని కార్తైన టెలిఫోను కాలునై న 
జేయకున్నను మానె, జేజేలు నికు!! 
శుభాకాంక్షలు 
అధికారభాష కమీష 
న్నధికారికి మి|తవర్యుడబభ్బూరికినీ 
విధమగు పభసందేశము 
(గథియించితి పద్యములలో 
క కొనుమార్యా- bs న్‌ లా 


వా, 


తమవాడు 


442 వరదస్కృతి 





అనారోగ్యం - అంతిమ యాత్ర 


[1993, ఏపిల్‌ మొదటీవారంలో శ్వాసకోశవ్యాధి వల్థ వరదరాబోశ్వరరావుగారు 
అనారోగ్యానికి గురై, రాజధానిలో నిజాం ఆనుషతిలో ఏపిల్‌ 5 వ తేదీన చేరారు. 


రాజోశ(రరావుగారు నత్వరం కోలుకోవాలని కోరుకుంటూ, ఆయనకీ ధర్యం 
చెబుతూ దూరానవున్న బంధుమి(తులు ఉత్తరాలు రాశారు. ఊళ్ళ ఉన్నవాళ్ళు 
'తేరుచు చూడటానికి వచ్చేవారు. వారందరితో ముచ్చ టేంచాలని ఉళల్నా ముక్కులో 
గొట్లాలు ఉండటం వలన మాట్లాడ లోకపోయేవారు. తాము పడుతున్న బాధని 


నోటితో వ్యక్తం చేయలేక చిన్న చిన్న మాటల్లో నోట్‌ బుక్‌లో రాసేవారు. 
అంతబాధలోనూ ఆయన మాటల్లో చురకలూ చెణుకులూ చెక్కుచెదరలేదు. ] 





వరదస్మృతి 443 


R. Viswanatha Sastry 
15.12.15, Maharanipeta, 
Visakhapatnam, 


Dt. 13.04.1993. 
Dear Rajeswara Rao, 


I was shocked to learn you have been 111. Iam now relieved to know that 
you now 1 improving. I hope and wish that you would soon be your joyous 
and healthy self again. I have a strong desire to come and see you myself. But 
my doctors here have strictly advised me not to stir out and not even to go to 
court. Iam managing somehow with my juniors. My kidneys have proved 
disloyal to me and that is the whole trouble. 

I wish that there should be God or Gods above us so that I can pray him 
or them for you to get well sooner than later. We all cannot afford toseeyou - 
ailing, and in bed. Iam sure you will be very scon your old and young jolly 
and joking self again, going out of your way to help all and sundry and 
especially your frends. 

I have completed the novel which I promised to dedicate to Hanurao's 
daughter. Those who have read it, say itis good. if you are ina mood to read 
itI will send you xerox 000163 of the same. Apart from Hanurao's daughter, 
Iam dedicating the novel to my wife Ramam also who left me suddenly and 
in great frustration which event has left me in greater sorrow and troubles 
than I would like to admit. Iam so longing to see you and share my joys and 
sorrows with you. 

Youarea true fnend. You are a noble soul. There is none like you. With 
best wishes for your speedy recovery. 


Affectonately yours, 
(R.V. Sastry) 





444 వరదస్కృతి 


[వరద రాజోశ్వరరావుగారి ఆఖరి చెల్లెలు తిమ్మరాజు ఛాయాజూనకీ అమెరికానుంచి] 





ar 






IC CU 


a 


| 





పరదస్మృతి 6 i 


క 
గం get out hae 
కర్ణో 1౨ [16/93 


Get ell Soon dla 


గో 


















* తో శ్‌! క | 
5 లై fas “ ” ఇ గ్‌ 
కీ శ శ శే | న ఇ. ఆ నీ “uu ఇ ఈ గ 
శై, స i భో శ 4 ' క. ఇ శ్‌ ; 
క a క “ శ TT గ్‌ షి స్ట 2! న . we జి 7 శ 
న | es. లో షు Rr ల్‌ న్‌ pr ey ల 4 
థ్‌ షే జ్‌ ఖ్‌ 2 గ . 4 క్‌ 
i: లో ల్‌ ళ్ళ గ్లో న్యా అ అనీ నన ట్లో ల్‌ iis fF | 
రి లో ౯ 1 i | 
శి ణీ Fp (| 1 | 4 క గ్‌ 
- క గ్‌ 
ళ్‌ ‘ త్‌ే జీ 
న న్‌ 
క్షీ సన 











| ల్ల | శశి ల లా క 4 

సీ 11 స శ లతా 

వ ట్‌ స గ * AN "ల స కో ~ } $ ted |. కీ. | న + 
5 ఇల y (4 0 సె ళ | శ్‌ మ LAS " dil, rv భో + t 


446 వరదస్మృతి 


9.19.3 CBM Compound 
Visakhapatnam. 


17.4.93. 

(పియమైన వరద రాజేశ్వరరావుగార్కి, 
నమస్తే! 

మీ ఆరోగ్యం కబుర్లు హనూరావుగారి ద్వారాను, గోపాలక్నన్లగారి వుత్తరం ద్వారానూ తెలుస్తూనే 
వున్నాయి. మీరు త్వరగా కోలుకుని మళ్లీ మీ నవ్వులు చిందిస్తారని ఆశిస్తున్నాం. మీ ఆరోగ్యం 
పూర్తిగా బాగుంటుంది. ఆధై ర్యపడకండి. మళ్లీ మనమందరం మన విశాఖలో త్వరలో కలుద్దాం. 
నవ్వుల ఆనందపు పార్టీలు చేసుకుందాం. శాస్త్రిగారు నవల పూర్తి చేసి చాలా ఆనందంగా వున్నారు. 
పీ అనారోగ్యం కబురుతో ఆయన ఆందోళన పడ్డారు. రోజూ వెళ్లి ఆయన చుట్టూ చేరి మీ కబుర్లు, 
నవల కబుర్లు ఆడుకుంటున్నాం. ఛాయాదేవిగారిని ధైర్యంగా వుండమనండి. మీరు త్వరలోనే 
అనారోగ్యం నుంచి రిలీజు అవుతారనీ, సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ మా వరద రాజేశ్యరరావుగారిగా 
జోకులు పేలుస్తారనీ ఆశిస్తున్నాం. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ-వుంటాను. 


జ మీ : 
6 త్తటూం యీ నందం 
6 (/ 


అననన 





వరదస్మృతి త్త? 


[ ఆనువ(తిలోమంచం మీద ఉండగా మాట్లాడలేని స్థితిలో నోట్‌ బుక్‌ లో వరద 
రాజోశ్య రరావుగారు రాసిన లఘు వ్యాఖ్యలు: J] 


CY 
hg y (12% 
pi Val 3 2 bob 


[న్యూస్‌ చేపర్‌ చదివాక! 


గ 
భం. 


తనో © OY 
A శే 

he ET © aft 

భక py 


| VanT To FE 
లయోలా 
(గు ద/7లో ఉంచక 


[ఒక డాక్షరుగారిని “ప్యూర్‌ తెలుగు కాఫి-తెప్పించి ఇస్తాను తాగమని కోరారు] 
కలే ట్‌ 
ఖా సం కశ ళో J PY id 
Den Em శీ o జ Gy సీ 


‘క ఏజన్‌ మనింట్లొ పెట్టుకోకూడదా అని అడిగారు] 





వరదస్మృతి 449 


32 Wal 
/ ర }; [om 
whe’ ety 


[అక్కడ జరుగుతున్న వైద్యం పట్ల అసంతృప్తి వెల్లడించేవారు] 
త్త ఆ 
2) JRLS 
[2 కస ds 
ఇ చసన wf 
Cet 
Voy వ్‌. 


కం 
Pau రా 





[“విల్‌పవర్‌” ఉంటు తొందరగా నయమవుతుందని చెప్పినప్పుడు 'బిల్‌ పవర్‌ "కూడా ఉండాలి __ 
ఆని చమత్కరించారు ఆ స్థితిలో కూడా] 


OW (శ A Fly 


ప 


eC Ov 
టో [2 { ON: 


WU 


స్ట క! శ. [చెయ్యి ఒణుకుతూంకే సంతకం సాధన చేశారు] 


[న్యూఢిల్రీలోని వెల్లింగ్‌టన్‌ హాస్పిటల్‌ గురించి] 


450 వరదస్మృతి 


[1993, మే 3వ తేదీన అబ్బూరి వరదరాజోశ్చురరావుగారు ఆఖరి శ్వాస 





ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డీ గారు, శ్రీ, పీవి. రాజే శ్యరరావుగారు, 
శ్రీ ఏ. జనార్ధనరెడ్డి గారు, మొదలైన వారు] 


సాహితీమూర్తి అబ్బూరి కన్నుమూత 
మహానగర్‌ (ప్రత్యేక ప్రతినిధి [ మాడభూషి (క్రీ ధర్‌ ] 


హైదరాబాద్‌, మే 3: శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు మరణించారు. ఈ రోజు ఉదయ 
విజామ్స్‌ వైద్య విజ్ఞాన సంస్థలో ఒక (ప్రముఖ సాహితీమూర్తి కన్ను మూశారు. నిరంతరం 
' సాహిత్యాన్ని, (ప్రజాహి తాన్ని ఉఛ్వాస నిశ్వాసాలుగా జీవించిన అబ్బూరి కృత్రిమ శ్వాస పరికరాల 
సాయంతో నిమ్స్‌లో కొద్ది రోజులుగా శ్వానకోసం పోరాడుతున్నారు. 
శ్వాసకు సంబంధించిన ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ లో కోలుకుంటున్నారని అందరూ 
అనుకుంటున్న తరుణంలో అబ్బూరి మరణించడం ది(గ్బాంతి కలిగించింది. స్వేచ్చా జీవి, 
సంభాషణా చతురుడు అయిన అబ్బూరి ఆసుషతిలో కృతిమ శ్వాసయం(త్రాల వెర్లతో, 
ఆక్సిజన్‌ గొట్టాలతో, ఇం ట్రావీనస్‌ సూదులతో, మానిటర్లు, ప్పాస్తర్ణ మధ్య బంధించిన యోధుడులా 
కన్పించారు. స్వతం[త వ్యక్తిత్వమే ఊపిరిగా బతికిన అబ్బూరి ఊపిరి కోసం యంతాలమీద 
ఆధారపడడాన్ని కూడా సహి ంచలేదు. ఎన్నోసార్లు వాటిని లాగేసుకుంకే ఆయనకు నచ్చజెప్పడం 
ఎవరి తరమూ కాలేదు. ఈ యం(త్రాలవల్ల, బలహీ నతవల్ల ఆయనకు హాయిగా మాట్లాడుకునే 


వరదస్మృతి 451 


అవకాశమే లేకపోయినా మాట్లాడినంత సూటిగా ఘాటుగానే వాక్యాలురాసేవారు. గొట్టం ద్వారా 
[దవ పదార్థాలనే స్వీకరించిన అబ్బూరి వణికే చేతులతో చిన్న కాగితాల మీద చేసిన ఆసుషతి 
సంతకాలు ఆయన చతురతకు చివరి సాక్ష్యాలుగా ఆయన భార్య అబ్బూరి ఛాయాదేవి వద్ద 
భ| దంగా ఉన్నాయి. అ... ౪౭06౭020 

“మానాన్నగారు అబ్బూరి రామకృష్ణారావు వలె నేను సాహిత్యాన్ని సీరియస్‌గా తీసుకున్నాను. 
అంతేగాని సీరియస్‌గా పనిచేయలేదు. నేనూ అంతే” అని ఒక ఇంటర్వ్యూలో శ్రీ, అబ్బూరి వరద 
రాజేశ్వరరావు చెప్పుకున్నారు. “నేను సాహిత్యాన్ని సీరీయస్‌గా తీసుకున్నాను గనుకనే కొద్దిగా 
రాశాను. రాజకీయాలకు దూరంగా ఉంటాను. నాది నవ్య మానవతావాదం. ఎం.ఎన్‌ .రాయ్‌ గారి 
(ప్రత్యక్ష అంతేవాసిని. నా జీవితంలో నాకదో గర్వకారణమైన అనుభూతి అని శ్రీ వరద 
రాజేశ్వరరావు స్వయగా చెప్పారు........... 


ముఖ్యమం (త నిహాళ్‌ 


హైదరాబాద్‌ మే 3: ఆం(ధప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడు, (ప్రముఖ సాహి తీ వేత్త 
జర్నలిస్టు శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు ఈ రోజు ఉదయం నిమ్స్‌లో మరణించడం 
ముఖ్యమంత్రి, ఆయన మి(త్రుడు శ్రీ, కోట్ల విజయభాస్కర రెడ్డి తీవ సంతాపాన్ని, దిగ్భాంతిని 
వ్యక్తం చేశారు. 

సంతాప సందేశంలో శ్రీ, కోట్ల అబ్బూరితో తన చిరకాల స్నేహాన్ని (ప్రస్తావిస్తూ తెలుగు 
సాహి త్యానికి, నాటకానికి, పుస్తకపపంచానికి పాతికేయ రంగానికి అబ్బూరి సేవలు మరువ 
జాలనని అన్నారు. 





'వరదో చితపటానికి పూలమాల వేసి 
శ్రద్దాంజలి ఘటిస్తున్న ముఖ్యమంతి శ్రీ శీ కోట బ్ర విజయభాస్కర రెడ్డిగారు] 


452 వరదన్మృత్రి 


అబ్బూరి నిలకడ న మేధావి. ఆలోచనల్లో అసమానమైన జాన్నుత్యం కలిగినవ్యక్తి, అబ్బూరి 
సమయస్ఫూర్తి హాస్య వ్యంగ్య ధోరణి నన్నెప్పుడూ ఆకర్షించేవి అని శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డి 
పిర్కొన్నారు. అంతటి మంచి 'స్నేమితుడిని కోల్పోవడం నాకు వ్యక్తిగతంగా తీరని నష్టం అని 
ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రి శ్రీ కోట్ల ఈ వార్త తెలియగానే బాగ్‌ లింగంపల్లిలోని శ్రీ అబ్బూరి ఇంటికి వెళ్లి 
ఆయన మృతదేహంపై పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులర్చించారు. ఆయన భార్య శ్రీమతి 
ఛాయాదేవిని ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. 


8, అబూ రి వరద రాజేశ (రరావు భౌతిక కాయానికి అధికార లాంఛనాలతో అంత్య( క్రియలు 
జరుగుతాయని (ప్రభుత 0 (ప్రతినిధి ఒకరు చెప్పారు. 


జ 
rh 
న్‌ 


(“మహానగర్‌”, సోమవారం, 3.5.1993) 





[అబూ రి వరద రాజేశ గరరావుగారి సంస్మరణార్థం వేద పఠనం చేస్తున స సందర ్రంలోా 
బాగ్‌ లింగంపల్లిలోని స్వగ ఎహంలో] 


వరదస్మృతి 453 





[అబ్బూరి వరద రాజేశ్యరరావుగారి ఆస్థికల నిమజ్జనం చేన్తున్న అబ్బూరి గోపాలక ఎమో 
అత్తలూరి నరసింహరావు, హరి, మొదలై నవారు-విశాఖపట్నం సము[దంలో] 


ఆధునికులలో అతినవ్యుడు వరద 


గోపాల చక్రవర్తి 
నిమ్స్‌ ఆసుప(తిలో మృత్యువుతో ఇంచుమించు ఒక నెల రోజులు హోరాహోరి పోరాడి 
ఆఖరి నిమిషంలో ఎందుకో వరద పోరాటం చాలించాడు. లేకపోతే ఆయన ఇంత త్వరగా 
ని మ్మమించడం ఏమిటి? ఇంకా నాయంకాలాలు, ఉదయం క ఎమ్టైరావుగారితో ఆయన వాహ్వాళి 
వెళ్తున్నట్లుగానే వుంది. రోజుకు నాలుగు సార్లు ఫోను చేసి పచ్చాపాటీ మాట్లాడుతున్న ట్లుగానే 
వుంది. 

“ఆచట పుట్టిన చిగురు కొమ్మెన చేవొ అన్నట్లు అబ్బూరి వారించ్హా ఆంతా కళారాధకులే. 
సాహి త్యం లో, చమత్కార సంభాషణలో అబూ రి రామకృష్ణారావుగారి తనయుడనిపించుకున్నాడు 
వరద. ఆయన పాత తరానికీ నేటి తరానికీ సేతువు వంటి వాడు. టీ.ఎస్‌.ఇలియట్‌ వలె వరద 
గొప్ప క్షాసిసిన్టు. మళ్లీ ఆధునికులలో ఆధునికుడు. . 

ల ఆయన బహుముఖ (పజ్ఞాశాలి. రొ, (పభుత్వం ఆయనను ఆడికారభాషా నంఘం 
అధ్యక్షుడిగా ఇటీవలనే నియమించింది. కాని విధి మరోలా తలిచింది. 

వరద చేయకుండా వదిలేసిన పనులు చాలా ఉన్నాయి. ఆందులో వొకటి “స్వీయ కథో 
రాయడం. ఇది నిజంగా ఒక ఆధునిక క్లాసిక్‌ అయేది. కొన్ని ర్మాష్టాల ముఖ్యమం(తులతోనూ, 
కొందరు కేంద మంతులతోనూ ఆయనకు సని హి త పరిచయం వుండేది. ఈనేపథ్యంలో ఢిల్లీ 
రాజకీయాల గురించి ఆయన ఒక (గంథం రాస్తే ఎంతో సమాచారం మనకు లభించేది. 


454 


పరద స్మృతి 


ఇటీవలి కాలంలో అంత చమత్కార |[పియుణ్ణి మరొకరిని చూడలేదు. మనం ఏ పదం 
ఉచ్చరిస్తే దాని మీద “పన్‌” చేయగల సామర్థ్యం ఆయనకుండేది. 
అంత త్వరగా వరదమనల్ని వదలి వెళ్లిపోతారని ఎప్పుడూ అనుకోలేదు. వరద మేడిసన్‌ లో 
వున్నా బాగ్‌ లింగంపల్లిలో ఉన్నా ఆయన బాణీ వొక్కటే. ఇప్పుడు స్వర్గవాసులు ఆయన 
హాస్యానికి తల్ల| కీందు లవుతూ వుంటారు. 
వరద వరదే. ఆటిువంటి సాహి త్యవేత్తను ఇంకొకర్ని నేను చూడలేదు. ఆయనకిదే (శద్దాంజలి. 
('ఆంధధ(ప్రభ, మే 4, 1993.) 


సాహితోప జీవి 
దిక్కులేని జనులకు - 
లేలువు కనన కనులకు 
పురౌతనం మంచిది 
వురోగచున మెందుకు? 


బలంలేని జనతకు 
ఫలం బెడన చరితకు 
మరోయుగం దేనికీ 
మంచికౌని దానికీ 


వసీదీకలల బొమ్మకు 

భానకాలమమ్మకు 

మందిమేలు కోరక 

ముందు చూవు చూడక! 

దాదాపు నలభై ఏళ్ళ కిందట అబ్బూరి వరద రాజేశ్వరరావు ఇలా కవిత్వం రాసినప్పటి' 
రోజులతో పోలిస్తే (ప్రస్తుతం తెలుగు కవితా రీతికి పోల్చుకోలేనంత తేడా కనిపించొచ్చు. అబ్బూరి 
వరద రాజేశ్యరరావుతో పాటు కలం పట్టిన అనేక మంది కలాల్లో సిరా ఏనాడో ఇంకి పోయి 
ఉండొచ్చు. వారి చిరునామా కనుక్కోవడం విశ్వవిద్యాలయాలలో ఏపేటా కుప్పతెప్పలుగా 
ఉత్పత్తి చేస్తున్న పరిశోధకులకు తప్ప అన్యులకు సాధ్యం కాకపోవచ్చు. మరికొంతమంది వారే 
ఉహోంచలేని కవితా శిఖరాలు అధిరోహి ౦చి ఉండొచు ఎ- ఈ రెండు జాబితాల్లో వరద రాబేశ $రరావు 
కనిపి ఎంచకపోవచ్చు. 

మరణించే నాటికి అబ్బూరికి 70 ఏళ్లు కాని ఆయన కలానికి షష్టిపూర్తి అయింది. పదో ఏమి 
“తపోభంగం ఏకాంకిక నాటిక (పచురించారాయన. ఈ అరవై ఏళ ఎ కాలంలో తెలుగు సాహిత్య 


రంగంలో వచ్చిన (ప్రతి మార్పుకు చేర్పుకు ఆయన (పత్యక్ష సాక్షేకాదు, (పతి క్షణంలోనూ 
పాత్రధారి. ఈ ఆరవై ఏళ్ళ కాలంలోనూ పుట్టిన గిట్టిన సాహిత్య (ప్రక్రియలు, సాహి త్య జీవులు 


వరద స్మృతి 4ర్‌ర్‌ 


'వరదిను కాదని జరిగిన సంఘటనలు కావు. ఆయనే చెప్పుకున్నట్టు ఆయన జీవితమంతా 
సాహి త్య లోకంలోనే గడిచింది. అయితే రాయడం కోసమే రాయకపోవడం వల్ల ఆయన రచనల 
రాశి పెరగలేదు. ఆయన జీవిత కాలంలో సాహిత్య రంగంలోనే కాక, సామాజికంగా వచ్చిన 
మార్పులకు కూడా ఆయన దూరంగా ఉండలేదు. ఎప్పటీ కప్పుడు (పతిస్పందిస్తూనే ఉన్నారు, 

అబ్బూరి రామకృష్థారావుగారి వ్యక్తిత్వం కూడా వరద రాజే శ గరరావు మీద గాఢమైన (ప్రభావం 
చూపింది. 

రామకృష్ణారావుతోపాటు కలసి “నటాలి' తరపున నాటకాలు (పదర్శించడం దగ్గర్నుంచి నిత్యం 
సాహిత్య జీవుల్లో కలగలసిపోయి తిరిగే అవకాశం వరద రాజేశ్వరరావుకు కలగడంవల్ల ఆయన 
బతికివున్నన్నాళ్ళూ అదే సాహితీ [సవంతిలోనే గడిపారు. పైగా తెలుగు సాహిత్యం ఆధునిక 
రీతుల్ని లొంగదీన్తున్న సమయంలో ఉన్నందువల్ల వరద రాజేశ్వరరావు (ప్రయోగాలు చేయడానికి 
కూడా వీలైంది. 1953 ఉసెంబర్‌ లో “హైదరాబాద్‌ లో తెలంగాణా రచయితల సంఘం (పథమ 
వార్షికోత్సవ సభలకు శ్రీ, శ్రీ, ఆరుద ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి వరద ఇంట్లోనే మకాం 
పెట్టారు. ఆ రెండు రోజుల్లో శ్రీ శ్రీ, ఆరుదతో కలసి అబ్బూరి “మే మే” రాశారు. ముగ్గురు 
రచయితలు కలసి సంయుక్తంగా రాయడం అప్పటికదే మొదటిది కావచ్చు. ఆ తర్వాత ఒకరికన్నా 
ఎక్కువమంది, మరీ ఇటీవలి కాలంలో అయిదుగురు కలిసి రాసిన కవితలు వచ్చాయి. 

తెలుగుసాహి త్యానికి ముగ్గురేసి కవులకు కలసి ఏదోవిచి తమెన లంకె ఉన్నట్లుంది. (ప్రాచీన 
సాహిత్యంలో కమితయం ఉంది. ఆ తర్వాత (శ్రీ, శ్రీ లెక్క (ప్రకారం తిక్కన, వేమన, గురజాడ- 
ఈ ముగ్గురే ఎన్నదగిన కవులు. దీన్ని ఆరుద కొంత సవరించి వేమన, గురజాడ, (శ్రీ, శ్రీ మాతమే 
మెచ్చదగ్గ కవులన్నారు. కాని ఆరుద ఆ తర్వాత మనసు మార్చుకుని శ్రీ శ్రీ మరణం తర్వాత 
ఈ జూబితాలోంచి (శ్రీ, శ్రీని తొలగించి నారాయణబాబు పేరు చేర్చారు. ఈ కవితయాల 
దృష్టితో చూస్తే తాలిసంయుక్త కవిత “మేమే” లో వరద ఉండడం ,[పత్వేకంగా గమనించదగ్గ 
విషయం. అంతకన్న ముందు (1943) ఏలూరి, కుందుర్తి బెల్లంకొండ రామదాను కలిసి 
“నయాగరా వేయకపోలేదు. కాని ఆది సంయుక్త కవిత కాదు. 

ఇలా అన్ని సాహితీ [సవంతులతోనూ వరద రాజేశ్వరరావుకు సన్నిహి త సంబంధం ఉండడం 
వల్లే ఆయన జ్ఞాపకాల పుట్టు “కనన కుతూహలంి ద్యారా తెలుగు సాహితీ చర్మితకు కేవలం 
తారీఖులు దస్తావేజుల తబిసీళు కొక వ్యక్తులు, వారి అనుబంధాల సముచ్చయాన్ని ఆందించగలిగారు. 

అబ్బూరి రామకృష్ణైరావు కుమారుడు ఆయినందువల్ల, విపరీతమైన సాహి త్యాభిలాష, అభినివేశం 
కల వారై నందువల్ల, ఆయన జీవిత భాగస్వామి కూడా సాహి త్యోప జీవి ఆయినందువల్ల ఆయన 
బతుకంతా సాహి తీ రంగంలోనే కలిసింది. 

సాహితీ రంగాన్ని అంటిపెట్టుకున్న వాళ్ళందరికీ తప్పని తిప్పలు వరద రాజేశ్వరరావును 
కూడా వదలలేదు. రాను రాను ఆయనలో సినిసిజం ఛాయలు పెరిగాయి. దీనితో లోకం 
తననుదాటి పోలేదన్న ఆహం పెరిగింది. ఆయనను దగ్గరగా ఎరిగినమి[తులు ఈ లక్షణాలు బాగా 
గమనించగలిగారు. “మేమే” రాసింది “నేనే అనే దాకానూ, కవులంశుముందు రామకృష్ణారావు, ఆ 


తర్వాత తనూ అనే దాకా వెళ్ళింది ఈ అహం. ఇలాంటివాటిని వదిలేస్తే వరద ఆద్యంతం సాహితీ 


వరదలో జీవించిన సాహి త్య్వోపజీవి. | : 
(సంపాదకీయం, ఆం| ధభూమి”, ఆదివారం, మే 9, 1993) 


456 పరద స్మృతి 


రాజకీయ, సాహిత్య రంగాల్లో కలగలసిన “వరదో 
సుల్తాన్‌ బజార్‌, మే. 14 (న్యూస్‌టుడే: 


ఏ వ్యక్తిలోనై నా (పత్యేక లక్షణాలు కలగలిసి ఉంటే వాటిని వెలికి తీసి అవి అందరికీ తెలిసేలా 
జాతికి ఉపయోగపడేలా చేయాలనే తపన అబ్బూరి వరద రాజేశ్యరరావులో ఉండేదని డా! 
బూదరాజు రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం సాయం(తం సుల్తాన్‌ బజార్‌ లోని శ్రీ క ఎప్షదేవరాయాం(ధ్ర 
భాషా నిలయంటో అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన అబ్బూరి సంస్మరణ 
సభకు ఆయన అధ్యక్షత వహి ంచారు. ఈ సందర్భంగా ఆయన (ప్రసంగిస్తూ వరద రాజే శ్వరరావుతన 
రచనల్లో వ్యక్తు లను ద్వేషించారు కాని సాహి త్యాన్ని ద్వేషించలేదన్నారు. రాజకీయంగా సంబంధం 
ఉన్న వారికి రాజేశ్వర్‌ గా సాహిత్యపరంగా సంబంధం కలిగి ఉన్న వారితో వరదలా ఆయన 
కలిసిమెలిసి ఉండేవారన్నారు. వరద బాల్యం నుంచే తన తం(డితో తిరుగుతూ నాటకరంగంలో 
ఆసక్తి పెంచుకొన్నారని అన్నారు. రాజేశ్వరరావు తన 14వ ఏటనే ఒక పుస్తకాన్ని రచించిన 
గొప్పకవి అని ఆయన కొనియాడారు. రాజే శ్వరరావు చేసిన సేవలను (ప్రముఖ కవులందరూ కలిసి 
ఒక పుస్తకంగా రచించి ముందుతరానికి తెలిసేలా కృషి చేయాలన్నారు. 

కోదాటి నారాయణరావు మాట్లాడుతూ, రాజేశ్వరరావుతో తనకున్న పరిచయం, తీపి 
గుర్తులను సభలో తెలుపుతూ స్మరించుకొన్నారు. భాషా నిలయం కార్యదర్శి ఎం.ఎ ల్‌. నరసింహారావు 
మాట్లాడుతూ రాజేశ్వరరావు ఒక మేధావి, స్నేహశీలి, రచయిత అని కొనియాడారు. వరద 
అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే గొప్ప వ్యక్తీ అని అన్నారు. తదనంతరం సభలో 
పాల్గొన్న (ప్రముఖులు వరద రాజేశ్వరరావును కొనియాడుతూ వారి అభిప్రాయాలను, గత 
జ్ఞాపకాలను సభలో వెల్లడించారు. అంతకు ముందు కోదాటి నారాయణరావు అబ్బూరి చితపటానికి 
పూలమాలవేసి | శద్దాంజలి ఘటించారు. 


(“ఈనాడుి, శనివారం, 15 మే 1993) 


శ్రీమతి ఛాయాదేవి గారికి, 
నమస్కారం 
శ్రీ వరద రాజేశ్వరరావుగారి మరణం నాకు చాలా దుఃఖం కలిగించింది. ఏదో చిన్న 
complaint తో hospital లో చేరారను కున్నాను గాని మ ఎత్వువు కబళించనున్న దనుకోలేదు. 


అధికార భాషా సంఘం అధ్యక్షుని హోదాలో గుంటూరు వస్తారని, మా ఇంటికి వ స్తారని 
ఆశిస్తున్న సమయంలో యీ ఘోరం జరిగింది. 


మేధావి, సాహి తీవేత్త స్నేహశీలి, వరదగారు లేరంటే మా బాధ చెప్పలేనిది. మీ అనుబంధం 
గొప్పగా మేమందరం తలచుకొనేటంత గాఢమైనది. పరిణతమైన విద్యాబుద్దులు గల మీరు ఆయన 
లేవి ఒంటరి జీవితాన్ని గడపటం కష్టమైనా ఆత్మస్తెర్యంతో ముందుకు సాగగలరని ఆశిస్తాను. 


ఖు 
శావషేటూవా పూష 


తి 
వరద స్మ 457 


Dr. DN. Rao & Vizag, 
Mrs. D. Visalakshi, Dt. May 4, 1993. 
Dear Chaya Devi garu, 


The news of Varada's demise was most shocking. Words cannot express 
the depth of our feeling of loss. Our most heart- felt condolences to you 


on the sad bereavement. 
Yours sincerely, 


శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారికి, 


శీ వరదరాజేశ్వ రరావు గారి అకాలమృతి నాకు తీవ సంతాపాన్ని కలిగించింది. అధికార భాషా 
సంఘం అధ్యక్షులుగా ఆయన నియామకం జరిగినప్పుడు నేను రాసిన ఆభినందన లేఖకు ఫోన్‌ 
ద్యారా కృతజ్ఞతలు చెప్పారు. 

ఇంతలోనే ఆయన పరమ పదిస్తారని ఎవ్వరూ అనుకోలేదు. 

మీకూ, మీ కుటుంబ సభ్యులకు నా హార్దిక సంతాపం తెలియజేస్తున్నాను. 


AVS 


4.5.93 | 


Nandun Ramamohna Rao 


శ్రీమతి ఛాయాదేవి గారికి, 
(ప్రఖ్యాత సాహి తీవేత్త సహృదయ మితులు శ్రీ, అబ్బూరి వరద రాజే శ్వరరావుగారి మరణ వార్త 
విని ద్మిగ్బాంతి చెందాను. ఈ దుఃఖ సమయంలో మీకు నా గాఢసంతాపం తెలియ చేన్తున్నాను. 


శరస రా చరా ఖు 


Led 


458 వరదస్మృతి 


5౨. Bhargava 
G.S త్ర 95-101, Gulmohar Park, 


New Delhi, 


May 7, 1993, 
చి! ఛాయాదేవిగారికి ఆశీర్వచనములు. 


I was shocked to read the sad news in the newspapers. I feel bereaved by 
the loss of a friend of more than three decades of association and shared 
interests. So Ican imagine your loss. Byt as an elder person, let me console 
you and try to share some of your sorrow. The very strength of your love for 


him should sustain you through this ordeal. May God be with you in the 
effort. 


May his soul rest in peace. 


బ్లు 


7.5.93, 


నరసాపురం. 
సోదరి ఛాయాదేవిగార్కి, 


అ|కుపూరిత అభివందనాలు. 


Uy రాజే శ రరావుగారు మరణించారనే వార్త విని అవాక్కయిపోయాను. పుఘ్ట్రడు దుఃఖం 
పారుకుంటూ వచ్చింది.వెంటనే వచ్చి వాలి పోదామనుకున్నాను. కానీ? టిక్కెట్సులేవు. నడిచి 
అయినా వచ్చేద్దామనే ఆతృత. ఉత్తరం రాద్దామంకే మనసు ఎ ఒప్పడం లేదు, చేతులు రావడం 
లేదు. 

ఎదైనా ఊరు వెడితేనే ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తుంటాం. తిరిగి రాని [పయాణం- 
వెళ్లిపోయారు అదీ చెప్పకుండా! ఇహ ఆబాధ వర్షనాతీతం. అది అనుభవిస్తున్న వాళ్లకే తెలుస్తుంది. 


ఎల్లప్పుడూ జోక్సు వేస్తూ నవ్వుతూ నవ్విస్తూ మల్లెపువ్వులా ఉండే మన రాజేశ్వరరావుగారు 
ఇహ మనకు లేరంపే నేను నమ్మలేకుండా ఉన్నాను. హాస్పిటల్‌ లో చూసిన చూపే ఆఖరి చూపు 
అవుతుందని ఊహి ంచలేకపోయాను. 

చక్కగా జంటపక్షుల్లా ఉండేవారు. ఆ జంటని విడదీసేశాడు. ఎంతో మందికి ఉపయోగపడే 
వార్ని తీసుకెళ్లే బదులు నాలాంటి సత్తురూపాయిని తీసుకెళ్ల కూడదూ? వాడికి మంచి వాళ్లే కావాలి. 

ఇన్నాళ్లకి ఇన్నేశ్లకి ఆయన్ని గుర్తించి మంచి పదవి ఇచ్చారు. ఆ పదవికి పదును పెట్టకుండానే 
ఆయన్ని తీసుకెళ్లిపోయాడా భగవంతుడు. ఆ పదవి ఆయన్ని (పభుత్వ తలతో 
తీసుకెళ్ళడానికే ఉపయోగపడిందా అనే బాధ కలుగుతోంది. 

మావారికి మంచిమి[తులు. మా పిల్లలికి మంచి సలహాలిస్తూ మంచిబాటలో నడిపిస్తూ పెద్ద 


దిక్కులా మా కుటుంబం పట్ల మీ hed చూపించిన ఆదరాభిమానాలకు మీమెంతో 
బుణపడి ఉన్నాం. 


వరదన్మృతి 459 


పల్లలు లేరనే లోటు లేకుండా అందరి పిల్లల్ని మీ పిల్తల్లాగే చూసుకున్నారు. ఢిల్తీలోన్తూ, 
హైదరాబాదులోనూ మా పిల్లలున్నా మీరున్నారనే థె దై ర్యంతో 6 ఉన్నాను. ఇప్పటికీ ఎప్పటికీ వాళ్లు 
మీ పిల్లలే. వారులేని లోటు ఎవరూ తీర్చలేరు. పిల్లలు మీపట్ల ఇదివరకటికంటే ఇప్పుడు మరింత 
బాధ్యతగా ఉంటారు. ఉండాలి. తప్పదు. 

భగవంతుడు వేసిన శిక్ష అనుభవించక తప్పదు. జరిగినవి నెమరువేసుకుంటూ జ రగబోయేవి 
ఊహించుకుంటూ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ, వారు మన(పక్కనే ఉన్నారని 
ఊహి ౦చుకుంటూ కాలక్షేషం చెయ్యడం కంటె మనం చేసే దేమీ లేదు. 

మీరు చదువుకున్నవారు. కవయి[(తులు. ఎన్నో చూసిన వారు. నేను మీకు చెప్పే అంతటి 
దాన్నికాదు గాని నామనస్సుండబట్టలేక ఈ నాలుగు ముక్కలు రాయలేక, గుండె బరువుని, 
దుఃఖాన్ని నాలో నేను అణచుకుంటూ రాస్తున్నాను. 

ధైర్యంగా ఉండండి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆయన బాధ్యతలు మీమీదపెట్టి 
వెళ్ళారు. సమాజానికి మీ సేవ ఎన్నో విధాలా అవసరం. ఆ తృప్తితోటి జీవితాన్ని సాగించాలి. 

ఇద్దరూ ఒకసారి పుట్టామా? ఒకసారి పోవడానికీ ఆంటారు పెద్దవాళ్లు. అవన్నీ ఊరడింపుమాటలు. 
కష్టసుఖాల్గోపాలు పంచుకుంటూ కలిసి కాపురం చేసినవారు అంతతే లిగ్గా తీసుకోగలమా? మరణం 
సహజమని తెలిసినా సరిపెట్టుకోలేం. మానవ మా(తులం. అయినా తప్పదు. గుండె దిటవు 
చేనుకోండి. 

ఆయన ఆత్మకు శాంతిని, మీకు 'నాసానుభూతిని తెలియజేస్తూ, 

ఇహ ఉంటాను. ఇట్లు 
౧, కాళ ౩76౧ 


[పరకాల కాళికాంబ]. 


నేచెళ ఎ వేణుమాధవ్‌, వాసవీకాలవీ 
అస్మద్‌ (శ్రేయోభిలాషులు వరంగల్‌ - 12. 
శ్రీ మతి అబ్బూరి చాయాదేవిగారికి 8-5-93. 


మీ వేణుమాధవ్‌ నమస్కారములు. 
మీ వారి మరణవార్త, వార్తా పతికలలో చదవగానే నా మనస్సు కకావికలై పోయింది. ఇలా 
జరుగుతుందని కలలో కూడా ఊహి ంచలేదు. ఘోరం జరిగిపోయింది. రోజూ బయల్లేరు దామని 
అనుకోవడం ఎండ తీవ్రత వల్ల బయల్దేరలేకపోవడం జరుగుతుండడం వల్ల ఉత్తరం (వ్రాస్తున్నాను. 
మిరు ధే ధైర్యంగా వుండాలి... 
అస్మద్‌ (శేయోభిలామలు, మీ వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్న 


చంళ్యువము 


460 వరద స్మృతి 


M-35 Greater Kailash-1, 
New Delhi-1 10048. 


May 8, 1993. 
Dear Mrs. Rau, 


Itis with deep shock that we came to know of the passing away of my very 
dear friend. My wife and I wish we could be with you at this time. 
please do accept our heatfelt condolences. 
Although-Rajeswar and I didn't meet each other since my visit to your 
place a few years back, we have always remembered you and thought of you. 
With regards from both of us, 
[PS] 


It's only this moming that Icame to know (from a fend) of the sad news- 
I missed the news item in the papers. 


yours sincerely 


R.M. Pal. 


S.M.Y. Sastry M.A.B.L. 


Retd. Deputy Municiapal Commissioner. 
అబ్బూరి ఛాయాదేవి గారికి, 


10.5.93 


ఒక రోజు సాయంకాలం, రేపు వరదకి ఉత్తరం (వాయాలి, ఈ నెలాఖరిలోగా హెదరాబాదు 
రానున్నాననీ, కొన్ని విషయాలు మాట్లాడాలనీ పేర్కొంటూ, అనుకున్నాను. ఆ మరునాడు 


ఉదయమే వరద రాజేశ్వరరావు పోయాడన్న వార్త ీడియోలో విని నిర్హాంత పోయాను. 
ఆసుప(తిలో మరణం సంభవించిందని తరవాత 110065 లో చదివాను......... 

1933లో కాబోలు ఆతనిని మొదట చూసినది. నాకు కావలసిన వాళ్లు. నాకంలు చిన్నగానే 
పోయారంటె మరీ బాధపుడుతోంది. నాకు కలిగిన ఖేదం. మీకు కలిగిన వియోగానికి సానుభూతి 
తెలియజెప్పు కోడానికి తిన్నని మాటలు సు ఎరించడం లేదు. 


భవదీయుడు, 


యమా ల 
నప 1 


యజ్ఞన శౌ (స్త. 


వరద స్మృతి 461 


G.V.G Krishnamurty 
Res: 9B Dr. Zakir Hussain Marg, 


New Delhi-110003 
10th, May 1993. 
Dear Smt. Chaya Devi Garu, 

The sudden news of demise of my valued friend Shn Abburi Rajeswara 
Rau, whom I always treated as my elder brother shocked me 30 much that I 
could not do a thing except sending a phonogram expressing condolences to 
you on behalf of myseif and my family. I enjoyed his guidance and affection 
for nearly three decades. I always admired his razor-sharp mind, his intellec- 
tual excellence and magnificiet sense of humour even in times of extreme 
difficulties. As a poet, writer and thinker he earned a valued place not only 
among his contemporaries but admiration as well of younger generations. 

I can never forget in mylife, the appreciation, encouragment and support 
Ireceived from both of you in my most trying years. When I was getting the 
news on telephone and from others that he was steadily improving, myself, 
Padma and Babu felt relieved. But we never imagined God to snatch him 
away from us so soon. I spoke 10 my wife Padma, who is still in Chirala, on 
phone and she was also stunned and shocked by the news. 

What Can I write to you expect expressing our deep condolances to you 
in your ternble time of distress. 

Only thing we could do is to pray God that his noble soul may rest in 


peace. 
Most Sincerely Yours 


G.V.G. Krishnamurty 


x 
కాళీపట్నం రామారావు 
గజపతినగరం 
తే, 12.5.93. 
శ్రీ, మతి ఛాయాదేవి గారికి- 
నమస్తే, 


అమ్మా! జరిగిన దానిని, మాబోటి వారిమే తట్టుకోలేక పోతున్నాము. మిమ్మల్ని ఎలా 
ఊరడంచగలం౦? అయినా తప్పదు. మనసు దిటవు పరచుకొని వారు దిగవిడచిన పనులుంకే పూర్తి 
చేస్తూ రచనలో బాధను మరిచి పోయే [ప్రయత్నం చేయండి. అది సాధ్యమా? సాధ్యమని 
రాచకొండ విశ్వనాథశ్మాస్తిగారు చేసి చూపేరు. రామంగారి కాల ధర్మం, రావిశాస్త్రి గారిని ఎంతగా 
కుదిపిందో దగ్గరున్న వాళ్లకే తెలుసు. నలభై యేళ్లగా సన్నిహి త పరిచయంలో ఆయన కంటతడి 
చూసి ఎరగను. రామంగారి మృతికి ఓ రోజల్లా ఆయన కన్నీళ్లు కార్భగా చూసేను. ఆ తర్వాత- 


తం పరద స్మృతి 
ఆ తర్వాత యీ దుఃఖానికి తోడు యింకెన్నో ఒత్తిశ్లలో ఉన్న శాస్త్రిగారు అంతవరకూ రాస్తూ 
వచ్చిన నవలలో (ఆరు నెల్లుగా) మిగిలిన సగం నిండా నెల కాకండా రాసి ముగించేరు. మొత్తం నవల 
మూడు వందల పేజీలు పైన. 


ఉంటాను. 
కా. రామారావు. 
P.S. నిన్ననే వారిని కలిసేను. వెళ్లగానే వరద పోయేడు అన్నారు. ఆయన ఆరోగ్యం ఏమీ 
బాగులేదు. బయటకు రావడం లేదు. కారా. 


15.5.93. 

సోదరీ, వరదకు ఛాయవలె ఇంతకాలం సాగించిన నిబతుకులో ఇవాళ ఛాయ మ్మాతమే 
మిగిలింది. వరద ఆస్స!తిలో చేరిన రోజున నేను ఉస్మానియాలో గుండెజబ్బుత నే ఉన్నాను. మా . 
అమ్మాయి వై. లలిత ఏప్రిల్‌ 29న వరద ఆ (క్రితం రోజే నిమ్స్‌లో చేరినట్లు చెప్పింది. నేను 
ఏపిల్‌ 16న ఆస్పతిలో చేరి 27న డిస్పార్జీ అయినాను. వరద కొత్త ఉద్యోగవార్త నన్ను ఎంత 
ఆనందపరచిందో, మే ౩వ తేదీ రాతి టి.వి.లో మరణవార్త అంత ది(గ్భాంతి కలిగించింది. యస్‌. 
కృష్ణారావుగారికి వెంటనే ఒక కార్డు రాశాను. నా ఆరోగ్యం సరిగా లేక ఆస్పతతికి కాని మీ ఇంటికి 
కాని రాలేకపోయాను. నీకు నా (పగాఢ సంతాపం తెలియచేస్తున్నాను. అంతకన్న ఏం చేయకలం 
ఎవరైనా. 

ఎ.యల్‌. నరసింహారావు 


M.Ram Reddy, M.A. B.C.]. 
F.L. Journalist. 


Post: UTOORU, 
Karimnagar, 


Dt. 15.95.93. 

శ్రీమతి చాయాదేవిగారికి నమస్కారములు. 
మీరు దయతో పంపిన (శ్రీ రాజేశ్వరరావుగారి ఛాయా పటం అందింది. 37 వసంతాల దీర్ణ 
కాలానంతరం నా మి(తున్ని నా బంధువును కలుసుకున్నంత ఆనందం కలిగింది. “గోలకొండ” 
ప(తికలో పని చేస్తున్నపుడు మీ ఇంటికి మితులతో రావడం జరిగింది. నాటినా స్నేహశీలి, 
ఆత్మీయుడు, సహృదయుడు ఇక లేడన్న పరితాపం నన్ను పదిరోజుల నుండి వెన్నాడుతూనే 
ఉంది. ఒక్కొక్కరుగా మా కాలంవారంతా కన్ను మూస్తున్నారు. రసిక జనంలేని ఈ సమాజంలో 


నేనెందుకుండాలి? రావుగారి కంటె నేను రెండేళ్ళు చిన్నవాన్ని. 27 సంవత్సరాల నుండి 


మోడుబారిన వృక్షంలా నిరర్థకంగా, పేలవంగా నన్నాదేవుడెందుకు (బతికించాలి? అనీ ఎ సవ్యంగా 
ఉన్న వారి జీవిత గమ్యాలు “వెలుగు లేని వై రాశ్య” జీవితాలై నపుడు, నా బతుకునకొక 


వరద స్మృతి 463 


అభిలషణీయమగు “దివ్య పదార్ధం" ఉంటుందా? రావుగారి జీవితమే స ఎప్నాల తూలిన 
(బతుకై నపుడు, నా జీవిత ధ్యేయం గాలి మేడల పేకమేడ గాక మరొక కెలాకాగలదు....... 


మాం 


క్ల 


Dr. A. Jaya Prabha 
A-43, 
Moulali Railway Colony, 
Hyderabad. Hyderabad, 
19.5.'93. 

అబ్బూరి ఛాయాదేవిగారికి, 

రైల్ఫో విశాఖ వెళుతూ, పేపరులో వరదరాజేశ్వరరావుగారింక లేరన్న వార్త చదివాను. కవన 
కుతూహలమైన ఆయన కబుర్లు గుర్తొచ్చాయి నాకు. నవ్వుతూ, నవ్వస్తూ మళల్లెపువ్వులాంటి 
నలగని బట్టలతో కూర్చునే, సాదరంగా వరదరాబేశ్యరరావుగారి రూపం ఒక్కసారి నా కళ్లముందు 
స్ఫురించింది. బాధగా నేనూ, సూర్యనారాయణా ఆ జ్ఞాపకాలన్నీ పంచుకున్నాము. ఆయన 
ఎడబాటుని తట్టుకోగల శక్తి మీకుండాలని కోరుకుంటూ, 


ఆత్మీయంగా 


ణ్‌ జన 
AOE, 


20.5.93 
పరంగల్లు. 
శ్రీమతి అబ్బూరి ఛాయాదేవిగారికి, 
నమస్కారం. 
వరద రాజేశ్యరరావుగరారి వియోగ దుఃఖంలో వున్న మిమ్మల్నెలా సమాశౌ సించాలో 
తెలియటం లేదు. మీరీ పరిస్థితిని ధె ర్యంగా ఎదుర్కొని నిలబడాలని మాకోరిక. వరద రాజేశ్వరరావుగారు 
లేని లోటు మీ ఒక్కరిదే కాదు. మొత్తం సాహిత్య (పపంచానిది. మీ దుఃఖంలో పాలు పంచుకొనే 
సాహితీ బంధుబ్బందం వుందని గుర్తుంచుకోండి. మీరు ఒంటరికాదు. మేమందరం మీతో ఉన్నాం. 
ఉంటానిక, 
మీ 


మః ళ్‌ క) 
శ ల 


కాత్యాయని. 


‘464 


వరద స్మృతి 
Viswanatha Publications, 
31-3-7, Viswanadhapuram 
Maruthinagar, Vijayawada-520004. 1-6-93, 


పూజ్యులైన వదినగారికి, 
నమః, 

అన్నగారైన “వరది గారితో నా వ్యక్తిగత పరిచయం కొద్దికాలం నుంచే అయినా వారితో 
సంభాషీస్తున్నంత సేపూ నాపసితనం నుంచీ సన్నిహి తంగా ఉన్నట్టుగా ఉండేది. అదే జన్మాంతర 
సాహ ఎదం కదా! 

ఎప్పుడూ హుషారుగా పలకరించే ఆయన ఇకలేడు అనుకోవడం బాధగానే ఉంది. కాని ఈ 
మృత్యువు అని వార్యమెన “సనాతన” ధర్మం. ఎవరి “చివరి మాటెనా” యిదే! 

త్వరలోనే హైదారాబాద్‌ వస్తాము. 

మీకు చెప్పగల వాళ్లోగాను. ధైర్యం అవలంబయేత్‌ ! 

పు[తసామానుడై న మీ మరిది 


| నా. 


విశ్వనాథ పావని శాస్తి. 


భీమ్స, 
9-6-93. 
ఛాయా దే విగారికి, 


వరద పోయినట్టు పేపర్లో చూశాం. మీ అ[డస్‌ తెలియక ఇన్ని రోజులుగాను మీకు ఉత్తరం 
రాయడానికి. 


మీకు నా హృదయ పూర్వక సానుభూతి. మిమ్మల్ని హైదరాబాదులో చూసినప్పుడు ఎంతో 


సంతోషమైంది నాకు. అన్నేళ్ల తరవాత మళ్లీ వరదని కలుసుకోవడం. వరదేకాకుండా మిమ్మల్ని 
చూడడం ఎంతో బాగుంది. 


-తాన శతరూా గై /చ్యాలతు 
How 


$ 
॥| 





నరద స త్ర 


463 
"KALAPRAPURNA" Vijayawada. 
Dr. B. Rajanikanta Rao 26.6.93 


శ్రీమతి అబ్బూరి ఛాయాదేవికి, 
నా సోదరుడు, ఆప్తమి[తుడు, సచ్చాతుడు, వరద ఇంత త్వరగా కాలపు తరగల “వరదోలొ 
నురుగై పోతాడనుకోలేదు. వార్తా మాధ్యమాలు 70 ఏళ్లు దాటినట్టు (ప్రకటించినా అటువంటి 
సర్వాదరపా(తుడయిన మితుడు (ప్రయోజకుడు అనుకోకుండా వెళ్లిపోతే అకాల కాలగతే! 
మీ వెలితినీ బెంగనీ పంచుకోడానికి ఆలస్యంగా అయినా, నా తరపునా మా ఆవిడ సుభ్మద 
తరపునా, మీకూ మీ ఆడపడుచులకూ మరుదులకూ కుటుంబాలకూ మా హృదయపూర్వక 


lee OTD vay 


లో 
యాం 3 
ఉం | 


శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారికి, 29.6.93 
అమ్మా! 
వరద రాజే శ్వరరావుగారు ధన్యజీవి. ఆయన తీపి గుర్తులను మననం చేసుకోవడం తప్ప మనం 
చింతించనవసరం లేదమ్మా! 
తట్టు 
నమస్కారములతో 


ర! 


శి 


సం: 


ఆరుద 20.77.1995 


ఆప్తులు ఛాయాదేవిగార్కి నమస్కారాలు. వరద మరణ వార్త పేపర్‌ లో చదివాక నాపగాఢ 


సంతాపాన్ని, హృదయ పూర ఏకమైన నా సానుభూతిని మీకు తెలియచేయ లేక పోయాను. కారణం 
మీ చిరునామా నా దగ్గర లేకపోవడమే. 


'వరద జ్ఞాపకాల వరదలో...” అనే వ్యాసం ఆంధ్రజ్యోతిలో రాశాను సమగ ఆం్యధసాహి త్యం- 
ఆధునికయుగం మలికూర్పు రాసేటప్పుడు వరద గురించి రాస్తాను. 


ఈసారి హైదరాబాదు వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చి స్వయంగా ఇంకోసారి 


నాసానుభూతి తెలియచేస్తాను. ర వ్‌ నియ యం 


బ్రోకల్ళి 


466 వరదస్మతి 


HL Patter tava 
a. { 1 Mr The Hindu 
> J D> Madras-2, 
10.8.93. 
Dear Chaya Devi garu, 


I never thought I will write to you. When Rajeswara Rau passed away, 
I heard the news in Delhi which I was vising after 10 years. My son Naga is 
there and Iand my wife went to visit him. The news came as a big shock for 
only a few days earlier I learnt about his new assignment... Three days later 
Rajeswar Rau was no more. I was greatly upset and so did members of my 
family. Please accept our sincere condolences on your bereavement. As 
Viswanatha Sastri wrote in his article, we have known him for 60 years and 
we maintained the most cordial relations. It was my luck that I renewed my 
contacts with him in Delhi and those 15 yrs are unforgettable. I imagine we 
metalmost everyday. Sastri wrote a graphic account... As a student he never 
bothered about his studies in the sense that he had no ambition to top the list. 
He had a contempt for people who laboured hard to achieve small gains. He 
loved his friends and was deeply loyal to them. 1 was one of them and | 
enjoyed his friendship immensely. It is a great pity he passed away 50 
suddenly. 

I can't write more and I hope to see you when I come to Hyderabad. 

with Best wishes 
yours sincerely 


క్‌ 
© ELC 


ద దా es 
Pattabhi. 


[ఇంకా సంతాప సందేశాలూ, లేఖలూ పంపినవారిలో - డా! ఏల్చూరి విజయరాఘవరావు, శ్రీ 
గిరిజా కుమార్‌, శ్రీమతి ఎస్‌. అ(వ్రఫ్‌, శ్రీ శ్రీ, విరించి, శ్రీ, వేమూరి వెంకయ్య, డా! బి. మినోఛా, 
డా! ఎ. గజానన్‌ రావు, శ్రీ కె. సాబాజీరావు, శ్రీ కె. శ్రీ రామమూర్తి, శ్రీమతి పి. విశ్వేశ్వరీ 
శివరామన్‌, శ్రీ మతి మాలతీరావ్‌, శ్రీ నరేందర్‌, (శ్రీ ఎం.వి. రావు, డా. (పేమా నందకుమార్‌, 
శ్రీ సత్తిరాజు వెం.న. సోమయాజులు, (శ్రీ ఎన్‌.ఎస్‌. సాయిబాబా, శ్రీ సిహెచ్‌. కామేశ్వరరావు, 
, శ్రి రాపోలు సత్యనారాయణ, శ్రీ (ప్రేమ్‌చంద్‌, శ్రీమతి సరోజిని, శ్రీ ఊట్ల కొండయ్య 
మొదలైన వారూ, జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ లై(బరీ ఉద్యోగులూ ఉన్నారు. 1 


న్నే 


వరదస్మృతి 467 


అబు ర మాతని బహురూపం! 


వాకౌటి పాండురంగావు 

“దెవాయ్యాతయె నేడు నందోవోమయ్యె 

దోశబుల్ల రాజక బహిర్రేశమయ్యె 

(వన్తుతౌంధ నారన్నత రంగమందు 

నంది మాగధులే పేరు పొందగలరు?!” 

ఆంటూ కవితలకు తప్ప అన్యములకు తలవంచని ఏడు పదుల వీరుడు ఏడేడు లోకాలు దాటి 
వెళ్లిపోయాడు. 

1963 లో నేను ఢిల్లీలో మొదట కాపురం పెట్టినప్పుడు, అద్దె కొంప కోసం వెతికి చివరికి 
కరోల్‌ బాగ్‌ లోని పూసారోడ్డు మీద 15వ నంబరింటి డాబామీద వాటాలోకి దిగాను. దిగగానే ఆ 
ఇంటి పంజాబీ యజమాని “ఫస్ట్‌ ఫ్లోర్‌ మే ఏక్‌ మదరాసీ రావ్‌ సాబ్‌ రహ్‌తే హైం అన్నాడు. 

ఆ తర్వాత [కింది వాటాలోకి వెల్లితే ఎదురయ్యారు జలపాతం వంటి నవ్వుల వరద 
రాజేశ్వరరావుగారూ, (వశాంత గోదావరిలాంటి ఛాయాదేవిగారూ! 

ఆ రోజుల్లోనే వాళ్లింట్లో ఒక పెద్ద మ్యూజిక్‌ సిస్టమ్‌ ఉండేది. ఆయన వద్ద దేశదేశాల సంగీతాల 
రికార్డులుండేవి. అందులోని ఈజిప్షియన్‌, అరేబియన్‌ వాద్య సంగీతం గుండెను తొలిచి వేసేలా 
వుండేవి.... ఆయన ఆలైడ్‌ పబ్లిషర్స్‌లో ఎడీటరు. వాళ్ల ఇల్లు ఒక సరస్వతీ మహలు. ఆ రాజధాని 
నగరంలోని ఐపీలు, విఐపిలే కాక ఆంధనుండి వచ్చిన నటులు, (పయోక్తలు, కవులతో 
కళకళలాడుతుండేది. 

ఆ తర్వాత, ఇటీవల ఆయన భాగ్యనగరంలో స్థిరపడ్డాక చాలా సార్లు కలిశాను. సాహి త్యరంగంలో 
దిగజారిన విలువలను చూచి ఆయన ఎంతో ఆవేదనతో మాట్లాడేవాడు. శ్రీ, శ్రీ, కుందుర్తి, 
జరుక్‌, పురిపండా లాటి హేమాహేమీలతో నేస్తం నెరపిన ఆ అసలు సినలు కవి “స్యీయకృతి నొక 
దాని చేధరించి పదవులకయి నానా మంతి పదములంట పద్యకర్తలు, సాహితీ వర్తకులును” 
(భమ్మపట్టిస్తున్న సాహిత్యపు విలువల గురించి కన్నీరు కార్చేవాడు అబ్బూరి. 

పద్యమంటే ఆయనకు (ప్రాణం. “తెలుగు పద్యాన్ని ఒక్కొక్క రొక్కొక్క విధంగా 
చదువుతారు, పాడతారు. అట్లా వివిధ రీతుల్లో పాడేవారి నందరినీ ఒక వేదిక మీదకు చేర్చాలి. AN 
evening with Telugupoetry అని ఆల్హాటప్పా సభా మందిరాల్లో కాక దర్జాగా ఒక ఫైవ్‌ స్టార్‌ 
హూటల్లో పెట్టించాలి. వీడీయో తీయాలి. ముందు తరాలకోసం దాచాలి. తెలుగు పద్యాన్ని 
అరబారీ మీద కూర్చోపెట్టి ఊరేగించాలొ అని తహతహలాడేవాడు. 

అట్లాగే జువ్వాడి గౌతమరావుగారి “రామాయణ కల్పవృక్ష గానాన్ని వీడీయో తీయించాడు. 
హైద్రాబాదు రిట్మ్‌ హోటల్లో, వొఖలో రావి శాస్త్రీ సప్తతి సందర్భంగానూ ఆ గానాన్ని ఏర్పాటు 
చేయించాడు. 

దువ్వూరి రామిరెడ్డి పద్యాలను పాడించడానికి 'న భూతో నభవిష్యతి" అన్న చందాన ఒక సభ 
ఏర్పాటు చేయాలి అన్న ఆయన కల నిజమయి 1992 లో ఇంచుమించు అంతా సిద్దమైన దశలో 


468 


ఆ సభకు అధ్యక్షత వహి ంచవరిసిన శ్రీ లక్షణయతీం[ దులు కన్నుమూయడంతో అది వాయిదా 
పడింది. ఆ పండుగను గనుక ఏ తెలుగు విశ్వవిద్యాలయంనారో ఏర్పాటు చేస్తే ఆనాటి ఆ 
ఆకాశమ్మీద అబ్బూరి తప్పకుండా అవతరిస్తాడు, ఆనందిస్తాడు! 

కవిత, నాటకం, ఇంగ్లీషు ఎడిటింగ్‌ -ఈ మూడు లోకాలను బొపాసన పట్టిన (తివి కముడు- 
ఒకనాటి ఉజ్వల యుగం నుంచి నేటి నికృష్ణపక్షం దాక చూచిన అపురూప యాతికుడు, అందరికీ 
నెచ్చెలి జోకుల సమాట్టు, నిష్కల్మషమైన నవ్వుల రేడు అబ్బూరి వరద రాజేశ్వరరావు. 
'నాట్యగోష్టి', కవన కుతూహలం' లో ఆయన విశ్వరూపం కానవస్తుంది. కంకర రాళ్లు 'కె లాస 
పర్వతాలుగా చలామణి అవుతున్న నేటి ప్రపంచాన్ని చూడలేక దూరంగా వెళ్లిన హిమగిరి శిఖరం 
అబ్బూరి. 

A very worthy son of a worthy father ! ఆయన్ని తెలుగు వాళ్లు మరవలేరు! 

(సరషోదోకేయం, ఆం(ధపభ సచి(తవారపష్యతిక, మే 19.25, 1993) 


Abburi Varada Rajeswara Rau 
IP. Vaman Rao] 


The ways of destiny are inscrutable, whether itis in respect of individuals 
or nations, the hour of triumph may also turn out to be a moment of defeat or 
set back. Itis a sign of a jsut order, if merit in anyone if he chose to withdraw 
into‘a cell of seclusion, is recognised. ....the appointment of Sri Abburi 
Varada Rajeswara Rau, a fine writer, a fine poet and a journalist who 
contributed to Telugu literature without any hope of reward or return has to 
be welcomed. It is sad that within a short time of his taking charge as 
Chairman of the Official Language Commission, Sri Rajeswara Rau passed 
away on May3, after battling for life for about 4 weeks in the hospital, even 
as he had struggled in his early career to get work according to his taste. In 
addition to all his literary endeavours, it was as Editor in the Allied 
Publishers, New Delhi, where he worked for several years that he seems 10 
have found satisfaction. 

"Varada" as he was affectionately called by his friends came from a 
literary background. His father late Sri Abburi Ramakrishna Rau was, a 
literateur with a revolutionary fervour. Father and son came under the 
influence of MN. Roy whose battle-cry was radical humanism. Varada was 
well-versed in theatre arts and....he produced plays. 

He made good friends in political and literary circles and maintained 
2006 contacts with influential persons by the charms of his personality, his 


వరదస్కృతి 469 


ability to converse meaningiully with onginality and ouispokenness..... 

I have known Rajeswara Rau for well-nigh 45 years. We were in close 
touch with each other in all his ups and downs till he left Hyderabad. He was 
a lively conversationalist, with a cutting humour which came to him irresist- 
ibly and flowed like water. while he could be relentless opponent, he could 
also be a staunch friend who could stand by you solidly... 

His death is a loss to the State and to the Telugu literature in particular... 

(New Swatantra Times' May 1993.) 


“వరదకలంి 


ఆస్సతిలో చేరడానికి ఒక్క నెలరోజుల ముందు ఆయన అధికారభాషా సంఘానికి 
అధ్యక్షుడయ్యారన్న వార్త అందరికీ ఆనందం కలిగించింది. ఆధికార భాషా సంఘానికి ఇప్పటికి 
ఆర్హుడై నవారు నాయకత్వం వహి ంచబోతున్నారు...ఈయన హయాంలోసనై నా తెలుగుభాషకు 
కొంత మర్యాద దక్కావచ్చు అని చాలా మందే ఆగించివుంటారు. ఆటువంటీ అవకాశం తెలుగు 
భాషకు లేదో.... తెలుగువాళ్ళకే లేదోకానీ, అధికార భాషా సంఘంతో హస్తస్సర్శ కూడా 
చేయకుండానే అబ్బూరి వరద రాజేశ్వరరావుగారు అనారోగ్యం కౌగిలిలోకి వెళ్ళవలసి వచ్చింది. 
ఆ కౌగిలి బిగి కౌగిలేఅయి, ఈ నెల 3వ తేదీన ఆయన కన్నుమూశారు. అబ్బూరి వరద 
రాజేశ్వరరావుగారు అప్పటికి డెబ్బయ్యవ పడిలోవున్నా, మానసికంగా గచ్దారసిపారే సాహి త్యపు 
వరదకాలంలోనే వున్నారు. మొక్కవోని కవన కుతూహలంతోనే వున్నారు. (ప్రథమ [పణయమంత 
మధురంగా పద్యాన్ని మరింత |పాణ(పదంగా స్మరించుకుంటూనే వున్నారు. నన్నయ్య చెప్పినట్లుగా, 
పు(తగాాత పరివ్యంగ సుఖంపాందు తున్నట్టు పద్యాన్ని హృదయానికి హత్తుకునేవున్నారు. 
అబ్బూరి వరద రాజేశ్వరరావు గారు అబ్బూరి రామకృషమ్ణారావుగారంతటి వారి అబ్బాయి అన్నది 
ఆందరికీ తెలిసిందే. (క్రీ శ్రీ, విశాఖ తనకు చిన్ననాటి నేస్తాలేకాదు, చిరకాలపు నేస్తాలు. ఆయన 
తన విశిష్ట సేవలందించింది ఒక్క సాహి త్యానికే కాదు, జర్నలిజానికి కూడా.... అబ్బూరి వరద 
రాజేశ్వరరావుగారి రచనలను అబ్బురంగా చూసేవారుకూడా ఆయన నుంచి, ఇంకా రచనలు 
రావాలని కోరుతుండగా, 'సీ($యకథి లాంటిది కూడా పూర్తి చేయక పోవడం ఆశాభంగం 
కలిగించేది. అందుకు “అందాకా వున్నవే చాలు అనుకోవడమే మిగిలింది. 

కవర్తమూన కవిత వీమిటో తౌలుసా వరదా? 

ఆది భూత భుతవ్వాలమధ్య 

(టాన్స్‌వరెంట్‌ వరదా”. 

(“ఆంధ్రజ్యోతి సచ్మిత వారపఃత్రికో, 21.5.93) 


470 


వరదస్మృృతి 





వరద రాజేశ్యరరావుకొక పూలహారం! 
నామిని సుబహ్మణ భం నాయుడు. 


1982లో నేను ఎస్వీ యూనివర్శిటేలొ ఎమ్మెస్సీ చదివేటప్పుడు మెయిన్‌ బిల్లింగ్‌ ముందర, 
“సెనేట్‌ హాలులో ఈ రోజు 'భాష-సాహిత్యం' అనే అంశం మీద ఆరు(ద మాట్లాడతాడు. అందరూ 


రండి!” అని ఒక బోర్లు పెట్టుండినారు. మెయిల్‌ బిల్లింగ్‌ ఎలో మేథమేటిక్సూ, స్టాటిస్టిక్సూ, 
ఎకనామిక్సూ మా(త్రమే చెప్తారు. నేనా బోర్డు చూసి, “కోతి నాకొడుకులు! తెలుగూ ఇంగ్రీమూ 
చెప్పే ఆర్ట్స్‌బ్లాక్‌ ముందర పెట్టాల్సిన బోర్డును ఈడపెక్టేసినారు! అనుకుంటా మేథ్స్‌ 
డిపార్టమెంట్‌ లోకి దూేసీ సందేళకంతా-బతికి పాయ్‌ నాంరా బగమంతుడా-అని చెప్ప 
యూనివర్సిటీ రోడ్డెక్కేసి చూద్దునుకదా! నాపక్కన్నే ఆరుద్ర! జుబ్బా ఏ జామాతో బుజానికొక 
సంచీ తగలేస్కోని మల్లెపువ్వుమాదిర్హా పోతావుండాడు కవి. 

ఆయన్ను ఆరు(ద అని నేనెట్ట కనిపెట్ట గలిగినానరశే-ఆప్పట్లో తిరప్తిలో మల్లెపూవు అని 
ఒక సిల్మా ఆడింది. దాంట్లొ ఒక కవి వుంటాడు. వాత్డెత్తి నెత్తిన బెట్టుకోని పూజించకుండా 
లోకమంతా దాఎ పనిలొ అది వుండి పోతింది. ఆయితే ఆ కవి చచ్చిపాయ్‌నాడూ అని తెలియంగానే 
లోకంలో వుండే వాళ్లందరూ ఎవరి నెత్తిమింద వుండే బరువును వాళ్లు పారేసే ఆ కవి నెత్తి పెట్టుకోని 
"బంకాయలు కొట్టడం, కర్పూరాలు వెలిగించి ఆరతులు పట్టడం! ఇట్టా నసననగా నడస్తాది సల్మా. 

ఆది కవిని గురించి తీసిన సిల్మాగదా దాంట్లో కవుల్ని చూపిద్దాం కాసేపు పాపం-అనుకోని 
డై'రెక్లరు ఆరు దనూ వేటూరి సుంద ర్రామమూర్తినీ చూపించినాడు. కెమరాముందు క్‌ ఇ ఏనందుకు- 
ఇదెక్కడి పీడరా సామీనారాయణా! ఆని ఆర్నుద సిగ్గు పడతా తలకాయ గీరుకోని కొంచేపు 
గమ్మనుంకే కెమెరా పాటికి కెమెరా చేసేదేంలేక శోభన్‌ బాబు దగ్గిరికెళ్ళి పాయు గండేది. అవితే, 
ఆరు(ద్ర ధాటీగా వుండి, “కవిత కోసమె నేను పుట్టాను, కవిత కోసమె కలం పట్టాను” అనే రీతిలో 
ఏదో పద్యం వినిపించినాడు. 

అదంతా చూసినోణ్లీ గావడంవల్ల ఆరు ద్రను వక్క కొరికినంత సేపుచ్చా గుర్తు ప్చేసి, 
“నమస్కారం సార్‌” అన్నాను. ఆయన గూడా నిమ్మళంగా “నమస్కారమండీ” అన్నాడు. “ఏం 
సార్‌ నడిచొస్తుండారు?" అన్నాను. దీనికాయన, “కాసేపునడిస్తే మంచిది గదండీ. నాకిది 
అలవాకే!" అన్నాడు. ఆంతటితో గమ్మనుండి పాయ్‌ నేనాయన్ని దాటుకోని నాదోవన్నేను 


వరదస్మృతి 471] 


వాచ్చేనుంకే నేను మిట్టూరోళ్లైందుకవతా? “ఏం సార్‌, ఈ మధ్య సిల్మాపాటలు రాయకుండా 
బాగా తగ్గించేసినారే!” అన్నాను. “ఇప్పుడు చాలా చెత్తవస్తోంది గదండీ. మనమేమిటి రాస్తాం, 
వాటితో సమానంగా!” అనేసి అన్నాడు. ఈయన వేటూరి మింద దొబ్బుదలతో వుండాడనుకోని 
నేనాయన్ని (కాసు చేస్తా, “అదేం అయ్యుండదు లెండి, మీరు వేటూరితో పోటీ పశ్లేరనుకుంటా. 
ఆశేసుకోబోయి పారేనుకున్నాను-తీస్కండీ, గుగ్గు గ్గగ్గు గృడిస్పుందీ తీస్కోండీ అంత 
హిట్‌ సాంగ్స్‌ మీతో అయ్యేపనేనా?” అవి ఆయన మానం తీసేసినాను. నన్నాయన కంటద్దాల్లో 
నుంచి నిమ్మళంగా చూసి నవ్వినాడు. అంతే, ఏమన్హేదు. 

మళ్ళా నేనే, “మీకు పాటకు ఎంతిస్తారుసా?" ఆనడిగినాను. “ఇంత ఆని ఖచ్చితంగా 
ఏముండదండీ. అయిదొందలూ ఇచ్చే వాళ్లుంటారు, వెయ్యేసి ఇచ్చేవోళ్లూ వుంటారు. మ్‌, 
చెప్పండి” అన్నాడు. ఇంతలో టౌన్‌ క్లబ్‌ వొచ్చేసింది. నేనక్కణ్టుంచి వేశాలమ్మ వీధిలోకి టర్న్‌ 
అయి రాయల్‌ చెరువు బస్హాండుకు రావాల. “మంచిది సార్‌, నేనింకా పోదునా?ో అన్నా. “మీరు ' 
నాకొక సాయం చెయ్యాలి. నాకు పుత్తూరొక్కపాడీ అంటే ఇష్టం. అదెక్కడ దొరుకుతుందో 
కాస్తంత చెప్పరా?" అని అడిగినాడు. సడే. నేనాయన్లో గూడా డీలక్క్సు హోటల్‌ దాకా నడిచి 


“పుత్తూరు వక్కపొడి అమ్మబడును” బోర్లు చూపించినా. ఆయన రెండు పట్టాలు తీసుకున 
సంచిలో వేస్కున్నాడు. “నేనింక వస్తాను సా ఆయితే!” అన్నాను. “వీల్లేదు, డీలక్స్‌ హోటల్లో 
చాయ్‌ తాగుదాంరండి” అని పిలిచి నాడు. ఆ భోగం వుండొద్దా! నేనెంతో పాంతంగా ఆయన 
చేతులు బట్టుకోని, “నేను పోతాలేసా! మళ్ల బస్సు దొరకదునాకు!” అన్నాను. “చాలా మంచిదండి, 
చాలా థాంక్సండీ మీకు” అని ఆయన అంటావుండీ నా వినిపించుకోకుండా “నో మెన్షన్‌” కూడా 
చెప్పకుండా మా బస్సుకోసం పట్టూపరుగు! 

-హెైదరాబాదులో ఇంతకంటె హీనంగా అబ్బూరి వరద రాజేశ్వరరావుతో కత నడిపించినాను. 
ఇక్కడ తప్పు చేసి నోడు మాతం వరద రాజేశ్వరరావే. నేను పత్రికలో పనిచేస్తుండినంత మాత్రాన 
నన్నాయన ఇరవై నాలుగేండ్ల మేధావి అనుకొవి నాతోమాటలు బెట్టుకోవడం-గుంజిళ్లు పెట్టాల్సినంత 
తప్పు. అదెందుకో లోకంలో చానా మంది పత్రికల పచ్చేసే వాళ్లను మేధావులని గౌరవిస్తారు. నా 
అట్టాపంఠలు షుతికల్లో ఎక్కడ జూసినా కనిపిస్తారు. అందాకా ఎందుకు? మొన్న వరద 
రాజేశ్వరరావు చచ్చిపాయ్‌నాడనే వార్తను టెలిపింటర్‌ మీద చూడంగానే గబీమనింది. ఆ వార్తను 
మొదటి పేజిలో పెడితే చూసి సంతోషిద్దాంగదాని ఫస్ట్‌ పేజీకాడికి పోతే-నిజంగానే ఫస్ట్‌ పేజీలో 
పెట్టుండారు. నేను చానా కుశాలపడి, “ఫస్ట్‌పేజీ వాళ్ళూ, ఫస్ట్‌ పేజీవాళ్ణూ! మీరు చానా మంచి 
పనిచేసినారు- వరద రాజేశ్వరరావు వార్తను ఫస్ట్‌ పేజీలో పెట్టి!” అన్నాను. అందుకు ఫస్ట్‌ పేజీ వాళ్లు, 
“అమ్మా మాకా మాతం తెలీదా! ఆయన మొన్ననే అధికార భాషా సంఘం అధ్యక్షుడయ్యాడటగదా! 
వార్తలోవుంది కళ్లు బాగా పెట్టి చూడు! అధికార భాషా సంఘం అధ్యక్షుడంకే-మోర్‌ దేన్‌ ఐఏఎస్‌ 
ర్యాంకు! |పిన్సిపల్‌ సెక్రటరీ హోదా అనుకో! ఫస్ట్‌ ఎడిషన్‌ కేగాదు సీటీ ఎడిషన్‌ దాకా ఈ వార్త 
ఫస్ట్‌ పేజీలో వుండాల్సిందే!” అన్నారు. అదీ కత! 

నేను “ఉదయంి పేపర్లో చేరినాకనే నాకు వరద రాజేశ్వరరావు చేరు తెలిసింది. నా తెలీని 
తనంతో నాకూ ఆయనకూ పెద్ద తేడా లేదనుకున్నాను. ఆయన మంగళవారం మంగళవారం 


ఎడిట్‌ పేజీలో “వరదకాలం' అని రాసేవాడు. నేను బుధవారం బుధవారం “పచ్చనాకు సాక్షిగా" 
రాసేవాణ్ని. ఒక రోజే గదా అడ్డం- అనుకొన్నంతగా ఆయన్ని నేను 'నా కంట పెద్ద గొప్పేంకాదులే” 
అనుకున్నాను గూడా. రెండుమూడు వారాలు నేనాయనవి (శద్దగానే చదివినాను. నేను మా 
యమ్మను గురించి రాస్తుంటే ఆయన వాళ్ల నాయిన గురించి రాసేవాడు. ఆయితే వాళ్ల నాయిన 
అబ్బూరి రామకృష్ణారావు చానా గొప్పవాడనిపించేది. ఇంతకు మించి నేనువరద రాజేశ్వరరావు 
గురించి ఆలోచించింది లేదు. 

ఒకసారి ఏబీకే (ప్రసాదు హడావిడిగా నన్నుపిలిపించి “నిన్ను వరద రాజేశ్వరరావుకి అటాచ్‌ 
చేస్తున్నాను. ఆయన బాగ్‌ లింగంపల్లి క్వార్టర్స్‌లో వుంటాడు. నసబెట్టి రాయించుకుంటే గాని ఆ 

మనిషి రాయడు. నా చేతిలో (ప్రస్తుతానికి ఆయన కాలం ఒక వారానికే వుంది. మరో రెండు 
రాయమని చెప్పు, ఆర్హంటు, ఆ మనిషి ఆపేస్తే కష్టం. ఆయన కాలం మన పత్రిక్కి ఎంతో 
ఫెచ్చింగు తెలా!" అని వరసబెట్టి ఏదేదో మాట్లడేసినాడు. దాని సారాంశం-నేను వరద 

రాజేశ్వరరావు దగ్గరికి పాయ్‌ అప్పుడప్పుడూ ఆయన వ్యాసాలు తెచ్చి ఈయన చేతికిస్తుండాల. 

ఏ మాటకామానే గదా! పనిజెప్పి చెయ్యించుకోవడంలో ఏబీకే ఇక్షామార్కుడు. ఇదొాక్ళ_ టే 
ఆయన్లో వుండ మంచి గుణం. నేనాయన నోటికి బయపడి తొలిసారిగా వరద రాజేశ్వర రావింటికి 
పాయ్‌ చూద్దునుగదా! ఆయన నామాదిరి పసివాడు గాదు. పెద్దాయన! అరై య్యేండ్ల పై వాడు. 
ఇచ్చి(తపాయ్‌ వచ్చిన పని చెప్పనా. 

“ఏఖీకేని తొందర పడొద్దని చెప్పండి. నన్ను తొందర బెట్వాద్దని చెప్పండి. ఆ పనిలోనే గదా 
వున్నానూ!” అవి దీర్ణం తీసినాడు వరద రాజేశ్వరరావు. నాపేరు అడిగి కనుక్కున్నాడు. కానీ నేను 
రాసేటివి చదవతా వుండానని ఆయన చెప్పక పోవడంతో నేను మూతిమూరడు పొడుగు బెట్టి 
నిష్టూరంగా కుచ్చుంటే ఛాయాదేవమ్మ వచ్చి టీ ఇచ్చింది. అది తాగేసి రాజేశ్వరరావును పరీక్షగా 
చూస్తే-ఆయన వుంగరం వేలికి వెంకటేశ్వరస్వామి వుంగరం! 

నేను మా తిరప్తిలో వున్నంత ఆనందంగా, “నాకిప్పుడు బలే ఇదిగా వుండాది పార్‌. ఈ 
హైదరాబాద్‌ మొత్తం మీద మీ చేలికే చూస్తుండాను వెంకటేశ్వరస్వామి బొమ్మను. అయితే మీరు 
భక్తుడన్న మాట్‌. ఈ హైదరాబాద్‌ లో జూనాబిత్తెడు నాకొడుకు గూడా దేముణ్నిపట్టుకోని 
తిట్టవాడే!” అన్నాను. 

దొనికాయన తమాసగా నవ్వి, “దేముడు అనే భావం నాకు బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి 
లేడు అనుకున్నా అన్నమయ్య చిత్రించిన ఒక పాాతగా ఆయన కొక నమస్కారం పెడదాం. 
తప్పేముందీ? మీ తీరుమల వెళ్లి స్వామిని “వలో” అని పలికరించి వస్తే ఆ ఆనందమే వేరయ్యా! 
గాడిద కొడుకులకు అర్థం కావాద్దూ-అందులో వున్న ఇదీ!” అన్నాడు. 

“అయితే మీతో సావాసం చెయ్యాల్సిందే!” అనేసి లేచొచ్చేసే నాను. 

వుండంగా వుండంగా వేను ఆయనకు బాగా దగ్గిరి పాయ్‌నాను. ఆయన నన్ను మిరూ మీరూ 
అనడం మావేసి నువ్వూ నువ్వూ అనడానికొచ్చేసినాడు. 

మేమిద్దరం మూడు నెల్లు రాసేసరికల్లా కొంతమంది మావి నచ్చని వాళ్ళు ఆయన ముందు 
అనే ధైర్యం లేక నన్ను బట్టుకువి, “నువ్వూ వరద రాజేశ్వరరావూ జనాల్ని చావదొబ్బేస్తుండారయ్యా, 
ఎంతసేపూ మానాయినా మానాయినా అని ఆయనా, ఎంతసేపూ మాయమ్మా మాయమ్మా అని 


473 


నువ్వూ ఇంకా ఎంతకాలం వాయిస్తారు?” అనేవాళ్లు. 

ఈ రకం విమర్శ వినిపించినవుడల్లా నాకెంత గొప్పయిపాయ్యేదో చెప్పలేను! వరద 
రాజేశరరావునూ నన్నూ కలిపి తిట్టడం! అబ్బూరి రామకృష్ణారావునూ సినక్కనూ కలిపి 
తలకాయ నెప్పె అనుకోవడం!! 

ఒరెడెభా! ఇంతకంకే భాగ్యమా! 

ఒకసారి ఈ మాటనెత్తకపాయ్‌ నేను రాజేశ్వరరావు దగ్గిర చెప్పినాను. ఆయన దీనికి, “గాడిద 
కొడుకులు!” అన్నాడు. అదాయనికి వూతపదం! నేనాయన్ని నవ్విపేద్దామని చెప్పి, “గాడిద 
కొడుకుల్ని పల్లెటూళ లొ పోతు గాడిదలు అని అంటారు. పోతు గాడిదలు- పెంటి గాడిదలకంకు 
గూడా నాణ్యంగా వుంటాయి. మ్మరీ ఆవి పుట్టినప్పుడు చూడాల. కాబట్టి మీరు వాళ్ళను గాడిద 
కొడుకులు అని గాకుండా ఇంకేమన్నా అనండి, తమాషాగా!” అన్నాను. కడుపులో నుంచీ 
నవ్వేసినాడు. మేం మాటల్లో వుండంగానే రిచ్స్‌పూటల్‌ వాడొకడు సూటూ కోటూ బూటూ 
యేస్కోని వొచ్చేసినాడు. వాడు రాంగానే ఇంగ్లీషులో ఏందో దంచి వొదిలి పెళ్టేసినాడు. ఈయన 


వాడి జుట్లో దూరిపాయ్‌ ఇంగ్లీషులో వాయించిడిసి పెళ్టేసినాడు. ఆయనింగ్లీమను చూసి నాకు 
బిత్తరెత్తుకునింది. నేను చూసినప్పుడల్లా వరద రాజేశ్వరరావు పొన్నూరు పంచా, ఖద్దరు చెక్కా 
యేస్కోని ఆచ్చం తెలుగోడు మాదిరిగా వుండేవోడు. మాయమ్మా నాయన వాసనతో నేనేదో 
రాస్తున్నట్టు ఆయన గూడా వాళ్ళ నాయన వాసనతో ఏదో రాసి గెలా యిస్తున్నాడనుకున్నానే గావి 
ఇంగ్లీషు అంత ధాటీగా మాట్లాడ్డాడని నాకేం తెల్పు? 

రిట్‌ హూటలాయన ఆట్లాపోంగానే, “ఏంది సార్‌, బెదరగాట్టేసినారే నన్ను-ఇంగ్లీషు అట్లా 
మాట్లాడి! మీకింత ఇంగ్లీషు వొస్తిందని నేననుకోలా” అన్నా, 

“అదేందయ్యా నామినీ! నాకు ఇంగ్లీషు రాకపోవడం ఏందీ? నేను ఆల్లయిడ్‌ పబ్లిషర్స్‌కి 
ఎడిటర్‌ గా చేశానయ్యా! అసలు నా గురించి నీకేమీ తెలీదా?” అనడిగినా నవ్వతా. 

నేను, “మీరా! అల్రీడ్‌ పబ్లిషర్‌ ) అనే దానికి ఎడిటరుగా చేసినారా! మీరూ మా మామా ఒకటీ 
అయితే. చిన్నకత జెప్తావినండి. ఆర్నెల్ల (క్రితం నాకు పెండ్రయ్యింది గదా. ఒక్కునా కొడుక్కీ నేను 
పెండ్లి ప్యతిక ఇవ్వలేక పాయ్‌నాను. పెండ్లి ప్యత్రికల కట్టు రిజిస్టరు పోస్టులో వాకు అందిన వెంటనే 
శుభలేఖలవి గూడా ఎంచకుండా పరపరా చింపెియ్యాల్ఫొచ్చింది. ఎందుకంటే వరుడు-నామిని 
సు[బమణ్యం నాయుడు. పేరు పక్కన చీఫ్‌ ఎడిటర్‌, ఉదయం-అవి అచ్యెయ్యించేసి నాడు నాకు 
పిల్లనియ్యబాయ్యే మామ! ఆ పుత్రికను మావోనర్‌ చూస్తే మళ్లేమన్నావుందా! సబ్‌ ఎడిటర్‌ను 
కూడా జనాలు చీఫ్‌ ఎడిటర్‌ అనుకుంటారు. అట్లా వుంది మీరు చెప్పేది. ఇప్పుడూ సబ్‌ 
ఎడిటరూ దాని తర్వాత సీనియర్‌ నబ్‌ఎడిటరూ ఆ తర్వాత చీఫ్‌ సబ్‌ ఎడిటరూ-ఇట్టా 
వుంటాయి...” అని వాగేసినాను. ఆయన పడీ పడీ నవ్వతావుండాడు. ఇంక నవ్వితే చచ్చిపోతాడేమో 
అవిపించే అంత ఇదిగా- 

“ఏం సా, ఆట్టనవ్వతారు! నిజం, సబ్‌ ఎడిటర్‌కీ చీఫ్‌ ఎడిటర్‌ కీ-నక్కకీ వాగలోకానికీ 
ఉన్నంత తేడా!” 

ఆయన నామాటలకు ఇంకా ఇంకా నవ్వేదానికి బెట్టుకున్నాడు. ఆ తర్వాత నాకు సురేంద్ర 


రాజు చెప్తే తెలిసిందిా-ఆయన నిజంగానే అలెడ్‌ పబ్దిషరుకి చీఫ్‌ ఎడిటరంట. ఆయన 
జర్నలిన్హుగా చానా పేరు మోసినోడంట, ఇండియన్‌ ఎక్‌ ఎ(యెస్‌లో గూడా చేసినాడంట. 

సురేంద్రరాజు చెప్పిందాన్ని బట్టి “ఘటికుడు గా వుండాడే ముసిలోడు!” అనుకున్నా. 

ఇంకొక దఫా ఇంకొకటి జరిగింది. నేను రాజేశ్వరరావు వాళ్ళింట్లో హాల్లో కూర్చొని వుండంగా 
కాలింగ్‌ బెల్‌ మోగింది. తలుపు తీస్తే ఎదురుగుండా కోట్ల విజీభాస్కరరెడ్డి! నీక్కావాల్సిన ఇల్లు 
ఇదె య్యుండదన్నట్టు-ఆ యన కడ్డంగా నిలబడి, “ఇది అబ్బూరి వరద రాబేశ్వరరావిల్టు. మీకెవరు 
గావాలసా?” దీనికి విజీ భాస్కర రెడ్డి నవ్వు మొకంతో “నాగ్గావాల్సింది గూడా రాజేశ్వర రావిల్లే 
లేవయ్యా, పద!” అని లోపలి కొచ్చి సోఫామింద కూచ్చోని “లేడా ఆయన?” అన్నాడు. ఇంట్లో 
నుంచి వరద రాజేశ్వరరావు హాల్లో కొచ్చినాక “అయితే నేనొన్తాన్‌ సా” అన్నాను. “పనే 
మన్నావుంటే వెళ్ళు. భాస్కరరెడ్డి మనకు బెస్ట్‌ ఫెండ్‌ లే. వుండు. ఫర్వాలేదు” అన్నాడు. విజీ 
భాస్కరరెడ్డి అరగంట వుండి వెళ్ళిపాయ్‌నాడు. ఆయనట్ల పోంగానే, “ఆయన రాజకీయ 
నాయకుడు గదసార్‌. మీకెట్లా పరిచయం?” అన్నాను. 

“ఏమిటి నామినీ అట్లా అడుగుతావు? మనకు రాజకీయాలు కొత్తా ఏమిటి? ఇప్పుడు-నాకు 
నె హూ పరిచయం లేదని గ్యారంటీ ఇవ్వగలవా?” ఆన్నాడు. ఆయన తల పొగురుకు నేను కోప్పడి 
పాయ్‌ గమ్మనుండండి సా. నె హూకూమీకు ఏం సమందం?” అన్నాను. 

“అయో్యోరామా!” అని ఆయన చెప్పింది విని ఇచ్చి.తపాయ్‌ ఆయనంటే బయం ఎత్తుకొనింది. 

ఇదట్లా పోతే, నవ్వడం, నవ్విపించడం రాజేశ్వరరావు విద్య. ఆయన దగ్గిర నేనెప్పుడూ భేదం 
బెట్టుకుని మాట్లాళ్ళేదు. కడుపులో ఏం వుంటే ఆది అనే సేవాళ్ల. ఒక రోజు “నేనిన్నిదినాలుగా మీ 
ఇంటి కొస్తుండాను. మీ పల్లల్నుగురించి ఎప్పుడూ చెప్పలేదు. ఎంత మంది పిల్లలూ ఏం 
చేస్తుంటారూ అది చెప్పండి” అనడిగాను. “మాకు పిల్లల్లేరు నామినీ!” అన్నాడు. నాకు పెండ్రయి 
తొమ్మిది నెలలయినా నా పెళ్ళాం ఇంకా అంట తప్పక పాయ్యే సరికి దిగులుపడి దాన్ని దినానికొక 
డాక్టరు దగ్గిరికి తిప్పుతున్న రోజులవి. 

“అదేంది సార్‌ డాక్షర్హ దగ్గిర చూపించుకోక పోయినారా!” అన్నాను. 

“పి కాగానే మేం ఆపేషను చెయ్యించుకున్నాం-పిల్లలు కలక్కుండా! మాదేశసేవ 
ఏదన్నా వుంటే ఇదేనయ్యా!" అన్నాడు. 

నాకు చానా బాదై పొయ్యింది. గమ్మనగదావుండాల. 

“ప్చ్‌, చానా తప్పు పని చేసినారు” అన్నాను, దాన్ని సాగలాగి. ఇంతలో ఇంట్లోనుంచి పిల్లి దాని 
పిల్లల్ని నాలుగిట్ని వెంకేనుకుని హాల్లో కొచ్చింది. 

“మాకు నాలుగు పిల్లులు నామినీ! నువ్వేమీ దిగులుపడకూ!” అన్నాడు. ఆయన తమాసకు 
ఛాయాదేవమ్మా నేనూ గూడా ఓ అని నవ్వేసినాం. 

ఇంగ్‌కసారి ఇంకొక తమాషా చేసినాడు. నేను చార్మినార్‌ సిగరెట్ల ఫ్యాక్టరీ దగ్గిరుండే “ఉదయం” 
నుంచి బంజారాహిల్స్‌ “ఆం(ధ్రజ్యోతికి మారుకున్నాను. (పయాణం జాస్తి. 20 రోజులు 
ఆయన్ని చూళ్ళేదు. ఒకసారి ఆం(ధ్రజ్యోతికి ఫోను చేసి, “సాయంకాలం డ్యూటీ నుంచి దిగేసి 
చక్కా ఇంటికిరా చక్కటి అయిడియా ఒగటొచ్చింది. నీకు చెప్పాలి” అన్నాడు. 


వరదస్మృతి 475 


ఇంటికొస్తే ఆయన అయిడియా ఇదీః 

“సికీ కవులకందరికీ డిన్నర్‌ ఇప్పి ద్దామనుకుంటున్నాను. అందరూ మాంచి తిండిలో 
వుండంగా పోలీసుల్ని పిలిపించి లాఠీ చార్జి చెయ్‌మంళే సరి!” 

ఆయన మాటలకి ఆయనే ఎంత నవ్వినాడో! 

ఆయనకి ఇప్పుడొచ్చే కవిత్వం అంశుమంట. 

“చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ మాదిరి పద్యాన్ని రాసిన వాళ్లి ఒక్కణ్లీ చూపించు 
నామినీ! 

వాడి పాదాలు కడిగి నెత్తిన చల్లుకుంటాను. పోనీ-నాకు చేత వెన్న ముద్ద పద్యమంళే ఇష్టం 
అని చెప్పగలిగే కవి వుంటే పట్టుకురా! రిచ్న్‌ హోటల్‌ లో సన్మానం చెయ్‌పిద్దాం!” అనేవాడు. 
“ఇప్పుడు రాసేవాళ్ళు కవులు కాదు కౌలు. కౌలు అంటే కౌస్‌ అనుకునేవు. కౌస్‌ అంకే ఆవులు 
గదా! ఆవి పాలిస్తాయి, మంచివి. కౌలు అంటే భావాల్ని “కౌలుకి తెచ్చుకునే వాళ్ళు అని! 
తెలుగుదనం ఒక పద్యంలో వుందా” ఇదీ ఆయన వాటం! 


ఆయితే ఆయన ఎవరి మీదా ద్వేషం కక్కేవాడు గాదు. ఆయనొక్కడూ బావ అయినట్టూ 
మిగతా అందరూ మరదళ్ళయినట్టూ, జడపట్టి లాగినట్టుగా వేళాకోళం చే సేవాడేగాని-కిరసనాయిలు 
పోసి అగ్గిపుల్ల గీసి ముట్టించి నట్టుండేది గాదు. ఆయన అందర్నీ ఎగతాళి చెయ్యంగా విన్నానే గాని 
ఒక్కర్ని కూడా తిట్టంగా విన్లేదు. 

నాకు హైదరాబాదు నుంచి తిరప్తికి (టాన్‌ ఫర్‌ అయిన వెంటనే ఆయనించ్లో వూడిపడి, 
“మీకూ నాకూ రుడం తీరిపాయ్యింది సా. ఇంక రెండు రోజుల్లో నేను మావూరు పోతుండాను. 
నాకు సెలవివ్వాలి” అన్నాను. 

“మీ తల్లీ తం(డిని చేరుకుంటున్నావన్నమాట, చాలా సంతోషం నామినీ!” అన్నాడు. 

నాకు దుఃఖం వచ్చింది. ఆయన పాదాల మింద పడితే వికారంగా వుంటాదని చెప్పి చేతులు 
పట్టుకుని, “మిమ్మల్ని ఏది పడితే ఆది ఆనేసినాను. 'శ్రీ, నివాసరావు నా బెస్ట్‌ ఫెండ్‌ అంటే శ్రీ, శ్రీ 
మీకు (ఫెండా' గొప్పలు చెప్పుకోవడంలో మీకు మీరే అనా ను. మీరింగ్లీషు మాట్లాడితే 
ఇచ్చి(తపాంప్‌ మీకు ఇంగ్రీషాచ్చా అనడిగినాను. నెహూ నాకు తెలుసు అన్నప్పుడు నేన్నమ్మనని 
కుచ్చున్నా మీరు మన్నించినారు. మీ గొప్పతనం ఏమ్మాతం తెలుసుకోకుండా...” 

“ఏం నామినీ! నీ వై ఫ్‌తో వెళ్ళి తెలుగు సిన్మాగాని చూసాచ్చావా? ఏంది నీ పిచ్చి మాటలు?” 
అని భజం తట్టినాడు. 

“నేనాస్తాన్‌ సార్‌” అరకే రానివ్వలేదు. 

“మరొక గంట వుండు, పోదువుగాని!” అన్నాడు. 

“లేదు సా, వూరెళ్ళే పని గదా! నన్ను చూడంగానే మాయమ్మ తల పెరిగి పాయ్యిందేందిరా 
ఆంటాది. ముందు తల కత్తిరించుకోవాల. ఇంకపోతా!” ఆన్నాను. 

“నీకు తెలుసా? నెనెప్పుడూ నా తల మంగలికి అప్పగించను. నేనే కత్తిరించుకుంటాను. పది 
నిమిషాలు పెరచ్లోకిరా. నీతల కత్తిరిన్తాను. రెండు రూపాయలివ్వు. చాలు'అని నవ్విపిచ్చినాడు. 

నేనింక కదలబోతుంటే ఇంట్లోకి పోయి ఒక పాకెట్టుతో తిరిగొచ్చి, “నీ పగ్చనాకు సాక్షిగా 


476 వరదస్మృతి 


అంతా చదివానయ్యా! రంగారావు మి సెస్‌ సుశీల చెప్పింది ని కథల గొప్పతనం! ఏలూరి 
సు[బహ్మణ్యం చెప్పినా నేను పట్టించుకో లేదు. సుశీల చెప్పాక నీ పుస్తకం చదివా. మీ అమ్మసరేగాని 
నాకు మీ నాన్నగారంకే ఇష్టం. నువ్వెప్పుడూ నా పొన్నూరు పంచెను పొగుడుతుంటావు గదా! ఇది 
అదే! మీ నాన్నకు కటబెట్టు. నా నమస్కారాలు చెప్పు” అనేసి ఆ ప్యాకెట్టు నా చేతుల్లో బెట్టి 
కావిలించుకుని వీధి దొకా వొచ్చినన్ను సాగనంపినాడు. 
నా బిడ్డ బిడ్డకూ నేను వరద రాజేశ్వరరావు గురించి చెప్పుకుంటా. 
(“ఆం|ధజో సతి ఆదివారం, 20 జూన్‌, 1993) 





నగ్నముని తో. 'వరది 


మా బాంధవ్యం ఆధుంకత 
నగ్నముని 


అబ్బూరి వరద రాజేశ్వరరావు నాకెప్పుడూ అసాధారణమైన వ్యక్తిగా అపురూపమైన శక్తిగా 


1 177 


కవిగా, మేధావిగా, బహుభాషావే త్తగా, పచురణరంగంలో సంపాదకుడిగా, పా! తొకేయునిగా, ఇలా 
ఎన్నో రంగాల్లో (పవేశించి తనదైన శెలిని (పవేశపెట్టి అద్బుతమైన విలువలు నిలబెల్ల, ఫలితాలు 
సాధించిన వాడు వరద, 

ఉదాహరణకి, జాతీయోద్యమంలో ఆయన రాజకీయ కార్యకర్షృత్వాన్ని, నాటకరంగాన్ని 
ఉద్యమంగా మార్చి 'నటాలి' ద్వారా ఆయన జరిపిన కృషిని చర్మితకారుడు గమనించే ఉంటాడని 
నేననుకుంటున్నాను. 

ఆలాగే, వరద షతికా రంగంలోకి (ప్రవేశించి హైదరాబాదు యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ 
జర్నలిస్ట్స్‌" సంస్థను స్థాపించిన సంగతీ, “యాన్‌ ఇం|టొడక్షన్‌ టు పబ్లిక్‌ రిలేషన్‌ ఏ అని 
భారతదేశంలోనే |పజాసంబంధాల విషయంలో [వ్రాయబడిన మొట్టమొదటీ పుస్తకం ఆయన 
రచించిన సంగతి చరి! తకారుడు గమనించే ఉంటాడని నేననుకుంటున్నోను. 

ఇవన్నీ ఒక ఎత్తు; నా దృష్టిలో వరద కవిగా సాహితీ రంగంలో చేసిన కృషి ఒక ఎత్తు. నిత్యం 
స్వయంగా ఛందస్సురిలో ఎన్నో (ప్రయోగాలు చేస్తూ కవిత్వాన్ని సుసంపన్నం చెయ్యడమే గాక, 
“కవితా' సంచికల [ప్రచురణ (ప్రారంభించి ఆధునిక కవితా (ప్రవాహం పరవళ్లు తొక్కుతూ ముందుకు 
మున్ముందుకు కదలడానికి కృషి చేసినవాడు వరద రాజేశ్వరరావు. 

అయితే, నేను ఛందస్సుల కవినికాను. వరద ఛందస్సుల కవి. ఆయినా అతనిలోని ఆకర్షణ- 
ఆధునికతకోసం అతడు చేసే కృషి నిస్వార్థంగా ఆధునిక కవులకో చేదిక కోసం అతడు చేసిన 
(పయత్నం, గురజాడ మీద (పేమ, నాటకం మీద (పేమ, ఆధునిక కవిత్వం మీద (పమ, ఆతని 
తపస్సు (ప్రపంచ కవిత్వం తెలుగువాడి దగ్గరికి తీసుకురావాలని. ఆందులో కొంత సాధించాడు 
వరద. వివరాలు తెలుసుకోవడానికి 1954 సంవత్సరానికి వెళ్లాలి. 

1954 సంతృరంలో ఆధునిక కవిత్వం |పచురణ నిమిత్తం అబ్బూరి ఛాయాదేవి సంపాదకతా$న 
“కవిత' అని రెండు సంచికలు వెలువడ్డాయి. వీటిలో తెలుగు కవుల కవితలతో పాటు జాతీయ, 
అంతర్జాతీయ కవితలను అనువాదం ద్యారా తెలుగువాడి దగ్గరకి తీసుకు రావడం కూడా ఒక భాగం, 
ఈ సంచికలు సంప్రదాయ కవితకు దీటుగా ఆధునిక కవిత్వానికి గొప్ప వ్యక్తిత్వాన్నిచ్చాయి. 

రెండు సంచికల్లో వున్న తెలుగు కవులు-అ. రామకృష్ణారావుగారు, శ్రీ, శ్రీ, ఆరుద్ర, 
అజంతా, ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబహ్మణ్యం, బాలగంగాధర తిలక్‌, 
రాజశేఖర్‌, కవిరాజమూర్తి, హిందీ నుండి అనువాదం-రామధారీ సింహ [దినకర్‌ ] కవిత; ఇంగ్లీము 
నుండీ -ఆస్కర్‌ వెల్స్‌ , ఉలాన్‌ థామస్‌, అటీలా, టి.ఇ. హ్యూమ్‌, డ.హెచ్‌. లారెన్‌ ఏ రాంబో, 
బాద్‌లేర్‌, ఎమిలీ డికిసన్‌ కవితలు. 

కవిత్యం గురించి కవితలో ఆరుద, వరద గంభీరంగా చర్చచేశారు. ఇదొక కొత్త ప్రయోగం. 
కవితా సంభాషణం. అనువాదాల ఆషామాషీ కాదు, అనుకృతిగా చేశారు. తదనంతర కాలంటో 
అనువాద రచన ఒక విభాగంగా పెరగడానికి ఇది తోడ్పడింది. 

వరద అంట్‌ నాకు అభిమానం, ఆకర్షణ. ఎందుకంటే ఆతడు (పామాణికత కోసం పడేతపన. 
ఇది గొప్ప విలువ. కవితల సెలక్షను, అనువాదాల న్థాయిమొదలై న ఎన్నో అంశాల్లో రాజీ 


ఇడ సర నగ లప ఇ 
478 వరదస్మృతి 


పడకుండా కవితా సంచికలు తీసుకురావడం కష్టం. అయినా వరద సాధించాడు. నిజానికి ఇది 
ఏదై నా యూనివర్శిటీయో, ఎకాడమీయో చేయవలసిన పని. 

ఆ రోజుల్లో “భారతి, “తెలుగు స్వతం[తో పృతికల్లో రచన పడితే ఆ రచయిత ఎంతో 
గౌరవించబడేవాడు. మంచి రచయిత అని పెరు వచ్చేది. అయితే (పామాణికత విషయంలో 
గ్యారంటీ మాతం ఇవ్వలేదు. కొంత మంది కవుల, రచయితల అంతగా లోతులేని రచనలు ఎలా 
“భారతి, తెలుగు స్వతం[తిలో అచ్చయాయోనని ఆశ్చర్యం కలిగిన సందర్భాలున్నాయి. 
గౌరవం, [పామాణికత రెండూ “కవిత సంచికలలో అచ యిన కవులకు దొరికింది. అంతేగాక, ఆ 
రోజుల్లో ఈ సంచికలను ఎంతో మంది (పాణ పదంగా దాచుకోవడం జరిగింది. ఆధునిక కవితకు 
ఇవి పాఠ్య గంథాలవలౌ కనిపించేవి. కవితా సంచికలు వట్టి కవితా సంచికలు కాదు. నిశ్శబ్దంగా 
ఉద్యమం వలే పని చేసినవి. ఆధునిక కవిత్వానికి చక్కని గౌరవము, నిజాయితీ, పాండిత్యము, 
(ప్రామాణికత మొదలైనవన్నీ సమకూర్చి" పెట్టినవి. ఇందులోని కవులకు తిరుగులేని పేరు 
తెచ్చినవి. సాధారణంగా కవితా సంకలనం వెలువడి, సమీక్షలు వెలువడి నలుగురు ద ఎప్టీలోకీ వచ్చిన 
కవికీ సంకలనం వెలువడని కవికీ నలుగురి పరిగణనలో తేడా ఉండేది. సంకలనాలు వెలువడిన 
కవులు సీనియర్‌ కవులు అయిపోతూ ఉండేవాళ్లు. కానీ, సంకలనాలు వెలువడక పోయినా కవితా 
సంచికలలో రచనలు వెలువడీన కవులకు సీనియర్‌ కవుల వంటి ఆదరణ లభించింది. 
ఉదాహరణకు అజంతా, బాలగంగాధర తిలక్‌ ల పేర్లు చెప్పుకోవచ్చు. 

మరో ముఖ్య విషయం ఉంది. 1950-60 దశాబ్దంలో కవితారంగంలో స్తబ్దత ఏర్పడింది. 
మహోద్యమంగా (శ్రీ శ్రీ, వంటి కవులతో ఆం| ధదేశమంతా అంటుకుని ఉన్న అభ్యుదయోద్యమం 
వేగం తగ్గింది. స్తబ్దత ఆవరించింది. చాలామంది రచయితలూ, కవులూ సినీరంగంలోకి వెళ్ళి 
పోవడంతో కవిత్వాన్ని గురించి, విలువల గురించీ చర్చించే వాళ్ళే లేకపోయారు. సం[పదాయవాదులకు 
తిరిగి బలాన్ని సమకూర్చి పెడుతున్న రోజులవి. 

ఆ రోజుల్లో కవిత సంచికల (ప్రచురణ ఆధునికతకు ఎంతో బలాన్ని తీసుకు వచి సంది. 
చర్చలను కొనసాగించడానికి వేదికగా ఉపయోగపడింది. అందువల్ల స్తబ్దతను తరిమి వెయ డంలో, 
ఆధునికతను పరిరక్షించడానికి “కవితో సంచికల ద్వారా వరద ఎంతో క షి చేశాడనేది గుర్తించడం 
చాలా అవసరం. ఈ విషయాన్ని చరి(తకారులు గుర్తించిందీ, లేనిదీ కవితా సంచికలకు ఎటువంటి 
స్థానం ఇచ్చిందీ తెలుసుకోవలసిన ఆవసరముంది. “కవిత సంచికలు కవితా రంగంలో ఆధునికతను 
పరిరక్షించక పోయి ఉన్నట్లయితే, వచనకవితా రూపానికి తగిన స్థానం ఇవ్వక పోయినట్లయితే మరో 
(పమాదం జరిగి ఉండేది. కొంతమంది కవులను సీరియస్‌గా తీసుకునే స్థితి ఉండేది కాదు. 
ఉదాహరణకు అభ్యుదయోద్యమంలో పల్లకు, పాటకు (పాధాన్యం ఉండడం వ ల బు|రకథల వంటి 
మాధ్యమాలకు (వాధాన్యం ఉండడం పర్తి మధ్య తరగతికి తగిన ఆదరణ లేక పోవడం వలన, మధ్య 
తరగతి విప్లవానికి అడ్డు వస్తుందనే ఆలోచన కూడా ఉండడం వలన మధ్య తరగతికి చెందిందనుకునే 
వచన కవితకు తగిన గౌరవం, (వాధాన్యం ఇచ్చి ఉండేవాళ్లు కాదు. 

మరొక అంశం దృష్ట్యా కూడా వరదలో నాకు ఆకర్షణ ఉంది. కవితాను వాదాల ద్యారా (పపంచ 
కవిత్వాన్ని తెలుగువాడి దగ్గరకు తీసుకువచ్చి, తెలుగు వాడికి | పపంచ కవితను గాఢంగా పరిచయం 


SEES 4/9 


చెయ్యాలనే ఆలోచనతోబాటు, తెలుగువాడి కవిత్వాన్ని భారతీయుడి కవిత్వాన్ని అనువాదాల 
ద్వారా (ప్రపంచద్భస్టిలోకి తీసుకువెళ్ళాలనే తపన కూడా వరదకు ఉండేది. దానికి ఎంతో కృషి 
చేశాడు వరద. ఇది కూడా మరో "నిశ్శబ్ద, ఉద్యమంలా నడిచింది. 

కవిత (ప్రచురణల [క్రింద (పధాన సంపాదకుడిగా వరద రాజేశ్వరరావు, సంపాదకురాలిగా 
ఛాయాదేవి 'మోడర్స్‌ తెలుగు పోయె. టీ [1956] తీసుకువచ్చారు. “మోడర్న్‌ ఇండియన్‌ 
పోయె. టీ" [1958] తీసుకువచ్చారు. ఇందులో భారతీయ భాషల అనువాదాలున్నాయి. 
'మోడర్‌ ఇండో-ఆంగ్లియన్‌ పోయె[టీ' [1959]-భారతీయ భాషల్లో ఇంగ్లీషును కూడా ఒక 
భాషగా పరిగణించి సంచిక వెయ్యడం ఇంగ్లీషులో రాస్తున్న కవులకు ఎంతో సహాయం చేసినట్లయింది, 
ఆ(పోదృలంతో కలకత్తా నుండి రైటర్స్‌ వర్క్‌షాపు నిర్వహిస్తూ ఎందరో కవుల |గంథాలను 
అచ్చులోకి తీసుకురావడానికి (శ్రీ పి.లాల్‌ కృషి చేశాడు. దానికి వరద (పచురణలు దారి_ 
చూపించాయ. భారతీయ భాషల్లో ఉన్న కవితను ఇంగ్లీషు ద్వారా ఒకరికి ఒకరు పరిచయం 
చేసుకుంశకే ఏకత్వం సాధించవచ్చునని, భారతీయత పటిష్టమువుతుందనే ఆలోచనతో “మోడర్న్‌ 
అస్సామీస్‌ పోయె[ టీ” [1960] ప్రచురించడం జరిగింది. ఇవి బ ఎహత్తర కార్య కమాలు. (పభుత్వం, 
ఎకాడమీల వంటి పెద్ద పెద్ద సంస్థలు చెయ్యవలసిన పనులు. కానీ ఆధునిక భారతాన్ని 
పునర్నిర్మించడానికి (ప్రపంచం దృష్టికి భారతీయ భాషల్లోని కవిత్వాన్ని తీసుకువెళ్లడానికి తీవంగా 
కృషి చేశాడు వరద. 

తెలుగువాడు చారి.(తాత్మకమైన పనులు చేస్సున్నందుకు ఒక తెలుగువాడిగా నేను సూ సర్తిని 
పొందుతూ ఉంటాను. సాధారణంగా ఇంగ్లీషులో పాండిత్యం ఉన్నవాళ్లు తమ రచనలు మ్మాతమే 
అంతర్జాతీయవేదిక మీదకు తీసుకు వెళ్లడానికి (ప్రయత్నిస్తారు. వరద ఎప్పుడూ ఆలా చేయలేదు. 
తెలుగు వాడిని, భారతీయుళ్లీ ముందు నిలబెడతాడు. ఏ రంగంలో చూసినా వరద ఈ వై ఖరి 
అవలంబిస్తాడు. ఈ విషయంలో కూడా ఎప్పుడన్నా చరి(త కారుణ్తీ కలుసు కోవాలని ఉంది. ఏం 
చేస్తున్నాడో, ఏం రాస్తున్నాడో తెలుసుకోవాలని ఉంది. 

. వరదకీ నాకూ వయసులో తేడా ఉంది. (క్రమక్రమంగా నేనతన్ని చేరుకోడానికి 
(ప్రయత్నించినప్పుడు వయస్సు అడ్డం రాలేదు. వరద ఢిల్లీలో ఉండేవాడు. రామకృష్టారావుగారు 
హైదరాబాదులో ఉండేవారు. నాకు మొదట అబ్బూరి గోపాలకృష్ణతో పరిచయం. గొప్ప మోడర్న్‌ 
ఆర్టిను. నా మొదటి కవితా సంపుటి “ఉదయించని ఉదయాలు” [1962] కవర్‌ మీద ఆర్ట్‌ అతనిదే. 
పారిస్‌లో ఆధునిక చితకళ, కవితా రంగాలతో ఉద్యమాలెలా పెనవేసుకుని ఉండేవో ఆలా ఆ 
రోజుల్లో మేం కలిసి తిరిగే వాళ్తం. అతనిలో కవ్హీ రచయితా కూడా ఉన్నారు. .- హైదరాబాదు 
వచ్చేవాడు వరద. నేను దూరంగా ఉండి చూస్తూ ఉండేవాణ్ణి. ఆతను సాధించినవి కాస్తకాస్త 
తెలుస్తుండేవి. అతను తెలుగు కవిలాగా కనిపించేవాడు కాదు, ఎందుకంటే, ఇప్పటికీ తెలుగు 
సినిమ్తాల్జో తెలుగుకవీ, తెలుగు పండితుడు గొడుగు, పిలకతో బపూనరీ చేస్తూ ఉంటాడు. కళ్లల్లో 
ఆదర్శం, చేతిలో ఖడ్గం, కదలికలో పాదరసం చురుకు, గు|రమెక్కి మం[తతం(త (ప్రదేశాల్ని 
దాటుకుంటూ పోయే జానపద కథల్లో కథానాయకుడులా కనిపించేవాడు. అతని చిరునవ్వు 
స్నేహపూర్వకంగా ఉండేది. 


480 


వరదిస్మృతి 

1960-65 సంవత్సరాల్లొ వచన కవిత అనే ఖడ్గాన్ని పట్టుకుని నేను కొన్ని విజయాలు 
సాధించాను. పద్యానికీ, పాటకీ వచన కవిత సాటిరాదని కొందరు అనే వాళ్లు. కవి సమ్మేళనాల్లో 
మెకుముందు చేతిలో కాగితం లేకుండా వచనకవి చదవలేడు అనే వాళ్లు. కఎత్యం చెప్ప లేడు 
అనేవాళ్లు. కాగితం లేకుండా పద్యకవి మా(తవే కవిత్వం చెప్పగలడు అనేవాళ్లు. పాటకవి మా(తమే 
కాగితం లేకుండా పాడగలడు అనేవాళ్లు. ఆ రోజుల్లో యీసవాలు ఎదుర్కోవడానికి నేను 
(ప్రయత్నించాను. చేతిలో కాగితం లేకుండా, పద్యంలోని ఛందస్సు అందించే సంగీతం లేకుండా, 
పాటలో సంగీతం లేకుండా, ఇటువంటి సమాయ సహాకారాలేమీ లేకుండా ఎన్నోసార్లు నేను 
దీర్ణకవితలు కాగితం లేకుండా వినిపించాను. నాకున ఏ కంచుకంఠంతో వచన కవిత వినిపిస్తుంకే 
ఆహూతులు సంతోషించేవాళ్లు. మరింత బలాన్ని యిచ్చేవాళ్లు. పద్యం, పాటల సవాళ్లను నేను 
వేదిక మీద వచన కవితతో ఎదుర్కొనే వాణ్ణి ఎన|[మంగా. 

నాసాహసంవెనక ఒక ఆలోచన సాగుతూ వుండేది. ఇది పద్యానికీ, పాటకీ, వచన కవితకీ పోటీ 
కాదు. ఇదంతా (పజల హృదయంలో చోటు చేసుకోవాలనే (ప్రయత్నం. ఈ దారిలో పద్యం 
ఎప్పుడూ నన్ను భయపెట్టింది కాదు. కారణం-పండితుల వల్ల పద్యం, పండితుల చేత పద్యం, 
పండితుల కొరకు పద్యం కనుక పండితుల మధ్య పద్యం పెరిగింది కనుక [పజల హృదయంలో 
చోటు చేసుకోవాలంకే పద్యం ఎన్నో కోటలు దాటవలసి వుంటుందని నా ధైర్యం. ఆ ధైర్యంతో 
వచన కవితకి దృఢమైన బాట వేసుకుంటూ (పయాణిస్తున్నాను. 

మానేపల్లి హృషీ కేశవరావు నగ్నమునిగా మారిన తర్వాత నేను వచన కవితకు ఉద్యమ స్వరూప 
స్వభావాలు యివ్వడం జరిగింది. రోడ్ల మీదకు వెళ్లి దిగంబర కవుల సంచికలు ఆవిష్కరింపజేసి, 
జన సమూహాల్లో వచన కవితను ఉదే ;గంగా వినిపించడం జరిగింది. 

చాలా సమావేశాల్లో “పాలు ఎ(రబడ్డాయి' లాంటి కవితలు చదవమని కోరేవాళ్లు. 'కొయ్యగు[రం' 
లోంచి వినిపించమనే వాళ్లు. వచన కవితకు ఆదరణ సంపాదించడంలో నా కంచు కంఠం, చదివే 
పద్దతి చాలా ఉపయోగపడ్డాయి. ఇవన్నీ ఢిల్లీలో వున్న వరదకు తెలుస్తున్నాయి. 

అప్పటికే చాలా జరిగింది. 

శీ శ్రీ దిగంబర కవుల్ని అభిమానించడమే గాక, వీళ్ళు కవులు అని [పకటించడమే గాక 
ఇంగ్లీషులోనికి కొన్ని కవితలు అనువదించారు. చలంగారు అరుణాచలం నుండి (పోత్సహిస్తూ 
వుత్తరం రాశారు. అబ్బూరి రామకృష్ణారావు గారు ఉద్యమాన్ని విశ్లేషిస్తూ మార్గాని ఎ మరింతగా తెలిప 
అంశాలు మాట్లాడారు. ఇవన్నీ వరదకు తెలుస్తున్నాయి. 

ఆదారిలో మాకు పరిచయం అయింది. వరద ఛందసు సరి కవి అనీ, నేను ఛందస్సుల 
బందోబస్తులు లేని కవిననీ నాకు తెలును. మా యిద్దరినీ కలిపే సూ(తం ఆధునికత. 

వరదలో కొన్ని విచ్మితమైన లక్షణాలున్నాయి. ఆతని మాటల్లో నిరాశ వుంటుంది. ఆయితే 
అతడు చేతలో ఆశావాదిగా అదు తంగా బయటికి వస్తాడు. అతని వ్యక్తిత్వంలో యిదొక ఎ రుధ్యం. 

నాకెంతో నచ్చిన ఆతని యిటీవలి రచనలు “కవన కుతూహలం, “వరద కాలరి. ఇవి 
నిరాశనిండిన రచయిత రాసినట్టుండవు. వానస్తవచితణ తెలిసిన పరిణతి పొందిన గొప్ప రచయిత 
రాసినవిగా తోస్తాయి. అతడి వాక్యాల్లోగానీ, అతడు చితిస్తున్న ఏ వ్యక్తి మీద గానీ, నిరాశ లేశం కూడా 


దస్యృ్రళ 421 


(పసరించదు. ఇది ఒక వై రుధ్యం. ఇలా ఎన్నో చెప్పవచ్చు. వరద ఆశాజీవి. మాటల్లో ఆశ చూపించి 
చేతల్లో నిరాశ కలిగించడం మంచిదికాదు. మాటల్లో నిరాశ వినిపించి, చేతల్లో ఆశను పండించడం 
గొప్పవిషయం. భాష మీద అధికారం, విద్వత్తు ఉంమే తప్ప యిది సాధ్యమయ్యేపనికాదు. 

ఇదే వేదిక మీదకి ఛందస్సులతో (ప్రవేశిస్తే అష్టావధానం, శతావధానం అనే రూపు దాలుస్తుంది. 
అతని సంభాషణం ఒక (క్రీడ. వాక్యాన్ని విల్లంబుగా చేసే మాటలు బాణాలుగా విడిచి పెడతాడు 
వరద. అనుసరించే వాళ్లకి యిది ఒక విందు. 

ఆతవి పన్‌ పద చాతుర్యం ఒక్కోసారి ముళ్లులాగుచ్చుకుంటుంది. నిజానికి అతను పువ్వు 
లాంటివాడు. అందుకే అతను నాకు మొగిలిపువ్వు లా కనిపిస్తాడు. 

శీ శ్రీ యీ చాతుర్యాన్ని పజిల్స్‌లో చూపించాడు. వరద విద్వత్తుతో విద్యుత్‌ తెప్పిస్తాడు. 

వరద చేసిన పనులూ, వాటి [పమాణాలూ సదా వెలుగుతూనే వుంటాయి. | 

(సాహి తీగవాక్షం, “ఆం|ధ|(పభో, సోమవారం, జూన్‌ 7, 1993) 


వరద జ్ఞాపకాల వరదలో..... 
ఆరు[ద 
కవన కుతూహలం కన్ను మూసింది. వరదకాలం కాలం చేసింది. ఆత్మీయులందరికీ 
అనుభవాలూ జ్ఞాపకాలూ మిగిల్చి అబ్బూరి వరద రాజేశ్వరరావు కీర్తి శేషుల్గొ కలిసి పోయాడు. 
నాకు జ్ఞాపకం వచ్చినప్పటినుంచీ అంటే అరవై సంవత్సరాల కిందట నుంచీ వరదను చూస్తూ 
వుండేవాడిని. విశాఖపట్నానికి ఆంధాయూనివర్శిటీ వచ్చాక అబ్బూరి రామకృష్టారావుగారూ, 
పింగళి లక్ష్మీకాంతంగారూ మొదలై న వాళ్ళంతా మొదట మా వీధిలోని ఇళ్ళలోనే వుండేవారు. ఆ 
రోజుల్లో మా వీధి ఒక సాహిత్యవేదిక. 
వరద నాకన్నా మవో అయితే మూడు నాలుగేళ్ళు పెద్దవాడు. అయినా చిన్నప్పుడు మా 
ఇద్దరికీ ఒక తరం ఆంతరం ఉండేది. ఎందుచేత నంటే అతని స్నేహితులందరూ నాకన్నా, ఆతని 
కన్నా కొన్నేళ్లు సీనియర్లు. మాబాబయ్యగారు భాగవతుల నారాయణరావు (మానాన్న గారి రెండో 
తమ్ముడు) వరదకు బెస్ట్‌ ఫెండ్‌. (రావి శాస్త్రికి కూడా). ఆరాధ్యుల అన్నాజీవరావు (మా 
చిన్నమేనత్త భర్త), పూడి పెద్ది పాపారావు (మా పిన్నికి అక్కగారి కొడుకు). శ్రీ, రంగం సుబ్బారావు 
(వృద్ధిలోకి వస్తున్నప్పుడే దుర్మరణం చెందిన యువకథకుడు, (శ్రీ, రంగం రాజేశ్వరరావు తండి) 
మొదలై న వాళ్ళందరూ వరదకు fre ్నహి తులు. వళ ందరూ నాకు జ్ఞానం వచి ్పనప్పటికి కాం(గైసు 
వాదులు. 1935-36 లో శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్‌ తరపున (ప్రచారం చేసేవారు. 
రమారమి రెండేసి రోజులకు ఒక పతం రాసి అచ్చువేసి పంచిపెళ్టేనారు. ఆ రచన మాతాతగారి 
ఆఫీసు ఇంట్లోనే వరద చేతి మీద గానే జరిగేది. ఒక కర పష్యతంలో జస్టిస్‌ పార్టీవారిలో ఎవరినో 
ఉద్దేశించి 'తొండం అప్పారావుకి తుస్‌ అని హెడ్డింగ్‌ పెట్టాడు. చివర ఓ రెండు గేయాలు కూడా 
రాశాడు. “నము(దుడే మనకు సాక్షీకదరా” అన్న చివరి పాదమే నాకు ఇప్పుడు జ్ఞాపకం. ఆయినా 
ఆ కరప(తాలన్నీ నాకు చిన్నప్పుడు కంఠథోపాఠమే. వాటిని చదివి ఎంతో ఉత్తేజితుణ్ణయాను. వాటి 


482 వరచసత 
(పభావం వల్లనే నేనూ ఓ కరష్మతం రాశాను. నేను చదువుకుంటున్న శివరామయ్య బడిలో నేను 
ఆన్యాయాలను కొన్న విషయాల మ్‌ద “రావు[తయ 6” అన | సేరుతో నేను రాసిన కరప|తం మా 
హెడ్‌మాస్టర్‌ చేతిలో పడింది. (ప్రతి ఫలం రెండు అరచేతులూ చిట్లిరక్తం వచ్చేటంత వేపబెత్తం 
దెబ్బలు. వెంకళేశం గిరీశంతో “నీ వల్ల నా కొచ్చిందల్లా చుట్టకాల్బడం ఒక్కలు" అన్నట్లు వరద 
మూలంగా నా రచనలకు దెబ్బలు తినడం ఒక్క కే వచ్చిందని చమత్కరించవచ్చుగాని రాసిన 
దానికి బాధ్యత వహించడం అన్నది చిన నప్పుడే గుణపాఠం అయింది. 

కొన్నాళ్లకి వరద రాయిస్టయాడు. అతనితో పాటు అతని స్నేహితులందరూ అటువై పే 
మొగ్గారు. ముఖ్యంగా మా బాబయ్య గారు. ఎమ్‌.ఎన్‌. రాయ్‌ ప।తిక “ఇండిపెండెంట్‌ ఇండియాకు 
ఎందరో చందాదారులను వరద చేర్పించాడు. వాళ్లకు వారం వారం పత్రికల్ని తన సై కిల్‌ పై 
పెట్టుకొని తీసుకెళ్ళి ఇవ్వడం మా బాబయ్యగారి డ్యూకే. మున్సిపల్‌ ఆఫీసులో ఉన్న కాంగ్రెస్‌ 
వాళ్ళకి రాయిస్టుల మీద అక్కసు పెరిగింది. శేక్కుకట్టలేదన్న నెపంతో సై కిల్‌ ను జప్తు చేశారు. 
వరద తన స్నేహితులందరి దగ్గరా చందాలు దండి సైకిల్‌ను విడిపించాడు. 

కొన్నాళ్ళకు అబ్బూరి మేష్టారు వాల్తేరుకి మకాం మార్చారు. వరద వాల్తేరు నుండి రోజూ 
తెల్లవారు జామున మేమంతా నిద పోతున్నప్పుడు తలుపు తట్టి మా బాబయ్య గారిని లేపివాడు. 
ఆయన లేచి వరదతో కలిసి ఆ |పాతఈకాలాన ఎక్కడికో వెళి పోయే వాడు. ఎక్కడికి వెళ్ళీవారో 
ఎందుకు వెళ్ళేవారో ఆ చిన్న వయస్సులో నాకు తెలిసేది కాదు. అయినా ఆ కారణం వరదతో 
నాకు సాని హి త్యం పెరిగిన నలభై సంవత్సరాల తర్వాత తెలిసింది. 

విశాఖపట్టణం వదిలి వెళ్ళిపోయినా ఆ వూళ్లొ పెంచుకున్న అభిరుచులూ, రుచులూ వరదను 
వదలి వెళి పోలేదు. ముఖ్యంగారుచులు ఎన్నేళ యినా అతని నోరూరించేవి. జట్కా చేయించుకొని 
వేకువ జామునే వాల్తేరు నుంచి మా వీధులకు రావడానికి ముఖ్యకారణం పెసరట్టు. విశాఖపట్నంలో 
ఆ రోజుల్లో శంకరవిలాస్‌, కోమల విలాస్‌ వంటి పెద్ద పెద్ద కాఫి హూకుళ్ళు వుండేవి గానీ అతని 
గమ్య స్థానం అవి మాతం కాదు. పప్పుల వీథిలో మెయిన్‌ రోడ్డుకు చేరువగా వున్న కోమట్లు 
పెసరట్ల దుకాణాలే. వాట్టలో మూడు రకాల అట్లు వేసేవారు. పెసరట్టూ, పుల్లట్టూ, కలిపినట్టూ 
అని వాటి పేర్లు. పెసరట్టు పిండి కొంతా, పుల్లట్టు పిండి కొంతా కలిపి కలిపినట్లు వేసేవారు. ఆ 
అట్లు నంజుకోడానికి ఉల్లికారం చేసేవారు. దానికో (ప్రత్యేకత వుండేది. దాని రుచి మరెక్కడా 
వుండేది కాదు. పెసరట్లకోసం ముఖ్యంగా అట్టు కారం కోసం వరద “ప్రత్యూష పవనాంకురాలు 
సెకొనువేళ వచ్చేవాడు. 

1950 దశకం (పథమార్ధంలో అనుకొంటాను, నేను ఒకసారి హైదరాబాదు వెళ్ళినప్పుడు వరద 
నన్ను వారం రోజుల పాటు తన ఇంట్లోంచి కదలనివ్వలేదు. ఛాయాదేవిగారికి పెసరట్ను వేయడం 
అంచు వచ్చుగాని, విశాఖపట్నం పప్పుల వీధి ఉల్లికారం చేయడం పట్టుబడలేదు. అదెలా చేస్తారో 
వరదకు కూడా తెలీదు. ఆది చేసే విధానం ఏమిటో నీకు తెలుసా అని వరద నన్ను అడిగాడు. 
ఎన్నోసార్లు దాన్ని రుచి చేశాను. దాని ఆకారం చూశాను గానీ అదెలా చేస్తారో నాకూ తెలీదు. 
ఆయితే ఆ ఉల్లికారంలో శనగపిండి రమారమీ జావలాగా వుంటుందని గుర్తుంది. ఉజ్జాయింపుగా 
ఆ ఉల్లికారం ఎలా చేస్తారో ఊహించి వివరించాను. ఛాయాదేవి గారూ, వరదా కలిసి ఆ వంటకాన్ని 


నా. 
= బ్య స్వం సెస్స్‌ ఇ తక 483 
yee. 


ఇ wa 


తయారుచేశారు. మొదట విశాఖపట ఎం ఉల్లికారానికి వేలు విడిచిన బంధువులాగా వున్నా, అభ్యాసం 
వల్లి ఛాయాదేవిగారు అనలు రుచిని సాధించగలిగారు. 

హైదరాబాదు హిమాయత్‌ నగరు లోని వరద ఇల్లు రోజూ పొద్దుట విశాఖపట వం పప్పు లవీధిలోని 
పెసరట్టు దుకాణం అవతారం దాల్చేది. చిన్నప్పటి రుచులను గానీ, మితులను గానీ వరద ఎన్నడూ 
మరిచిపోలేదు. చిన్నప్పటి కు.రతనాన్ని ఎంత వయస్సు వచ్చినా పచ్చగా వుంచుకోగలగడం ఒక 
(పజ్జే. 

నేను ఒక్కణ్లే వెళ్ళినప్పడే కాదు, శ్రీ శ్రీ, నేనూ కలిసి హైదరాబాదు వెళ్ళినప్పుడల్లా మేము 
వరద అతిథులుగా కనిసం నాలుగై దు రోజులు అతని ఇంట్లో వుండిపోవలసిందే. మేము ఏ సాహిత్య 
సంస్థ ఆహ్వానం మీద వెళ్ళినా సభ ముగియగానే వరద మమ్మరి కారులో ఎక్కించుకొని 
వాళ్ళింటికి తీసుకుపోయేవాడు. నేను, శ్రీ శ్రీ, వరద, ఏల్చూరి, రాయపోలు రాజశేఖర్‌ 
మొదలై న వాళ్ళం రోజూ సాయం(త్రాలు కలునుకొనే వాళ్ళం. రాజశేఖర్‌ రేడియోలో వుండేవాడు. 
అతనితో చెప్పి వరద నాకో రెండు కాంటాక్టులూ, శ్రీ శ్రీ కో రెండు కాంటాక్టులూ ఇప్పించి 
రేడియో కార్యక్రమాలు ఏర్పాటు చేసి వెనువెంటనే చెక్కులు ఇప్పీంచేవాడు. అవి క్యాష్‌ చేసుకొనే 
సౌకర్యాలు కల్పించేవాడు. 

అతని అతిధులు గావున్నప్పుడు పొద్దున్నే కాఫీ, టీఫెన్లు కాగానే శ్రీ శ్రీనీ, నన్నూ చూసి 
పద్యాలు రాద్దాం అనేవాడు. తాను కాగితాలూ, కలం పట్టుకొనే వాడు. ఒకసారి శ్రీ శ్రీ, ఎవరో 
ఇంగ్లీషు కవి చెపి ఎన "We are the widows of God" అన్న పాదాన్ని చదివి “భగవంతుని 
వితంతువులం” అని అనువదించాడు. నేను “మృత్యువు పెరచ్లో మందార పువ్వులం” అన్నాను 
వరద. “సిరిసిరి మువ్యలం, చెరిగిన దవు వలం" అన్నాడు. మొదట తన పాదాలూ, తర్వాతనావీ 
(శ్రీ శ్రీ వీ వరసగా కాగితం మీద పెట్టాడు. “కరుణకుమా (బతుకు” అన్నాడు శ్రీ శ్రీ. (ఈ విశాల 
విశ్వంలో నేకోరిడిదేమున్నది. ఒక దోసెడు తీరుబాటు, ఒక పిడికెడు సానుభూతి అనే పాదాలకు 
(ప్రతిధ్వని). నేను “కవనం మామెతుకు” అన్నాను (అందమైన | బా-కొంతమెతుకుతో నిండుతుందిలే 
అన్న నా పాత భావానికి కుదింపు) ఈ రెండు పాదాలూ వరద కాగితం మీద పెట్టాడు. ఎనిమిది 
లైన్త పద్యం తయారైంది. 

ఆ పద్యం సంవిధానం తోనే సాయం(తం దాకా చెప్పుకొంటూ పోయాం. మూడో లైన్లో, 
మృత్యువు అయిదో పాదంలో భగవంతుడూ .వచ్చితీరాలని నేను నిర్రేశించాను. మొనాటనీ 
లేకుండా వుండడానికి మధ్య మధ్య ఆరులైన్ల పద్యం ఒకటి వుంటే బాగుంటుందని అనుకున్నాం. 
ఆవి చెప్పాం. వరద సాపు రాశాడు. ఆ సాయం(తం ఏల్చూరి సుబహ్మణ్యం గారు తదితర 
మితులూ కలుసుకొన్నాక మాసహరచన సు బహ్మణ్యంగారికి ఆంకీతం ఇస్తూ ముగ్గురం కంద 
పద్యాలు చెప్పాం. కాగితం మీద వరద పెట్టాడు, 

ఆ రచన ఆ మర్నాడే నేనూ, శ్రీ శ్రీ మరిచిపోయాం. వరద ఆ కాగితాలను భ(దంగా దాచి, 
చక్కగా సాపుచేసి, నాతో గానీ, శ్రీ, శ్రీ తో గానీ చెప్పకుండా ఎవరో పభ్రిషరుకిచ్చి “మేమే” అన్న 
శీర్షికతో పుస్తకరూపంలో (ప్రచురించాడు . నేను ఆశ్చర్యపోయాను. “ఏమిటిలా చేశావు” అని 
అడిగితే తనకు సహజమైన నవ్వు విరగబడి నవ్వి “ముగ్గురు (ప్రఖ్యాత కవుల రచన కాగితాల్లో 


48 4 


ఆద లో సన 
తంట ఆరు” త 


మూలుగుతూ వుండాలా? ఆచ్చుపోసి వదిలేస్తే విచ్చలవిడిగా తిరుగుతుంది” అన్నాడు, “దీనివల్ల 
మనకి అపఖ్యాతే గాని ఖ్యాతి రాదు” అన్నాను. సరిగ్గా అంతే అయింది. అయినా శ్రీ, శ్రీ గానీ, నేను 
గానీ వరదను ఏమీ అనలేకపోయాం. 

ఇంకో సారి నేను హైదరాబాదు వెళ్ళినప్పుడు యథా(ప్రకారం వరద అతిథిగా ఓ మూడు రోజులు 
వాళి ఇంట్లో వుండి పోక తప్పలేదు. 'పెసరట్లూ ఉల్లికారం తిన్నాక కాగితాలూ సపెన్నూ పట్టుకుని 
వరద పద్యాలు రాద్దాం అన్నాడు. ఆ రోజుల్లొ ఛాయాదేవిగారి సంపాదకత్వంలో “కవితో అనే 
పత్రికను వరద (ప్రారంభించాడు. “ఇప్పుడు రాసేవి సరదాకు కాదు, అచ్చువేయడానికే” అని 
ముందుగానే హెచ్చరించాడు. ఇద్దరం కవిత్వ రూపంలో సాహి త్యచర్చ చేశాం. అది “కవితిలో 
తొలిసారి (ప్రచురితమైంది. దాన్నే నేను 'సినీవాలి' కావ్యంలో సాహి త్యోపనిషత్తులో చేర్చుకున్నాను, 

పరదా, నేనూ కలుసుకున్నప్పుడల్లా మా వ్యాపకం సాహి త్యం, మా వ్యాసంగం కవిత్వం. మా 
జ్ఞాపకాలు సాహిత్య వ్యక్తుల గురించే, మా చర్చలు డిటో-డిటో. మా మతులు సాహితీ పరులే, 
అతనితో వున్నంత సేపూ నేను సినిమాలో పనిచేస్తున్న విషయమే మరిచి పోయేవాడిని, అతడు 
ఎక్కడ ఏ ఉద్యోగం చేస్తున్నాడో నేను ఉత్తరోత్తరా ఎప్పుడూ అడగలేదు. అడిగి ఇబ్బంది పెట్టడం 
ఇష్టం లేకనే అడిగే వాడిని కాదు. చాలా ఉద్యోగాలు చేశాడు. 

వరద నై జూం కొలువులో వున్నప్పుడు నేను నా తెలంగాణా రణ గీతాలూ, త్యమేవాహమ్‌ రాస్తూ 
వుండేవాడిని. ఆ రోజుల్లో ఒకసారి వరదని “ఇంతకన్నా మంచి ఉద్యోగం నీకు దొరకదా? నువ్వీ 
నేకరీ చేస్తే చేస్తున్నావుగానీ శ్రీ శ్రీని కూడా లాక్కుపోతున్నావేం?” అని ఆడిగాను. వరద 
బాధపడ్డాడు. ఆ తర్వాత నుంచీ ఆతడు వాడ ఏ ఉద్యోగం చేస్తున్నదీ (పశ్నించడం మానేశాను. 

పోలీసు యాక్షన్‌ తర్వాత నై జాం కొలువులో పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళని అరెస్టు చేశారు. 
వరదకీ కారాగారం |పాప్తించింది. అపు డే “చెరకాలం' అనే కవితా సంకలనం వరద రచించాడు. దొన్ని 
“ఆందాకి అనే పేరుతో (ప్రచురించాడు. ఈ పుస్తకానికి శ్రీ, శ్రీ, ఆరేడు కంద పద్యాల పీఠిక రాశాడు, 
అందులో నాలుగే వరద అచ్చువేశాడు. “అందాక (పతి ఒకటీ నాకు వరద ఇచ్చాడో, పంపించాడో 
అందులోని పద్యాలు జ్ఞాపకాల మరుగుల సారుగల్లొకి వెళ్ళిపోయాయి. 

వరద జ్ఞాపకాలు ఇన్నీ అన్నీకావు. కొన్ని మధురానుభూతులు, కొన్ని మదిరానుభూతులు. 
కొన్ని ఎప్పుడూ మరిచి పోలేనివి. కొన్ని ఎప్పుడై నా రికార్డు చేయవలసినవి. నేను రాస్తున్న (శ్రీ శ్రీ 
జీవిత చరిత్రలో వరద కూడా ఒక (ప్రముఖ పా(తదారి. అప్పుడు అతని గురించి రాయవలసినవి 
రాస్తాను. [ప్రస్తుతానికి (ప్రస్తుతించదగ్గది స్నేహితుల పట్ల ముఖ్యంగా ఆప్త్పులను కున్న వాళ్ళ పట్ల 
అతని అచంచల విశ్వాసం. అటువంటి ఆత్మీయత చాలా అరుదైనది. 

- ('ఆం్మధజ్యోతి, ఆదివారం, 30 మే 1993) 


అంకితభావం 
ఆయన రచనల జీవం! 
అబ్బూరికి “కోట నివాళి 

[ఆంధ పభ (పతినిధి]. హైదరాబాద్‌ , బూన్‌ 3. 

(ప్రముఖ రచయిత, జర్నలిస్టు, విమర్శకుడు, అధికార భాషా సంఘం మాజీ ఛైర్మన్‌ శ్రీ 
అబ్బూరి వరద రాజేశ్వరరావు మరణం తెలుగు వారికి తీరని లోటు మిగిల్ఫిందని ముఖ్యమం|తి 
శ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డ అన్నారు. 

బుధవారం నాడిక్కడ “ఫోరం ఫర్‌ (ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్‌్‌ వెషన్‌ ” ఏర్పాటు చేసిన అబ్బూరి వరద 
రాజేశ్వరరావు సంస్మరణ సభలో (ప్రసంగించిన ముఖ్యమంత్రి తన దివంగత మి(తునికి ఘనంగా 
నివాళులర్పించారు. 

ఆతి కొద్ది మంది వ్యక్తిగత మి|తు లలో శ్రీ అబ్బూరి ఒకరని, ఆయన మరణం తనకు ఎనలేని 
నష్టాన్ని కల్గించిందని (శ్రీ విజయ భాస్కరరెడ్డి విచారం వ్యక్తం చేశారు. 

1955లో ర్యాష్ట కాంగైస్‌ రాజకీయాలలో అప్పుడే (ప్రవేశించిన తనకు శ్రీ అబ్బూరితో 
పరిచయం ఏర్పడిందని, ఆ తరువాత పెరిగిన మిితత్వం ఆయన చనిపోయేవరకు కొనసాగిందని 
ముఖ్యమంత్‌ చెప్పారు. 1977లో తాను పార్తమెంట్‌ కు ఎన్నిక ఢిల్తీకి పోయినా తమ మధ్య 
సంబంధాలు కొనసాగాయని అన్నారు. 

రచయితగా ముఖ్యంగా హాస్య రచయితగా శ్రీ అబ్బూరికి గల (ప్రాశస్త్యాన్ని తాను వివరించనవసరం 
లేదంటూ “ఆయన రచనలి ఎంటినోనూ తాను నమ్మిన విలువలు, సిద్దాంతాల పట్ల ఆంకిత భావం 
కనిపించేది” అని ఆయన చెప్పారు. 

గత 10, 15 ఎళ్లుగా శ్రీ అబ్బూరి బయటే కార్యక్రమాల లో పెద్దగా పాల్గొనకపోయినా తనను 
కలిసిన సన్నిహిత మి(తు లతో ఎంతో ఆసక్తితో చర ల్లో మునిగి పోయేవారని ముఖ్యమం|తి గుర్తు 
చేసుకున్నారు. 

















న్‌ జ 
gore న న వం” 
$ శక్తో స ఫ్లో క్ట జ్జ స్ట 


ప్రెస్‌ క్లబ్‌, ప్రొదరాబాప్‌, తం 


బీ 
ణీ ఇ నై 
| fs 
} శే | గ స" 
ళీ _ న మ 7? 
9 dhe గ్‌ 
చే తననన = హం . ళ్‌ 
Ww, స్ట గ జ య i శీ శ 
ఖ్‌ ॥ |] న్‌ా క్‌ I" 
a by . గ్‌ కి J ళ 
. ల్‌ పు చ 
క ( గం త. ఖ్‌ 
| క "ల జ ॥ 
న్‌ మళ ॥ 
; i TED 
5 1 og గ న ట్‌ - 
ప 
. త్న | < ఫె 
ల 


> ™ ay 
# hy 
జ న 
" గతా. జ 
f <4 J 
శ 
శ 





“నాకు ఇక్కడ [రాజకీయాలలో] ఏవైనా ఒత్తిడులు వచ్చినప్పుడు అబ్బూరి దగ్గరకు 
వెళ్లేవాడిని, (పతినెలకో, రెండు నెలల కోసారో మేం తప్పక కలుస్తూండేవాళ ఎం” అని తమ 
మధ్యగల సంబంధాన్ని శ్రీ విజయభాస్కర రెడ్డ వివరించారు. 

సాహి త్యం, భాష గురించి ఎంతో తెలిసిన వ్యక్తీ కనుకనే ఆయనకు అధికార భాషా సంఘం 
ఛై ర్మన్‌ పదవిని ఇచ్చానని ముఖ్యమంత్రి చెప్పారు. 

“పాపం, ఆయన ఛార్జి తీసుకున్నా ఏమీ చేయలేకపోయారు. ఆయన ఉండి ఉంటే రాష్ట్రానికి, 
తెలుగు భాషకు ఎంతో సేవ చేసేవారు.” అని ఆయన అన్నారు... 

ప|తికారంగంలో (శ్రీ అబ్బూరి సేవలను కొనియాడిన శ్రీ ఏ. వామన్‌ రావు....[ప్రముఖ 
సంపాదకులు శ్రీ ఎ.బి. కె. (పసాద్‌ మాట్లాడుతూ వచన రచనలో శ్రీ, అబ్బూరిశైలి, స్పష్టత 
యువతరానికి ఆదర్శనీయమన్నారు. తాను ఇదివరకు పనిచేసిన పృతికల కోసం ఆడిగినదే 
తడవుగా “వరదకాలంో, “జ్ఞాపకాల వరద” అనే కాలమ్‌లకోసం శ్రీ, అబ్బూరి రచనలు 
పంపారని....వ్యక్తం చేశారు. శ్రీ ఏల్చూరి సుబహ్మణ్యం మాట్లాడుతూ సాంప్రదాయక (ప్రక్రియల్లో 
ఆధునిక భావాలను పలికించడంలో (క్రీ అబ్బూరి అనన్య (ప్రావీణ్యం కనబరచేవారని (ప్రశంసించారు. 
శ్రీ అబ్బూరి నివాస గృహం కవులకు రసవత్తర వేదికగా ఉండేదని, నూతన భావాలు ఎక్కడి నుంచి 
వచ్చినా ఆయన ఆదరించేవారనీ చెప్పారు. శ్రీ, నగ్నముని మాట్లాడుతూ “మమ్మల్ని ఉత్తేజపరచిన 
వ్యక్తి శ్రీ అబ్బూరి” అన్నారు. తెలుగువాడు దేశానికి (ప్రపంచానికి సేవ చేసేందుకు ఎంత 
సాహసమైనా చేయగలడు అని రుజువు చేసిన వ్యక్తి అబ్బూరి ఆని ఆయన చెప్పారు. భారతీయ 
భాషల, ఆంగ్ల కవితలను దేశ పజానీకానికి ఆందించేందుకు అబూ రి చేసిన క ఎషిని శ్రీ నగ్నముని 
ఘనంగా కొనియాడారు. తన తండి శ్రీ, అబ్బూరి రామకృష్ణారావుకు కూడా పేరు తెచ్చిన శ్రీ, 
అబ్బూరి వరద రాజేశ్వరరావు ఆధునికత, అభ్యుదయం మూర్తిభవించినవాడు ఆని ఆయన 
అన్నారు. శ్రీ, ఎం.వి. రామమూర్తి మాట్లాడుతూ శ్రీ అబ్బూరి రాడికల్‌ డెమొ(కాట్‌ అని, 
అయితే ఆయన మాటల్లో నైరాశ్యపుపార కన్పించేదని అన్నారు. శ్రీ పి. జనార్ధన్‌ రెడ్డి 
మాట్లాడుతూ శ్రీ, అబ్బూరికి తెలంగాణా (పజలపై, రాజకీయాలపై ఎంతో మక్కువ ఉండేవని, 
అయితే ఎందువల్లనో ఆయన రాజకీయాలకు దూరమయ్యారని అన్నారు. 

శ్రీ పన్నురి రామారావు, (శ్రీ బూదరాజు రాధాకృష్ణ కూడా (శ్రీ అబ్బూరి వివిధ రంగాలలో, 
ముఖ్యంగా వాటకరంగంలో చేసిన కృషిని వివరించారు. సభకు జాతీయ “భూ భౌతిక పరిశోధనా 
సంస్థ మాజీ శాస్త్రజ్ఞులు (శ్రీ, మావిళ్ళపల్లి చక్రవర్తి అధ్యక్షత వహించారు. 

ఫోరం కన్వీనర్‌ శ్రీ, ఏ. సురేందరాజు మాట్లాడుతూ ప! తికారంగానికి ఎంతో సేవ చేసిన శ్రీ 
అబ్బూరి పేరిట జర్నలిస్టుల కాలనీలో ఒక పాటు కేటాయించాలని ముఖ్యమంతతిని కోరారు. శ్రీ 
ఎం. లక్ష్మయ్య వందన సమర్పణ చేశారు, 


(“ఆం(ధప్రభి, జూన్‌ 4, 1993) 


వరదస్మృతి 487 


నివాళి 


తెలుగు సాహిత్వానికి మళ్ళీ వరద రావాలి 


సురేం|దరాజు 


“ఈ [పపంచం ఒక పెద్ద కారాగారం. ఆందుకే ఏకాంత నిర ప్ప ంధం ఇకుడ సరో ఇత్కూష్టం - 
కార్డ్‌ (కాజ్‌ . 

అబ్బూరి వరద రాజేశ్వ రరావుగారు బతికినన్నాళ్ళూ లోక'ంతో రాసుకుంటూ, పూసుకుంటూ 
తిరిగారు. ఒడ్డును ఒరుసుకుంటూ సాగింది వారి జీవితం. కదిలీ కదలకుండా, నింపాదిగా పారే 
ఏటినీటి వాలుపై చేవాలు ఆయన జీవనగమనం. చలిస్తూనే నిశ్చలంగా వుండే (ప్రశాంత సరసి, 
వారి జీవన విహాయసానికి అద్దం పడుతుంది. అందుకే అంతటా వుంటూనే ఆయన ఎక్కడా 
వుండరు. సర్వా కనిపించినష్టే కనిపించి ఎక్కడా కనబడకుండా మాయమవుతారు. గట్టిగా 
వెదికితే తప్ప ఆయన ఉనికిని కనిపెట్టడం కష్టం. 

గత ఆర్థశతాద్ది ఆం! ధదేశపు సాహి త్య చరి[తలోవి [పతిమలుపు వద్ద ఆయన ఉన్నారు. అయితే 
క్షణకాలం మెరిసి మరుగున పడతారు. పనులు తల పెట్టడం, కొత్త కొత్త పనులు, వేరెవరికీ ఊహకై నా 
అందక ముండే చేపట్టడం, చేపట్టిన పని అప్పటికే పూర్తి కావడానికి చేయాలి ఎందంతా చేయడం 
మీద వున్న ఆసక్తి, అభినివేశం ఆ పనిని కొంత కాలమైన కొనసాగించడం పట్ల ఆయనకు లేవు. 
నిలకడగా ఒక చోట నిల్చోవడం ఆయనకు గిట్టదు, కొద్దిరోజుల్లోనే ఆయనకు ఆ పని 
విసుగేస్తుంది. మళ్ళీ మరో కొత్త పనిలో పడతారు. ఏ పని మీదై నా మోజు ఎక్కువ కాలం వుండక 
పోవడమే దీనికి కారణం కావచ్చు. (పతి ఆచరణలో ముందు ఉత్సాహం, తరువాత నిర్లిప్తత వెంట 
వెంటే వుండే వ్యక్తిత్వం కావడం వల్లే కాబోలు “నాందీ (ప్రస్తావన తర్వాత ఆయన అయిపు వుండరు. 
అందుకే “సూ తధారి' ప్మాత పోషణపై వున్న ఆసక్తి (పయోక్త' కావడం పట్ల ఆయనలో మనకు 
కనిపించదు. ఎంతటి కార్యాచరణ అయినా నిష్ప లమేనన్న ఒక బలీయమైన విశ్వాసం అంతరాంతరాల్లో 
ఎరిగిగాని ఎరగకగాని ఆయనకు వుండే వనుకుంటాను. నిస్పృహ నిర్వేదం, నిరాశ ఆయన 
మాటల్లో ఎప్పుడూ (పతిఫలించడం ఇందుకే ననుకుంటాను. (ఆయన సెనా ఎఫ్‌ హ్యూమర్‌ నుఈ 
నిర్వేదానికి విరుగుడు గానే చూడాలేమో.) తన “పతిమిలను పెంచి పోషించడం మనకు 
ఆయనలో కనిపించదు. ఆంతటి సహనం ఆయనకు లేదు. చేయకముందు ఒక పనిపై వుండే 
ఆసక్తి చేసిన తరువాత వుండకపోవడం ఆందరికీ అనుభవమే. ఈ సర్వసాధారణ అనుభవాన్ని 
అబ్బూరివారు ఒక అసాధారణ రీతిలో గాఢంగా అనుభవించారు కాబస్టు దానికి ఓక తాత్వికస్టాయి 
సమకూరింది. ఎక్కువ ఇష్టపడే పనులను పక్కన పెట్టి, పెద్దగా ఇష్టపడని, లేదా తక్కువ ఇష్టపడే 
పనులను ముందు చేయడం కూడా అబ్బూరికి ఆలవాటు. ఆత్యధికంగా ఇష్టపడే పనులను ఎంత 
కష్టపడ్డా సంతృప్తికరంగా చేయలేనేమూ నన్నభయం, కొద్దిగా ఇష్టపడే పనులను సులువుగా 
చేసియవచ్చనే నమ్మకం బహుశా కారణమె వుంటుంది. 


బెల్లం కొండ రామదాసు కవితా సంకలనం తేవడం ఆయనకు ఎంతో ఇష్టం. కానీ తేలేదు. 
అలాగే “కవితి రెండు సంపుటాల పునర్ముదణ కూడా చాలా ఇష్టం. అదీ చేయలేదు. బెల్లం 


కొండరామదాసుతో పాటు శ్రీ శ్రీ, శిష్టా నారాయణబాబు, బైరాగి అజంతావంటి తనకు 
ఇష్టులై న అతి కొద్దిమంది కవుల పెద్దసై జు ఫొటోలతో, అంతే పెద్దసై జూలో ('భారతి' సై జు) వారి 
సెలౌక్లెడ్‌ పోయమ్స్‌ను (ఫొటొ, పోయం ఎదురెదురుగా) వేయాలని ఆయనకు ఎంతో కోరికగా 
వుండేది. ఇందుకోసం ఆయన కొంత పరి శ్రమించారు కూడా. కవితలు ఎంపిక చేసి పెట్టారు. 
ఫాటోలకోసం గాలించారు. లోపరహి తంగా, పర్‌ఫెక్ట్‌గా ఒక పనిచేయలేనప్పుడు, ఆ పని 
చేయకపోవడమే మంచిదనుకోవడం వల్ల కూడా బహుశా ఆయన ఈ మూడు ముఖ్యమైన పనులు 
పక్కన పెట్టి వుంటారు. జాతీయ స్థాయిలోనే ఎన్నదగిన కవితా సంపాదకుడు-అందుకే 
మిన్నకుండి రచయిత ముందు కొచ్చాడు... 

....లోకంలోకి వెళ్ళి ఎన్నెన్ని పనులు చేసినా ఆయన ఏకాంతాన్నే ఎక్కువగా కోరుకున్నారు. 
(పపంచమార్గం మీద ఆయనకు పెద్దగా ఆశలులేవు. అధ్యయన శీలత, సాహి త్యానురక్తి, చిత్తశుద్ది 
వున్న యువకులను ఆయన (ప్రేమించారు. అలాగే మిడిమిడి జ్ఞానంతో క్లైగరేసేవారిని, 
' మీడియోకర్‌ ని ఆయన ద్వేషించారు. చివరి రోజుల్లో ఆయనను ఎందరో సం[పదాయవాదిగా, 
సినిక్‌ గా జమ కట్టారు. కాని నిజానికి ఆయన ఆ రెండూ కాదు. కాలంతో పాటు మారిపోయే 
దిగజారుడు తనానికి దూరంగా కొన్ని విలువలకు కట్టుబడి వున్నందునే ఆయన పాతతరం 
(పతినిధిలా కనిపించారు. ఆయన పైసినిక్‌ ముదవేయడానికి కూడా ఈ మారని తనమే 
కారణమైంది. ఆయితే తనకు నచ్చిందే కవిత$,౦ మిగతాది కాదు అనే వితండవాదం కూడా 
ఆయనలో తరచుకనిపించేది. కార్డ్‌ (కాజ్‌ లా (పపంచాన్ని కారాగారంలా భావించారు కనుకే ఆయన 
“చెరకాలం” కవి అయ్యారు. మందికి దూరంగా స్వచ్చందంగా తనపై తాను నిర్బంధాన్ని 
విధించుకున్నారు. “సంస్కృతి సజీవంగా వుందని చెప్పడానికి ఒకళే నిదర్శనం. సౌందర్యానికి 
చివ్నాంగా వుండే అద్భుతమైన లోహపాతకు, మూత పా[తకు మధ్య భేదాన్ని గుర్తెరగడమే ఆ 
నిదర్శనం. నేను చేసిందల్లా ఈ రెంటికీ మధ్య తేడా చూపించడం” అన్నాడు మహానుభావుడు 
కార్డ్‌ కాజ్‌ . అబ్బూరి వరద రాజేశ్వరరావుగారు కూడా ఆ పనే చేశారనుకుంటున్నాను. రెంటికీ 
మధ్య తేడా గుర్తెరగని వారు (వారిదే మెజారిటీ) దీని దానిగా, దాన్ని దీనిగా వాడుతున్న (పస్తుత 


క్రాణాయుగంలో వరద రాజేశ్వరరావుగారు మళ్ళీపుట్టాలి. 


('సు[పభాతం', 5 జూన్‌ 1993) 





P,.VAMANRAO 


With a heavy heart, I stand before you to pay homage to the memory of 
my good old fnend and well-wisher, 5౧ Abbuni Varada Rajeswara Rau. 
When Iwas asked to participate in this condolence meeting, I agreed 
irresistibly but I was hesitant to agree to speak. For, Iam not used to public 
speaking and further I had wntten what I felt about him in my column in New 
Swatantra Times. But when I got the card yesterday billing me as the very 
first speaker, I was left with no choice and thought that late Varada, as he was 
lovingly called by those close to him, wished it 30. 


To me it is all like a dream or a phantasmagoria of a sweet as well as a 
frightful dream. His resurrection as it were and disappearance 50 soon after, 
as if he waited for a reward for his life-long work, is all dream lke. For, he 
had, to use his own expression, gone into a cell of seclusion for the last ten 
years occasionally contributing to newspapers. It is to you sir,Sn 
Vijayabhaskara Reddy goes the credit of recognizing Varada’'s worth and 
work and made him Chairman of the State Official Language Commission 
which he fully deserved but alas it came too Late in life when his health was 
none too good. The blame is not Sri Vijayabhaskara Reddy’s. It is all God’s 
will which is inviolable. In fact, it is one of Sri Reddy’s merits that he 
recognizes talent silently without exhibiting it and does reward the deserving 
suitably. 


Rajeswara Rau was known to Sri Vijayabhaskara Reddy for over quarter 
century. His literary attainments, his conversational acumen, original ideas 
and PR. talent impressed the Chief Minister. He expected Rajeswara Rau 
would make considerable contribution to the spread and development of the 
official language. Therefore, none can be sorrier than the Chief Mimster on 
the death of Sri Rajeswara Rau. Icannot, at this distant date, exactly say when 
I first met Rajeswara Rau. But it was definitely after the Police Action in 
1948-49 period probably at the instance of my guru late Sn క. Iswara Dutt 
who was P.R.O. to Sir Mirza Ismail when he was Prime Minister of the 
erstwhile Hyderabad State. Rajeswara Rau who hadknown Sn Dutt, worked 
under him. By the time I met Varada, he had already worked as a Joumalist 
in Indian Express and Andhra Prabha and had come into contact with 
veterans in the profession. Those of us who were here used to be regaled by 
him, with the stories of the stalwarts in Andhra journalism, their achieve- 
ments as well as idiyosyncracies.Varada was always outspoken and never 
hesitated to lay bare the foibles of the great. He had added advantage in 

knowing most of them at close quarters due tc the association with them of 


490 వరదస్మృతి 


his illustrious father Sri Abbun Ramknshna Rao, the celebrated librarian of 
Andhra University. The office Ramakrishna Rao held cannot denote his 
literary stature or learning. He was anelegant poet and a gifted author. Varada 
inherited his literary talent and acquired journalistic experience. I am not 
competent to assess his literary achievements in Telugu, which I hope other 
speakers will do ably. I shall confine myself to his Journalistic work and 
certain of his political interests in his early career and contributions with 
which 1 am familiar. 


Rajeswara Rau brought to Hyderabad a fresh journalistic breath. Though 
at that time he did not represent any newspaper as such, he was somewhat of 
a leader to all of us. he kept in close touch with us and moved with us, giving 
us valuable advice. [recollect he was the prime mover and architect of atleast 
two journalist Conferences, one presided over or inaugurated by Sn Kotamraju 
Rama Rao and another by Sri N. Raghunatha Iyer of The Hindu. He had the 
dynamism and initiative to persuade or make a VIP come to a meeting. He 
made Sri M.K. Vellodi the then Counsellor to address the Conference. It was 
his idea to institute shoebullah Khan Memonial lecture. Shoebullah, editor of 
a nationalist daily fell a prey to Razakar’s perfidy. The first lecture was 
delivered by Khasa Subba Rao in 1952. But alas, it remained the last one. 


Varada had the knack and gift of gathering people, to organize, obtain 
their cooperation and coordinate. With compelling persuasiveness he could 
collect funds for a conference just what is needed for it and he would then 
wash off his hands witha treat to all of us. That was Varada. He would spend 
away the last pie of his without thinking of the morrow. That was his attitude 
in those days. He used to meet me almost every day and we moved together 
day after day. I was then in The Hindu and sometimes we would meet 
political leaders and celebrities together. I could not say how he gotinvolved 
in Congress politics and got personally attached to leaders like Sri D.G. 
Bindu, Sn Madapati Ramachandra Rao and Janardhan Rao Desai who three 
controlled the Congress for 2 or 3 years till 1952, as Trio or Trimurthis. 
Rajeswara Rau had the gift of ingratiating himself into the affections of one 
whom he liked. The trio took an instinctive liking for him and in fact were 
charmed by him. They confided in him in a way and he did certainly got 
involved indirectly, but more to highlight them and their views. He edited 
Sardar Patel's speeches. He wrote articles from time to time, more than that 


subtly influenced journalists to write. He had his close followers among 
1000213. 


Rajeswara Rau and his father were esentially Royists, having come under 
the spell and influence of M.N Roy. They were progressive writers introduc- 


వరదస్మ్యృతి 491 


ing modermism into Telugu prose and poetry. Rajeswara Rau, however did 
not persist in that line and got attracted to PR and journalism. In this setting, 
he was equally well with Sri B. Ramakrishna Rao the then Chief Minister of 
Hyderabad. His capacity to make friends was immense but many friendships 
broke away as time progressed but a few valuable remained steadfast. The 
fact that Sri P.V. Narasimha Rao, Prime Minister enquired about his health 
from abroad when he was hospitalised shows how he carved a niche in his 
heart and also the concern of P.M. for an old friend. That was Rajeswara 
Rau’s forte. 


It was as aresult of his proximity with those out of power, that they made 
efforts to settle him in a comfortable job, when they assumed power. Thus, 
Rajeswara Rau Joined as a PRO - many may not know this - in Sirpur Paper 
Mills for which I work now. While so, he continued his contacts with leaders, 
literary men and jJoumalists. If I remember right he represented Bharat, a 
Bombay daily, started by Sardar Patel for a while. For pastures new, he 
migrated to Delhi in 1958 and joined Allied Publishers in an editorial 
capacity. The assignment seemed to be in his mien. For, Rajeswara Raucould 
edit well, correct mistakes and give an artistic touch to a copy. He had a 
penchant for precise and fine expression. He got time to read and write. He 
kept in touch with the cream of Andhra citizenry in Delhi. On the sixtieth 
birthday of Sri Iswara Dutt who was then in Hindustan Times and later 
Leader of Allahabad, he produced a neat volume of tributes to this doyen of 
Journalism. He had a flair for publications with an eye on art, lively captions 
and good printing. 


Ihave a feeling that over twenty ycars when he was in Delhi engaged in 
publication of books, was his best period with his talented wife Chaya Devi 
by his side. She was a Deputy Librarian in Jawaharlal Nehru University. Both 
of them together developed good and influential contacts which stood them 
in good stead. Varada played his own part in bringing people together but 
when once he clashed with anyone he would not hesitate to expose him. If 
lively and humorous conversation was his asset, his calling spade a spade and 
a certain abrasive expressions at times created enemies for himself. But, he 
was not the one to care. 50, when he came back from New Delhi to settle 
down here in 1981, he found many of his old political and journalstic frends 
had disappeared. While pursuing his writing and journalistic activities, he 
withdrew as if to a shell, going out occasionally to attend a wedding or meet 
a friend. However, he kept in touch with steadfast friends of his liking and 
perspectives. 


I must mention that I was in close touch with him till he left for Delhi and 
I lent a helping hand in his strivings including the building up of journalists 


of unity and association. I continued to meet him of and on when my work 
as Director of Information, Public Relations and Tourism, A.P. Government 
took me to Delhi. When he returned to Hyderabad he and his wife did call on 
me to tell that they would be in Hyderabad in their own flat in Lingampally. 
I must confess that while 1 did not lose touch with him and his wife 
completely, my work in a different field depnved me of that consanguinity 
which I had before his departure to North. He was obviously pleased when 
I published two poems from Modern Telugu Poetry, an anthology edited by 
Chaya Devi in New Swatantra duly acknowledged. In the ఉం] issue which 
I sent him, 1 had published a poem by his father and footnote about his 
appointment as Chairman of the official Language Commission. 


While I got briefed about his health daily during the penod he was in 
hospital, Icould see him only once and it was after a long gap. He was pleased 
to see me, an old friend. He was all smiles but could not express himself 
except by signs. When I reminded him of some of his humorous pet 
expressions of old days, he replied with a smile. It was as if memories of the 
past when we moved closely with me for 10 years rushed to his mind. He held 
my band and released when I rose to leave, which touched the inner core of 
my heart. His wife showed him the journal in which there was reference to 
him, saw itapparently happy. Itook ithe was convalescing and would be back 
home, even if he was unable to work. Fate willed otherwise. He was one of 
my best well-wishers. I was among the few who attended his funeral on a hot 
afternoon. It was fitting that he was given state honours for which the Chief 
Minister should be thanked as it was symbolic of the respect shown to the 
class of journalists, writers, poets and scribes as a whole. As the flames went 
up, the irresisitible feeling which came to my mind, was as if he had tarried 


on this planet for recognition and such honours, a feeling which is shared by 
the Chief Minister. 


Rajeswara Rau’s death removes from our midst a fine specimen of a 
gentleman, a joumalist of his own vintage and a poet and a writer of his own 
individual stamp. At a time when we all expected, after his assumption of 
office as Chairman of Official Language Commission, that he would bring 
a new life into it, he was taken away from us, leaving us the poorer. 


[SPEECH DELIVERED AT THE CONDOLENCE MEETING HELD ON 2-6-93 AT 


PRESS CLUB, HYDERABAD UNDER THE AUSPICES OF FORUM FOR FREEDOM 
OF EXPRESSION.] 


493 


వ్య 
వరదల్లో ముడిపడిన “వరదతో 
అబ్బూరి ఛాయాదేవి 
పటల మీద కూర్చున్నాక కూడా నాకు అనుమానమే-ఆయన నన్ను ఇష్టపడే చేసుకుంటున్నారా. 
స్నేహితుల బలవంతం మీదనా అని. మాది స్నేహితులు కుదిర్చిన సంబంధం. ఆయన 
స్నేహి తులు నాకు ఆలిండియా నేడియో (హెదరాబాదులో పరిచయస్తులు. 
పెళ్ళి చూపులకు వచ్చినప్పుడు నాకేసి ఒకసారి చూసీ చూడనట్లు చూశారు-పరిచయం 
అల్లో న? 9 
చేస్తున్నప్పుడు. స్నహితులతో కలిసివచ్చారు. మా అన్నయ్యతో బాగానే మాట్లాడారు. 
ఆం[ధయూనివర్సిటీలో వాళ్ళిద్దరూ ఒకే కాలంలో చదువుకున్నారట. ఆనాటి కబుర్లు చెప్పుకుంటూ 
నవ్వుకున్నారు. వెళ్లేటప్పుడు కూడా ఆయన నాకేసి చూడలేదు. ఇష్టంలేదేమో అని 
ఆశవదులుకున్నాను, 
రెండు రోజుల తరవాత, స్నేహి తుడు భాస్కరభట్ల కృష్ణారావుగారి ద్వారా కబురుపెట్టారు. ఆ 
రోజున సరిగ్గా చూడలేదు, మళ్ళి ఒకసారి చూడాలి. కృష్ణారావుగారింటికి ఫలానా రోజున ఫలానా 
'చెముకి తీసుకురాగలరా అని. మాఅన్నయ్య నన్ను అక్కడ దిగబెట్టి వెళ్లిపోయాడు -వాళ్ళు నన్ను 
తిరిగి ఇంట్లో దించుతామన్నారని. 
మమ్మల్నిద్దర్నీ (డాయింగ్‌ రూమ్‌లో ఒంటరిగా వదిలి, కృష్ణారావుగారూ మరో స్నేహి తుడూ 
వీధి వరండాలోకి వెళ్ళిపోయారు. ఇద్దరం నిశ్శబ్దంగా కూర్చున్నాం గదిలో చుట్టూ ఉన్న వస్తువుల్ని 
గమనిస్తూ-ఆయన మాట్లాడతారని నేనూ ఏం మాట్లాడాలో తెలియనట్లు ఆయనా: ఆ ఇంట్లో 
పిల్లలు తలుపు సందులోంచి, కిటికీ పక్కనుంచీ తొంగి చూస్తున్నారు కుతూహలంగా. పదిహేను 





49 4 


నిముషాలు దాటినా చడీచప్పుడు లేకపోయేసరికి అనుమానం వేసి, లోపలికి వచ్చారు స్నేహి తులిద్దరూ. 
ఆయన్ని వేళాకోళం చేస్తూ నవ్వుకున్నారు. 

తీరా పెళ్ళికి ముహూర్తం పెట్టాక గోదావరి లో వరదలు! పెళ్లి రాజమం[డిలో. పెళ్ళివారు 
వన్తార్హా రారా అని భయం! 

పెళ్లి తంతు మధ్యలో నేను పీట మీంచి లేచి ప్రదక్షిణం చెయ్యవలసి వచ్చింది. తిరిగి పీట మీద 
కూర్చోబోతూం'టే కింద జారిపడిన నా చేతిరుమాలుని తీసి శా చేతికిచ్చారు ఆయన. అప్పటికి 
నాకు నమ్మకం కుదిరింది. ఆయన నన్ను ఇష్టపడే చేసుకుంటున్నారని! ఆయన చర్యకి మురిసి 
పోయాను కూడా. 

పెళ్లికి ఆయన కట్నం అడగలేదు. ఏ విధమైన కానుకలూ ఆశించలేదు. పైగా, తన 
తల్లిదండ్రులచేత కూడా ఏమీ ఖర్చు పెట్టించకూడదని, అన్నిటినీ తనంతట తనే ఏర్పాటు 
చేసుకుని, నాకోసం బోలెడు పట్టు చీరలు కూడా పట్టుకొచ్చారు. తన ఇంటికి కావలసిన 
వస్తువులన్నిటినీ తనే ముందుగా ఏర్పాటు చేసుకున్నారు. బాజా భజం[తీలతో అట్టహాసంగా పెళ్లి 
చేసుకోవడం ఆయన కిష్టం లేదు. అనుకోకుండా “వరదల” మూలంగా అలాగే జరిగింది మాకు. 
సరిగ్గా నలభై సంవత్సరాల (క్రితం ఇలా (ప్రవర్తించడం అబ్బురమే! ఈ విషయంలో ఈనాటి 
యువకు అందరూ అనుసరించదగిన మార్గదర్శి వరద రాజేశ్య్వరరావుగారు. 

ఆ రోజుల్లో “బిర్లా” కంపెనీలకు హెదరాబాదులో “వబభ్లిక్‌ రిలేషన్‌ | ఆఫిసర్‌ గా పని చేసే 
వారాయన, ర్యాత్రీ పగలూ క్షణం తీరికలేకుండా తిరిగే వారు. పైగా అనేక మంది మితులు- 
సాహి తీరంగంలోనూ, రాజకీయ రంగంలోనూ. నిత్యం వారి రాకపోకలతో నాకూ తీరిక లేకుండా 


పోయినా, నాకంటూ (పతే కంగా ఏదో వ్యాపకం ఉండాలనీ, ఏదో ఇంకా సాధించాలనీ తపన ఉండేది 
నాకు. 





శ జ త్‌ 
చ న! జ 3 న. 
వ నో సాను స నో "వా త్త 
[ర “2 <<) 


అది గమనించి, ఆయన నా అభివృద్దికి ఎంతో దోహదం చేశారు. సాహి త్యంలో నాకు అభిరుచి 

ఉన్నదని తెలుసు కనక “కవిత' ప తికకీ, 'మోడర్బ్‌ తెలుగు పోయె[టీ' |గంథానికీ నను స సంకలన 

కర్తగా ఉంచి, తాను 'సారధ్యం' వహించారు. నా చేత మంచి పాశా త్య రచనలు కొన్ని చదివించారు. 
wi a చు 


కొన్నిటికి తెలుగు అనుసరణ చేయమని [పోత్సహి ౦చారు. అవి ఆచ్చయే అవకాశాలు కల్పించారు. 
ల స పని తల పెట్టనా తన చేతనయిన సహాయం చేసేవారు. 

నాకేకాదు. ఆయన మితులకు కూడా-అనేక రకాల కార్యక్రమాలు ఎలా చేపట్టవచ్చునో 
వివరంగా సూచించేవారు, సలవో లిచే వారు. తనకున్న పరపతినంతా వినియోగించి సహాయపడేవారు. 

నన్ను ఉద్యోగంలో చేరమని సలహాఇచ్చి, నాచేత లై (బరీసై న్స చదివించి, నేను ఉద్యోగంలో 
చేరేలాగ (పోత్సహి ంచారు. 

పిల్లలుంకే బావుండేదని నేను ఎప్పుడైనా ఆంకే, “లెనిన్‌కి పిల్లల్లేరు, ఎం.ఎన్‌. రాయ్‌కి 
పిల్లల్లేరు, మనకి మాతం ఎందుకు” అనేవారు. లేకపోవడమే గొప్ప అన్నట్లు మాట్లాడేవారు. 
చెల్లొళ ని, తమ్ముళ నే సొంత పల్తలుగా చూసుకునేవారు. 

ఎటువంటి పరిస్థితిలో నైనా ఉన్నతంగా ఆలోచించేవారు. ఎటువంటి సమస్యనైనా తేలిగ్గా 
తీసుకున్నట్లు హాస్యోక్తులాడేవారు. 1975లో ఢిల్లీలో వెల్లింగ్‌టన్‌ హాస్పిటల్లో “ఎమరైన్సీ 
వార్డ్‌'లో ఉన్నారాయన కొద్దిరోజులు. తరవాత స్పెషల్‌ రూమ్‌కి వచ్చాక, స్నేహితులు 
పరామర్శిస్తూంచే, “నేనే కాదు, మన దేశమంతా “ఎమర్జెన్సీ లోనే ఉంది కదా!” అన్నారు 
నవ్వుతూ. . 

ఎవరై నా ఆయన్ని మీ “హాబీ” ఏమిటని అడిగితే, “వోస్యోక్తి” అని సమాధానమిచ్చేవారు. 
ఆయన చతుర సంభాషణ వల్లనే ఎంతోమంది చిన్నలూ, పెద్దలూ ఆయన పట్ల ఆకర్షితులయేవారు. 





వన వన 


496 Te Ten TE 


ఇంగ్లీషులోనె నా, తెలుగులోనై నా మాటల్ని ఆటపల్టుంచి నవ్వించేవారు. అందుకే ఆయన్ని ఒకరు 
“పన్‌ డిట్‌ ” అని చమత్కరించారు. 

ఈ మధ్య ఆసుపత్రిలో ఆధునిక వైద్యం పేరుతో జరిపిన చ్యితహింస భరించలేక, నీరసించి 
(క్రుంగిపోతుంటే, “మికు “విల్‌ పవర్‌” ఉండాలండీ, అప్పుడే తొందరగా కోలుకుంటారు”అన్నాను. 
'బిల్‌పవర్‌' కూడా ఉండాలి ఇక్కడ అని రాశారు చిన్న నోట్‌బుక్‌ లో (ముక్కులో గొట్టాలు 
దూర్చి ఉంచడం వల్ల మాట్లాడలేకపోయేవారు.) 

మాట్లాడకుండా ఉండటం ఆయన తత్వానికే విరుద్దం. నా మీద కోపం వచ్చినా ఎక్కువసేపు 
మాట్లాడకుండా ఉండలేకపోయేవారు! ఎదురుగా ఎవరూ లేకపోతే ఫోన్‌ లో మాట్లాడుతూ 
ఉండేవారు. అందరినీ వేళాకోళం చెయ్యడం, హాస్యపూరితంగా వెక్కిరించడం ఆయన అలవాటు. 

“రాజేశ్వరరావు తెనాలి రామకృష్ణుడు లాంటివాడు. ఎవర్నీ “స్పేర్‌” చెయ్యడు!” అన్నారు 
రావిశాస్తిగారొక సారి నవ్వుతూ. 

ఆయన అభిరుచులకూ, ఆభిపాయాలకూ అనుగుణంగా లేని వారినెవరినై నా విమర్శించడానికి 
వెనుకొడేవారు కాదు. 1978-79లో వాళ్ల నాన్నగారు తుంటి ఎముకవిరిగి మంచం మీద 
ఉన్నప్పుడు అయిన “బెడ్‌ సోర్‌' మానడానికి “రబ్బరు రింగ్‌” ని పెట్టారు నడ్డీకింద. పుండు మాని 
పోయిన తరవాత ఆ రింగ్‌ ని తీసెయ్యబోతూంపే, “వద్దు, అలాగే ఉండనీ” అన్నారు మామగారు. 
వెంటనే రాజేశ్వరరావు గారు “ఏం, రింగ్‌ రంగా మని పడుకుందామనా?” అన్నారు నవ్వుతూ. 

మా పెళ్లయిన కొత్తలో ఒక రోజున నా ముస్తాబు చూసి “మీ నాన్న'చింతామణి' వేషం 
వేసినట్టుంది!” అన్నారు పకపక నవ్వుతూ. ముస్తాబు మార్చక ఏంచేస్తాను! 


ఆయనలో పురుషాధిక్యత ఉండేది. కానీ, అందులో నియంతృత్వం లేదు. హాస్యం తోనూ, 
(పేమతోనూ లొంగదీసుకునేవారు. 

ఎలాంటి వారినైనా తనవైపు మొగ్గేటట్టు చేసుకోగలిగే వారు. అటువంటి ఆకర్షణీయమైన 
వ్వక్తిత్వం ఆయనది. గిరీశం అన్నట్లు, ఆయనతో “మాట్లాడ్డమే ఒక ఎడ్యుకేషన్‌ ”, ఒక ఆనందం. 

రావిశాస్తిగారు రాబేశ్వరరావుగారి జోకులకి పడి పడి నవ్వేవారు. ఇంటా బయటా అందరికీ ఆ 
జోకులు చెప్పి అందరినీ నవ్వించేవారు. 

గోపాల శాస్తిగారూ, వరద రాజేశ్యరరావుగారూ జోకులు ఇచ్చిపుచ్చుకుంటూ రోజూ ఫోనులో 
సత్కాలగ్షేపం చేసేవారు. ఇంకా ఎందరో మితులతో మాట్లాడుతూ ఉండేవారు. ఇప్పుడు అదే పెద్ద 
లోపం. ఎంతమంది ఉన్నా ఆయనలేని ఇల్లు నిశ్శబ్దంగా, నిర్జీవంగా ఉన్నట్లుంది. 
au (“ఆహ్వానరి, ఆగస్టు 1993) 









అ ‘ 


PN 
జీ ta }, 


An ఖా 
(1 ) గ (4 





కీ 


వరదస్మృతి 497 


అబ్బూరి నా ఆదిగురువు = 
రావి శాస్త్రీ జ్ఞాపకాల “వరది 
రాచకొండ ఎశ్యనా థశా స్త్రి 


అబ్బూరి వరద రాజేశ్వరరావు నా ఆదిగురువు. నా చివరి గురువు కూడా. 

జొనాథన్‌ స్విఫ్ట్‌ తన 'గల్లివర్‌ ) (టావెల్‌ ఎ" అనే పుస్తకంలో, తన యా(తలో ఒక దేశం వెళ్తాడు. 
ఆ దేశంలో నూటికో, కోటికో ఒకడు నుదుటి మీద చుక్కతో పుడతాడు. అలా పుట్టిన వాడికి 
మరింక మరణం లేదు. ఎల్లప్పుడూ (బతికే ఉంటాడు. కాని,-ముసలి తనం మ్మాతం వస్తుంది. ఆ 
దేశంలో అటువంటి వాళ్ళతో ప్రజలందరికీ చాలా కష్టం అవుతుంది. వాళ్ళు మాట్లాడే భాష పది 
వేల సంవత రాల (క్రిందటిది కావచ్చు., పది లక్షల సంవత్సరాల (క్రిందటిీది కావచ్చు. వాళ్ళ భాష 
బోధపడదు. వాళ్ళకోసం (పత్యేక చట్టాలు చేస్తారు. అలా పుట్టిన వాళ్ళు కూడా చావు లేదని 
సంతోషించరు. చచి పోయిన వాళ్ళను ఈర్ష్యతో, ఆసూయతో, బాధతో “అయో నాకు చావు 
లేదే అని విచారిస్తూ చూస్తారు. 

అందుచేతనే కాబోలు అబ్బూరి వరద రాజే శ్యరరావునాతో దాదాపు ఆఖరి సారిగా మాట్లాడుతూ 
“ఒరే శాస్త్రీ బతికున్నవాళ్ళకంకు చచ్చిపోయిన వాళ్ళే అదృష్టవంతులురా, అందుచేత నువ్వు 
ఏందుఃఖించకు-విచారించకు” అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. ఇంతలోనే తను చెప్పినట్టుగా హాయిగా, 
దర్జాగా, మహారాజులా వెళ్ళిపోయాడు. 

1932వ సంవత్సరంలో నాకు పదేళ్ళు. ఎ.వి.ఎన్‌. కాలేజీ [విశాఖపట్నం] లో ఒక ఏడాది 
సెకండ్‌ ఫారమ్‌ ఫెయిలై, మళ్ళీ ఏడాది చదువుతున్నాను. అప్పుడొక కు రాడు-ఎ[రగా ఉన్నాడు. 
స్పోటకపు మచ్చలతో ఉన్నాడు-వచ్చి, కొత్తగా మా సెకండ్‌ ఫారమ్‌లో చేరాడు. “ఎవరు నువ్వు” 
అని అడిగితే, “నేను బెజవాడ నుంచి వచ్చానూ* అని గర్వంగా చెప్పాడు-బెజవాడ వాఖపట్నం 
కంటు గొప్ప ఊరై నట్టు! 

నీ పేరు ఏమిటంటే “రాజేశ్వరరావు” అని చెప్పాడు. నా పేరు నేను చెప్పాను. కొంత "సీపు 
సంభాషణ ఆయిన తర్వాత ఆ కు(రాడు [మరి ఏమి సంభాషణ సాగిందో చెప ) లేను] 

“దేవుడు లేడు నీకు తెలుసా?” అని అడిగాడు. 

“అదేమిటీ, దేవుడు లేడు అంటున్నావు?" అన్నాను. 

“దేవుడు లేడు” అన్నాడు మళ్ళీ చాలా అధికారపూర్వకంగా. తనకా విషయం స్పష్టంగా 
తెలిసినట్లుగా మాట్లాడితే నేను దేవుడు లేడని చాలా భయపడిపోయాను. తల్లి, తండి లేని వాడిలాగ 
ఫీల్‌ అయిపోయాను. అపుడు (పహ్లోదుడు గురించి రహస్యంగా ఒక చిన్న కథ రాస్తున్నాను. అది 
రాయడం మానేశాను. ఆ తరువాత, “దేవుడుంకే మా చెల్లి ఎందుకు చచ్చిపోవాలి? అన్నాడు 
రాజేశ్వరరావు. దాని గురించి నేనొక గేయం రాశాను ఆన్నాడు. ఆ గేయం ఆ మర్నాడు తెచ్చి 
చూపించాడు. చదివాడు. నాకు జ్ఞాపకం లేదు. 

అప్పట్లో ఎ.వి.ఎన్‌. కాలేలో [పతిక్టాను ఏడవ తరగతి నుంచి ఎస్‌.ఎల్‌ .సి. వరకు ఎ.బి.సి. అవి 
మూడు సెక్షన్‌లో ఉండేది. 


498 వరదస శ్రతి 

నేను సెకండ్‌ పారమ్‌లో ఉన్నప్పుడు రెండవ భాష ఏమిటో తెలియజేయాలి-తెలుగా, 
ఒరియానా, ఉర్లూనా, సంస్కృృతమా,. ఈ భాషల వారి నందరినీ సెకండ్‌ ఫారమ్‌లో 'బి' డివిజన్‌ కి 
మార్చేవారు. నేను ఏడవ క్లాసులో రెండవ భాషగా సంస్కృతం తీసుకున్నందువల్ల “బి డివిజన్‌ కీ 
మారిపోయాను. అబ్బూరి వరద రాజేశ్వరరావు తెలుగులో ఉండడం వల్ల “ఎ డివిజన్‌లో 
ఉండిపోయాడు. కానీ థర్మ్‌ఫారమ్‌ చదువుతున్నప్పుడు మళ్ళీ అతను కూడా నా డివిజన్‌కి 
మారాడు. ఎందుకు మార్చారో నాకు జ్ఞాపకం లేదు. 

ఒకసారి ఒక మాష్టారు, తెలుగు మాష్టారు అనుకుంటాను అబ్బూరి రాజేశ్వ్యరరావుని కొట్టాట్టు. 
రాజేశ్వరరావుకి వాణీకుమార్‌ అనే అన్న ఉన్నాడు. అతను కూడా కాలేజీలో ఫోర్సో, ఫిఫ్లో 
చదివేవాడు. ఆతనికి కోపం లావు. అతను క్లాసు అవుతుంటే “మా తమ్ముణ్ని ఎందుకు కొట్టావు. 
బయటికి రా చంపేస్తాను" అని ఆ మాష్టారిని బెదిరించటం, అపుడు క్లాసులో చాలా అల్లరి జరగడం 
నాకు బాగా జ్ఞాపకం. థర్డ్‌ ఫారమ్‌లో మరే విషయాలు రాజేశ్వరరావు గురించి జ్ఞాపకం లేవు. ఫోర్త్‌ 
పారమ్‌ వచ్చేసరికి చాలా తెలుగు వక్తృత్వ పోటీల్లో ఎక్కువగా ఇతను [అబూ ర] పాల్గొనేవాడు. 
దాంతో చాలా పాపులర్‌ అయ్యాడు. సెకండ్‌ ఫారమ్‌ చదువుతున్నప్పుడు రాజేశ్వరరావు శ్రీ 
కన్యకాపరమేశ్వరీ దేవాలయం పూజారి అయిన స్థానాపతి సత్యనారాయణగారి వద్ద సంస్కృతం 
నేర్చుకున్నాడు. స్థానాపతి సత్యనారాయణ గారు అంటే న్లానాపతి రుక్మిణమ్మగారి భర్త. ఆవిడ 
“దేవీ భాగవతం” సంస్కృతం నుంచి తెలుగులోకి తర్జుమా చేసింది. అది చదివాకే దేవి చక్కగా 
కల్లు తాగుతుంది అన్న విషయం నాకు తెలిసింది! 

ఫోర్త్‌ ఫారమ్‌ చదువుతున్నప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. దీన్ని బట్టి రాజేశ్వరరావుకి 
ఉండే అన్ని శక్తుల్ని కూడగట్టుకునే శక్తి కొంచెం తెలియవచ్చింది. 

ఆరు(ద పనతం[డీ భాగవతుల నారాయణరావు అనే అతను ఉండేవాడు. ఆ రోజుల్లో 
మున్సిపాల్టీ వారు మామూలు సైకిల్సికి కూడా లై సెన్స్‌....ఆరు నెలలకి రెండు ముచ్చొవుక 
అంటే రెండు ముప్పావలా సైకిలు పన్ను విధించే వారు. రెండు ముచొ ఎవుకాకి ఆ రోజుల్లో 
ఇరవై రెండు సేర్ష బియ్యం వచే ఎది. రూపాయికి ఎనిమిది కేర్డు. చాలా మంది జనం సైకిలు పన్ను 
కట్టులేకపోయేవారు. మున్సిపాల్టీ వారు ఒకసారి భాగవుతుల నారాయణరావు సెకిలు పట్టుకున్నారు- 
లె సెన్స్‌లేదని. ఆ భాగవతుల నారాయణరావుగారు ఎవరో మాకు తెలియదు; రాజేశ(రరావుకి 
బాగా (ఫండ్‌. ఆ సైకిలు ఎలాగ నా విడిపించాలని మా అందరి దగ్గర చందా దండిసైన్‌తో సహా 
పన్ను చెల్లించి ఆ సైకిల్‌ విడిపించి నారాయణరావు గారికి ఇప్పించాడు. అప్పటి నుంచి 
నారాయణరావు గారు కూడా మాకు బెస్ట్‌ ఫెండ్‌ అయిపోయాడు. అప్పట్లో అంత డబ్బు అందరి 
దగ్గర వసూలు చేయడం చాలా కష్టమైన పని అన్నమాట. మా అందరి దగ్గర అణా, బేడో తప్ప 
ఉండేది కాదు. ఆలా ఆందరి దగ్గర వసూలు చేసి సైకిలు ఎలాగె నా విడిపించాలని విడిపించాడు. 

వక్తృత్వ పోటీల్లో “అబ్బూరి” మాష్ట్రార్తకి (పయ శిష్యుడు అయిపోయాడు. థర్హ్‌ఫారమ లోనే 
చేబోలు లక్షణరావుగారు, వల్లభజ్‌ 'స్యుల వెంకట నారాయణగారు అనే ఇద్దరు మాష్టర్లు కొత్తగా 
వియమింపబడ్డారు. ఈ పోటీ లంకే వాళ్లకి చాలా ఇష్టం. తరువాత పిక్‌ నిక్‌ లు వేసే వారు. పిక్‌ నిక్‌ 
ఆర్గనైజేషన్‌ లో చాలా య్యాక్టిన్‌ పార్టు తీసుకొని రాజేశ్వరరావు వాళ్లకి తలలో నాలుకలా 


వరదస్మృతి 499 


ఉండేవాడు. రాజే శ్వరరావుకి నాలాగే లెక్కలు రావు. అందుచేత ఫిస్త్‌ిఫారమ్‌ "ఫై నల్‌ పరీక్షల్లో 
లెక్కల “పేపర్స్‌ లెక్కలు చేయలేక ఇద్దరం పక్కపక్కనే కూచున్నాం. అప్పుడు లక్ష్మణరావు 
మాష్టారు గారు అబ్బూరి రాజేశ్వరరావు తనకి అభిమాన శిము డు కావటంచేత దగ్గర కెళ్ళి “ఏమిటా 
చేస్తున్నావు?” అని రహస్యంగా మూడులెక్కలో, నాలుగు లెక్కలో అబ్బూరికి చెప్పేశారు. 

అబ్బూరికి మాష్టారు లెక్కలు చెప్పటం నేను కనిపెస్టుశాను. నేను కనిపెళ్టేశానని మాష్టారు 
కనిపెళ్టుశారు. అపుడు మాష్టారుగారికి దణ్ణం పెట్టి హీనంగా, దీనంగా, నేను కూడా చూసేసరికి 
ఆయన నాదగ్గరికి వచ్చి “ఏమిటా వెధవా నువ్వు చేస్తున్నావు”? అని నాకో మూడు లెక్కలు 
చెప్పేశారు. దాంతో ఫిస్ట్‌ఫారమ్‌ పరీక్ష గబ్టేక్కేశాం. _ 

తరువాత ఎస్‌.ఎల్‌.సి.కి. వచ్చామండి. ఎస్‌.ఎల్‌ .సి.కి. వచ్చేసరికి అబ్బూరి వరద రాజేశ్వరరావు 
విజృంభించేశాడు. ఎందుచేతనంటే అపుడు జస్టిస్‌ పార్టీకీ, కాం(గ్రస్‌ పార్టీకి 1935 యాక్ట్‌ కింద 
ఎలక్షన్‌ ఏ వచ్చాయి. మేము కు|రాళ్ళందరిలో చాలా మంది కాంగగెస్‌ పార్టీకీ సపోర్ట్‌ . అప్పట్లో జస్టిస్‌ 
పార్టీ మీద పేరు లేకుండా రోజుకొక బులెటిన్‌ రాసేవాడు అబ్బూరి రాజేశ్వరరావు. ఎవరు రాశాడురా 
అంటే, తెల్లారేసరికి వచ్చేది అంతే! అవన్నీ దాచి ఉంచితే చాలా బావుండేది. నేను ఎందుచేతనో 
మర్చిపోయాను. రాజువి(క్రమ దేవవర్మ [జయపూర్‌ రాజు] కాంగ్రెస్‌ పార్టీని సపోర్టు చేయలేదు. 
కానీ “జస్టిస్‌” సపోర్టు కూడా చేశాడనుకోను. కానీ ఎందుకో ఆతని మీద అబూ ఎరికీ ఆ(గహం వచ్చి 
“తొండం అప్పారావు" అని పేరు పెట్టి ఒక పెద్ద గేయం రాశాడు. ఆది అప్పట్లో చాలా పాపులర్‌ గా 
ఉండేది. ఆ ఎలక్షన్‌ లో మొట్టమొదట ఎవరో “రామ(బహ్మం'ఆనే ఒకాయనని జస్టిస్‌ పార్టీ కింద 
నిలబెట్టబోయారు. కానీ బొబ్బిలి రాజావారు జుస్టిస్‌పార్టీ లీడరు కాబట్టి ఆయన వచ్చి రామ(బహ్మం 
వద్దు, అంకితం బానోజీ అనే ఆయన్ని “నిలబెట్టుండొ అని ఆర్డరిచ్చి వెళ్ళిపోయారు. 
(అయినప్పటికీ రామ/బహ్మం జస్టిస్‌పార్టీ సపోర్టర్‌. ఆతను ఈ షిప్పింగ్‌ వ్యవహారాలూ అవీ 
చూసేవాడు. చాలా పెద్ద వాడు.) అప్పుడు రాజేశ్వరరావుకి కోపం వచ్చింది. ఆ రోజుల్లో గోంగూర 
పాట అని ఉండేది. 

“నాను ఎల్జకెల్హి క్షల్లినాను గోంగూరకీ, 

లోటలనవ్ని తిప్ఫినాడు గోంగూర 

దొడ్లన్సి తిప్పినాడు గోంగూర 

మాయదారి నాకొడుకే గొంగూరకీ 

చివరికి మంచమెక్కమన్వాడే గోంగూరకీ” అనే ఒక పాటుండేది. ఆ వరునలో ఆతని మీద 
అబ్బూరి ఒక పాట రాశాడు. ఆ పొట ఎలా మొదలు పెట్లాడంకే 

“వేడలి సు కొట్టావు రామబవ్యాం, 

మిద్దెల్సి కొట్టావు రొమబన్నోం, 

సాండ్‌ స్టాంట్‌ అన్నావు రామ్యబవ్యాం, 

స్టాండేను అన్నావు రామ(బవ్మాం, 

కావి రాజుగారొచ్చేేరు రామబవ్మోం 

నట్టు సాట్టున్నా “డు రామబవ్మాం, 

సిష్టాను ఆనా వు రామబవ్మోం.” 


500 వరదస్మృతి 


ఆలాగ వెళుతుంది ఆ పాట-చిన్నపాశే. ఆ పాట పట్టుకొని రామ[బహ్మం ఇంటికెదురుగా 
కూచొని మా పిల్లలందరినీ పోగు చేసి మా చేత రాజేశ్వరరావు పాడించేవాడు. తెన్నేటి విశ్వనాథం 
అప్పుడు కాంగెస్‌ కేండిడేటు. జస్టిస్‌ పార్టీకి వ్యతిరేకం అన్నమాట. అంటి అంకితం భానోబీకి 
వ్యతిరేకం అన్నమాట. 

ఆ పాట పొడేసిన తరువాత “విశ్వనాథంకీ జై, రామ/బహ్మంకి తుస్‌” అని కేక. అలాగ 
కొంతసేపు పాడేసి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పచ్చా వైశ్యులు చాలామంది కాంగగ్రెస్‌కి సపోర్టుగా 
ఉండేవారు. వైప్యలు అందరూ చేరి ఒక పాట తయారు చేశారు. అది కొంచెం డాన్‌ ఎచేస్తూ 
పాడొచ్చన్నమాట. మాపిల్లలందరం ఆ పాటకి అబ్బూరి వరదరాజేశ్వరరావు లీడర్‌ షిప్‌లో డాన్‌ y 
చేసేవాళ ఛం. ఆ పాశేమిటంపే, 

“తెన్సేట్‌ విశ్వానాథము మన కాం[గెన్‌ వారండి 

వారికీ తమ ఓటు నిచ్చి ఖ్యాతి విల్పందీ 

జయమోా జయమోా నిశ్తానాథుకూ 

జయము గల్బుట్నుకొ ఓటిచి |.) ఖ్వాతినిల సంది.” 

అదీ పాట. మేమందరం డాన్స్‌ చేసేవాళ్ళం. డాన్స్‌ చేస్తే ఈ వై శకులంలో కొంత మంది 
వాళ్ళ ఆడవాళ్ళు చూడాలని వాళ్ళ ఇంటిముందు ఆగి డాన్స్‌ చేయించేవాళ్ళు మాచేత, అని నేను 
కనిపెట్టలేదు. కానీ అబ్బూరి రాజేశ్వరరావు మాతం “ఒరేయ్‌! చూశావా, వారి కులం వాళ్ళందరూ 
చూడాలని మనచేత గెంతిస్తున్నారు” అని కనిపెష్టేశాడు. అపుడు మామూలుగా ముఖ్యమైన 
కేంద్రాలలోతప్ప అందరి ఇళ్ళ దగ్గర డాన్స్‌ చేయటం మానేశాము. అపుడు టోపీలు సప్లై (ఖద్దరు 
చోపీల సప్లై) అన్నీ రాజేశ్యరరావే. 

మేము లెక్కల్లో ఏక్‌ కదండి. తరువాత ఎస్‌.ఎల్‌.సి.కి వచ్చాక మరింక లాభం లేదని ట్యూషన్‌ 
పెట్టుకున్నాం. న్యాయపతి శ్రీనివాసరావు మాష్టారు ఒకాయన ఉండేవారు. ఆయన లెక్కలు 
చాలా అద్భుతంగా చెప్పేవాడు. ఆయన పాపం, చాలా అమాయకుడు కూడా. ఎంత తెలివె నవాడో 
ఆంత అమాయకుడు. అప్పట్ల జస్టిస్‌ పార్టీకి, కాంగ్రెస్‌ పార్టీకి ఎలక్షన్‌ కదండి. జస్టిస్‌ పార్టీ వాడిని 
అతని ఆరుగుమీద చంపేశారు. +కుగు మీద చంపేస్తే ఇతను [మాష్టారు]! భయపడి పోయాడు. 
ఇతన్ని పోలీసు సాక్ష్యం వేశారు. అందుచేత ఇతన్ని కొడతారేమోనని భయపడేవాడు. మొష్టారి 
భయానికి తగ్గట్టుగా “మాష్టారూ, చూశారండీ... ఎవడో ఇపుడు కోపంగా చూసుకుంటూ వెళ్ళాడు” 
అనేవాడు రాజేశ్వరరావు. అనేసరికి “వీధి తలుపులు ఎందుకు తెరిచి ఉంచారురా, వేసేయండి, 
వేసేయండి” ఆనేవారాయన. మాష్టారు గారు మరి కొద్ది రోజులకే ఇల్లు మార్చేశారు. మాష్టారు ఇల్లు 
మార్చేసి రాజేశ్వరరావు ఇంటి దగ్గరకి వెళ్ళిపోయారు! 

అపుడు విశాఖపట్నంలో కొంచెం (ప్రతిభ ఆందం రెండు కలిసి ఉన్న ఒక పల్ల ఉండేది. ఆ 
ఆమ్మాయిని “డి.హెచ్‌ .” అనేవారు. మాష్టారు గారు “ఎబిసి” అనే (టయాంగిల్‌ వేసుకొనుము 
అనేవారు. అంటే “మాష్టారుగారు, “ఎబిసిికి బదులు “ఎల్‌.డి.హెచ్‌.”అని తీసుకోకూడదా!” 
అనేవాడు అబ్బూరి. మీ ఇష్టం అనేవారు మాష్టారు పాపం ఆతనికి ఏమీ తెలియక. ఎల్‌ డి.హెచ్‌. 
అనే [ట్రయాంగిల్‌ తీసుకొని రాయించేవారు. ఏరియా ఆఫ్‌ది (ట్రయాంగిల్‌ కర్ణం అవి 


వరద స్మృతి 60! 


చెప్పేవాడాయన. “ఎల్‌ .డఉ హైన్‌.” అంతే ఏమి[టా అని అడిగితే “లర్‌ .డి.హెచ్‌ .” అని 
'చెప్పేవాడు అబ్బూరి. మిగతా స్టూడెంట్‌) అందరూ నవ్వుకోవడం. ఆ అమ్మాయిని “డి. హెచ్‌ .” 
అని ఎందుచేత అనే వారో తెలియదు. (పతిభ, అందం, తెలివితేటలు ఉన్న మంచి పిల్ల కూడా. 
చాలా మంచిపిల్ర. అందర్తి కళ్ళు ఆ అమ్మాయి మీదనే ఉండేవి. అంచేత ఎల్‌.డి. హెచ్‌. అని 
రాయించేవాడు. “లవ్‌ .డి.హెచ్‌ .” అని. అలా ఏదో అల్లరి చేస్తుండేవాడు. కానీ మాష్టారు లెక్కలు 
బాగా చెప్పు డం వల్ల నూటిరవై మంది పరీక్షకి వెళ్తే ఫస్ట్‌కాసులో పదిహేడు మందిమి పాస య్యాము. 
మామిడిపూడి పట్టాభిరాం కూడా మాక్షాస్‌మేలే. ఇండియన్‌ ఎక్స్‌(పెస్‌కి న్యూస్‌ ఎడిటర్‌ గా 
చేశాడు. స్పెషల్‌ కరస్పాండెంట్‌ గా “హిందూ'లో చేరాడు. ఇపుడు డిప్యూటీ ఛీఫ్‌ ఎడిటర్‌ గా 
ఉన్నాడు 'హిందూికి. ఈ లీడింగ్‌ ఎడిటోరియల్‌ అన్నీ అతనే రాస్తాడు. ఆతనికి 
ఆం| ధాయూనివర్సిటీ వారు డి.లి.ట్‌ డి గీ ఇవ్వకపోవడం ఆశ్చర్యం, అంతకంటె తక్కువ వాళ్ళకి 
ఎంతో మందికి సన్మానం చేశారు. 

వారిద్దరూ మాకు సెకండ్‌ ఫారమ్‌నుంచి ఇంటర్‌ మీడియట్‌ దాకా క్లాస్‌మేట్స్‌, 
ఇంటర్‌ మీడియట్‌ కి వచ్చాక ఈ “ఒరేయ్‌” అనుకునే స్నేహి తులంతా మారిపోయారు. కొత్తవాళ్ళు 
వచ్చారు. కొత్త వాళ్ళని ఏవండీ అని పలకరించాలి. రాజేశ్వరరావుకి చిరాకేసి “ఒరేయ్‌ ఒరేయ్‌” 
కబ్బు ఒకటి పెట్టాడు. అందులో మెంబర్‌ గా ఎవరై నా జాయినవ్వచ్చు. అందులో “ఏవండి అని 
ఎవరినై నా పిలిచాడు ఆంటే అలా పీలవబడీిన వాడు వెంటనే ఫట్‌మని జౌల్లకొట్టవచ్చు. ఆ 
శ్రబ్బులో చేరి జెల్లలు తిన్నప్పటికీ చాలామంది స్నేహితులని “ఒరేయ్‌, ఒరేయ్‌'గా మార్చుకున్నాము. 
అందులో సోమయాజులు శ్రీనివాసరావు, తరువాత గరిమెళ్ళ నన్యాసిరాజు పూళ్ళ శ్రీ 
సత్యనారాయణ ఇంకా చాలా మంది పేర్టున్నాయి. జ్ఞాపకంలేవు. చాలామంది “ఒరేయ్‌, ఒరేయ్‌” 
స్నేహితులు అయిపోయారు. ఆరాధ్యుల అన్నాజీ కూడా మా క్షబ్బులో మెంబరే. కానీ అన్నాజీ 
రావంటే నాకు భయం జాస్తి. అందుచేత అతన్ని ఒరేయ్‌ అనకుండా “ఏయ్‌” అన్నాజీ అనిబలిచి 
జౌల్లలు తప్పించుకున్నాను. అన్నాజీరావు చిన్నప్పట్నుంచి రాజే శ్వరరావుకి కూడా ఇష్టమైనవాడు. 

అతను చాలా కేర్‌ లెస్‌ రెక్‌ లెస్‌కూడా. దేవేందుడ్ని లక్ష్య పెట్టేవాడు కాదు. ఇంటర్‌ 
మీడియట్‌ కి వచ్చాక “రేయ్‌ ఒటేయ్‌ కబ్బు” కాక “యువజన సంఘం” "పెట్టి బుద్దిరాజు 
శ్రీశ లం మళల్లికార్డునరావుని దానికి (ప్రెసిడెంట్‌ ని చేశాడు అబ్బూరి. కాంగ్రెస్‌ (పభుత్వం 
వచ్చినప్పటికి కూడా అంతకు ముందు (బిటిష్‌ వాళ్ళమీద తిరగబడ్డ కొంతమంది జనాన్ని [ఇంకా 
జై ల్లో ఉన్నవాళ్ళని] విడుదల చేయకుండా ఆలస్యం చేశారు. వెంటనే విడుదల చేయాలని పెద్ద 
ఏజొటేషన్‌ , కొంచెం అల్లరి చేశాడు రాజేశ్వరరావు. 1937 లో మేము ఇంటర్‌ మీడియట్‌ కి 
వచ్చాము. అప్పుడు వెంటనే స్టూడెంట్స్‌ యూనియన్‌ కి కార్యవర్గ సభ్యుడిగా ఎలక్ట్‌ అయిపోయాడు. 
నన్ను కూడా ఎలక్ట్‌ చేయించాడు. ఆ ఫొటో కూడా నాదగ్గర ఉంది. 

రాజేశ్వరరావు [డామాల్లో కూడా వెసెవాడు. అలాగె మా భమిడి పాటి కామేశ్వర రావుగారు 
తర్జుమా చేసిన |డామాల్లో ఏదో (డామా వేయించి అండులో ఒక పోర్షన్‌ నాకిచ్చి నన్ను ఫస్ట్‌ టమ్‌ 





(కానీ, ఎంత (పయత్సించినా ఆ ఫొటో లభ్యం కాలోదు.] 


502 వరచస్మృతి 


స్టేజి ఎక్కించినవాడు కూడా రాజేశ్వరరావే. తరవాత నన్నుకూడా ఇంటర్‌ మీడియట్‌ లో కార్యవర్గ 
సభ్యుడిగా చేర్చాడు. 

1938లో జపాన్‌, చై నామీద “ప్రకటించకుండా” యుద్దం మొదలు పెట్టంది. అప్పట్స్‌ 
మార్కెట్‌ అంతా చాలా చవకరకం జపాను సరుకులతో నిండిపోయి ఉండేది. “బేడా పరక చాలా 
చౌకి అని ఏవస్తువె నా సరే, ఇరీదుగా అమ్మేవి కూడా బేడా, అర్హణా. అటువంటి జపాను సరకు 
కాంగెస్‌ వాళ్ళు అయ్యుండి వాళ్ళే అమ్ముతున్నారు అని అటువంటి షాపులన్ని పికెటీంగ్‌ 
చేయించి “డౌన్‌ విత్‌ది సర్వీస్‌ ఆఫ్‌ జపాన్‌ గూడ్స్‌” అని చాలా పెద్ద అల్లరి లేవదీశాడు 
రాజేశ్వరరావు. ఆ అల్లరిలో మేమందరం: పాలొనేవాళ్ళం. 

ఇంటర్‌ మీడియట్‌ సీనియర్‌ అయిపోయాక, మేము “ఆనర్స్‌” చదువుతున్నాము. 
రాజేశ్వరరావు పాలిటిక్స్‌ ఆనర్స్‌. రెండవ (ప్రపంచయుద్ధం ప్రకటించారు. ఆ యుద్దంలో మద్దతు 
ఇవ్వాలా వద్దా అని తర్జన భర్జన 'చేసి కాం(గెస్‌ వాళ్ళు ఇవ్వకూడదు అని నిర్ణయించారు. 
చిన్నప్పట్నుంచి “యం.యన్‌. రాయ్‌” శిష్యుడు అబ్బూరి వరద రాజేశ్వరరావు. మేము 
ఇంటర్‌ మీడియట్‌ జూనియర్‌ చదువుతున్నప్పుడు యమ్‌.యన్‌ .రాయ్‌ని ఎ.వి.ఎన్‌. కాలేజికి 
తీసుకువస్తామని (పకటించాము మాయూనియన్‌ తరపున. “అయితే తీసుకురావడానికి వీల్లేదు. 
బాంబులు ఎలా తయారుచేయాలో నేర్చుకోవాలని ఉందా” అని (పిన్‌ పాల్‌ రానిచ్చారు కాదు. 
దాంతో అబ్బూరి రాజేశ్వరరావు ఇంటర్‌ మీడియట్‌ జూనియర్‌ స్టూడెంట్స్స్‌నే కాకుండా 
సీనియర్‌ స్టూడెంట్స్‌ని కూడా కలుపు కొని రెండు రోజులో, మూడు రోజులో స్పై క్‌ 
శేయించాడు. అపుడు ప్రిన్సిపాల్‌ దిగివచ్చి యమ్‌.యన్‌. రాయ్‌ని తీసుకు వచ్చి అ(డను 
చేయించారు. అంకే మేము కూడా యం.యన్‌.రాయ్‌ ఫాలోయర్‌ )మే-రాజే శ్వరరావు వెనక. 
అప్పట్లో “ఇండిపెండెంట్‌ ఇండియా” అని ఒక మేగజైన్‌ రన్‌ చేసేవాడు ఆయన. మాకు కొన్ని 
మేగజైన్‌లు ఇస్తే మేము కూడా అమ్మే వాళ్ళం. 

రెండవ (ప్రపంచ యుద్దం 193 లో వచ్చినప్పుడు యమ్‌.యన్‌ .రాయ్‌ “ఇది సా|మాజ్యవాద 
దేశాల మధ్య వచ్చిన యుద్దం కాదు; సొ|మాజ్య వాద దేశాల యుద్దం కన్నా (పజా(పభుత్వం మీద 
నమ్మకం ఉన్నవాళ్ళకీ ఫాసిస్టుల మధ్య యుద్దం కాబట్ట మనం (పజాన్వామ్య దేశాలను సపోర్ట్‌ 
చేయాలి” అని వాదించి, ఆ యుద్దంలో హిట్లర్‌ కి ఎగినెస్ట్‌గా సపోర్ట్‌ చేశాడు. కానీ కమ్యూనిస్టులు 
ఆప్పట్లా ఆ యుద్దానికి వ్యతిరేకంగా లేకుండా, అనుకూలంగానూ లేకుండా తటస్టంగా ఉండిపోయారు. 
కాం[గెస్‌వాళ్ళు తర్జన భర్జన చేసి చివరికి వ్యతిరేకమై పోయారు. కానీ యం.యన్‌. రాయ్‌ స్టైడీగా 
మొదటి నుంచి ఒకకే స్టాండ్‌ తీసుకొని అతను తన నిరయానుసారంగా పనిచేశాడు. రాజేశ్వరరావు 
“ఈ యుద్దం ఫాసిస్ట్‌ దేశాల మధ్య (ప్రజాస్వామ్య దేశాల మధ్య యుద్దం కాబట్టి మనం సపోర్టు 
చేయాలి” అని చెప్పి చాలా (పచారం చేశాడు. (పచారం చేసినా ఫలితం లేక పోయిందనుకోండి. 
చాలామంది స్టూడెంట్‌ ) కాం(గ్రెస్‌ తరపున ఉన్నారు. 

“ఆనర్‌ )" అయిపోయిన తరవాత “నటాలి” అనే సంస్థ......ద్వారా [డామాలు వేయించాడు- 
యుద్దానికి అనుకూలంగా. ...... విశాఖపట్నం మీద బాంబులు పడ్డాయి. బాంబులు పడ్డంతో 
ఆంధ విశ్వవిద్యాలయాన్ని గుంటూరు తరలించారు. అపుడురాజేశ్వరరావు కూడా వాళ్ళ 


ఇ 


వరదస్కృతి 503 


నాన్నగారితో గుంటూరు వెళ్ళిపోయాడు. 1942 తరవాత అతనికి, నాకు కాంటాక్ట్‌ పోయింది, 
నేను 1942వ సంవత్సరంలో రాజేశ్వరరావు (పచారం బట్టి మిలిటరీ అకౌంట్‌లో చేరిపోయాను. 
మొట్టమొదట పూనా తరువాత హైదరాబాద్‌, తరవాత బెంగుళూరు, తరవాత హరిహర అని 
బెంగుళూరికి రెండు వందల మెళు J తరవాత వశౌఖపట ఎ౦ ఇలా సుమారు నాలుగు సంవత ఎరాలు 
మిలిటరీ అకౌంట్‌లో పనిచేశాను. అప్పట్లో ఎవ్వరితోని సంబంధం లేకుండా ఉండేవాడిని. తిరిగి 
వచ్చిన తరవాత కూడా రాజేశ్వరరావు కనిపించలేదు. కొన్నాళ్ళు ఆనందపురంలో పనిచేసాట్ట. 
నేను 1946లో అనుకుంటాను “లొ కాలేజీలో జాయినయ్యాను మ(దాసులో [చెన్నపట్నం]. 
అపుడు కూడా రాజేశ్వరరావు అక్కడ లేడు. ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు. తరువాత 
1961, 1962దాకా అతను ఎక్కడా నాకు కనిపించలేదు. 

1962లో నేను ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళే సరికి మామిడిపూడి పట్టాభిరామ్‌ అక్కడ స్పెషల్‌ 
కరస్పాండెంట్‌ . రాజేశ్వరరావు “ఎలెడ్‌ పబ్దిషరు'కి ఎడిటర్‌గా ఉన్నాడు. అతనికొక "ఎ.సి. 
రూము, కారు, అన్నీ సై చేసేవారు. నను ఏ వాళ్ళింటికి పిలిచాడు. భోజనం చేశాం. మందుకొట్టాం. 
ఆ మూడు, నాలుగు రోజులు నేను ఢిల్లీలో ఉన్నాను. రోజూ అబ్బూరి దగ్గర 'కెళ్ళేవాడీని. మళీ 9 
ఏరా రాజేశ్వర రావు అంటే ఏరా శాస్తి అని చెప్పి రెన్యూ అయ్యాము. 

తరవాత నన్ను 1975లో ఎమర్టెన్సిలో “మీసా' కింద ఆరెస్ట్‌ చేశారు. విడిపించడానికి 
రాజేశ $రరావు చాలా (ప్రయత్నించాడు. అతను ఏ.వి. నరసింహారావుకి, విజయభాస్కర రెడ్డికి, చాలా 
మంది మినిస్టర్దకి చాలా సన్నిహి తంగా ఉండేవాడు. అంతకు ముందు ఒకసారి 1957, 58లో నను ఏ 
రాజేశ్వరరావే అకాడమీ సభ్యునిగా చేశాడు. నను షా అజింతాని చేర్చినవాడు రాజేశ్వరరావే. 

1939లో ఆంధ విశ్వవిద్యాలయ లౌ(బరీలో చెహూర్‌ కథలు చదవడం తటస్థించింది. 
ఆందులో “మిజరీ' అనే కథ నాకు చాలానచ డం వళ్ల నేను తెలుగులోకి తర్హుమాచేశాను. అనుసరణ 
మా(తమే. పూర్తిగా తర్జుమా కాదు. అప్పట్లో రాజేశ్వరరావే ఆది గమనించి “ఏంటన్‌ చెహోన్‌ 
మంచి రచయితరా, ఆతని కథలన్నీ చదువు"అని [పోత్సహి ంచాడు. డాస్ట్రావిస్కీ (ఇడియట్‌ *క్తి 
టాల్‌ స్టాయ్‌ ('అన్నాకెరెనీనా') కి పరిచయం చేసినవాడు అబ్బూరి రాజేశ్వరరావే. ఆ నవలలన్నీ 
చదివాను నేను. ఆంతకు ముందు వోడ్‌ హౌస్‌, డికెన్స్‌ నవల్‌ చదివేవాడిని. ఆ తర్వాత సీరియస్‌ 
నవల్‌ ఇం[(టొడ్వూస్‌ చేసినవాడు రాబేశ్వరరావే. 

తరవాత అబ్బూరి హైదరాబాద్‌ వచ్చాక కాంటాక్ట్‌ రెన్యూ అయింది. ఉద్యోగం మానేసి 
హైదరాబాద్‌ వచ్చేశాడు. వచ్చేశాక -అప్పచ్లో అక్కడ ఎ.ఆర్‌ .క వ్ల అనే ఒకాయన ఉండేవాడు. 
ఈ మధ్యనే చనిపోయాడు. ఆతను రాజేశ్వరరావుకు బాగా (ఫెండ్‌. అతనింట్లో రాజేశ్వరరావుని 
మీట్‌ అయ్యేవాళ్లీ. ఏమిరా ఇలాగ వచ్చావు అంటే ఏదోలే ఇలాగ వచ్చాను అని అనేవాళ్లీ. మా 
అన్నయ్య ఇంట్లో సామాన్లు బట్టలు పడేసి రాజేశ్వరరావు ఇంటికి వెలి ఎపోయేవాడిని. నన్ను ఒక 
పుతుడి లాగ (టీట్‌ చేసేవారు-ఛాయాదేవిగారు, అబ్బూరి వరద రాజేశ్వరరావు. ఒక కొడుకులాగ 
చూసుకునేవారు. వాళ్లింట్లోనే భోజనం, వాళి ృంట్లూనేనిద. మళీ పాద్దున్నే మా అన్నయ ౮ ఇంటికి 
వెళ్లి, స్నానం గటా చేసి బట్టలు మార్చుకుని రాజేశ్వరరావు ఇంటికే వచ్చేయడం. 

రాజేశ్వరరావుకి వచన కవిత్వం అంటే ఇష్టం లేదు. మిల్లు ఇద్దరులాగ వచన కవిత్వం ఏమి(టూ 


~~” కా 4 చాలు యె 


504 వరదస్మతి 
అనేవాడు. వచన కవిత్యం అంకే అతనికి మెరిఫిక్‌ డిజ్‌ లైక్‌. నాకు కూడా వచన కవిత్వంలో 
రాస్తున్నవాళ్ళు ఏమిటి రాస్తున్నారో ఇప్పటికీ నాకు బోధపడ్డంలేదు. వచన కవిత్వం రాస్తున్నవాళ్ళు 
ఏమిటీ చేస్తున్నారు, ఏమిటి చెప్తున్నారు అన్నది నాకు అర్ధం కూడా కాదు. అందుకే నేను కూడా 
అబ్బూరితో ఎ[గీ ఆయ్యేవాడిని. 

రాజేశ్వరరావుకి (శ్రీ శ్రీ కవిత్వం అంటే చాలా ఇష్టం. అతని వచన కవిత్వం మ్మాతం 
ఇష్టపడేవాడు. మరి ఎవరిదీ ఒప్పుకునేవాడు కాదు. శ్రీ శ్రీ తో రాజేశ్వరరావు స్నేహం తొమ్మిదవ 
ఏటనుంచి, నా కన్నా రాజేశ్వరరావు ఒక ఏడాదిచిన్న. అది చిన్నప్పుడు తెలీదు. పెద్దయాక 
తెలిసింది. శ్రీ శ్రీ అబ్బూరి రామకృష్ణారావు గారింటికి వెళుతుండేవాడు. అబ్బూరి 
రామకృష్ణారావుగారికి శ్రీ శ్రీ అలాగ సన్నిహి తు లవడంతో-రాబే శ్వరరావుకి తొమ్మిదేళ్ళు ఆతనికి 
ఇరవై ఒక ఏడు అయినప్పటికీ ఇద్దరికీ స్నేహం మాతం కలిసిపోయింది. అసలు మొదట్నుంచి 
కూడా మామూలు వాళ్ళతో తిరిగేవాడుకాదు. ఎక్కువగా కవులతోటి, పండితు లతోటి తిరిగేవాడు 
అబ్బూరి రాజేశ్వరరావు. మహాకవి (శ్రీ శ్రీని బాబాయ్‌ అనిపిలిచేవాడు ఇంట్లో. 

నాకు మహాకవి శ్రీ శ్రీని శ్రీ శ్రీగా తెలీదు. మా హెడ్మాస్టరు కొడుకు కింద తెలుసును. 
తరవాత భాగవతుల నారాయణరావుకి (క్రీ శ్రీ బావ అవుతాడు. మా బావ శ్రీనివాసరావు అని 
ఆయన చెబుతుండేవాడు. “ఒరేయ్‌, నీ కథలు మా బావ శ్రీ, నివాసరావు ఉన్నాడు, వాడితో చెప్పి 
పబ్లిష్‌ చేయిస్తానురా” అనేవాడు. బాబాయ్‌ అని రాజేశ్వరరావు అనేవాడు. కాని అతనే (శ్రీ, శ్రీ అని 
నాకు తెలియదు. ఇంటర్‌ మీడియట్‌ కి వచ్చాక మా హిస్టరీ అసోసియేషన్‌ వాళ్లం 1938లో ఒక 
స్పెషల్‌ ఎడిషన్‌ సావనీర్‌ లాగ (పచురించాము. మా ఎ.వి.యన్‌. కాలేజీ అరవై ఏళ్ళ పండుగ 
అయింది. ఆరవై ఏళ్ళ పండుగకి ఒక పుస్తకం వేశాం. అందులో శ్రీ క్రీ “నా ముద్దుల వేదాంతి” 
(మాయంటావా? మిధ్యంటావా?) అన్న గేయం మొట్టమొదట శీ శ మాపుస్తకంకోసం 
రాశాడు. అది అబ్బూరి రాయించాడు. 

అప్పుడు శ్రీ శ్రీ ఆనే మహాకవి ఉన్నాడని, అతను మరో (పపంచం గేయం రాశాడని తెలిసి 
చాలా సంబరపడీపోయాను. ఆ 'మరో(పపంచం' గేయం (పొసెషన్‌ లో వెళ్ళేటప్పుడు మేం 
పాడేవాళ్ళం. భాగవతుల నారాయణరావు చరణాలు అందించడం, మేమందరం పాడడమునూ. 
బాబూలాల్‌ అని విశాఖపట్నం కోటవీధిలో ఒక మహమ్మదీయుడు ఉండేవాడు. ఆయన 
కాం(గెస్‌వాది. చాలా స్లిమ్‌గా అందంగా, సన్నంగా పొడవుగా ఉండేవాడు. బాగా పాడేవాడు. 1937 
ఎలక్షన్సులో మేం “(ప్రభాత భేరీ చేసే వాళ్ళం. ఆదీ అప్పుడు అబ్బూరి నాయకత్వమే. బాబూలాల్‌ 
వెనక పోవడం, బాబూలాల్‌ చేత పాటలు పాడిస్తూ ఉండేవాళ్ళం. ఆవేళ “ప్రభాత భేరి” ఉందిరా 
అనేసరికి రా తందరం లెట్‌ హౌస్‌ బీచ్‌ దగ్గర పడుకునే వాళ ఎం. ఇసకే తలగడ కింద పెట్టుకొని దాని 
మీద తువ్వాలు వేసుకొని పడుకొని పొద్దున్నే ఏ కిళ్ళీకొట్టు....కాఫ హోటల్‌ దగ్గరో పళ్ళుతోమేసుకొని 
ఆందరం బయలుదేరేవాళ్ళం. ఆ బాబూలాల్‌ మంచిపాటగాడు. చాలా మంచి పాటలు పాడేవాడు. 

ఊది వీమిటి ఆంటే 

“నా జన్మవొక్కేదిరా-బావూబీ 

నా జన్మవాక్కేదిరా బావూజీ 


వరదస్మ్టృతి 505 


కలలోని కిలలాయెరాాబాపూజీ 

నారాణి వాణోదిరౌ.... ౬.2౬2222 | 

అని చాలా చక్కగా బసవరాజు అప్పారావుగారి గేయమో ఏదో అది, ఆడి పాడేవాడు; ఆది 
గాకుండా చాలాగేయాలు పాడేవాడు. అతని వెనకాల అన్ని పాటలూ పాడేవాళ్లం వేము. ఆప్పుడు 
కూడా లీడరు అబ్ఫ్బూరే. తనే మమ్మల్ని తీసుకువెళ్ళేవాడు. 

అబ్బూరికి కమ్యూనిజం అంటు పడదు. కానీ నక్సలై మైనా-ఇప్పుడు ఐ.వి.మీద ఎనిమిది 
లక్షలు పెట్టారా. అతను అబ్బూరి వరద రాజేశ్వరరావుకి స్నేహి తుడనుకోండి. అతనింట్లో 
దాక్కున్నాడనుకోండి. ఎనిమిది లక్షలకీ లక్ష్యపెట్టుడు. ఇతను ఒక కమ్యూనిస్టు అని వ్యతిరేకించడు. 
అతన్ని తన [ప్రాణాలతో సహా రక్షిస్తాడు. ఎంతటి వ్యతిరేకుడై నా కూడా స్నేహితుడై తే అతన్ని 
రక్షించడం, ఆతన్నికాపాడడం, ఆత్యంత స్నేహంగా ఉండడం అబ్బూరి లక్షణం. 

రాజేశ్వరరావు లక్షణాలలో బాగా మనం మెచ్చుకోదగ్గది ఏమిటంటే, ఎంతటి ఘోరమైన 
ఆపోనెంచ్‌ అయినా తనకి స్నేహితుడిలా ఉంటే మాతం ఆయన రక్షిస్తాడు. నేను కమ్యూనిస్టు 
సింపతె జర్ని అని తెలుసు. కానీ నన్ను ఆ విషయం గురించి ఎప్పుడూ (ప్రస్తావించలేదు. మిగతా 
విషయాలు మాట్లాడేవాడు. ఆయనతో అప్పుడప్పుడు ఏదై నా అన్నా కూడా ఏదైనా థీరిటికల్‌ గా 
అనేవాడు తప్పు అది మరోలా అనేవాడు కాదు. 

సరే, వియత్నాం యుద్దం గురించి ఒకసారి చెప్పాడు. “వియత్నాం యుద్దం అన్నది 
(పజాన్యాతం త్య యుద్దం రొ. ఆది (పజల విమోచనకు యుద్దం. దాన్ని కమ్యూనిస్టులు అన్న 
వాళ్లు నడిపించారు. కాబట్టి నడిచింది. ఆది (పజావిమోచన యుద్దమే కానీ కమ్యూనిస్టుల యుద్దం 
కాదనేవాడు. చివరికి అతని మాకు నిజమయింది-అబ్బూరి వరద రాజేశ్వరరావు మాట. 

అబ్బూరి పరద రాజేశ $రరావు ఆ విధంగా నాకు రాజకీయంగా, నాటకీయంగా, సాహి త్యపరంగా 
అన్ని విధాలా కూడా నాయకుడే అని చెప్పవచ్చు. సరదాగా మాట్లాడడంలో మరిక అతనికి మించిన 
వాడుమరొకడు లేదు. నాతో మాట్లాడడమే ఎడ్యుకేషన్‌ అన్నాడే గిరీశం, ఆట్లా ఆయనతో 
మాట్లాడడం అన్నదే ఒక ఎడ్యుకేషన్‌ . 

చెణుకులు కొన్ని చెప్పాను. 

అబ్బూరి రాజేశ్వరరావు చెణుకులుః ఎ. ఆర్‌.కృష్ణ సాయంకాలం అయ్యేసరికి ఒక పది 
పదిహేనుమంది స్నేమితుల్ని కూడబెట్టుకునేవాడు. కృష్ణ, సెంటర్లో కుర్చీవేసి కూర్చునేవాడు. 
ఇటొక సోఫా అటొక మంచంపైన అందరం కూర్చునేవాళ్ళం. రెండు మూడు కుర్చీలు, 
సాయంకాలం దగ్గర్నుంచి మందు మొదలుపెస్టువాడు. అదే కార్య(కమం. దానికి రాబేశ్వరరావు 
ఏమని పేరు పెట్టాడంకే-' శ్రీ కృష్ణరాయబార్‌” అని పేరు పెట్టాడు. ఆతనికి నాటకాలంటే చాలా 
ఇష్టం కాబట్టి. 

రెండోది ఏమిటి అంటే, తెలుగు దేశం వచ్చాక ఒకాయన తెలుగుదేశం పార్టీకి లీడరుగా 
ఎన్నికయ్యాడు. చాలామంది సపోర్టు ఉన్నప్పటికీ కూడా, ఈయనికి ఒక కులం మిద అభిమానం 
ఎక్కువని ఒక నింద ఉండేది. అటువంటి వాళ్లందరికీ ఆతనంటే ఇష్టం ఉండేది కాదు. సరే కాం!గైస్‌ 


506 వరదస్మృతి 
వాళ్ళు ఎలాగూ ఎగెనెస్టు. అబ్బూరి కాంగ్రెస్‌ పార్టీకదా -'ఒరేయ్‌ నువ్వు ఫలానా లీడరు మీటింగ్‌ 
కెళ్ళావా ఎప్పుడైనా? అని అడిగాడు. “నేను ఎప్పుడూ వెళ్ళలేదురా, ఏమీ?”ఆని అడిగాను. “సోదర 
సోదరీమణులారా అని చెప్పడం మానేశాడురా" అన్నాడు. “మరైతే ఏమిటంటున్నాడు-తెలుగు 
ఆడపడుచులారా, అన్నదమ్ములారా. అని పిలుస్తున్నాడా' అని అమాయకంగా అడిగాను. “లేదురా, 
చౌదరి చౌదరీ మణులారా" అని పిలుస్తున్నాడురా అన్నాడు. 

ఈ జోక్‌ నేను చాలామందితో చెప్పేసరికి కొందరు సొంతం చేసుకున్నారు. 

జోక్‌ కి సమయం వచ్చిందంటే ఎవరినీ స్పేర్‌ చేసేవాడు కాదు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన 
తర్వాత [అబ్బూరి రామకృష్ణారావు గారిని ఒక్క మాట అనడు. వాళ్ళ నాన్నగారికి చాలా సేవలు 
చేశాడు.] తల్లిని సంరక్షించే బాధ్యత అబ్బూరిమీదే పడ్డది. ఆ తల్లి ప్‌.....వమిటో భగవంతుడు 
నన్ను తీసుకుపోయాడు గాదు. ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు. నన్నాదిలి పెస్టేశాడు. నన్ను 
కూడా పిలిచుకుపోతే బాగుల్టు" అని రోజూ అనేది. అని ఏమైనా చిన్న గుండె నొప్పి వచ్చేసరికి 
“ఒరేయ్‌ వరదా-గుండె నొప్పి వచ్చిందిరా, వై ద్యుణ్ణి పిలవరా అనేది. అంటే, “ఏంటమ్మా, 
భగవంతుడు పిలుస్తూ ఉంటే వై ద్యుణ్ణీ పిలవమంటావేమిటీ! అని, వెంటనే ఏ కారో, ఏ ఆటోనో 
వేసుకొని డాక్టర్ని తీసుకువచ్చేవాడు. అంటే జోక్‌ విషయంలో ఎవరినీ స్పేరు చేసేవాడు కాదు. 

నా కిద్దరు భార్యలు. అందులో రెండోది బాగా పాడేది. ఈ మధ్యనే చనిపోయింది. “ఒరేయ్‌ 
శాస్త్రి నీ ద్వితీయం అద్వితీయంగా పాడుతుందిరా. అందుచేత మనం ఒక కేప్‌ చేయిద్దాం” అని 
వీడియో చేయించాడు. అదే ఆఖరికి నాకు ఇప్పుడు మిగిలింది. 

చెట్టు కవి అని ఒక కవి ఉన్నాడు. “ఆ చెట్టుకవి చెట్టు మీద కవిత్యం ఎక్కువగా రాస్తున్నాడురా. 
పోయె[(టీలో పోయె[టీ ఆంటే “(టీ గా ఎంచుకున్నాడన్న మాటి-అని జోక్‌ వేశాడు. 

ఆంతే టపీమని అట్లా అబ్బూరి నోటి నుండి జోకులు అలా వచ్చేస్తాయి. తర్వాత, ఇంకా చాలా 
జోక్‌ ఉన్నాయి. నేను మర్చిపోయాను. ఇప్పటికీ చాలు! 

అబ్బూరి తలుచుకున్నాడూ అంటే దీపకరాగం పాడకుండానే దీపాలు వెలిగించగలడు; 
మేఘమల్లరి పాడకుండా వర్షాలు కురిపించగలడు. అంతశక్తి సామర్థ్యాలున్నవాడు అబ్బూరి. వాళ్లది 
తెనాలి. తెనాలి రామకృష్ణుడు కంటె అబ్బూరి గొప్పవాడని నమ్ముతాను నేను. 


-(సాహి తీగవాక్షం, 'ఆంధప్రభి, సోమవారం, ఆగస్టు 16, 1993) 





507 


వరద=క్‌ొ న ఎ స్త ప్రతులు 


వేణు 


వరద. ఎప్పుఓ:” ఎక్కడికో వెళ్తబోతున్నళ్టు, వెళ్లి పోతున్నఘ్ట వుండేవాడు. ఇంట్లో నుంచి 
రోడ్డు మీదికి వస్తే నలుగురం ఒక పక్క పోదామని మళ్లితే, తను ఇంక్‌ 'కపక్క పోవలసినట్టు 
పోయేవాడు-పైకి పోయి అందరం ఒక చోట కలవడం తప్పకపోయినా. అటానే, యాభై సంవత్సరాలు 
గడిచి పోయాయి. దూరంగా వున్నా దగ్గర వున్నట్టు, దగ్గరగా వున్నా దూరంగా వున్నట్టు. ఇప్పుడు 
తనేమో ఇంకోవైపు నిజంగావెళ్లిపోయాడు, అనవసరంగా. నామాదిరి ఇంకా చాలా మంది 
వుండిపోయాము, ఇంకో మలుపు తిరిగితే పరగ కలవడన్నమాట పూర్తిగా నమ్మలేక. 


వాళ్లది నెల్లూరులే, అని సర్ది చెప్తూ వుండేవాడు వరద మొదట్ట, ముఖ్యంగా విశాఖపట్నం వైపు 
వాళ్లతో- శ్రీ శ్రీ వూరికేవున్నా, నామాట వాళ్లకు అర్థం కాదేమోనని, అరం అయినా నన్ను 
ఎగతాళి చేస్తారేమోనని. చేస్తే కూడ తనకేం ఫరవాలేదని అనిపించేట్టు అనేవాడు. ఆ మాటకూడ,, 
తనకు ఫరవాలేనప్పుడు, నాకు వుండనవసరం లేదన్నట్లు. 





508 వరదస ప 


హైదరాబాదులో మాది చిన్న ఇల్లు ఒకటి నచ్చుగా, నచ్చుగా యిటీవల ఎర్పడుతుంకే, 
సాంతకొంపలో (ప్రాణం హాయిగా వుంటుందిలే అని [పోత్సావాంగా ఆంటుండే వాడు వరద. 

రోజంతా ఆ యింటి దగ్గర పనివాళ్లతో గడిపి, సాయం(తం ఆలశ్యంగా ఇంటికి అంటే వరద 
వాళ్ల యింటికి, పోతే, ఎదురు చూస్తూ వుండేవాడు. ఇంత ఆలశ్యం ఆయిందేం, అని ఆదుర్దాగా 
అడిగేవాడు. మన వయస్సులో (నేను వరదకన్నా ఐదారు నెలలు ముందు పుట్టాననుకొంటా, ఈ 
లోపల పెద్ద ఘనకార్యం ఏమీ చెయ్యకపోయినా) యిట్లాంటి పనులు మనమే చేసుకుంటూ 
వుండకూడదు. ఒళ్లు ఏమైనా అయితే తట్టుకోవడం కష్టం, అనేవాడు. స్నానం చేసి వరదవి వుతికిన 
చొక్కా, పంచె కట్టుక్‌ ని, కొంచెం మందు వుచ్చుక్‌"ని, మాట్లాడ మాట్లాడి, భోంచేసి పండుకుంటే 
హాయిగా నిద పళ్ళాది. 

@ 

తనకు అంత బాగా నిదపట్టలేదనే వాడు మర్నాడు పొద్దున్న. నాకు చివుక్కుమనేది. 

అవతల మాయింటి తలుపులూ, కిటికీలు ఎక్కించిన తర్వాత తనూ, ఛాయ చూడ్డానికి వస్తే, 
ఛాయ బంకాయ కొడ్తే, అయిపోయిందిలే గృహ(ప్రవేశం అన్నాడు. 

తనక్కూడ అక్కడ (మా ఇశ్లదగ్గర) చోటు యిస్తామన్నారు కాని యివ్వలేదని నొచ్చుకునేవాడు. 
ఇప్పుడన్నా యిస్తే, తాము కూడ అక్కడ ఇల్లు కట్టుకుంటాం అనేవాడు. ఇప్పుడు యింకెక్కడికి 
మారుతారులే అని కూడ వున్న వాళ్లు అంటే విసుక్కొనేవాడు. తర్వాత సమాధానంగా అనే వాడు- 
ఇప్పుడు వేణు కూడ వుంటాడు కదా అని, ఇంకా చాలా మంది దగ్గర స్నేహితులు, సాహి తీగోష్టి 
సన్నిహితులు, సమకాలీకులు ఎన్నాళ్లగానో అక్కడికి చేరినా. 

ఆఖరి సంవత్సరాలు అక్కడే గడుపుదామని హైదరాబాదుకు తిరిగి పోతే (వస్తే, జీవితపు 
మహారంగాలలో ఓడీ పోయివచ్చారని ఎవ్వరేమన్నా అనుకుంటారేమోనని భయపడకు, అని మరీ 
మరీ చెప్పేవాడు వరద. అందరూ ఎక్కడో అక్కడ దెబ్బ తిన్న వాళ్లే. పైకి మహ గొప్పగా 
తిరుగుతుంటారు పదిమందిలో, నాకంటె లేరంటూ, అని నాకు ధైర్యం చెప్పివాడు. మన తేగవాళ్లు 
వున్నారే (ఆంటే పత్రికలలో ఏదో ఒక పని చేసే వాళ్లు) మరీలే. ఈ వూళ్లల్లో ఇవన్ని అంత 
పట్టించుకో కూడదనే వాడు. ఇంకొకరి (ప్రమేయం లేకుండా, మన (బతుకు మనం [బతకవచ్చు- 
అని నా సందేహాలన్నీ తీర్చేవాడు. మన పని మనం చేసుకోవచ్చు అంటూ తను చేస్తున్న పనులు, 
(వ్రాస్తున్న (వ్రాతలను గురించి చెప్పేవాడు. 

నాట్యగోష్టి తను తిరిగి నెలకొల్పి దాన్ని గురించి చెప్పేవాడు. అందులో నా పేరు కూడ 
పెట్టానని చెప్ప, ఆకాయితాలు చూపించాడు. తను తిరిగి ప(తికలలో [వాయడాన్ని గురించి 
మాట్లాడుకొనే వాళ్లం. గడచిన రోజులన్నీ జ్ఞాపకానికి వస్తే, తెల్లవారు తున్నపు ఎడు తేట ఏటినీళ్లల్లో 
ఇసుక మట్టి కణం కణంగా మెరిసినట్టు, ఆ రోజుల అనుభవాలు ఎనో ష్‌ అర్థాలతో తెలిసి వస్తే, అవి 
ఆందరికీ తెలిసేట్టు (వాస్తే బాగుంటుందని తోచి, తిరిగి (వాయడం మొదలు పెట్టాడు. అట్లా 
ఎందుకు |వాయాలనిపించిందో చరి స్తూ “స్మరణలోన మరణ ఘోష” అన్న Introductory 
వ్యాసం |వాశాడు, “గతానికి మన గమ్యస్థానానికి_ఆనివార్య సంబంధం-అనూహ్యంగా వుందని నేను 
నమ్మేవాళి. గతాన్ని తలుచుకున్నప్పుడల్లా వ్యక్తికి గమ్యస్థానం చేరువవుతున్నద్దని యింగిత జ్ఞానం 


వరదస్మృతి 0039 


వున్న (ప్రతి వ్యక్తికి అవగతం కాక మానదు” అని. ఇంకా (వాశాడు. “మా రోజుల్లో ల పగటి కలలు 
తెగకనే వాళ్లం. అలా కలలు కాసి కాసి అలసి పోయిం తరవాత వాస్తవిక జగత్తులోకి (పవేశించి జీవితం 
మీద విరక్తి పెంచుకొనే వాళ్లం.....” అంటూ. 
® 

అట్లాగే “నటాలి” ని గురించి (వాశాడు.“నాట్యగో ప్ప అన్న యింకొక వ్యాసంలో ..... “నటాలి” 
కలిపించిన అవకాశంలోనే కలిశాం మేమిద్దరం మొట్టమొదట. ఆ రోజులను గురించి వరద |వాసిన 
మాటలు ఇప్పుడు చదువుతే తమాషాగా వుంటుంది. అట్లాంటి బృందం మ[దాసులో మొదట 
ఏర్పడటం వల్ల, “మేం తలపెట్టిన సిబ్బందిని సమకూర్చలేకపోయాం. తెలుగు దేశానికి దూరంగా 
వుండటం చేత, ముందుగా శ్రీ, రంగం (శ్రీ, నివాసరావు, మావిళ్తపల్లి వేణు గోపాలరావు, కోటేశ్వరరావు 
నటాలిలో చేరారు" అని వరద (వ్రాశాడు. ఇంకా కారణాలు ఎన్నో వుండేవి. వాటిలో ముఖ్యమైనది, 
సపోర్టు. అంతవరకు మాష్టారుగారు (వరద తండి రామకృష్ణారావుగారు) ఆధునికి నాటక 
వుద్యమాన్ని తెలుగు దేశంలో స్థాపించడానికి చేసిన (పయత్నాలన్నిటికి, అనుకున్న 1పోత్సాహం 
సహాయం దొరకలేదు. వార €xpernmental నాటక ప్రయోగాలన్నిటిని ఎంతోమంది మెచ్చుకున్నా. 
తర్వాత యుద్దకాలంలో ఆంగ్లేయుల సహాయంతో “నటాలి” మ(దాసులో ఏర్పడడం ఒక 
negative factor కూడా అయిందేమో... అదంతా వేరే విషయం. 

అ 

నేను శ్రీ శ్రీతో, యింకొంత మందితో కలిసి నటాలిలో చేరడం గమ్మత్తుగానే జరిగింది. నేను 
నటుణ్లిగాను, నాటకకర్తనుగాను, కవిని గాను, ఎట్లాంటి రచయితను గూడ కాదు ఎన్నాళ్లో 
పతికలలో పనిచేసినా. చిన్నప్పుడు మా నాన్నగారి [పోత్సావాం, tr21MNng ల సహాయంతో నేను 
మా అన్న, మావిళ్లపల్లి చకవర్తి నెల్లూరు జిల్లా స్కూళ్లలో 61003601 పోటీలన్నీ గెలిచేవాళ్తం, 
తను 5621013 లో, నేను j॥Ni0rs లో- రెండు మూడు సంవత్సరాలు వరసగ్గా. (మా నాన్నగారు, 
మావిళ్లపల్లి కృష్ణయ్య గారు నాటకాలు వేసేవారు, చ్మితకళలో మంచి రుచి వున్నవారు. మా 
యిద్దరికి చరి|తలో, సాహిత్యంలో చిన్నప్పటి నుంచి రుచి కల్పించారు.) మేమిద్దరం స్కూలు 
పోటీలకు పోయినప్పుడంతా గుసగుసలు ఆరంభమయ్యేవి, “కృష్ణయ్య కొడుకులు వచ్చా”రని. 
అయితే నాకేమో స్టేజి ఎక్కినప్పుడల్లా ఏడుపు వచ్చేది భయం చేత! మా అన్న మాతం మా 
నాన్నగారు చెప్పినట్లుగా బాగా హాయిగా తన పాత చేసేవాడు. ఇప్పటికి తనకు నాటకాలంటే మహా 
యిష్టం. 

ఇదంతా ఎందుకు చెప్పునా నంటే, నేను నటాలిలో మదానులో చేరడానికి కారణం నాటకాల 
పిచ్చి అంతకాదని తెలియచెప్పడానికి. ముఖ్యకారణం నాకు మాష్టారు (వరద తండి) గారితో 
ఏర్పడ్డ సన్నిహిత సంబంధమే. ఒక (భమలాగ గడిచిపోయాయి ఆ రోజాలు, నిజం చెప్పా లంటే. 
ఒక మరవలేనిఅనుభవం నిలచిపోయింది. మబ్బులచాటున కొండలలో, మబు ఎల వెలుగులో 
ఆకాశవీధులలో ఆ రోజులు గడీపినట్టు. యాభై ఏండ్ల తర్వాత కూడ, యింకా ఆ (భమ, ఆ స్పెల్‌, 
ఎక్కడో దాగి వున్నట్టు అనిపిస్తుంది-అప్పుడప్పుడు, ఏ పని కూడ ఎట్లాంటి విశిషతతో 
చెయ్య లేకపోయినామే అని తోచినప్పుడల్లా. వరద అయితే, తన సాహి తీకృషి చేస్తూనే వుండేవాడు. 


510 


ఉద స ఓం 
సహ fe 
Wy 


మాష్టారు చూపించిన దోవలో, తన పరిస్థితులకు అనుగుణంగా. 

ఇన్నాళ్లూ మాష్టారి గారి మాట, ఆయనతో గడిపిన రోజులు జ్ఞాపకం వస్తే వరదతో 
మాట్లాడ్డానికి అవకాశం వుండేది మేము కలుసుకున్నప్పు డల్లా. ఇప్పుడు వరద కూడ ఒక జ్ఞాపకం 
అయిపోయినాడు. 

మాష్టారు నటాలిని నడిపించిన రోజులను గురించి వరద (వాసిన స్మృతులను ఇప్పుడు చదివితే, 
నవ్వు వస్తుంది. ఒక విధమెన గేయ మెరిసినట్టు మెరిసి అణిగిపోతుంది. అదంతా కూడ యింకో 
విషయం. 

ఛి 

ఇంతకూ నటాలి ఒక సంవత్సరం కంటు ఎక్కువ నడవలేదు. నటాలి (ప్రారంభోత్సవం 
మా(తం ఘనంగా జరిగింది మ(దాసులో 1944 సంవత్సరం ఏ(ప్రిల్‌ 2వ తేదీన. అబ్బూరి వారు 
కొత్త రీతిన వేయించిన కన్యోశుల్యం నాటకాన్ని St. Mary's Hall పట్టకుండా కూచున్న, 
నుంచున్న (పేక్షకులు చూచారు, ఆనందించారు. (తెర ఎత్తనంత వరకు తెరవెనక అంతా 
భీభత్సంగా వుండినట్టు జ్ఞాపకం. సెట్లు తయారుగాలేవు, నటులు తయారుగాలేరు, తెర 
ఎత్తగలుగుతామా అని మాష్టారు గారు భయపడ్తుంట మాకందరికి కంపన పుట్టినట్టయింది. 
మాష్టారు గారు రామప్పంతులు వేషం వెయ్యవలసింది వెయ్యలే-ఒక్క పనీ అనుకున్నట్లు 
కాకపోవడం వల్లః శర్మగారి సెట్లతో పడ్డ బాధలవల్లః అనుకున్న నటీనటులు చాలామంది 
రాకపోవడం వల్లి. మధురవాణి వేషం మొదట అనుకున్న ఆవిడ వెయ్యలే. వెంకటేశం రాలేః నళిని 
రంజన్‌ కుమార్‌ (అసలు పేరు వుండవల్లి సూర్యనారాయణ అని ఒక స్నేహితుడు చెప్పేవాడు) 
వేస్తున్న గిరీశం ఎట్లా వుంటుందో న్న భయం పోలేః శర్మగారు మధురవాణి సెట్‌ ను రంగం మీద 
బిగించెయ్యడం వల్ల నాటకమంతా దాంతోట జరిపిస్తే వచ్చినవాళ్లు ఏమనుకుంటారో అన్న కొత్త 
భయం పట్టుకుంది. మరీ ఆ లస్యమౌతుంకే మాష్టారుగారు, మేమందరం, శ్రీ, శ్రీ, ని బతిమి లాడాముః 
స్టేజి ముందుకు పోయి అందరికి నమస్కారాలు ' చెప్పి, ఆలశ్యానికి క్షమాపణ కోరుకుంటూ, 
కన్యాశుల్కం కొత్తరీతిని మాష్టారుగారి ప్రయోగ [ప్రయత్నాలు అందరికీ అర్హమయ్యేటట్లు తన 
చక్కని మాటలతో చెప్పి, కిటకిటలాడే జనాన్ని మంచి మూడ్‌ లో పెట్టి రమ్మని. తెరవెనుక నుంచి 
ఆ జనాన్ని చూసి, ఏమైతేనేం నేను పోనన్నాడు శ్రీ, శ్రీ. నిజంగా రంగం మీదికి తొయ్యవలసి 
వచ్చినట్టయింది మా ఆందరి ఆదుర్గాలో. ఎట్లాగో రంగం మీద కాలుపెట్టి, నోట మాటరాక అటూ 
ఇటూ తిరగడం మొదలుపెట్టాడు. జనంలో మరీ గోల ఎక్కు_వవుతుంకే లోపలికి లాగేసుకున్నాం 
శ్రీ శ్రీని. 

నేను వెంకటేశం వేషం ఎట్లావేశానో తలచుకుంటే ఇప్పటికి ఒళ్లు రుల్లు మంటుందిః 
వేసుకున్న గుడ్డలతోనే, పాంటు మాతం పైకి మడిచేసి పోయి, జనాన్ని చూసి “మవీ(ప్రభో” 
అనుకొని మొహం మళ్లించేసి అనవలసిన మాటలు ఎట్లాగో అనేసి బయటపడ్డానని జ్ఞాపకం. 

ఇంత గలాభాలోనూ, నాటకం మాతం మహగొప్పగా నడిచి పోయింది. ఆంతా 
ఆయివోయింతరాత్క, మధురవాణి యింటి సెట్‌ మధ్య నులక మంచం మీద మామ్టారు గారు 
కుప్పగా కూలినట్టు కనిపించారు. చుట్టూ చేరి ఆందరం గోల పెట్టాము-నాటకం (బహ్మాండంగా 


వరదస్మృతి a 


జరిగిందని ఆందరూ అనుకుంటన్నారని. నాటకం చూచిన పెద్దలందరూ స్టేజి మీదికి వచా రు, 
మాష్టారుగారి నాటకాన్చి ఎంతో మెచ్చుకున్నారు. ఆదే ననుకుంటా “నటాలి high point కొన్ని 
నెలల్లొనే మాష్టారుగా ౫. సకివారంతో సహా తెనాలి వెళ్లిపోయారు. అక్కడ కూడ చాల రోజులు 
జరగలే, సపోర్టు లేక. 6ంచకొని స నెలల్లో నేను గూడ మ దాసు వదలి హైదరాబాదు పోయినాను, 
దారిలో తెనాలిలో ఒక రోజు వుండి. 
@ 

హెదరాబాదులో సరద కలి సేవాడు అప్పు డప్పుడు ఫణి భూషణరావుతో కూడ. మహసంద్వగ్టకాలం 
అది. ఇంకో రెండు సంవత్సరాల లోపలే దేశం స్వతంతం అవుతుందన్న నమ్మకం మాలో 
చాలామందికి వుండేది కాదు. ముఖ్యంగా హైదరాబాదులో ఏమవుతుందో న్న సంశయం వుండేది. 
Police action లాంటిది జరగవలసి వస్తుందనీ, హెదరాబాదు కూడ దేశంలో ఒక భాగం 
అవుతుందని నమ్మకం కూడ ఒకవైపు ఉండేది. ఆ రోజులలో జరిగిన ఒక చిన్న గమ్మత్తయిన 
విషయం జ్ఞాపకానికి వస్తుంది. నిజాం (పభుత్వం ఆఖరి రోజులలోనే కుందూరి ఈశ్యరదత్తుగారు 
అక్కడ Information adviser గా చేరారు. నేనప్పడు నారాయణగూడ YMCA లో 
వుండేవాళ్లి. ఆప్పటి సమస్యలను గురించి ఒక సభ జరిపించాలనుకున్నా YMCA లో. నేను 
దత్తుగారిని Lakeview Guest House లో కలిసి ఆ సభలో పాల్గొనమని కోరాను, అధ్యక్షుడిగా 
వారికి అభ్యంతరం లేకపోతే. కాదంటు, వచ్చి మాట్లాడినా మహాసంతోషం ఆని. ఆయన రావడానికి 
ఒప్పుకున్నట్టు జ్ఞాపకం. అట్లాగే, నేను అక్కడ అప్పుడు పని చేసే పృతికలో ఒక (పకటన 
వేయించాము. దానివల్ల పెద్ద గొడవ అయినట్లు మర్నాడు, వరద, ఫణి వచ్చి చెప్పారు. ఆ సభకు 
దత్తుగారు రావడం లేదని రెండవరోజు ప తికలో యింకో (పకటన వేయించవలసి వచ్చింది. 
ఆదయింతర్యాత వరద ఆప్పుడప్పుడు కనిపించేవాడు. అయితే యింకో సంవత్సరంలోపుగానే, 
eo#ే Police Action ముందే, నేను హెదరాబాదు వదలి పోయినాను. అక్కడక్కడా తిరిగి 
ఇంకో 10, 12 ఏండ్ల తర్వాత ఢిల్లీ చేరితే, వరదను మళ్లీ కలుసుకోడం అయింది. ఈారి 
పత్సీసహి తం. 

ఒక రోజా అనుకోకుండా కనిపించారు వరద, ఛాయ యిద్దరు, ఒక బసు గ క్యూలో. ఛాయను 
మొదటిసారి అదే చూడ్డం నేను. యింకో ఇరవై ఏళ్లపై గానే గడిచిపోయాయి ఢిల్లీలో మా అందరికి 
దగ్గరగా, దూరంగా. 

ఢిల్రీలోనే మాష్టారు గారిని తిరగి కలవడం జరిగింది. మాయింటికి అప్పు డప్పుడు వచ్చి ఒకటి 
రెండు రోజులు వుండి పోయేవారు. మళ్లీ పాతకలవరాలు పై కొచ్చినట్టు, కడుపు కలియబెట్టినట్లు 
అయేది. మ దాసులో మాష్టారితో గడిపిన రోజులలో కన్నకలలు కలలుగానే వుండి పోయినాయేనని, 
ఆందలేని అనుభూతులు అందలేనివిగానే వుండిపోయినా యేనని, కాలం అర్ధం లేకుండా గడిచి 
పోతున్నదేనని, అజ్ఞాత బాధ ఎక్కడో ఏకుతునే వుండేది. దాన్నంతా కిందికి నెట్టేసి రోజు 
పనులల్లో మునిగిపోయి, అందులోనే మనశ్శాంతి వుందన్న ఇంకో |భమతో కాలం గడిపేవాళ్లం, 

ఆ రోజుల్లో మాష్టారిలో కూడ ఒక విధమైన నిన్నృవా కనిపించేది, నిస్సహాయత కూడ. 

వరద సంగతి చెప్పలేను. తననుకూడ ఏదో అశాంతి కొద్దిగానో గొప్పగానో వెంటాడేదని నా 


5i2 వరదస ఆకె 


సందేహం. ఏవో పనులు చేస్తూ కాలం గడిచి పోయినా, సార్థకమైనపని ఏమీ చెయ్యలేక పోయినామే 
అన్న ఆరాటం వెంటవస్తూనే వుందని అనిపించేది-ఇంకా అనిపిస్తూనే వుంటుంది. వరదకు కూడా 
అట్లాగే వుండేదోమో. 
త 

ఢిల్లీలో వరద వాళ్ల ఇంట్లో 1979 ఏపిల్‌ నెలలో మాష్టారుగారు పోయినప్పటి దృశ్యాలు, 
సంగతులు నిన్న మొన్న చూసి నట్టు యింకా వుంటుంది. జీవంలేని ఆయన దేహం వున్న గదిలో 
కొన్సిగంటలు. నేను గడిపినట్లు జ్ఞాపకం, వాళ్లూ వీళ్లూ వస్తూ పోతూ వుంటే. మంచు గడ్డలను 
మారుస్తూ, చేరుస్తూ, అనుకొనేవాణ్ణి ఆ దేహానికి ఎక్కడ దెబ్బతగలకుండా వుండడం చాల 
అవసరమని. ఆక్కడనుంచొని, మాష్టారుగారితో' మ దాను సముదతీరంలో, మౌంట్‌ రోడ్‌ లో 
గడిపిన గంటల గురించి అనుకుంటూ వుండే వాళ్లో. 

అదంతా అయింతర్వాత్క ఒక విధంగా జీవం, జీవనం'కుదట బడినట్టయింది. వరద ఎట్లాంటి 
క్షోభపడ్డాడో నేను చెప్పలేను. కాని, తనకు కూడ ఇంకెక్కడి సంఘర్షణలే అని అనిపించిందేమో 
నన్న సందేవాం నాకు వుండేది. 

త్వరలోనే వరద, ఛాయలు ఢిల్లీ వదలి హైదరాబాదుపోయారు. నేను కూడ హైదరాబాదు 
చేరినప్పుడు, ఎప్పుడూ అర్థంకాని విషయాలు, మాష్టారుగారు చూపించిన మబ్బులోని శిఖరాలు 
మబు ఏళ్లోనే ఎందుకు వుండి పోయాయన్న సంగతులు మాట్లాడుకోవచ ఏనుకొనే వాళ్ల. ఇప్పుడు 
వరద కూడ లేడు. 

అయితే ఒక పెద్ద (పయత్నం చేసి పోయినాడు వరద. నిండయిన జీవితం నిండుగా 
గడపడానికి, మానవ సంస్కారం ఆవిభాజితమైనదన్నమాట అవగాహన చేసుకోడానికి, మాష్టారిలాంటి 
వారు. చేసినపని, చూపించిన దారి ఎట్లా రూపొందిందో అందరికి తెలిసివచ్చేట్లు ఆనాటి 
అనుభూతులెన్నిటినో గురించి చక్కగా [వాశాడు. కొంతె నా తన బాధ్యత నిర్వహి ంచుకున్నాడు. 


ధన్యుడు, నాలొంటి వాళ్తకంటె. 


['వరదస్మృతి' కోసం (ప్రత్యేకంగా రాసిన వ్యాసం] 





513 


“పతిమాసుందరి' కర్త “వరద 
ఎ.ఎల్‌. నరసింహారావు 
అబ్బూరి రామకృమ్ణారావుగారి కుటుంబంతో నాకు ఐదు దశాబ్దాలపై గా సన్నిహి త సంబంధం 
ఉంది. నన్ను గుంటూరు నుంచి కమ్యూనిస్టు పార్టీ విశాఖపట్నంలో పని చేయడానికి పంపింది. ఆ 
నాటినుంచి నాకు ఆ కుటుంబంతో సన్నిహి త సంబంధం ఏర్పడింది. ఆ రోజుల్లో రామకృష్ణారావుగారికి 
ముగ్గురు పిల్లలు. పెద్దబ్బాయి వాణీకుమార్‌, రెండో అబ్బాయి పేరు వరద రాజేశ్వరరావు, 
అమ్మాయి పేరు రాజ్యలక్ష్మి. ఆ ముగ్గురూ ఆ రోజుల్లో హైన్కూల్‌ తరగతుల్లో 
చదువుతుండేవారు.1936 వరకూనాకు ఈ పిల్లలతో అంతగా పెద్ద సంబంధం ఉండేది కాదు. 
1936 లో నేను, రామకృష్ణారావుగారు కమ్యూనిస్టు పార్టీనుంచి విడిపోయిన తర్వాత ఎమ్‌.ఎన్‌. 
రాయ్‌ |గూపుతో సంబంధం ఏర్పడింది. 1936 చివరి భాగంలో రాయ్‌ ధంపతులను మేము 
విశాఖపట్నం ఆహ్వానించాం. పిహెచ్‌. గుప్త గారి ఇంట్లో వారికి బస ఏర్పాటు చేశాం. అప్పట్నించీ 
నాకు వాణి, వరదరాజేశ్వ్యరరావులతో సంబంధం ఏర్పడింది. అబ్బూరి వరద రాజేశ్వరరావు ఆంటే 
చాలా మందికి తెలీదు. 'వరద' అంటే బహుళ సంఖ్యాకులకు తెలుసు. ఇతను హైస్కూల్‌ విద్యార్థిగా 
ఉన్నప్పుడే హైస్కూల్‌ మేగజై న్‌లో చిన్నచిన్న కవితలు [వాసేవాడు. 

రామకృష్ణారావుగారు మంచి కవిగా పేరు పొందారు. ఆయన (వ్రాసింది తక్కువైనా పేరు 
(పఖ్యాతులుమా[తం నేటికీ నిలచి ఉన్నవి. ఇంగువ కట్టిన గుడ్డ వాసన పోదన్నట్లు తండి 
కవిత్వధోరణి “వరద'కు అబ్బింది. అప్పట్లో వరదను బాలకవి అనేవారు. కురవాడు ఆందంగాను, 
చురుకుగాను ఉండేవాడు. ఎ.వి.యన్‌ .కాలేజీలో వరద విద్యార్థిగా ఉన్నప్పుడు సాంబమూర్తి 
సోమయాజులు గారు అనే ఒక టీచర్‌ ఉండేవారు. ఆయనకు రామకృష్ణారావు గారంకు ఎంతో 
భక్తి శద్దలు ఉండేవి. రామకృష్ణారావు గారి కొడుకు మీద కూడా ఆయనకు అభిమానం ఏర్పడింది. 

రాయ్‌ దంపతులు విశాఖపట్నంలో అప్పుడు 3 వారాలున్నారు. (శ్రీ, ఎ.వి.భానోజీరావుగారు 
మున్సిపల్‌ ఛైర్మన్‌ గా ఉండేవారు. పి._హెచ్‌. గుప్తగారు భానోజీరావుగారికి ఆప్తమి(తులు. గుప్తగారి 
(ప్రోద్భలంతో భానోజీరావుగారు ఎమ్‌.ఎన్‌ .రాయ్‌కి మున్సిపల్‌ టౌన్‌ హాల్‌ లో పౌరసన్మానం 
ఏర్పాటు చేశారు. ఆ సభకు వరద, వాణి, వారి మితులు అనేకమంది విద్యార్థులను సభకు తీసుకు 
వచ్చారు.నభ దిగ్విజయంగా జరిగింది. 

ఆ తరువాత మేము యూత్‌లీగ్‌ అనే సంఘాన్ని ఏర్పాటు చేశాం.మొదటి అసెంబ్లీ 
ఎన్నికలలో తెన్నేటి విశ్వనాథంగారు కాంగ్రెస్‌ అభ్యర్థిగానో భానోజీరావుగారు జస్టిస్‌ పార్టీ 
అభ్యర్థిగానూ పోటీచేశారు. భానోజీరావుగారు ఓడిపోయారు. 

ఆ తరువాత కొంతకాలానికి భానోజీరావు గారిలో ఒక మార్పు వచ్చింది. ఆయన కాం[గైస్‌లో 
చేరడానికి నిర్ణయించుకున్నారు. యూత్‌ లీగ్‌ తరపున మేముటౌన్‌ హాల్లో ఒక సభ భానోజీరావుగారి 
కోసం (ప్రత్యేకంగా ఏర్పాటుచేశాం. అప్పుడు సి.హెచ్‌ .గుప్తగారు టౌన్‌ కాంగగెస్‌ (వెసిడెంట్‌ గా 
ఉండేవారు. ఆ మాసభకు గుప్తగారిని అధ్యక్షులుగా ఉండమన్నాం. ఆయన వెనకా ముందు 
ఆలోచించి అంగీకరించారు. ఆ సభకు యూత్‌ లీగ్‌ సభ్యులను-యువకులను, విద్యార్ధులను 
వందలాది మందిని సమీకరించడంలో వరద చేసిన కృషి |పశంసనీయమైనది. 


514 
వరదస్మృతి 


అంతకుముందు ఎమ్‌.ఎన్‌. రాయ్‌ని ఎ.వి.యన్‌ .కాలేజీ విద్యార్థుల సభలో (పసంగించడానికి 
వరద, మరి కొంతమంది విద్యారులు ఎంతో కృషిచేశారు. కొంతమంది కమ్యూనిస్టు సానుభూతి 
విద్యార్థులు ఈ మీటింగు జరగకుండా అవరోధాలు కలి ఏ చడానికి (ప్రయత్నించారు. సాంబమూర్తి 
సోమయాజులు గారి సహకారంతో వరద ఈ సభ దిగ్విజయంగా జరిగేట్లు కృషిచేశాడు. 

1938లో నేను గుంటూరు వెళ్ళి పోయినాను. 1939 లో సెప్టెంబరు 1న రెండో 
(పపంచయుద్దం మొదలైంది. 1940లో జపాను విశాఖపట్నం మీద బాంబులువేయడంతో 
ఆం ధవిశ్వవిద్యాలయం గుంటూరుకు మారింది. ఈ మధ్యకాలంలో అబ్బూరి కుంటుంబంతో 
నాకు అంతగా సంబంధం లేకపోయింది. 

ఆ తరువాత 1942 లో అనుకుంటాను. రామకృష్ణారావుగారు “నటాలి' అను నాటక సమాజం 
ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో (బిటిష్‌ (పభుత్వం “నేషనల్‌ వార్‌ (ఫ్రంట్‌ ' అను ఒక సంస్థను 
ఏర్పాటుచేసింది. ఈ నేషనల్‌ వార్‌ (ఫంట్‌ తో నటాలి ఒక కాంటాక్టు కుదుర్చుకుంది. అది ఒక 
సంవత్సరం కాం|టాక్ష్టు. “వరది రాసిన “పతిమాసుందరి" నాటకాన్ని (ప్రదర్శించడానికి నటాలి 
నేషనల్‌ వార్‌[ఫంట్‌ సహకారం తీసుకుంది. ఈ “(పతిమాసుందరి' నాటకాన్ని రాయలసీమ 
మినహా మిగతా ఆంధ్ర రాష్ట్రమంతటా (ప్రదర్శించాం. వరద, వాణీ స్టేజి ఏర్పాట్లు చేయడంలో 
తీ్మీవకృషి చేశారు. అంతకు పూర్వం రోజుల్లొ హరిశ్చం[ద నాటకానికీ, చింతామణి నాటకానికీ 
కూడా ఒకే రకపు కర్టెన్లు ఉండేవి. ఈ '(పతిమాసుందరి' నాటకానికి కొత్తరకపు కర్టెన్లు, కొత్తరకపు 
సీనరీలు, కొత్తరకపు సెట్టింగ్‌ లు ఏర్పాటుచేశారు. వరద ఇచ్చిన ఐడియాలతో అంతా కొత్తదనం 
కనిపించింది. అలాగే నటాలి (ప్రదర్శించిన “కన్యాశుల్బ్కుం' నాటకంలో కూడా సెట్టింగులు, సీనరీలు 
కొత్త ఫక్కీలో (ప్రదర్శించారు. ఈ సీనరీలు, సెట్టింగ్‌ లు మొదలై న వాటిని ఏర్పాటు చేయడంలో 
వరద, వాణి తమ తండికి ఎంతో తోడ్పడ్డారు. “(పతిమాసుందరి' నాటకం రిహార ఎల్‌ ఎలో వరద 
ఎన్నో సూచనలు ఇచ్చేవాడు. “(పతిమాసుందరి' నాటకం మూలంగా వరద పేరు ఎంతో 
(పచారంలోకి వచ్చింది. . 

ఆ తర్వాత వరద హైదరాబాదు వచ్చి కొంతకాలం సెటిలై నాడు. అప్పుడు హైదరాబాదు 
ముఖ్యమం|తిగా డా. బూర్గుల రామకృష్టారావుగారు ఉండేవారు. వి.బి.రాజు గారు కూడా ఒక 
మం్మతిగా ఉండేవారు. అప్పటికి ఆంధప్రదేశ్‌ ఏర్పడలేదు. బిందు, మేల్కోటె వంటి ఇతర 
రాష్ట్రాల వాళ్ళు కూడా మంతులుగా ఉండేవారు. వీరందరితోనూ వరదకు సాని హీ త్యం ఉండేది. 
ఒకసారి అబ్బూరి రామకృష్టారావుగారు బూర్లుల శామకృష్ణారావుగారిని కలునుకోవలసి వచ్చింది. 
అబ్బూరి బూర్లులవారితో మాట్లాడిన తర్వాత ముఖ్యమం, తి (బూర్లులు “వరదతో మాట్లాడతాలెండి' 
అన్నారుట. ఈ విషయాన్ని రామకృష్థారావుగారు నాతో స్వయంగా చెప్పారు. రామక్సష్టారావుగారు 
వరదకుముఖ్యమం(తి దగ్గర ఉన్న పలుకుబడీతో ఆశ్చర్యపోయారు. ఆనాటి మం(తులంతొ 
కూడా వరదతో ఎంతో సని హి తంగా ఉండేవారు. హైదరాబాదులో ఉండగానే వరదకు ఛాయాదేవితో 
వివాహమైంది. 


తరువాత ఈ దంపతులు ఢిల్లీ వెళి ఎపోయారు. నేను ఢిల్లీలో నా రెండవకొడుకు బిజినెస్‌లో 


వరదస్మృతి 515 


ఉండగా చూడటానికి వెళ్లి వరదకు ఫోన్‌ చేశాను. వరద నన్ను మధ్యాహ్నం తమ ఇంటికి లంచ్‌కి 
ఆహ్వానించారు. నాకు ఢిల్లీ కొత్తకావడంవల్ల నేను, మా అబ్బాయి ఇద్దరం వెళ్ళాము. ఛాయాదేవి 
మాకు ఎంతో ఆప్యాయంగా విందు భోజనం పెట్టింది. 

ఆ తర్వాత మళ్లీ నేను, వరద హెదరాబాదు లోనే కలవడం తటస్థించింది. హైదరాబాదులో 
(ప్రస్తుతం వారుంటున్న ఇల్లు కొనుక్కొని సెటిల్‌ అయినారు. తండ్రిమాతం వరద ఢిల్లీలో 
ఉండగానే ఢీల్లీలోనే మరణించారు. వరదకు తన తండి మీద అపారమైన భక్తి గౌరవం ఉండేవి. 
అందుకే ఒక స్మారక (గంథం కూడా వేశారు. అందులో నా వ్యాసం కూడా ఉంది. “వరది నాకు 
ఒక ఆప్త మితుడు, అతి సన్నిహి తుడు. 

(“వరద స్మృతి" కోసం (ప్రత్యేకంగా రాసిన వ్యాసం] 





516 వరదస్మృతి 






ని 


eo 


a 


a ps గ ఖీ ప 
Ee శ 
4 : ల్ల శ pr Le ఫి 


ర, 


రట స | 
WL rf vp ig 
* tha wD 

4 [| స క ణ్‌ ఖగ న 


శ్‌ జ్ర 
"వ, 
జ్‌ 


వరదనా1a 
క. 517 


ఒక న శ్ర 
అజంచొ 
నుడిగాలిలో అక్షరాలు కొట్టుకొని పోతుండగా చూశాను 
ఆలు లేడు 
శబ్దపనంచం మూర్మిల్దినదా 
(బ్రతుకంతా ఒకే జూగల్క ఒకే ధ్యన్సిఒకే దృశ్యం, 
ఒకే అనే షణ 
ఒకేనిజ ype 
అతడు పెడ ఉన్నా ఇం[దధనునులే 
న్వన్నసామాజ్యాధివతి కదా. కవిత్వానికి అర్హరాజ్యం ఇచాడు వీనాడో 
స్పేవోనికి ఆర్రసింవోననం 
కవిత్తాం ఆంచి ఉన్మత్తధ్యని కదా 
ఆశ గ సత్తీ విళ ()0ఖట ధ్‌ | (వి కాదు 
గుండ తలువులు బుల్హగా లోరచుకొంటున 9 మంతమయ ధాని 
ఆతడు నిర్దేశించిన మార్గంలోనే ఎంతో దూరం నడిచాను నేను కూడా 
నా చుట్టూ దీపాలు అతడు వెలిగించినవే 
నా వ్రదయంలో ఒక భాగాన్ని ఆక్కడే విక్షివ్రం చేశాను 
(బ్రతుకంతా కవిత ్వే మసాల వం 
ఒకే కల్క ఒకే జ్వాల, ఒకే ఛందన్సుు 
ఒకే ఆనే వణ 
అన్తేవణ వూర్తికాక ముందే తను వచి న (లోవ తానే తెరభుకొని 
నుంచు తొరలలో ఆద (శ్చమెవోయాడు మౌనంగా 
నేను మ్యాలుం ఇంకా ఇక్స_డే (బతుకు లోలోతులలో కూరుకొనిపోతునా ను ఆనంకల్లి )ంలంగా 
న్మివృుమణ ద్వారం ఎవుడు తౌరచుకొంటుందో నురి! 
[ఆత్మీయుడు అబ్బూరిని తలచుకొని] 


('ఆంధ|పభో అక్షోబరు 11, 1993.) 


అముద్రిత రచనలు 


దరిదుడ కథలు 


[ఈ కథలు వరద రాజోళ్వరరావు గారు 1943 నుంచి 1946 వరకూ మదరానులో 
ఉన్న రోజుల్లో రచించినవి కావచ్చును. నాట్యగోష్టీ ఉద్యమంలో భాగంగా దాదావు ఆదే కాలంలో 
శ్రీ శ్రీలో కలిసీ చేసిన అనువాదం నంపెంగతోట” నాటకం ((పచురణః1947) వనక ఆట్టమీద 
రాబోవు (పచురణలుగా “శ్రీ, శ్రీ, చరమర్యాతి"కథలు, వరద 'దరిదుడికథలు'” అని (ప్రచురించడం 
బొరిగింది. | 

ఇవి వరద రాజోశ్వరరావుగారి కాగితాల్లో లభించిన భాగాలు] 


ఒకనారి దరి|దుడు కథలు రాయాలను కున్నాడు. 


మెదణ్ని యెంత ఊదరకొట్టినా ఒక్క ముక్కా ఊడిపడలేదు. కేవలం భావ దరిదుడయి 
పోయినాడు. 

రోడ్డుమీద నిలబడి రెండు చేతుల మధ్యా తలయిరికించుకుని మధనపడుతున్నాడు. కథ 
రాయాలి. కథ రాయాలి. కథ రాసినా అచ్చు వేయించుకునే ఆనమాయతు దరిదుడికి లేదు. 
రాయటం మా(తం తప్పదు. అచ్చు ఆల్బత్వానికి చిహ్నం. నిజంగా తనది మహాకావ్యమే అయితే 
మరోయుగంలో మహోజ్జ్వలంగా (ప్రకటించి తీరతారు జనం. తనకా బాధ లేదు. తన బాధల్లా 
(పస్తుతం కథరాసుకోవాలనే. 

ఇది పద్ద సమస్య ఆయి పోయింది. కథక్కావలసిన సరంజామా యెక్కడ దొరుకుతుంది? 

రోడ్డుమీద నిలబడ్డ దర్శిదుడికి వెనక నుంచి జట్కా వాడికేక వినిపించింది. పక్కకి తొలగి 
నిలుచున్నాడు. ఆక్కడ (ప్రతీ కిల్లీ దుకాణంలోనూ పతికల్ని మాలలుగా గుచ్చి వేలాడేశారు. వాటి 
మిద సూర్యరశ్మి జోరుగా తగులుతోంది. అవి కూడా తన లాగే యెండకు వసివాడి పోతున్నయి.. 

వాటికేసి చూసినప్పుడల్లా దరి్యద్రుడికి కథ రాయాలనే ఆతురత యెక్కువవుతోంది. ప(తికల 
మీద యెందుకో జాలిపుట్టింది తనకు. అవి కూడా దర్శిదులలాగే యెక్కడో పుట్టి దయా 
దాక్షిణ్యం సంస్కారం లేని చేతుల్లోకి పోయిపడతయి. అక్కళ్ణించి అమ్ముడుపోయిన మరు క్షణం 
నుంచి వాటి బతుకులో మరో ఘట్టం (పారంభదదుతుంది. 

తరవాత యేం జరుగుతుందో యెంత పెనుగులాడినా దర్శిిదుడి ఊహకందలేదు. 

ఆ పత్రికల్ని తిరగేసి చూడాలనీ ఆ దుకాణంలో వాటికి తగిలించిన ఉరికంబాలను తప్పించి 
తన చేతుల్లోకి తీసుకోవాలనీ అనుకున్నాడు. దుకాణం దగ్గరగా పోయి నిలుచున్నాడు. తన్ని 
యెవరూ చూడలేదు. దరిద్రుణ్ని చూసేదెవరు? ఏం కావాలో కనుక్కునేదెవరు? 


వరదస్మృతి 919 

ఇంతలోకి పక్కనుంచే ఓ పొడుగాటి, లావుపాటి లక్షింపతిగారొచ్చి సకిలిస్తూ అక్కడ ఓ 
పుత్రికను పుచ్చుకున్నాడు. గబగబా పేజీలు తిరగేస్తున్నాడు. అతని కాఠిన్యం చూస్తుంటే 
దరి దుడికెంత ఆవేశం వచ్చింది? వాడీ బుజాల మీదికి యెరగనట్టు యెక్కిపోయి వాడితలకాయను 
కొరుక్కు తిందామన్నంత కోపం నొచి ఏంది 

దరి దుడికి కోపం వస్తుంది. కాని ఎంటనే నిస్తాణపడి పోతుంది. కోపానిక్కూడా ఆకలెక్కువ. 
ఆకలి తీరనప్పుడు కొపానికి తగినంత ఉదృతం ఉండదు. 

ఆ పొడుగాటి, లావుపాటి లక్షింపతిగారు జేబులోంచి మూడణాలు తీసి, మూడు సార్లు 
లెక్కపెట్టి దుకాణంలో పడేసి ప్మతికను కొనుక్కున్నాడు. 

అరె, వెలయాలా, పుతిక? ఇవి కేవలం డబ్బు సంచికలనుకున్నాడు. అవి చూద్దామన్న 
ఆశకూడా చంపుకున్నాడు. 

కథ రాయడటెలాగ ఏం సాధన? 

కాగితాలయితే దొంగతనం చెయ్యగలడు. రాయటానికి కలై తే రోడ్డు మీద పాయ్యే కు రాళ్ల 
జేబులో నుంచి కొట్టయ్యగలడు. ఇన్నిసంపాయించుక్కూచువియేం రాస్తాడు? కథ యెక్కత్రించి 
క" బ్బయ్యగలడు? 

ఇది వరకూ, యిప్పుడూ రాస్తున్నవాళ్ళు యెలా సంపాయించారు కథలు? 

కథల్ని కూడా యెక్కళ్ణయినా అమ్ముతారేటో? ఎలా తెలుసుకోవటం? 


© ఇ @ 
పండగ పూట. పగలు. ఎండాకాలం సరిగ్గా మిట్ట మధ్యాహ్నం. ఊరిబయట గుడిసె గుమ్మంలో 


దరి[దుడు కూర్చుని ఉన్నాడు. ఏదో కాస్త ఆలోచించాలని అనుకుంటున్నాడు. ఆలోచించాలంళే 
ఆకాశం వంక చూడాలి. ఎండాకాలంలో ఆకాశం వంక చూస్తే యేం కనబడదు. మెదడు కదలదు. 
ఆంచాత దరి[దుడా పని మానుకున్నాడు. 

దూరంగా ఊళ్లో కోలాహలం అడపా తడపా వినిపిస్తున్నది. అది వినిపించి నప్పుడల్లా 
దరి దుడాలోచించటానికి మధనపడుతున్నాడు. 

దర్శిదుడి నెత్తిమిద ఒక పెద్ద కికారణ్యం పెరిగింది. అందులో కష్టాలు కాపరం చ్రేస్తయి - 
మెదడుని చిదుపుకుని తింటూంటయి. దరి[దుడి మెదడు రోజు రోజుకీ సన్నగిల్లిపోతోంది. 
కష్టాలకీ గట్టు దాటే రోజులు దాపురిస్తున్నయి 

దరి[దుడు ఆలోచించటానికి [ప్రయత్నం చెయ్యలేదు. వొద్దనుకున్నాడు. 

మళ్లీ ఊళ్లో కోలాహలం వినిపించింది. దర్శిదుడు లేచివిలబడ్డాడు. ఎదురుగుండా తనలాగే 
ఆలోచించలేని తుమ్మచెట్టున్నది. తుమ్మ చెట్టు క్కూడా కష్టాలెక్కువ. తుమ్మ చెట్టుది 
ముళ్ళదారి. దాని వొంటి నిండా ముళ్తే. దర్శిదుడది చూశాడు. అయితే తుమ్మ చెట్టుకు ఊళ్లో 
పండగ సంగతి తెలునునా అని అనుకున్నాడు. ఇప్పుడు తెలీకపోతే సాయంకాలమన్నా 
తెలుస్తుందనుకున్నాడు. తుమ్మచెట్టును ఊళ్లో పండగ జనం ఆ రా।తికె నా ఉరితీయక తప్పుదు. 
తుమ్మ చెట్టు నివురు గప్పిన నిప్పు. ఊళ్లో చలి యెక్కువ. దర్శిదుడదీ అనుకున్నాడు. తన్నలా 
ఉరి తీసే పండగ జనం యెక్కడనయినా దొరికితే బాగుండునను కున్నాడు. మళ్లీ కూర్చున్నాడు. 

దరిదుడికి ఆకలెక్కువ. దావాం యెక్కువ. రెండూ తీర్చే పండగ జనం యెక్కడ 


520 వరదస్మృతి 
కనపడతారో ననుకున్నాడు. 

ఇంతలోకి జగ్గాయ్‌ వొచ్చాడు. జగ్గాయ్‌ మొహాన ఆ వేళటి యెండల్లా కనిపిస్తోంది. జగ్గాయ్‌ 
కళ్లు యెరగా ఉన్నయి. జగ్గాయ్‌ తాగొచ్చాడు. 

జగ్గాంప్‌ని చూసీ చూడనట్లు ఊరుకున్నాడు దరి(దుడు. 

జగ్గోయ్‌కి కోపం వొచ్చింది. 

“ఊరంతా ఉప్పెనలాగుంకే నువ్వేం కూర్చున్నావు” అన్నాడు. 

దరి[దుడు తలెత్తి చూశాడు. పలకలేదు. 

జగ్గాయ్‌ దరిదుడ్ని చేయిపట్టుకుని పై కిలాగాడు. దర్శిదుడు లేచాడు. “నడవరా, ముందుకి. 
ఇవాళ మందే(నా పండగ” అని జగ్గాయ్‌ దర్శ దుళ్లి సారా దుకొణానికి లాక్కౌని పోయాడు. జగ్గాయ్‌ 


మల్లీ తాగాడు. దిరిద్రుడు తాగుతున్నాడు. దరి(ద్రుడీ కళ్లు పెద్దవయినయి. దర్శిభుడు యింకా, 
యింకా తాగుతున్నాడు. దరి|దుడు కళ్లె రన మూసుకుపోతున్నయి. 

జగ్గాయ్‌ తూలుతున్నాడు. దర్శిదుడు మూలుగుతున్నాడు. 

“పండగమందేరా-నుందేరా పండగ” అని అన్నాడు జగ్గాయ్‌. మాట్లాడ్డానికి శక్తి లేక దరిదుడు 
తల ఊపాడు. “ఎలా వుందిరా అన్నా” అన్నాడు జగ్గాయ్‌. ఆకాశం వొంక చేతో చూపించాడు 
దరిదుడు. 

“అదిరా పండగ - అక్కడికి పోవాలి రన్నా” అని జగ్గాయ్‌ పక్కన తడికెను పట్టుకుని 
లేవబోయి పడ్డాడు. దరిదుడు లేవకుండానే పడ్డాడు. “ఆకాశంలో యేముంటుందిరా జగ్గాయ్‌” 
అని అడిగాడు దర్శిదుడు. “స్వార్గం” అన్నాడు జగ్గాయ్‌. “అక్కడికి పోదాం పద రా” అన్నాడు 
దర్శిదుడు. మళ్లీ మాట్లాడలేదు. 

ఇద్దరూ స్వర్గానికి బయలు దేరారు. 

ఇద్దరూ పోతూంటే దార్లో మేఘాలు అడ్డం వొచ్చినె . జగ్గాయ్‌ నిలబడి పోయాడు. దరి(దుడు 
వాటి మీదుగా దూకిపోదోచనుకున్నాడు. థై ర్యం చాల్లేదు. 


అ @ అ 

ఆ రోజు దరి! దుడికి తిండి దొరకలేదు. తిండిలేదుకనక ఒళ్ళు చలనం లేకుండా నిలిచిపోయింది. 

దారిపక్కన చెప్పులు కుట్టుకునే వాడిదగ్గిర చతికలబడ్డాడు. ఆకాశం మబ్బుగా ఉంది. ఏ 
నిమిషాన్నయినా జల్లుపడుతుంది. తను తడిసిపోతాడు. దారిపక్కన చెప్పులు కుట్టుకునేవాడికి 
కూడా ఆ రోజు తిండి దొరక్కుండా పోతుంది. ఏవిటీ కాలం అఘాయిత్యం? 

దర్శిదుడు మాట్లాడకుండానే కూర్చున్నాడు. పక్కన చెప్పులు కుట్టుకుంటూ తలెత్తనే లేదు 
చెప్పులు కుట్టుకునేవాడు. 

దరిద్రుడు తన కాళ్లకేసి చూసుకున్నాడు. అరికాళ్లు, పక్కన చెప్పులు కుట్టుకునే వాడిదగ్గర 
ఉన్న తోళ్తముక్కాల్లా.. ఉన్నయి. ఎందుచేతనని ఆలోచించాల ఎ నుకున్నాడు. 

తలకాయ పనిచెయ్యనని భీష్మించు కూచుంది. తనేం చెయ్యగలడు. 

“ఇవాళ మనిద్దరికీ పెద్ద రగడై పోతుంది” అని బెదిరించాడు. 

తలకాయ కిక్కురమనలేదు. 


వరదస్మృతి 521 


దర్శిదుడికి మరింత కోపటొచ్చింది. తనకి తిండి తెచ్చి పెట్టలేకపోగా, బాధలన్నా చెప్పుకుని 
యేడవటాని! వీల్లేకుండా చేస్తోంది. మన దర్శిదానీకి తోడు యిదొ హాటా? ననుకున్నాడు. 
మళ్లీ అరికాళ్తవంక చూసుకున్నాడు. 


పబ్బరంగా సానబెట్టి అరగదీసినట్టున్నాయి. అరికాలు కూర్చున్నపళంగానే, నేలకేసీ చరిచాడు. 

చప్పుడు కాలేదు సరి కదా, నేల సిగ్గన్నా లేకుండా మొహం తుడిచేసుకుని చూస్తోంది. 

మళ్లీ అరికాలెత్తుకునీ చూసుకున్నాడు. అందులో యేం కనపడుతోంది? 

భూచ[కం యిరుసు. 

అంతే కాదు. 

పేదరికం నై సర్గిక స్వరూపం, శీతోస్లస్థితి- 

దరి దుడికీ భూగోళ చరిత అర్ధం కాలేదు. అరికాలి మంట నెత్తికెక్కింది. తలకాయ పలకదు; 
ఉలకదు. 

తలకాయ మాట్టాడక| పోతేపాయె, పక్కనున్న చెప్పులు కుట్టుకునే వాడన్నా యెందుకు 
పలకడు? 

దర్శిదుడి కద్దం కాలేదు. 

తనే పలకరించాలనుకున్నాడు. తలకాయ వొప్పు కోలేదు. 

ఆకాశం మరింత మబ్బు పడింది. కాస్సేపట్లో మేఘాలు తనువులు చాలిస్తయి. నేలకలసి 
పోతయి. 

దరి[దుడాకాశం వంక అదే పనిగా కొక్షేపు చూశాడు. 

తలకాయ చెక్కు చెదరలేదు. 


దరిదుడి కళ్లకి ఆకాళం గంతలా కనిపించింది. కళ్లు మూసుకున్నాడు. 

పక్కన యెవరో మాట్టాడినట్టు తోచింది. కళ్లు తెరుద్దామంటే ఓపిక లేభపోయింది. 
ఎందువల్లననుకున్నాడు. తిండి లేక పోవటం తనకు తెలుసును. తిండి లేక పోవటం చాత వొంచ్హా 
బలం తగ్గి పోతుందని అప్పటి దాకా తలకాయ చెప్పనేలేదు. 

ఆ సత్యం |గ్రహి ంచేటప్పటికి దరిద్రుడు మామూలు లోకంలో పడ్డాడు. కళ్లు తెరిచాడు. 

పక్కన చెప్పులుకుట్టుకునే వాడితో యెవరో దెబ్బలాడు తున్నాడు. కిందటిసారి వాడుసరిగా 
చెప్పులు కుబ్బలేదనీ మేకులు ఆరికాలిలో గుచ్చుకుని నెత్తురు వరదలై పారుతున్నదనీ గోల 
చేస్తున్నాడు. 

దర్శిదుడి తలకాయ కొంచెం కదిలింది. దరిద్రుడు మళ్లీ తన ఆరికాలికేసి చూసుకున్నాడు. 

అ శ వ్ర 


ఒక సారి దర్శిదుడికి విరహం వొచ్చింది. ఎవరికోసం? ఆది తెలీదు. విరహానికి కావలసిన 
కథావస్తువు కనిపించలేదు. 

చేలో తనకొక సారి చెప్పరానంత ఆనందం కనిపించింది. ఆక్కడ యెగిరే పిట్టలూ, వినిపించే 
గాలిరొదా, వేసే మట్టి వాసనా-ఒ హో, (బహ్మానందంగా ఉంది! 


522 వరదస శ్రి 


అయితే చెచిక్కుతుందానన గ మహా విషమ సంధిలో దరి(దుడు పడిపోయాడు. ఆ ఆనందం- 
చే-తాను పారవశ్యం పొందటం తనకే తెలీదు. 

దర్శిదుడికి విరహం యెక్కువయింది. దారిన నడిచే (పతీ ఆడదాని అడుగుజాడల్లోనూ 
మడుగులై ప్రవహించిన తన విరహవాహి ని! ఎవరిచే? అయ్యొరామ! మాచే! తెలియదటయ్యా నీ 
దరి|దం కూల! 

తన బాధ దాచేందుకు చోటు దొరకని కారణం చేత-ఆడదాని ఊపరి తాగేందుకు శక్తీ లేని 
బతుకు చేత-దరి!దుడికి వొచ్చిపడిందయ్యా శ్రీ శ్రీ, విరహం! 

ఆరు[ద కనిపస్తే ఆడదాని అ|డసునన్నా అడిగేవాడు. 


ఆ వేళ ఉదయాన్ని, సాయంకాలాన్నీ చూశాడు. విరహానికి విరుగుడు దొరకలేదు. 
-చే చిక్కిందా విరహానికి వేరువుంటుంది. 


ఎవరయ్యా, చిన్నయసూర్సీ రోడ్డుమీద పోయేది? ఆ గాలికెగిరీ గిరజాలూ, పల్లకీలా వొంగిన 
బుజాలూ,. 





స్ట్‌ఫాన్‌ జ్వీగ్‌ 

జర్మన్‌ కథకుల్లొ స్ర్‌ఫాన్‌ బీ పగను మించిన వారు లేరు. అంతేకాదు. యావ(త్సపంచం లోనూ, 
జ్వీగ్‌ సాధించిన శిల్ప చాతుర్యం కానీ, (ప్రతిపాదించిన మానవ మనస్తత్వం కానీ, |పసాదించిన కథన 
మాధుర్యంకానీ, మరెవ్వరికీ చేత కాలేదంటే ఆతిశయోక్తి కాదు. 

జ్వీగ్‌ (ప్రతిభ అక్షర వ్యక్తం చెయ్యటం కష్టం. అనుభవ యోగ్యం కావాలి. 


అనుసరణ కథ 


గబా ల్లో ఉండగా స్త్రీఫాన్‌ జ్వీగ్‌ కథ “వీమక్‌” కు చేసిన ఆనునరణ (అనంవూర్ధం.)! 

ఇరవై సంవత్సరాల [క్రితం గోదావరి |బిడ్డి మీద పెద్ద రైలు ప్రమాదం జరిగింది. అప్పుడు 
ష్మతికల్లొ ఆ (ప్రమాదాన్ని గురించి యెన్నో అసత్య వార్తలు పడ్డవి. ఆ (ప్రమాదం జరిగినప్పుడు 
నేను స్వయంగా చూళ్లేదు. బెజవాడ వెళ్లాలని సాయంకాలం కొంచెం ఆలస్యంగా వచ్చేటప్పటికి 
వాల్తేరు స్టేషనులో ప్యాసంజరు వెళ్లిపోయింది. మళ్లీ మర్నాడు తెల్లవారు యూమున తప్ప రైలు 
లేదు. ఇందుకోసం ఊళ్లోకి వెల్లి తిరిగీ స్నేహితుడింట్లో తిష్టవెయ్యటం మనస్కరించలేదు. 
అప్పటికే వాళ్లింట్లో వారం రోజులాయి మకాం వేశాను. ఆ గృహిణి పాపం నా మీద యెంతో 
విసుక్కుని ఉంటుంది. నిరుద్యోగం, కవిత్వం స్నేహితుల కొంపల్గో కాపరం-యెంతకాలం 
యెవరు సహి స్తారు? స్టేషను దగ్గిరగా ఉన్న హోటల్లో రెండు మెతుకులు భోంచేసి స్టేషనులోనే . 
ఆ రాతి నిద్రపోవటానికి (పయత్నం చేద్దామని నిశ్చయించుకున్నాను. బాగా చీకటి పడేటప్పటికి 
భోంచేసుకుని వచ్చేశాను. వెయిటింగ్‌ రూములో నానా జనం, ఒకళ్ల మీద ఒకళ్లు పడి గురకలు 
పెడుతూ పడుకున్నారు. పోర్టరు చేతులో ఒక అర్హ రూపాయి పెట్టి పడక్కూర్చీ ఒకటి 
సంపాయించి వరండాలో వేసుకుని పడుకున్నాను. ఉన్న ఒక్క పరుపూ దారి పాయ్యే వాళ్లకు 
దానం చేసేందుకు శక్తి లేక కాళ్ల కింద పెట్టుకున్నాను. 

కలకత్తా నుంచి వస్తూ వాల్తేరులో దిగాను. పోత్తున్నప్పుడు మళ్లీ తెలుగు దేశానికి తిరిగి 
రాకూడదనే కృత నిశ్చయంతో బయలుదేరాను. అయితే అనుకున్నట్టు వ్యవహారం ఏదీ జరక్క 
పోవటం చాత, గత్యంతరం లేక కొన్నాళ్లపాటు ఉన్నచోటనే ఉందామని వచే ఎశాను. ఈ దేశంలో 
మనిషికి కావలసిన స్వేచ్చ లేదు. ఎప్పుడూ ఉండదేమో! నా బతుకు యిలా 'ఉండాలీ 
అనుకోవటానికి నాచేతుల్లో యేమీ లేక పోయెను. పరిస్థితులతో కొంత రాజీపడి యేదో రకంగా 
కాలం వెళ్లబుచ్చుదామనుకున్నా వీలు కుదరదు. ఇలా బతికి యీ (ప్రపంచంలో దేన్ని సాధించగలం? 

ఇలా తలపోస్తూ కళ్లు మూద్దామని విశ్వప్రయత్నం చేస్తున్నాను. చుట్టు పక్కల యెవరూ 
లేరు. దోమలు తెగ పాడుతున్నాయి. వాటికెంత స్వేచ్చ! నిలవ నీడా, తిన తిండే వాటికైతే 
(పభుత్వం యెంతయినా సదుపాయం చేసింది! జాతీయ జీవనంలో అవి సంపాయించుకున్న 
విలవ మనిషికైనా లేదా యిరి. దూరాన్నుంచి దుర్గంధం, ఎదట నుంచి రైలింజన్ల చప్పుడూ, 
కార్మికుల కేకలూ-వీటేీ మధ్య నిద పస్తుందుకు అవకాశం లేదు. మధ్య మధ్య భారతదేశ 
దారి[ద్యాన్నంతా కబళించుకుని మనుషుల కాళ్లూ, కుర్చీల కాళ్లూ వాసన చూసే కుక్కలు వస్తూ 
పోతూన్నయి. 


524 వరదస్మృతి 


బాగా పొద్దెక్కి పోయింది. ఆవలింత వొచ్చినప్పుడల్లా యిహ తప్పక నిద వస్తుందనే ఆశ 
యెక్కువవుతోంది. అసలు నిజానికి నిద్రలేని మనిషి కన్న దుఃఖ జీవి మరొక్కడుండడు. నిద 
పోలేని వాడే లోకంలో చెడతాడు. పరాయి దాంతో పోవటం, ముక్కలు చిరిగే దాకా పేకాట 
ఆడటం, ఖాళీ అయేదాకా సీసాలు తాగటం. ఇవన్నీ అందుకే! నవ్వొచ్చింది. 

ఇంత తర్కం చేశాను. ఇందులో యెంత వర్గకు నిజం? మనదేశంలో యెంత ఆసహజంగా 
(ప్రవర్తిస్తే మనిషి అంత విలవ కూడగట్టుకుంటాడు. అదే మన ఆధ్యాత్మిక సంపద. 

విసుగొచ్చింది. మనస్సు వికలమై పోయింది. నిరాశా, నిస్పృహా-యివి తప్ప మరేదీ 
కనిఎంచదు. 

కుర్చీలోంచి లేచి బయటికి వచ్చాను. ఆకాశం ఆతి (ప్రశాంతంగా ఉంది. మిలమిల మెరిసే 
నక్షతాలను చూసేటప్పటికి (పాణం లేచొచ్చినట్టయింది. మంచి వెలుతురు కోసమే మనిషీ 
బాధపడతాడు. కృతిమ దీపాల మధ్య కృతిమ జీవనం చేస్తూ, మనకు దగ్గరగా మన కారణంగా 
నిత్యం ఆ(క్రోశించే సొటీ (పాణాలను లెక్కచెయ్యము. ఆ దుస్ఫహా దృశ్యాలను తప్పించు 
కోవటానికి (ప్రయత్నం చేస్తోము కాని, వాటిని తుడిచి పెట్టేందుకు [పయత్నించం. దోమల్ని, 
ఈగల్ని నాశం చెయ్యకుండా జబ్బులకు మందులు కనిపెడతాము. మురికీ కాలవలూ, ఒక దానికి 
ఒకటి ఆనుకున్న పూరిగుడిసెలూ, తిన తిండి లేని జనులూ, పాల సంగతి దేవుడెరుగును, 
పుట్టగానే ఊపిరికె నా నోచుకోని వాళ్ల పాపలూ-చిరంజీవులు. అంటు వ్యాధులు చెలరేగకుండా, 
ఉన్నత భవనాల్ల్‌ ఊరిమధ్య కాపరం చేసే నాగరక జనానికి బాధకలక్కుండా ఎన్ని శరీరాల్లో 
యినప సూదులు గుచు ఎతాము?ఒక పక్క వినాశం. మరొక పక్క వ 2: 

తల బిగుసుకు పోయింది. సిగరెట్లు కాల్చి మళ్లీ వెనక్కొచ్చి కుర్చీలో కూలబడ్డాను. 

పక్కనే దగ్గు వినిపించింది. ఆ మసక చీకట్లొ కొంచెం దూరంగా ఒక విగ్రహం కనిపంచింది. 
కళ్లజోడూ, కాలే సిగరెట్టు కాంతీ, కుర్చీలో కూరు న్నప్పుడు చెదరిన మనస్సు అన్యథా పని 
చెయ్యటం వల్ల యీపక్కనే ఉన్న ఆగంతుకుని గమనించ లేక పోయాను. మొదట్నుంచీ 


అతనక్కణ్నే కూర్చుని ఉండి ఉంటాడు. కొంచెం నెమ్మదిగా “ఎవరండీ మీరు” అన్నాను. 
అతను దగ్గాడు. 


“మాది బెజవాడ” అన్నాడు 

అంతే ఒకళ్ల నొకళ్త్లను తదేక దృష్టితో చూసుకుంటున్నాము. మాట లేదు, మంతీ లేదు. 
నేనతని వంక చూస్తున్నాను కనక, నావంక ఆతను చూస్తున్నాడనే అనుకున్నాను. ఆ చీకట్లో మా 
ఆకారాలు మాతమే ఒకళ్ల కొకళ్లకి కనిపిస్తున్నయి. అతను ఊపిరి తియ్యటం, సిగరెట్టు పాగ 
ఊదుతూండటం మాతం వింటున్నాను. 

మా మౌన దశ దుర్భరంగా ఉంది. ఏం చడీ చప్పుడూ లేకుండా కుర్చీలోంచి లేచి 
వెళ్లిపోయేవాణ్నే. కాని యేం చెప్పకుండా వెళ్లిపోవటం మర్యాదగా ఉండదని తోచింది. సిగరెట్లు 
తీసి అగ్గిపుల్ల వెలిగించాను. ఒక క్షణం వెలుతురులో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాము. ఆ 
మనిషి కేవలం నాకు కొత్త. మనిషి యెలాంటివాడో పరిశీలిద్దామంకే నా అగ్గిపుల్ల వెలుతురు 
బతుకు క్షణికమాయెను. మళ్లీ ఆచీకట్లో ఆ ఆకారం, సిగరెట్టు నిప్పూ, కళ్ల జోడూ కనిపిస్తున్నయి. 


వరదస శ్రిత 525 


ఈ మౌన బాంధవ్యం-బెజవాడలో యెండాకాలం వస్తే వడగాడ్పుల మధ్య ఊపిరి సలప నివ్వని 
ఉక్క బాధలా ఉంది. 

విసుగెత్తె లేచి నిలుచున్నాను. 

“సెలవు అన్నాను. 

“సెలవు” అని వెంటనే కటువుగా జవాబు వొచ్చింది. 

వరండాలో నించి బయటికి వొచ్చాను. రెండడుగులు ముందుకు వేసి నడిచానో లేదో, నా 
వెనకనే అడుగుల చప్పుడు వినవచ్చింది. ఆ వ్యక్తీ కూడా నన్ననుసరిస్తున్నాడు. ఆ చీకట్లో అతని 
మనస్సులో యేదో చెప్పరాని ఆవేదనా ఆందోళనా - అతని అడుగుల చప్పుడే చెపుతోంది. 

తొ[టుపాటుతో మాటాడుతున్నాడు ః 

“మీరు .... క్షమిం ... చాలి.” కొంచెం ఆగాడు. కొన్ని కారణాల చేత యీ మూలగా చీకట్లో 
ఒంటరిగా కూచున్నాను. విచారంలో మునిగి కొ ట్టుకుంటున్నాను. ఆందుచాతనే యెవరితోనూ 
మాటాడటంలేదు. పలకరించటంలేదు. మీరొక్కరే నా వతభంగం చేశారు. కేవలం కొన్ని సాంత 
కారణాలవల్లనే యిలా యేకాంతంగా కాలన్షేపం చెయ్యవలసి వచ్చింది. నామీద దయ ఉంచి 
మీరెవరినీ మీతో పాటు తీసుకొచ్చి యీ [ప్రాంతంలో కూచోకండి”. ఆని ఆగాడు. వెంటనే ఆతని 
కోరిక తప్పకుండా పాటిస్తానని హామీ యిచ్చాను. నేనేదో యాదాలాపగా ఆ వూళ్లో దిగాననీ, ఆ 
స్టేషనులో నాకెవ్వరూ స్నేహితులు లేరనీ చెప్పాను. నమస్కారం పెట్టి గాలిపల్బుకుందామని 
ఆరుబయట పచార్లు చేస్తున్నాను. పెద్ద చప్పుడు చేసుకుంటూ గూడుబండి ఒకటొచ్చి 
వెళ్లిపోయింది. ఆ యింజను పొగ ఆ చుట్టుపక్కల కమ్మేసింది. కాస్త శుభమైన గాలి 
పల్చేందుకై నా నోచుకోలేకపోయాను. మళ్లీ వెనక్కాచ్చి కుర్చీలో కూ-చోటానికి మనస్కురించలేదు. 
అలా ప్లాటుఫారం చివరి దాకా నడిచాను. వంతెనె మీదికి పోయి కూచున్నాను. కాని మనస్సునంతా 
ఆ వ్యక్తి ఆక్రమించుకుని కూచున్నాడు. ఎవరతను? ఏంఊరు? పేరు? ఎందుకలా ఆజ్ఞాతావ్నీ, 
యేకాంతం కోరుకుంటాడు. కళ్ళుమూతలు పడగానే పడకలల్లా యేవేవో కనిపిస్తున్నాయి. లేచి 
కూచుని కళ్లు నలుపుకున్నాను. ఆ వ్యక్తి సంగతేమిటో కనుక్కోవాలనిపించింది. అక్కణ్నే 
ఆతన్నిపట్టుకుని ఆతని శరీరంలోని - గుండెలాక్కుని అందులోంచి ఆతని రహస్యాన్ని 
బయటికిలాగయ్యాలనుకున్నాను. దూరంగా కిలీ దుకాణాలుకస్టుస్తున్నారు. జనసమ్మర్హం 
తగ్గిపోతోంది. ఆ విచితవ్యక్తి రహస్యం కనుక్కోవాలనే ఆతురత యెక్కువవుతోంది నాకు. 

వెనక్కి వెళ్లాను. ఆతనక్కణ్నే ఆ మూల చీకట్లో సిగరెట్టు కాల్చుకుంటో కూర్చున్నాడు. 
ఆ చీకట్లో ఆ మూల ఒంటరిగా కూచునేందుకు కారణం యేమయిఉంటుంది? నరవాసనా, 
వెలుతురూ కోరని మనుషులుంటారా? ఆలా యెంతవరకుండగలడు . తెల్లవారుతుంది. ఆతని 
మనస్సులో రగిలే బాధ నల్లనల్హనయి ఆకాశాన్ని ఆవరించి సూర్యరణ్మినే దాచెయ్యగలదా? ఏం 
ధైర్యం! తెల్లవారు రూమున పారిపోతాడు. ఉపు ఎ చురులో ఆత్మహత్య చేసుకోవటానికి రాలేదుగద! 
ఆరె, మనిషీ! యెంత అధోగతి పాలయితివిరా! లోకాన్నెదిరించలేక చేతిలోని [ప్రాణాన్ని చిదిపి 
నాశం చేసుకుంటావా? ఎవరినైనా నీ ఆశయసిద్ధికోసం హత్యచేసి ఉరికంబం యెక్కినా 
సహించగలను కాని ఆత్మహత్య చేసుకుంటివా, నాకు కలిగే ఆసహ్యానికంతులేదు. 


526 వరదస్మృతి 

అతను పలకరించక మానడని వెల్లి నొ కుర్చీ మీద నేను కూర్చున్నాను. ఆ చీకట్లో ఆ 
మూలనుంచి విన్నాను. “మళ్ళీ వొచ్చారా! టయిమెంతయిందండీ!” 

“పదవుతుంది. మీకు కష్టమని తోస్తే వెరే చోట యీరాత్రి కాలక్షేపం చేస్తా” నన్నాను. 

“క్షమించండి. మీకా శమ నిచ్చేందుకిక్కడ నాకేం పెత్తనంలేదు. మీరున్నా యేంఫర్వాలేదు. 
నాబాధనాది"ఆని ఆనా ఎడావ్య్వక్తీ. 

కుర్చీ మీద కూర్చున్నాను. 

“మీరుంటే కొంచెం మనశ్శాంతి కలుగుతుందేమో కూడా. కూచోండి, ఫర్వాలేదు. ఎన్నాళ్లో 
అయింది, పర్మపాణాన్ని పలకరించి. యుగాలయినట్లుంది. నా బాధలనన్నిటినీ నా మనసు ౧ 
భరించేట్టులేదు. ఆ వెయిటింగ్‌ రూములో కూచోలేను. ఆ జనం మధ్య ఉండలేను. వాళ్ళు ఒకళ్ల 
కొకరు కొత్తే అయినా నిరంతరం మాటాడుతునే ఉంటారు. వాళ్ల ఆసంబద్ద | పలాపాలు వింటోంకే 
నాకు పై [పాణం పై నపోతుంది. ఇక్కడకు కూడా వాళ్ళగోల వినపడుతూ ఉంటుంది. భరించలేక 
చెవులు మూసుకుంటాను. అయితే ఆ మాటాడే జనానికి మనుషులు దూరంగా ఉన్నా వాళ్ళకి 
చెవులుంటాయనీ, తమ వల్ల వాళ్తు బాధపడుతోంటారనీ తెలియదు. తెలిసినంత మా(తాన 
ఊరుకుంటారని కాదు. ఈ లోకం పద్దతే ఆది", 

హఠాత్తుగా ఆగిపోయాడు. “నేను తెగ మాటాడుతున్నాను. మీకు తలనొప్పి వొచ్చి 
ఉంటుంది. ఈ రకంగా మాటాడే ఉద్దేశం నాకులేదు.” నమస్కరించి వెళ్లిపోవటానికి లేవబోతుంటే, 
కూచోమని వొత్తిడి చేశాడు. 

“మీరు మాటాడితే నాకేం బాధగా లేదు. అంతేకాదు. ఈ రాతి యిహ ని[దపశ్టు అవకాశం 
కనిపించటంలేదు. మీతో మాటాడటం యెంతో ఆద ప్రేంగా భావిస్తున్నా” నన్నాను. 

“సిగరెట్టు కాల్బరూ” అని తీసి యిచ్చాను. 

సిగరెట్టు తీసుకు కాల్చుకుంటూంళే ఆ చిరుకాంతిలో మళ్లీ అతని ముఖవై ఖరి చూశాను. 
ఇప్పుడా ముఖం యెంతోపరిచితంగా కనిపించింది. నిప్పు పుల్ల వెలుగుతున్నంత సేపూ గంభీరంగా 
గాఢంగా నావంక చూస్తున్నాడు. 

కొంచెం జలదరించాను. ఆ వ్యక్తికి తనలోపల అణీచిపెట్టుకొన్న ఆ(ర్షగాథ నేదో నాముందు 
చెప్పుకోవాల్నుంది. కాని యేదో (బహ్మాండమైన అవాంతరం అతన్ని చెప్పనివ్య్వటంలేదు. నేను 
మౌనం ధరించాను. నా మౌనం వల్లనే నాలో ఆతనికి యెంతయినా విశ్వాసం కలగగలదు. ఈతనికి 
మనస్సు విప్ప మాటాడే శక్తి కూడా దొరుకుతుంది. 

అల్గాగే కూచున్నాము. సిగరెట్టు కాలుస్తున్న చెయ్యి వాణుకుతోంది. అతని లోపలి ఆవేదన 
బయటపడుతోంది. మేం పాగపలుస్తున్నాము, వొదులుతున్నాము. ఒక్క మాటయినా అనుకోలేదు. 
చిట్టచివరికి ఆతనే నిశ్శబ్దాన్ని ఛేదించాడు. “మీరు అలిసిపాయ్యారా?” 

“అణుమా[తం కూడా లే దన్నాను. 

మిమ్మల్ని ఒకటడగాల్నుంది.* కొంచెం తటపటాయించాడు. “నిజం చెప్పాలంటే మీతో 
కొన్ని విషయాలు చెప్పుకోవాల్నుంది. ఏం పరిచయంలేకపోయినా, మిమ్మల్ని కలుసుకున్న 
మరుక్షాంలోనే యిలా నేను వాగటం నాకే సిగ్గుగా ఉంది. కాని మనస్సు బిగబట్టుకోలేకపోతునా “ను. 


రా 527 
వరదస్థృళఆ 


ఒక నిర్ణయానికి మాతం వచ్చేశాను. ఈ ఆవేదనలన్ని యెవరికె నా చెప్పుకోనన్నా చెప్పుకోవాలి, 
లేదా పూర్తిగా వాటిని మనస్సులోనించి పాగ్మదోలాలి. మొదటనే మీరీ విషయం (గహించే 
ఉంటారు. నాకు మీరే విధంగానూ సహాయం చెయ్యలేరు. కాని యిలా మనస్సులో దాచుకోవటంవల్ల 
నేనెంతో బాధవడిపోతున్నాను. ఎవరయినా నన్ను చూసీ యేదో దీర్హరోగంతో 
బాధపడుతున్నాననుకుంటారు.” 

నేనతని మాటలకడ్డం వొచ్చి అతనలా ఊహి ంచుకుంటూ బాధపడవాద్దనీ, తన కథని వినిపంచమనీ 
ప్రార్థించాను. “మీ సంగతేమిటో తెలియకుండా మీకెలా సహాయం చేస్తానని వాగ్దానం చెయ్యగలను? 
అయినా, నా చాతనయినంత వరకు మీకు సహాయం చేస్తానని చెబుతున్నాను. సాటి ప్రాణాన్ని 
ఆపదలో నించి తప్పించటానికి సంసిద్దత కనబరచటం విధ్యుక్త ధర్మంకాదూ? అందుకు 
(పయత్నమన్నా చెయ్యవచ్చునుకదా! 

“సహాయం చేస్తాననటం విధ్యుక్తధర్మం? [ప్రయత్నమన్నా చెయ్యటం విధ్యుక్తధర్మం? సాటి 
(పాణాన్ని ఆపదలో నించి తప్పించటానికి సంసిద్ధత కనబరచటం విధ్యుక్తధర్మం?” 

అలా నేనన్న (పతీవాక్యం తిరిగీ హేళనగా, రోషంతో పూత్కరిస్తూ పునశ సరణచేశాడు. 
ఇందులోని ఆంతరార్రం తరవాత కాని నాకన్ణం కాలేదు. కొని ఆతనలా ఆంటున్నపుడు మాతం, 
ఆతను పిచి వాడో, (తాగుబోతో ననిపించిందింది. నా మనోభావాని ఏ హి ంచినట్టుగా అతను తగ్గి 
మళ్ళీ మామూలు ధోరణిలో మొదలు పెట్టాడు. “నామతి చలించిందేమో ననుకుని ఉంటారు 
మీరు. లేదా నా ఒంటరి బతుకువల్ల యిలా మాటాడటం ఆలవాటయిందనుకుంచారు. 
అసలుసంగతి అదికాదు. నా మతి స్థిమితంగానే ఉన్నది. మీరొక మాట అన్నారు. ఒక సందర్భంలో 
మిరామాటని ఉపయోగించారు. దాంతో నాకు మండిపోయింది. విధ్యుక్తధర్మం అన్నారు. నాగుండె 
గాయం మిద కారం చల్రినట్టుంది. ఇన్నాళ్లూ నేను బాధపడటం, నాలోకుమిలి పోవటం 
దీనిమూలాన్నే.” 

5ొంచెం వెళు ఇ విదిలించుకుని మరింత సు ఎటంగా చెబుతున్నాడు: 

“నేను డాక్టరు నన్న సంగతి మీకు తెలియాలి. నాకథలో ఆది ముఖ్యమైన ఆంశం. వై ద్యవ కత్తిలో 
యెన్నో కేసులువాస్తూంటయి. వాటన్నిటిలోనూ మీరుచెప్పే విధ్యుక్తధర్మం మీరనుకున్నంత 
స్పుటంగా ఉండదు. చచ్చే సందరా ఎలుంటయి. అందులో ఒక్క ధర్మమే ఉండదు. పరస్సర 
వ్యతిరికాలయిన ధర్మాలుంటయి. ఒకటి సాధారణధర్మం. (పభుత్వం పట్ల మన ధర్మానికి 
వ్యతిరేకంగా పోతుంది. రెండోది మన విజ్ఞానానికి వ్యతిరేకంగా పోతుంది. సాటి [ప్రాణాన్ని 
ఆపదలోనించి తప్పించటానికి సంసిద్దత కనబరచటం? తప్పకుండా కనబరచాల్సిందే. ఆందుకే 
మనిష ఆ పక్కన ఉండటం. కాని అవని న్న సిద్దాంతాలే తప్ప ఆచరణ యోగాలు కొవు. ఆచరణలో 
అలాంటి సహాయం యెంతవరకు చెయ్యగలం? మీరిలా నాకు తటస్థపడ్డారు. పూర్వం మీరు 
నన్ను చూసి యెరగరు. నన్ను చూసినట్లు మీరెవ్వరితోనూ చెప్పరాదనీ, నా ఆజ్ఞాతాన్ని 
కాపొడవలసిందనీ మిమ్మల్ని కోరాను. అలా కోరేందుకు మీ మీద నాకెటువంటి అధికారమూ లేదు. 
కాని మీరు బలవంతాన నోరు నొక్కుకుంటారు. ఎందువల్ల. నేనడిగిన సహాయాన్ని చెయ్యటం 
విధ్యుక్తధర్మంగా మీరెంచుకుంటారు కనక. మీరు మళ్ళీవాచ్చారునామౌనం నన్ను కొరుక్కుతింటోంది 


528 వరదస ట్రీ 


శనక్క నన్ను కాశ్ళేపు మీతో మాట్లాడనియ్యమని (ప్రాధేయపడ్డాను. మీరు మంచి వారుకనక 
ఫింటున్నారు. 'ఆది పెద్ద కష్టసాధ్యమయిన పనికాదనుక్‌ ఎడి. కష్టతరమయిన పహాయాన్ని 
మీనుంచి దేనినీ కోరలేదు నేను. కాని ఒక వేళ మిమ్మల్ని “నస్సు పట్లుకుని ఆ పొయ్యే రైలుబండి 
శిందపడెయ్య” మని కోరాననుకోండి. మీరేమనుకుంటారు? మీరుచేసిన వాగ్దానాలూ అవీ గాలికెగిరి 
పోతయికాదూ? “సహాయం చెయ్యటం విధ్యుక్తధర్మంగా” దానిని మిరు భావించరనుకుంటాను. 
ఎక్కడో అక్కడ దేనికయినా హద్దుండాలి. మీరు చెప్పె విధ్యుక్త ధర్మానికి కూడా హద్దుంటుంది. 
మీ జీవితానికే భంగకరంగా తో చినప్పు డో, తరతరాలుగా నెలక్‌ లపబడ్డ సంఘవ్యవస్థకు (ప్రతిబంధకంగా 
తోచినప్పుడో మీధర్మానికి హద్దు కనిపిస్తుంది. డాక్షర విషయంలో మాతం యిలాంటి హద్దులు 
విధ్యుక్తధర్మానికి ఉండవేమో? ఒకడ్నిగీ సంపాయించుకున్నంత మాత్రాన, యీ నరజాతినంతా 
రక్షించే బాధ్యత డాక్షర్లకి సం[క్రమిస్తుందా? ఆ కారణంచేత ఎవరైనా దారి మధ్యకనిపించి 
కఠుణించమంటూ సహాయం చెయ్యమని (పాధేయపడితే, డొక్షరు తన బీవితాని గ్‌ లత ఎణా(పాయంగా 
విచ్చిన్నం చేసుకోవాల్సిందేనా? ఏ ధర్మానికై నా హద్లుంది. తన | పాణాంతకానికి వొచ్చేటప్పటికి 
మనిషికా హద్దు కనిపిస్తుంది.” 

అలాగే ఆవేశంతో, అంతరంగం నుంచి బయటపడే ఆవేదనతో మాటాడుతున్నాడుః “ఇంత 
ఆవేశంతో మాటాడుతున్నందుకు క్షమించండి నేను తాగి మాటాడటంలేదు. నేనింకా తాగలేదు. 
నిజం చెప్పాలి సాస్తే యీ మధ్య నేను తెగ తాగుతున్నాను. నిత్యం తాగుతునే ఉంటాను. నా ఒంటరి 
జీవితం అంత దుర్చరమయిపోయింది. మీరుకొంచెం ఆలోచించండి. ఏడుసంవత్సరాలపాటు 
అడివిమనుషుల మధ్య, జంతువుల మధ్య ఒక్కణ్నే బతుకుతున్నాను. అటువంటి పరిస్థితుల్లో 
జా(గత్తగా సజావుగా మాటాడటం మరిచిపోతాము. అప్పుడుఅదృష్టం వల్ల యెవరితోనన్నా 
మాటాడే అవకాశం వొస్తే వాడి నాలిక లజలబకొట్లుకుంటూ ఆగదు. నేనెక్కడ ఉండేవాణ్నని? 
మీకో (ప్రశ్నవేస్తాను. మీ ముందు పెద్ద సమస్య ఒకటి తీసుకొచ్చి పెడతాను. స్వర్గంలో నించి 
ఊడిపడ్డ దేవతలా, సహాయపడటం - పరిస్టితులెలాంటివై నా సరి = మనుష్యధర్మమా, కాదా అని. 
అయితే యీ కథ పెద్దది. మీకు వినేందుకు ఓపిక ఉందో లేదో. మీకు విసుగురావటం లేదూ?” 

“లేదండీ...” అన్నాను. 

ఆ చీకట్టో చేతుల్తోయేమిటో వెతుక్కుంటున్నాడు. చప్పుడయింది.రెండు సీసాలని 
తెలుస్తోంది. ఒకటి తీసి గ్లాసులో పోసియిచ్చాడు. ఉత్త విస్కీ అది. 

ఆలవాటులేకపోయినా, ఆతని మనసు ఎ న్‌పి పంచేందుకు యిష్టం లేక తీసుకుని తాగుతున ట్లు 
నటిస్తున్నాను. మరో గ్లాసు లేకపోవటం చాత ఆతను సీసా తోనే తాగుతున్నాడు. ఇంతలో 
స్టేషనులో గడియారం మోగింది. పనె ఎండు కొట్టింది. 

ఉ ఠి అ 

మీకు వ్యవహారంతెలియజేస్తాను. ఒక చిన్న పల్లెటూళ్లో డాక్టరు (ప్రాక్టీసు చేస్తున్నాడనుకోండి. 
ఆ డాక్టరు -..” 

ఆగాడు. మొదలు పెట్టాడు : 

“ఎబ్బె, అదికాదు, మొత్తం మీకు తెలియాలి. అసలు యేం జరిగిందో, ఆందులో నాకేం 


వరదస్కృతి వా 


జరిగిందో మీకు చెప్పాలి. ఆమూలాగ్రం మీరంతా వినాలి. లేకపోతే మీకేమీ అర్ధంకాదు. 
అనవసరంగా సిగ్గుపడి లాభంలేదు. దాచి ప్రయోజనం లేదు. నాదగ్గరికి యెవరయినా సలహో 
కొచ్చినవారు ఉన్న సంగతంతా నాకు చెపేతేనే గాని ఊరుకోను. వాళ కి నిజంగా నావల్ల 
యీషణ్మా[తం సహాయం జరగాలంటే, యెంత రహస్యమైనా, యెంత ఆంతరంగికమైనా సరే, 
నాకు కావలసిన విషయాలన్నీ చెప్పెయ్యాలి. ఎవరికో, యెవరిమూలానో, మీరెరగని డాక్షరికో, 
యెక్కడో, యెప్పుడో యేమిటో జరిగిందని మీకు చెపితే (పయోజనంలేదు. నేను మీ దగ్గిరకి 
మందుకోసం వొచ్చిన ర్లోగిలా, నా రహస్యాన్ని విప్పి చెపుతాను. ఇన్నాళ్లూ మారుమూల అజ్ఞానం 
మధ్య అడివిలో ఒంటరిగా కాలక్షేపం చెయ్యటంవల్ల, నాలో గౌరవం, మర్యాద తుడిచిపెట్టుకుని 
పోయినయి. ఆ (పదేశం, ఆ యేకాంతజీవనం నాలోని మార్షవాన్నీ, జ్ఞానాన్నీ చెదిపివేసినయి. నా 
హృదయాన్ని పిలి పిప్పిచేసినయి”. 

ఇలా అసలు విషయం వొదిలి మాటాడుతు నందువల్ల కొంచెం విసుకున్నాను. 

“మీకు పలైెటూళ్లంకే యెంతో అభిమానమని భావిస్తాను. ఆ నిరాడంబర జీవనం, 
ఆమాయకత్వమూ, పె రగాలీ, ఊరి చెలపల చెరువూ, ఉదయాస్తమానాలూ చెరువుడగ్గరికొచే 
పల్లెపడుచులూ, మీలో యెంతయినా ఉత్తేజం, ఉత్సాహం కలగజేస్తయి కాబోలు. మీరువెళితే ఒక 
వారం రోజులుకన్నా యెక్కువ ఉండరు. ఏడుసంవత్సరాల [క్రితం నేనూ మొదటిసారి అలానే 
అనుకున్నాను. ఆడివిమధ్య ఆ పల్లెల [ప్రకృతి సౌందర్యానికి ముగ్దులుకాని వారెవ్వరు? ఎప్పుడయినా 
షికారుకో, తోచకకాలశ్షేపానికోపోతేఆలా ఆనందంగా ఆదు ఎ్రతంగా ఉంటుంది. అక్కడిజీవనాని న్‌ 
గురించి నేను యెన్నో కలలు కాశేవాణ్లి. అక్కడవాళు ఇ మాట్లాడే భాష నేర్చుకోవాలని, అక్కడ 
నిరంతరం జనాన్ని పీడించే రోగాల విషయంలో పరిశోధనలు చెయ్యాలని, ఆక్కడి ఆరణ్యవాసుల 
మనస్తత్త్వాన్ని పరిశీలించాలని, వాళ్లనందర్నీ నాగరకులను చెయ్యాలని... 

నిప్పుకనిపించని సెగ మధ్య ఉన్నట్టుంది నాకక్కడ. లోపలిశక్తినంతా పీల్చుకుతింటుంది. 
ఎంతయినా క్వినై నుమందువాడండి, జ ఫరంతోవాళ్ళు కాలిపోతూంటుంది. మనిష్‌ దమ్ములన్ని 
ఆరిపోతయి. ఏంచెయ్యటానికీ తోచదు. ముడుచుకుపోయిఉంటాము. బద్దకంతో చస్తుంటాము. 
శరీరం ఆంతా ఉడికిన వంకాయలా తయారవుతుంది. ఇటువేపు వాళ్లం ఆ పట్టణాలకు దూరంగా 
పల్లెలకు పోతేమనం మనుషులమనే మరిచి పోయే స్థితికి వస్తాము. కొన్నాళ్లకి చురుకుదనం 
పోతుంది. ఇవన్నీ మరిచి పోవటానికి కొందరు తాగుడు అలవాటు చేసుకుంటారు. మరికొందరు 
నల్ల మందూ, గంజాయి అలవాటు చేసుకుంటారు. మరి కొందరికి చిత్త న్వొస్ట్యం తప్పు (కార్యం, 
హింసాకాండా అలవరచుకుంటారు. ఇందరూ దారి తప్పిపోతారు. ఇల్లంకు యెంతో 
కుమిలిపోతూంటారు. పెద్ద పెద్ద: మేడల మధ్య రోడ్ల మీద నడుస్తూండటం, చక్కని కిటికీలూ, 
గోడలూ ఉన్న గదిలో కూర్చోటం, మన వాళ్ల మధ్య ఉండటం! ఆలా అలా కాలం గడిచిపోతూ 
ఉంటుంది. ఇంటికి పోవటానికి వ్యవధి దొరికేటప్పటికి పోయేందుకు ఉత్సాహం కాస్తా ఊడ్పుకు 
పెట్టుకు పోతుంది. ఏం |[పయోజనం. తన ఆత్మీయులూ, ఆప్తులూ తన్ని మరిచి పోయి ఉంటారు. 
వాళ్లకి తను జ్ఞాపకమే ఉండడు. అంచాత ఎక్కడ ఉండే వాడో అక్కణ్నే ఆలా ఉండి పోతాడు, ఆ 
ఉష్షకాసారం మధ్య, ఆవిరి కుండల (ప్రక్కన. నా జీవితంలో ఆ ఆరణ్యప్రాంతాల మధ్య ఉద్యోగానికి 


530 వరదస్మృతి 


వొప్పుకున్న రోజు, నౌ శరీరాన్ని, నో (పాణాన్ని కాసిని డబు ఎరికు అమ్మేసుకున్న రోజు అంత 
నికృష్ట దినం మరిలేదు. 

“ఇంటీ కొకసారి పోయిరావటానికి వీలున్నా అది అంత సులభంకాదు. చెన్నపట్నంలో డాక్టరు 
పరీక్ష చదివాను. నేను చెన్నపట్నంలోనే పుట్టాను. డిగీ పుచ్చుకోగానే అక్కణ్నీ ఒక ఆస్పత్రిలో 
ఉదో [గం సంపాయించాను. అప్పటికే వె ద్యశాస్తంలో ఒక కొత్త (పయోగం చేసినందువల్ల, కొంచెం 
కీర్తి సంపాయించుకున్నాను. అంత అల కాలంలోనే పేరు సంపాయించటం చాత నన్ను గురించి 
యెందరో చెప్పుకునేవారు. 

“అప్పుడొక ప్రణయ వ్యవహారంలో చిక్కుకోవటం చాత నా జీవితంలోని అవకాశాలనని ంటీనీ 
జారవిడుచుకున్నాను. ఆసుష్మతిలో ఒక అమ్మాయితో సంబంధం యేర్పడింది. ఆ అమ్మాయికోసం 
ఒకతను పిచ్చెత్తి ఆత్మహత్య చేసుకోవాలని [ప్రయత్నం చేశాడు. అతనితో ఆ అమ్మాయి చాలా 
కాలం కాపరం చేసింది. అతనెంత ఏచె ఎత్తిపోయాడో ఆ అమ్మాయి కోసం నేనూ అంత పిచె ఎత్తి 
పోయాను. ఆ అమ్మాయికి తనకున్న అందం గురించ్హీ ఆకర్షణ శక్తి గురించీ యెంత 
' గర్వపడేదనుకున్నారు? ఆ యవ్యనమదాన్నీ గర్వాన్నీ చూసి ముగ్టుణ్నయి పోయేవాళి. నా 
బతుకూ, భవిష్యత్తూ అంతా ఆవిడ కోసమేననుకునే వాణ్ని. ఇంతగా ఆకర్షించి తన అందంతో, 
ఆకర్షణతో అధికారం చెలాయించే యే ఆడదానికైనా సరే నన్ను దాసుణ్ని చేసుకోవటం 
యెంతయినా సులభం. ఈ అమ్మాయి ముందు నా పౌరుషం అవశమయి పోయేది. ఆవిడ యేది 
కావాలంటే అది చేసేవాణ్ని. ఆవిడ కోసమే ఆసుషతిలో నించి డబ్బు కూడా దొంగతనం చేశాను. 
నా దొంగతనం యెన్నాళ్లో దాగలేదు. బయట పడింది. మా మేనమామ ఒకాయన ఆడబ్బు కాస్తా 
కట్టేశారు కాని నా ఉద్యోగం ఆనాటితో ఆభరయిపోయింది. 

ఆదే కాలంలో ఒరిస్సాలోని యేజన్సీ [ప్రాంతాలలో పనిచెయ్యటానికి (ప్రభుత్వానికి డాక్టర్లు 
కావలసి వొచ్చారు. అక్కడ ఈగలూ, చీమలూ చచ్చినట్లుగా మనుషులూ చస్తూంటారని నాకు 
తెలుసు. ఆయితే యవ్వనంలో ఉన్నవాడికి, తతిమ్మావారంతా మలేరియాతో, విషజ నరాలతో 
చచ్చి తనొక్కడే మిగిలుతాడనిపిస్తుంది. 

“నేనేమీ విపరీతంగా తర్కించుకోలేదు. వెంటనే దరఖాస్తు పెట్టాను. దారి ఖర్చులకూ, ఒక నెల 
జీతమూ డబ్బు పంపించేశారు. సగం మా మేనమామకు పంపించాను. మిగతా సగమూ నాతో 
రెండుగంటలపాటు సాహచర్యం చేసిన పిల్ల చేతిలో పెట్టాను. నా ఆధోగతికి కారణం అయిన 
ఆసుపత్రిలోని స్నేహ తురాలిలాగే ఆ పిల్లమొ హం కూడా కనిపంచటంచాత ఉన్నదంతా యిచేశాను, 
చేతిలో' దమ్మిడీ లేకుండా, నిశ్చింతగా బయలుదేరాను. రైల్లో ఒంటరిగా కూర్చుని, నా కొత్త 
జీవనం గురించి తలపోస్తున్నాను. ఆ అనాగరక జనులూ, అరణ్య శోభా అక్కడి విత్య 
నిర్మలాకాశం-వాటి మధ్య యేకాంతాన్ని (పశాంతాన్ని అనుభవించాలనే ఆశతో వెళ్లాను. 

నా కోరికలు కించిత్తు వ్యవథి లేకుండానే ఫలించినయి. నన్ను పట్టణంలో నియమించలేదు. 
పట్టణంలో అయితే చదువుకున్న జనం కొందరైనా ఉండేవారు. పుస్తకాలన్నా దొరికేవి. 
పేరేదయితేనేం, 'రైళ్లూ, బస్సులూ పోని మారుమూల పల్లెలో ఉండమన్నారు. తలకాయలేని 
యిద్దరు చిన్న ఉద్యోగస్టులూ, ఒక బం(టోతూ నాతో ఉండేవారు. ఇరవై నాలుగ్గంటలూ వాళ్లతో 


వరదస శ్ర 531 


కాలక్షేపం. ఆ పల్లె చుట్టూ అనంతంగా ఆవరించుకున్న అడిీవీ, చెమ్మ (పదేశాలూ, వాటి మీదగా 
గాలికన్న యెక్కువగా వచ్చే దోమలూ, పచ్చని పంటలూ-ఎప్పుడు చూసినాయివే. వీటిలో యేం 
మార్పూ కనిపంచదు. 

ఇలా ఉన్నా కొత్తల్లో బాగానే ఉండేది. కొత్త (పదేశం కనక వింతగా ఉంటం చాత కాలం గడిచి 
పోయేది. కొన్నాళ్లు విపరీతంగా చదువుకునేవాణ్ని. అప్పుడాకసారి యేజన్సీ సూపరెంటు తనిఖీకి 
వస్తూ కారు బోల్తా కొట్టటం చేత కాలు విరగ్గొట్టుకున్నాడు. ఆయన ఉత్తరాది మనిషి ఆ చుట్టు 
పక్కల డాక్టరు లేక పోవటం చేత నేనే చికిత్స చెయ్యవలసి వచ్చింది. ఆపరేషను చేసి కుట్టు కుట్టి 
కొన్నాళ్లకు కాలు యధాప్రకారం పనిచేసేట్టు చేశాను. ఏజెన్సీ (ప్రాంతానికల్లా అధికారి కావటం 
చాత ఆయన నాకు (పతే కం చేసిన అభినందనలు నాకెంతో లాభకరం. మరికొనా ళ్లు 
అరణ్యవాసులు ఉపయోగించే ఆయుధాల గురించి, విషరసాల గురించీ పరిశోధనలు చేశాను. అవి 
కూడా ఆయి పోయిన తరవాత, కాలక్షేపం కోసం మరెన్నో సంగతులను యేరి తెచ్చుకునే వాణ్ని. 

నేను మా ఊరినుంచి తెచు కున్న శక్తి ఆంతా సన్నగిలేంతవరకూ, యిలాగే విధ విధాలుగా 
యేదో నిత్యం చేస్తుండేవాణ్ని. ఆ తరవాత అక్కడి వాతావరణం నాకు పడలేదు. నాతో తిరిగే జనం 
అంకే విసుగొచ్చింది. వాళ్లని వదిలించుకోవటానికీ నాలో నిద పోతూన్న భావాలకు [ప్రాణం 
పోసేందుకు తాగుడు అలవాటు చేసుకున్నాను. వివరీతంగా తాగటం మొదలుపెట్టాను. మరో 
రెండేళ్లు మ్మాతమే నేను అక్కడ ఉండవలసి వచ్చింది. ఆ రెండేళ్ల తరవాత నా ఉద్యోగకాలం 
చెల్లయి పోతుంది. అప్పటి వరకు యెలా ఉన్నా కాచుక్కూచోవలసిందే. నేనుండే వాణ్ని 
అప్పటిదాకా. అయితే ఒక చిన్న సంఘటన జరిగింది. అదే నేను చెప్పబోతున్నాను. 

చీకటి నిశ్శబ్దమయింది. దూరాన ఇంజన్లను కడుగుతున్న చప్పుడు స్పుటంగా వినిపిస్తోంది. 
సిగరెట్లు కాల్చుకోవాలని చూశాను కాని, మళ్లీ అగ్గిపుల్ల వెలిగిస్తే అతను వెలుతురు చూసి చలిస్తాడనీ, 
చెప్పేకథ మరిచిపోతాడని భయపడ్డాను. 

కాశ్ళేపటీ దాకా మేమిద్దరమూ నోరెత్తలేదు. అతను మనస్సు మార్చుకున్నాడా? మిగతా కథ 
వినిపించటం అంత బాగుండదని మానేశాడా? 

ఆలా ఆలోచిస్తుండగా రెండుగంటలు కొట్టారు. కాస్త కదిలాడు అతను. మళ్లీ సీసా తీసుకుని 
కొంచెం తాగి గొంతు సవరించుకుని ఆవేశంతో చెప్పటం మొదలు పెట్టాడు. 

“అలాగే కాలం గడిచిపోతుండేది. నెలల తరబడి ఆ పాడు(పదేశంలో యేం చెయ్యకుండా 
నిస్తబ్దుణ్నయి ఉండేవాణ్ని. సాలిపట్టు మధ్య నున్న సాలి పురుగులా నిశ్చలుణ్నయి పోయాను. 
వర్షాకాలం గడిచి పోయింది. వార వారాలుగా మా యింటి కప్పు మిద భోరుమంటూ కురిసే వర్షభార 
(ప్రచండ ధ్యానాన్ని వింటుండే వాణ్ని.!ఏ వ్యక్తే మన ప్రాంతాల నుంచి వచ్చేవారు కాదు. నేనూ, 
నా సేవకులూ, ఆ యింట్లో ఉండేవాళ్లము. తోచక తాగే వాణ్ని. ఏదయినా కథల పుస్తకం తీసి 
చదివితే, అందులో మన వేపు జనం గురించీ, ప్రదేశాల గురించి వర్గనలు చూసి నా కాళ్లు వణికేవి. 
ఇంటికి పోవాలని ఆత పడే వాణ్ని. మీరు వూళ్లూ, దేశాలూ తిరుగుతారు. అక్కడ కాపరం చేసే 
జనం కన్న వాటి గురించి మీకేం యెక్కువ తెలియదు. పరిచయం లేని ముఖాలూ, అర్థం కాని 
భాషా, దూర దేశం, తెలుగు వాడీ కంతకన్న యమయాతన యేంఉంటుంది? జూగర్చీ పుస్తకాలు 


వరదస 
632 ఇతి 


తిరగేస్తూ వీలయినవీ, వీలు కానివీ, (ప్రయాణాలను మనస్సులో యేర్పాటు చేసుకుంటున్నాను. 
అప్పుడు నా 'సేవకులిద్దరు పె కొచ్చి నా కోసం ఒకావిడ-మన వేపు నించే-వచి ్పందని ఆశ్చర్యంతో 
చెప్పారు. 

నాకూ ఆశ్చర్య వేసింది. బండీ చప్పుడు కానీ, కారు చప్పుడు కాని నాకు వినిపించలేదు. ఈ. 
అడవుల్లో ఆ తెలుగమ్మాయి యేం చేస్తోంది? 

నేను మేడ మీద వరండాలో కూచుని ఉన్నాను. ఎవరన్నా పెద్ద మనుషులువాస్తేచూసేందుకు 
తగిన బట్టలు వేసుకుని లేను. రెండు నిమిషాల్గొ బట్టలు మార్చుకో కలిగాను కాని, మనస్సులో 
విపరీతమయిన అలజడి బయలు దేరింది. మెల్లిగా కిందికి దిగివచ్చాను. ఎవరై ఉంటారు? 
నాకుస్నేహితులెవరూ లేరే? ఈ అడవుల అజ్ఞాతంగా ఉన్న నన్ను చూసేందుకెవరు వాస్తారు? 

నా ఆఫీసు గదిలో ఆవిడ కూర్చునుంది. ఆవిడ పక్కనే ఒక ఒరియా కురాడు-ఆ విడ దగ్గిర 
పనిచేసే క్మురాడులా ఉన్నాడు-నిలబడి ఉన్నాడు. ఆవిడ నన్ను చూడటంతోటే చప్పున లేచి 
నిలబడింది. తలమీద చీర కొంగుతో ముసుగువేసుకుంది. నేను ఒక్క మాలయినా ఆడకముందే 
ఆవిడ మాటాడటం మొదలు పెట్టింది. 

“నమస్కారమండీ డాక్షరుగారూ”, తెలుగులో మాటాడుతోంది. తెలుగు విని యెన్నేశ్లయింది! 
“మీకు కబురు చెయ్యకుండా యిలా వచ్చినందుకు క్షమించాలి ఆంది ఆవిడ గబగబా. “కాస్త టీ 
తాగుతారా,” అన్నాను. 

వొద్దండీ, డాక్షరుగారూ, నేనెంతో సేపుండటానికి వీల్లేదు. ఆరె, తెలుగు పుస్తకాలున్నయ్‌. మీరు 
బాగా చదువుతారు. ఒక్క క్షణమూ ఊరికే పోనివ్వరు. సూపరెంటుగారు, మీ దగ్గిర తప్ప మరెవ్వరి 
దగ్గిరా మందు తాకనంటారు. మా పెద్ద డాక్టరు గారికి తెలిసిందల్లా పేకాట ఒక్క. కాని మీరు- 
మిమ్మల్ని యివాళ చూదామనుకున్నాను. "కార్లో బయలుదేరి వెడుతుంటే యింత కన్న మంచి. 
సమయం దొరకదని మీ దగ్గిరకి వచ్చాను”. ఈ మాటలంటున్నపుడు మొహం యెత్తకుండా, నా 
వంక చూడకుండా, పుస్తకాల్ని తిరగేస్తూ మాటాడుతోంది. “మీరు చాలా పని తొందరలో 
వున్నట్టున్నారు. మీకు తీరిక ఉండి ఉండదు. ఆంచాత మరో సారి వస్తాను”... 

ఇప్పటికె నా తన మనస్సులోని మర్మం బయట పెడుతుందేమోనని ఆశించాను. నా భావాల్ని 
నాలో దాచుకుని, యెప్పుడై నా సరే ఆవిడకు కావలసిన సహాయం చెయ్యగలనని చెప్పాను. 

“తీరా వొచ్చాను గనక -” అంటూ వెనక్కి. తిరిగింది. బల్లమీద నుంచి తీసిన పుస్తకం 
తిరగేస్తోంది. “పెద్ద | పమాదకరమయిన వ్యవహారం కాదనుకోండి. సామాన్యంగా ఆడవాళ్లకు వొచ్చే 
బాధ లెండి. తలదిమ్మూ, మూర్చలూ, బలహీనతా. ఇవాళ పొద్దున కారు వీధిలో మలుపు 
తిరుగుతోంటే ఆకస్మాత్తుగా వొళ్లు అవశమయిపోయింది. పడి పోతుంటే మా కు( రాడు పట్టుకున్నాడు. 
వాడు కాసిని మంచినీళ్లు తెచ్చియిచ్చాడు. దాంతో కొంచెం తేరుకున్నాను. (డ్రైవరు కారుని 
యెంతో వేగంగా తోలి ఉంటాడు. అంతే నంటారా, డాక్షరు గారూ?" 

“ఆలా చెప్పటం కష్టం. మీ కిదివరలో యెప్పుడై నా మూర్చలు వాస్తుండేవా*? 

“లేదు. ఈ మధ్యనే రెండు మూడు వారాల నుంచి మరింత యెక్కువగా వొస్తున్నాయి. 
పొద్దున పూట సుస్టీగా ఉన్నట్లు బాధపడతాను” 


వరదస్మృతి 533 
మళ్లీ ఒల్ల దగ్గిరకి పోయింది. మరో పుస్తకం తీసి పేజీలు తిరగేస్తోంది. ఎందుకలా చి తంగా 
(ప్రవర్తిస్తోంది? ఆ ముసుగు తీసి నా వంక చూడదేర? చెప్పకూడదని జవాబు చెప్ప లేదు. నా జవాబు 
లేకుండా మాటాడకుండా ఆవిడ ఆలా నిలబడటంనాకు ఆనందం వేసింది. అంత చి తంగా ఆవిడ 
(ప్రవర్తిస్తే నేనూ ఆంత చి తంగానూ (ప్రవర్తించగలను! మళ్ళీ కాశ్ళేపు చూసి మొదలు పెట్టింది. 
“మీరు వొప్పుకుంటారు కదూ డాక్షరుగారూ, ఆదేం ఆంత (పమాడకరమెన రోగం కాదు. ఇటు 
వేపు వచ్చే రోగాల్లాంటిది కాదు. ఆంతేనా? పెద్ద (ప్రమాదం యేమీ లేదు? . 

“మీ వొంట్లో జ్వరమేమన్నా ఉందేమో, చూడాలి. మీ నాడి చూస్తే తెలుస్తుంది. మీ 
చేయ్యేదీ?” 

ఆవిడ దగ్గిరకి సమీపించాను. వెనక్కి తగ్గింది. 

“ఠదండీ, డాక్షరుగారూ, నాకు తెలుసు. నాకు జ్వరం లేదు. రోజూ జ నరం చూసుకునే దాన్ని - 
యీబాధ మొదలు పెట్టే నప్పట్నుంచి, నార్మల్‌ పైన ఒక్క పాయింటూ లేదు. నాకు అన్నం 
కూడా బాగా జ్లీర్ణం అవుతుంది.” 

కొంచెం సేపు తటపటాయించాను. ఈవిడ వింత (ప్రవర్తన నాలోని అనుమానం రేకెత్తించింది. 
నా మనస్సులోనించే యేదో ఆవిడ లాగాలని (ప్రయత్నిస్తోంది. దాదాపు ఆరవై డెబ్బయిమెళ్లు 
కారు మీద నాదగ్గిర కొచ్చిందంశే, తెలుగు పుస్తకాలను తిరగెయ్యటానికి కాదు. రెండు నిమిషాలు 
ఆగనిచ్చి, “ఒకటి రెండు సంగతులడుగుతాను, మీరేం అనుకోరుకదా! అని అన్నాను. 

“తప్పక, తప్పక . డాక్టరు దగ్గిరకి దేని కొస్తారు?” అని మెల్రిగా ఆంది. మళ్లీ ఆటు వేపు తిరిగి 
పుస్తకాలు తిరగేస్తోంది. 

“మీకు సంతానం కలిగిందా?” 

“ఆ. ఒక అబ్బాయి.” 

“మీరు గర్భంతో ఉన్నప్పుడు కొత్తలో మీకిలాంటి బాధ ఉండేదా? 

రా. 

అని ఇచ్చితంగా జవాబిచ్చింది. ఇప్పటి గొంతుకూ, వెనకటి గొంతుకూ సెంతో భేదం ఉంది. 

“ఆలా అయితే యిప్పుడూ మీకు సంతానం కలగబోతోందని యెందుకనుకో గూడదు?” 

“అవును.” 

మళ్లీ వెంటనే ఖచ్చితంగా అన్నది. 

“నా ఆసుపతి గదిలోకి రండి. మిమ్మల్ని పరీక్ష చేస్తే ఒక క్షణంలో సంగతి తేలుతుంది.” 

ఇప్పుడు నా యెదుటికి తిరిగింది. ఆ ముసుగు చాటునుంచి తీక్షణంగా నావంక చూస్తోంది. 

“అనవసరమండీ, డాక్షరుగారూ! నా వాంటి సంగతి నాకు బాగా తెలుసు”. 

తి 

కాశ్సేపు నిశ్శబ్దం. 

అతను మళ్లీ ఒకసారి సీసా తీసుకుని తాగటం వినిపించింది. ఆప్పుడు కథ తిరిగీ సాగించాడు: 

“మీ అంతట మీరు ఆలోచించండి. ఒంటరిగా ఆ అజ్ఞాత (పదేశంలో కుమిలి పోతున్నాను. 
ఎక్కణ్నుంచో యీ |స్తీ-యేశ్ల తరబడి నాకు కనిపించని మనదేశం నుంచి వచ్చిన |స్తీ-నా దగ్గిర 


534 వరదస్మృతి 
కొచ్చింది. ఏదో దుష్టశక్తి (ప్రమాదం, నా గదిలో (ప్రవేశించిందనిపించింది. నన్ను హెచ్చరించనయినా 
హెచ్చరించకుండా, నా మీద కత్తి విసిరినట్టుగా కోరిక నొకదాని న కోరింది. నా దగ్గిర నుంచి ఆవిడ 
యేమిటి అభిలషంచిందో (పస్పుటమయిపోయింది. అలాంటి కోరికలతో, ఆడవాళ్లు నాదగ్గిరకి 
రావటం అది మొదటి సారి కాదు. అయితే అలా వొచ్చిన వారంతా, యెంతో దీనంగా కన్నీళ్లతో 
నన్ను (పాధేయపడుతూ, తమ కష్టాన్నుంచి! తప్పించమంటూ వేడుకున్నారు. కొని యీ మనిషీ 
(పకృతి చిత్రంగా ఉంది. కృత నిశ్చయంతో, సాహసంతో వచ్చింది. మొట్టమొదట నుంచీ ఆవిడని 
చూడగానే, నాకన్న ఆవిడ శక్తి మంతురాణని |గహి ంచాను. బహుశా తన యిష్టానుసారమే నాచేతపని 
చేయించుకోగలదని ఊహించాను. నా గదిలో దుష్ట శక్తి ప్రవేశించి ఉన్నట్లయితే, మగవాణ్నయిన 
నాలోనూ పవేశించి ఉంటుంది. నాలోదే నషం రేగింది. ఆవిడ మీద నాలో తిరుగు బాటు లేనింది. 
ఆవిడలో నాకు (బహ్మాండమైన శతు మూర్తి గోచరించింది. 

కొంత సేపటి దాకా, మొండిగా మౌనం వహించాను. తన ముసుగులో నుంచి నావంక తీక్షణంగా 
చూస్తోందనీ, నన్ను ధిక్కరిస్తోందనీ భావించాను. నా చేత మాటాడించటానికి వొత్తిడి చేస్తోందని 
అనుకున్నాను. ఆయితే నేను లొంగ దలచుకోలేదు. నేను జవాబిచ్చినా, ఆసలు సంగతి వొదిలి, 
అఆ్యపపయత్నంగా, ఆవిడ సాహసాన్ని హేళన చేస్తూ మాటాడాను. ఆవిడ ఉద్దేశాన్ని అర్థం చేసుకోనట్లు 
నటించాను. నిర్మాగమాటంగా, స్పుటంగా ఆవిడ చేత తన మనసు ఎ విప్పి చెప్పంచటానికి 
(పయత్నించాను. తతిమ్మా ఆడవాళ్లు నన్ను |పాధేయపడ్డట్టు,. యీవిడ కూడా |పాధేయపడాలని 
వాంఛించాను. నా దగ్గిర ఆంత దీమాతో, ధిక్కారంతో మాటాడినందుకూ, అటువంటి ప్రకృతిముందు 
నేను దుర్చలుణ్నవటం చేత, ఆవిడ దీనంగా కన్నీశతో నన్ను వేడుకోవాలని కోరుకున్నాను. 

అంచాత ఆసలు సంగతి వొదిలి తతిమ్మా విషయాలన్ని మాటాడటం (ప్రారంభించాను. ఆవిడ 
చెప్పన రోగలక్షణాలు అంత (పమాదకరం గొవని, కడుపుతో ఉన్న ఆడవాళ్లకు మొదటీ రోజుల్లో 
అలా వికారంగా ఉంటూంటుందని, వాటివల్ల కీడు కన్నా, రాను రాను మేలు కలుగుతుందని కూడా 
చెప్పాను. నేను చూసిన కేసులూ, పుస్తకాల్లో చదివిన కేసులూ యేకరువు పెట్టాను. మొత్తం 
వ్యవహారాన్నంతా ఆతి చులకనగా తీసుకుని చెప్పాను. ఆవిడ మధ్య అడ్డుపడి మాటాడేదాకా 
మాటాడుతునే ఉన్నాను. ఇలా నేను మాటాడుతుంటే తప్పక అడ్డం వొచ్చి మాటాడుతుందని 
నాకు తెలుసు. 

నేను చెప్పేది అనవసరమన్నట్లు చెయ్యి విసిరి మాటాడింది. 

“అది కాదు డాక్షరుగారూ, నన్ను బాధించేది. ఇలా యిది వరకు బాధపడి ఉండలేదు. హృదయ 
దౌర్భల్యం కూడా ఉంది”. 

“గుండె జబ్బాగీఇది వరలో చూపించని ఆతుతా ఆశ్చర్యమూ (ప్రకటిస్తూ అన్నాను. “అది 
కూడా పరీక్షిస్తాను” అంటూ నా స్టైతొస్కోపు కోసం వెదుకుతున్నాను. 

మళ్లీ ఆవిడ ధిక్కరిస్తూ, అధికార పూర్వకంగా అంచోంది! “నేను చెపితే చాలు, నాకు గుండె 
నొప్పి కూడా ఉందని అనవసరమయిన పరీక్షలతో మీకాలాన్సి, నా కాలాన్నీ వృథా పరచకండి. 
మీరు నేను చెప్పే మాటల్లో కొంచెం విశ్వాసం ఉంచండి. మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను!” 

కేవలం యుద్ధమే (పకటించింది. చేతిలో పుస్తకాన్ని బలవంతంగా బల్ల మీదకు విసిరేసింది. 


వరదస్మృతి 535 


“నమ్మకముంచట మంకే మనస్సు విప్పి మర్మం లేకుండా మాటాడాలి. ఆంచాత ఉన్న 
సంగతేదో దాచకుండా చెప్పండి. మీ ముసుగుతీసి ఆలా కూర్చుని చెప్పండి. పుస్తకాలు తరవాత 
చూద్దురు గాని. డాక్షరు దగ్గరి కొచ్చి ముసుగులో గుద్దులాట దేనికి?” 

నదురూ బెదురూ లేకుండా ముందు కొచ్చి కుర్చీ లాక్కుని కూర్చుంది. ముసుగు తీసివేసింది. 
ఎటువంటి వ్యక్తిని చూస్తే నేను భయపడతానో అటువంటి వ్యక్తే యీవిడ. మనోభావాన్ని 
ముఖంలో వ్యక్తం కానియ్యదు. తెలుగుదేశంలో ఆంత సౌందర్యం అరుదుగా. చూస్తాము. కాలాన్ని 
అధిగమించే ఆ వ్యక్తి సౌందర్యానికి ముగ్నుణ్నయిన మాటమా(తం నిజం. ఈవిడ వయసు ఎలో 
చిన్నది. యవ్యన భారంతో కుంగి పోతోంది. విశాల నేతాలూ, వాటిలో (పతి బింబించే ఆత్మ 
విశ్వాసమూ అణీచి పెట్టుకున్న అవిరళ కామమూ యెవరినైనా చకితులను చెయ్యగలవు. ఆవిడ 
పెదిమలు జాగర్తగా పోత పోసినట్లున్నాయి. ఆవిడ మనస్సులో పెట్టుకున్న ఒక్క భావాన్నీ అవి 
బయట పడనియ్యవు. ఒక్క నిమిషం ఒకరి నొకరం గాఢంగా చూసుకున్నాము. ధైర్యంతో, 
ధిక్కారంతోదర్పంతోనన్నేదో అడుగుతున్నట్టు భయంకరంగా నావంక చూస్తున్నది. నా ఆంతట 
నేనే రెప్పలు వాల్చుకున్నాను. 

బల్ల మీద వేళ్లతో, మెల్లిగా కొడుతున్నది. తనలోని వొణుకు దాచి పెట్టుకోలేక పోయింది. 
హఠాత్తుగా అన్నదిః 

“డాక్షరుగారూ, నేనేం అడుగుతున్నానో మీకు తెలిసిందా, తెలియలేదా?” 

“కొంచెం ఊహి ంచుకోగలిగాననుకుంటాను. సంగతేదో స్పష్టంగా మాట్లాడదాం. మీ |పస్తుత 
స్పితికి స్వస్తి చెప్పించుకోవాలను కుంటున్నారు. మ్‌ మూర్చల్లూ, తల దిమ్మూ తగ్గిపోవాలంటున్నారు. 
ఈ రోగానికి మూలకారణమేదో చూసి తొలగించమంటున్నారు. ఆంతేనా? 

“అవును. 2 

అని చటుక్కున పదునైన కత్తి |వేటులా అన్నది. 

“ఆటు వంటి వ్యవహారం మనిద్దరికీ ఆపాయకరమని మీరెరుగుదురా? 

“తెలుసును”. 

“అలాంటి ఆపరేషను చట్ట విరుద్దమని తెలుసునా?” 

“కొన్ని పరిస్థితులలో అది చట్టు విరుద్దం కాదని నాకు తెలుసు. అంతే కాదు, అని 
అత్యావశ్యకమని వొప్పుకున్నారు.”. 

“ఆలా ఆవశ్యకమని చెప్పవలసిన పక్షంలో వైద్యశాస్త్ర రీత్యా తగినంత సాక్ష్యం చూపించాలి”. 

“అవును. మీరు డాక్టరు కనక మీరు తగినంత సాక్ష్యాన్ని సంపాయించగలరు”. 

ఏ మాతం చలించకుండా యీ మాట అన్నది. ఆజ్ఞా సూచకమయిన ధోరణిలో అంచోంది. 
ఆ కృతనిశృయాన్నీ, ధీర హృదయాన్ని చూసి, దుర్చలుణ్ని కనక గాభరా పడుతూ వొణికిపోయాను. 
అప్పటికీ నా పట్టువిడవలేదు. నాకన్న శక్తిమంతురాల ననే విజాన్ని ఆవిడ (గహి౦చరాదు. “ఆంత 


తొందరగా కూడదు, ఆంటూ తలపోశాను. “అవాంతరాలు కల్పించి ఆవిణ్ని లోబరచుకోవా” 
అనుకున్నాను. 


“తగినంత నాక్షా న్ని (పతి డాకరూ సం్వసాయించటం కష్టం. నాతో పనిచేసే డాకరతో 
స్ట |») er 
సం(పదించి కహ 


536 


“నాక్షితర్హత” నిమిత్తం లేదు. నేను మీతోనే సంపదించటానికి వచ్చాను.” 

“నేనే యెందుకు కావలసి వచ్చానో చెప్పగలరా?” 

చుర చుర నావంక చూస్తూ అన్నదిగ చెప్పటానికి నాకభ్యంతర మేమీ లేదు. ఒకళ్లతో సంబంధం 
లేకుండా మారుమూల మీరుంటున్నారు కనక; నన్నిది వరకెప్పుడూ మీరు చూసి ఉండలేదు 
కనక;” కాశ్ళేపు తటపటాయించి, “మీరీ దేశంలో యెంతో కాలం ఉండబోరు కనక- అందులోనూ 
మీకు కావలసినంత ధన సహాయం అభించినప్పుడు తప్పకుండా యీ దేశం విడిచి వెళ్లి పోగలరు 
కనక”. 

నా నాడుల్లో విద్యుత్తు (పవహి ంచినట్లయింది. ఈ వ్యాపార దృష్టి నాలోని మాంసాని స్‌ కుత 
కుత ఉడికించేసింది. కళ్ల నీళ్లు లేవు! |పాధేయపడటమూ లేదు. నా విలవ కొలిచింది. నా ధర 
కబ్టుసింది. తనకు నమ్మిన బంటుగా నన్ను తీసుకోవటానికి, తేనిష్ట | పకారం నాచాత పనిచేయించు 
కోవటానికీ చూస్తోంది. నా పట్ట ఆవిడ చూపించిన దృష్టి నాలో పెద్దతుఫాను లేవదీసింది. నా 
ఆవేశాన్ని, ఆను తాపాన్నీ లోపలనే అణిచి పెట్టుకునిక్లోలా పూర్వకంగా నిరర్ధకంగా (ప్రత్యుత్తరం 
చెప్పాను. 

“ఇంత పెద్ద మొత్తాన్ని-యీ డబ్బు నాకిస్తానంటున్నారు , దేనికి...?” 

“మీకు సహాయం చెయ్యటానికి, వెంటనే మీరు మీదేశం వెళ్లిపోవటానికి.” 

“నాజీతం యితర భత్యాలూ, మొత్తం తుడిచి పెట్టుకు పోగలవని మీకు తెలుసు 

“నేనిచ్చే డబ్బు కదో లెక్క కాదు.” 

“మీరు యెంతో మనస్సు విప్పి మాట్లాడుతున్నారు. మీరింత కన్నా విస్పష్టంగా మాట్లాడితే 
మంచిదనుకుంటాను. మీరెంత యివ్వదలచుకొన్నారు?” 

“పదివేల రూపాయిలిసాను. బెజవాడ బ్యాంకులో మీరా డబ్బు వసూలు చేసుకోవలసి 
వొస్తుంది. ” 

కోపంతోనూ, విస్మయంతోనూ వొణికి పోయాను. మొత్తం లెక్క వేసుకుని, నా విలవ 
కట్టింది. నా ఉద్యోగానికి తిలో దకాలిచ్చే షరతు మీద యింత "పెద్ద మొత్తాన్ని నాకు చెల్లిన్తానంటోంది. 
నన్ను చూడక పూర్వం, నన్నెరక్క పూర్వమే, నన్ను కొనేసింది. నేను వొప్పుకుంటాననే 
ధైర్యంతో యిలా చేసింది. ఈ విధంగా నను గ నీచంగా భావించి అవమానించినందుకు, నా వొళు ఇ 
భగ భగ మండపోయి, ఆవిడ చెంప పగిలేట్టు కొడదామన్నంత కోపం వొచ్చింది. కాని నేను 
కోపంతో లేచి నిలబడేటప్పటికి, (ఆవిడ కూడా లేచి నిలుచుంది యే మాతం (ప్రాధేయపడని, 
కర్కుశమూ, గర్వాంకితమూ ఆయిన ఆవిడ అధరద $యమూ, అహంకార లాలసాలయిన ఆవిడ 
నేతాలూ, నాలో మృగవాంఛ రేకెత్తించినై. అకస్మాత్తుగా నా యావచ్చరీరమూ, ఆవిడకోసం 
తపించి పోతోంది. నా ముఖభావంలో నా అంతరంగం ఆవిష్కుతమయి ఉంటుందనుకుంటాను. 
పడించుకు తినే బిచ్చగానిని చూసినట్టుగా ఆవిడ కనుబొమ్మలెత్తింది. ఆ క్షణంలో మేము 
ఒకరినొకరం అసహ్యించుకున్నాం. మాలో ఒకరి పట్ట ఒకరికి అలా నీచంగా చూసుకుంటున్నట్లు 
మా యిద్దరికీ తెలుసు. నన్ను ఉపయోగించుకోవలసి వచ్చినందుకుగాను ఆవిడకెంతయినా 
అసహ్యంగా ఉంది. నన్ను సహాయం కోసం యాచించటానికి బదులు, ధిక్కారంతో అడిగినందుకు 


వరదస్మృతి 537 


ఆవిడ మీద నాకసహ్యం వేసింది. ఈ మౌన క్షణాలలో మొట్టమొదటిసారిగా మేము పరస్పరం 
మనస్సు విప్పి మాటాడుకుంటున్నాము. ఏదో విపరీత విషసర్పం కాటువేసినట్లు, ఒక విపరీత 
“భావంి నామనస్సులో (ప్రవేశించింది. ఆవిడతో అన్నాను... ఆవిడతో అన్నాను... 
“నేను చాలా తొందరగా చెబుతున్నాను. నన్ను మీరపార్టం చేసుకుంటారు. ఈ విపరీత 
భావానికి మూలకారణం ముందుగా మనవి చేస్తాను.” 
ట్ర 

కాళ్ళేపు ఆగాడు. మరి కొంచెం తాగాడు. మరింత గట్టిగా మాటాడుతున్నాడు. 

కస చేసిన పనికి తప్పించుకోవటానికి (పయత్నించటం లేదు. మీరు నను ఎ అపార్థం మాతం 
చేసుకోకూడదు. నే నింతవరకెప్పుడూ పెద్ద మనిషినని వ్యవహరించలేదనుకుంటాను. కాని నా 
చాతనయినంత వరకు ఆపదలో ఉన ఎ వారికి సహాయం చెయ్యటానికి సిద్దంగా ఉంటూనే వచా ఏను. 
ఆక్కడ ననున ్న దుర్భర వాతావరణంలో నేను సేకరించుకున ఏ విజ్ఞానాన్ని ఫల[పదం చెయ ఇటమే 
నాకు సంతోషం. నిర్హనులై రోగపీడితులైన వారి జీవితాలలో కొత్త ఆశలను రేకెత్తించటమే 
నాకెంతో సంతోషదాయకమైన విషయం. ఆది కేవలం స ఎపి బద్దమైన సంతోషం. తానొక దై వంగా 
భావించుకోదగ్గ సంగతి. ఒక కొండ జాతి వాణ్ని తీసుకొచ్చారు. పాముకాటు వల్ల కాలు విపరీతంగా 
వాచిపోయింది. ఆ కాలు తీసీ పారెయ్యవలసి వస్తుందేమోనన్న భయంతో వాణికి పోతున్నాడు. 
అతని జీవితాన్ని, ఆ అమూల్యాంగాన్నీ రక్షించకలిగాను. నాకది యెంత సంతోషం. జ్వరంతో 
బాధపడుతున్న కోయపడుచుకు మందివ్యటానికి ఆ ఆరణ్య (పదేశాలను ఛేదించుకుంటూ 
యెంత దూరం పోయాను? చెన్న పట్నంలో కూడా యిప్పుడు నా దగ్గరకు వచ్చిన మాదిరిగా 
యెందరో స్త్రీలు వచ్చినప్పుడు సహాయం చెయ్యటానికి సదా సంసిర్భుణ్న యి ఉండేవాణ్ని. కాని 
ఆ సమయంలో ఆలావచి సన రోగులు యేదో విపత్తులో నుంచి, రోగ బాధ నుంచీ తప్పి ంచుకోవాలనే 
ఆతురతతో వచ్చినట్లు భావించుకునే వాళ్లము. అటువంటి ఆ(కోశమే, నన్ను నిరంతరం 
సహాయపడేటట్లు చ సిద 

కాని యీ (స్తీ-మీకే విధంగా నచ్చ చెప్పేది? నా యింట్లో కాలు పెట్టిన క్షణం నుంచీ నన్ను 

రెచ్చ గొట్టింది. ఏదో పోతూ పోతూ దార్లో నన్ను చూడటానికి వచ్చినట్లు చెప్పింది. ఆవిడ 
కనబరచిన ఆహంకారం, నాలోని ఆహంభావాన్సి రేపింది. ఆవిడ |పవర్తన, మనలో నిదించే 
భూతాన్ని, మృగతృష్షనీ నాలో రేపింది. నా దగ్గరకి ఆడదాని నాజూకుతోనూ, తనది జీవన్మరణ 
సమస్య కాదన్నట్లుగానూ రావటం చూసి నేను మండి పోయాను. సంసార (స్తీ అలాంటి బాధలో 
యీ విధంగా (పవర్తించదు. ఆవిడ నరాలు నను | తిరస్కరించినట్టుగా నటీస్తోంది. ఈ గర మూ, 
ధిక్కా-రమూ, ముకుళితాంతరంగమూ, నిరపేక్షా-తన చేతి కీలు బొమ్మగా నన్ను వుంచుకుని, తన 
అరికాలి దుమ్ముకైనా సాటీరానట్లు నన్ను చూస్తున్నయీ మనిషి రెండు మూడు నెల్ల [కితం 
ఆవేశంతో తన నరాలకు లొంగి, తనునాశం చెయ్య కోరిన లోకం వెలుగెరుగని ఆ పసిపాప తండి 
బాహుబందంలో హత్తుకుపోయినట్లు విస్పష్టంగా నాలో నేను చితణం చేసుకున్నాను. ఆ మనో 
భావమే నన్ను తలక్రిందులు చేసింది. నా పట్ల విపరీతమైన వెచ్య భావంతో నా దగ్గరకు వొచ్చింది. 
ఆ అజ్ఞాత సుందరిలోని కామ మదాన్నీ, ఆనందాన్ని నావిగా చేసుకుంటాను. ఇదే మిమ్మల్ని ఆర్థం 


చేసుకోమని నేను కోరేది. నా జీవితంలో అంతవరకూ, నా వై ద్య వృత్తిని పురస్కరించుకుని 
అటువంటి పనికి తలపడలేదు. ఇప్పుడలా చేశానంకే, కామం వల్ల కాదు, (స్త్రీ సంయోగాన్ని కోరే 
మృగవాంఛవల్లనూ కాదు. అదేదీ కారణం కాదని మాతం మీకు హామ్‌ యివ్వగలను. ఆవిడ 
గర్వాన్ని అణీచి వెయ్యాలనీ, మగవాడీ పెద్దరికాన్ని చూపించాలనీ, నాలోని అహంభావాని ఆవిడకి 
రుచి చూపించాలనీ-యీ బాధతోనే అలా చేశాను. 

మీకిదిపరకే చెప్పాను. అహంకారంతో, ఆచంచల హృదయంతో ఉండే (స్త్రీలను చూస్తే నేను 
లొంగి పోతాను... అంతేకాదు. యీసారి యేడు సంవత రాల తరవాత మొట్టమొదటి సారి మన 
(పొంతాల (స్త్రీని చూశాను; నేను కోరిన యే (స్త కూడా నను వ కాదనలేదు. అక్కడి ః పెల్లలు మనల్ని 
చూస్తే సిగ్గపడిపోతారు. అందులోనూ ఉదోోగస్టులంటే వాణికి పోతారు. వినయంతోన్తూ, 
భయంతోనూ గడ్డకట్టుకుపోయి, కోరడమే తరవాయిగా మనకు లొంగిపోతారు. అందులో 
మాధుర్యంకానీ, జ ఈతే లేదు. ఉత్తర హి ందూస్మానీ పిల్రలు వేరు. ఒరియావాళ్లూ అంతే. కాని 
నేనుండేదీ సవరల మధ్య నాయిరి. ఇప్పుడర్ధం కంక మీకు, యీ మనిషిని ప 


అహంకారంతో, దర్చంతో, దర్భాతో-నేనెందుకు పురికించానో. ఏదో రహస్యగాథతో యీమధ్యనే 
అనుభవించిన కామఫలంతో నవనవలాడే 


[అసంపూర్హం.] 





వరదస్మృత 539 


THE SKY 
[Varada Rajeswara Rau's short story Akasam', translated by the Author] 


The afternoon was very hot. The stranger sat huddled like a sack, farther 
from the crowd sitting around the burning pyre. His whole body convulsed 
now and again as a fresh sob shook him. Seen from behind it seemed as . 
though he were caught in a dreadful fit of cough. 

Why was he weeping s0? Didn't he know that men die, and that they live 
never nowing how or when the end reaches them? That some die in their 
beds soundless, not leaving a single relative's moan behind them? That some 
die to the secret notes of death and others, blowing a farewell kiss? That some " 
rest in their best chairs full of assurance, only to breathe their last? Death is 
not evitable. 

The man was still sobbing. The priests went on chanting. Their accents 
rose and fell on the still mind lke memory and its loss. Thé vedic hymns 
recited in the loud, sonorous sing-song, under the straight aftemoon sky, hurt 
him lke truth escaping the mind. The smoke rose from the crackling pyre, 
hung indecisively for a whue, and then scattered itself into space, into the 
dead man's past of woes and dreams. 

The man lifted his eyes at the sky. The sun was right over his head. The 
heat seemed to have grown considerably since the pyre was lit. A film 
gathered over his eyes. All of a sudden everything went dark. One looks for 
light and sees darkness, he thought, groping in the sudden blindness. Was it 
the secret behind creation? The line between life and death? He questioned 
himself, not waiting for an answer. 

“The darkness cleared. It was momentary. Thoughts fluttered in his mind. 
The dead man's life rose before his eyes. The pieces made a pattern. He was 
surprised. He had never seen it so. He peered closely. What a host of 
activities! It was an overcrowded life, really. Music, literature, public life, 
politics, sex, renunciation-he had an enormous appetite for them. And he had 
never stinted himself anything. 

And yet, the man asked himself-what had the fellow really achieved- 
except that paltry death? 

The fire had spread to the bamboo stretcher. The wood crackled. Like 
millions of squirrels breaking nuts with their little sharp teeth, he thought. 

And then those last hours! 

A woman's body had stood casting its shadow over the poor man's 
frenzied thoughts of renunciation. The wife and family waited like silent 

dolls, more distant than ever. God, it was awful! And the man had thirsted 
alternately for music and prayer. 


540 


A smell he had not noticed before, rose from the pyre. The crackling 
ceased. It was the stench he felt now, heavy and approaching. He put a thick 
towel over his head and walked in the direztion of the village. As he passed 
along the narrow lane the villagers looked at him with quizzical sympathy as 
they do, sometime, at strangers. 

When he reached the house, he noticed how silent it had grown. He 
stopped abruptly at the threshold;He wheeled round and entered the yard by 
the back door. The yard was full of trees, with a circular well in the middle. 
He remembered he had to take the ritual bath.It was hot and he was sweating. 
The girl was sitting by the well near a little flower shrub. The eldest daughter 
of the dead man. There were many people in the yard, collected in small 
groups. Lveryone was engrossed, speaking in new, hushed tones. 

The stranger's eyes sought the girl's face with an inquisite enquiry. The 
face gave away her utter helplessness. There was pity in his looks. Her eyes 
were blank of future and dry. His own were tear-stained. Had he, a stranger, 
the rightto cry? may be the girl's sorrow had no visible form. he thought, with 
consideration. 

His fingers lay on the fringe of the well. It was damp. He looked at it. 
There was a thick green coat of moss on the broken bricks. The ancient well. 

He wondered if the girl knew its age. He bent and peered down at the waters. 
Generations of men and women had drawn its waters, cleansed themselves, 
and quenched their thirst. It never got drained even once, he remembered the 
dead man telling him often. 

Then it struck him that the girl was sitting by the well. So she had again 
stolen back to it. There was some secret attachment between them, the girl 
and the well. She always returned to it, when people failed her. 

He thought of the last occasion. She had tried to end her life in it. And 
as she ficated on the waters, her eyes held by the sky, she had seen life 
mirrored in its blue. Sun and shower, night and day, thunder and lightning- 
the sky seemed to contain them all in in its vastness. The life on the earth was 
there painted across the sky. Bright, beautiful clouds, drifted with aimless 
elegance, and melted with a gradual suddenness. 

She had-no fnends, nor any hopes. Life had no meaning without them. 
The world was always crushing her. Life had no attractions for her. On the 
earth there was only death holding its mute invitation. 


Thank heavens she did not die. It had at least revealed to her parents the 
gulf between her and the husband. 

The neighbours scented that something was wrong. Everyone essayed a 
guess. But the girl's secret remained with- in her bosom. Maybe the well 
shared 1100. Did the well remember it now, he wondered. He stared at the 


waters and answered himself, The old waters had been drawn out. The well 
must have lost its memory of the secret. 


వరదసృతి 641 


He looked at her again, and whispered to himself Thank Heavens she did 
not die! She had lived through the moment between dying and death, when 
the sky was neither a reality nor an illuston, and it had called to her tenderly, 
"Come my child! You are not scared by death? Not really? It is release for 
caged breath. Let your breath move in me, freely, freely, my child. Leave the 
body, my child. Bring your hopes to me, to me, my child”. 

Since then, the sightof the sky always set her heart quivering. Like a cloud 
troubled with the weight of waters. Whenever she was alone sitting in the 
open, she would glance at it stealthily. And that would set her quivering like 
a dry leaf. She would then hear the sky calling to her while under the feet, the 
earth lay with its mute invitation. 

At the village fringe, the pyre was still burning. And by the well the girl 
sat, her head still bent, thoughts fhtting across her mind. Her own thoughts. 

The father is no more. They are penniless now. Girls to be married and 
boys to be educated. What would happen to them? Her brother was not 
young. But he was 50 inexperienced. She owed her plight largely to him. He 
had steered her childhood. They shared many dreams and many ideas even 
now. When they were children they had one dream between them-the shape 
and size of the heaven that was to be theirs. They spent all their time in their 
castles, high up in the air. To them the dream world was more clear than the 
visible one. They never heard the other world's foot-steps, coming nearer as 
they grew. They were engrossed in training themselves for the world they 
hoped to [లర 

The girl had her first rude awakening on the bridal night. The bedroom 
was her nightmare. Her words to him "I have cometo offer you my body. The 
heart remains with me". She could always hear, her first words to her groom. 
And she could never feel differently with the passage of time. 

The poor man had been taken aback. he had entered theroom witha crowd 
of hopes-love, home, children, happiness. he felt as if the story one was 
reading had suddenly becamereal and one was being jostled by its characters. 

That moment marked their separation. Between her mind and body a 
battle raged. The thick shadows which rose on that night remained like an 
unscalable wall. 

As long as her father was alive she did as she wished. There was then only 
one problem for her. Now the problem was hereself. That large family had 
to be taken care of. Till then they had never bothered to know how the wheels 
revolved. His death would now open their eyes to unsuspected problems. 
They would never again live the way they did. never worrying. never 
knowing want. The present had become blank. God knew what the future 
held. 

She searched her heart carefully. She had a duty to the family. What was 


542 వరదస్మృతి 


it? Her responsibilities now,what were they? The younger sisters have to be 
married.But what answer had she if any busybody asked her when she would 
be going to her husband's? There was the brother. He was a problem too, 
wantir'g to marry a marmied girl. The law would not allow it. Neither would 
society forgive such an act. But he was bent on marrving that girl, Sita. The 
sister had a secret sympathy for her brother's desire. Sita was a girl like 
herself, divorced from happiness. The prospect of her tasting the blessings of. 
marriage once again was inspiring to herself. If 1t could happen! If only it did! 
None would dare again to speak to her of going back to the husband. 

The stranger finished his bath. He saw her shaking lke an aspen leaf. She 
did not have the courage to speak to him. Her eyes were fixed on the horizon. 
He stood a little aside and began. "It won't do any good if you lose courage. 
The children are young. They need your courage". He went on, not knowing 
what escaped his lips. She did not seem to listen. He continued, "Don't worry 
about yourself. Your are not responsible for what happened. Whatever your 
father had been, he never lacked courage. He did what he wished." 

The girl rose. The skirts of her saree rustled with her trembling. Tears 
filled her eyes. She looked at him. How long would she go on staring like 
that? Maybe she was going out of her senses. What should he do if she 
suddenly lost her senses? He did not know. People slowly gathered at the 
house front. He could hear them. They had returned form the crematory. He 
turned of his heels and rushed into the house. 

At last the night fell on the house of death. The girl sat with her two 
brothers making plans for the future. She would take up a job she declared. 
The elder brother's thoughts centred around Sita. 

The younger one was only a half-brother. A widow's child. He had been 
brought up with the others in the same house. The mother had died at his birth. 
And to-day he had become fatherless. He lost more than the others. For him 
only the past remained. he had not the courage to take a hand in the decisive 
talk that went on. But he was thinking. And making silent resolutions. He 
would work hard. Very hard. He would help the family. His family. But was 
wish worth anything! Could he really do it? What was going to happen to 
them: to him? Had hea place still in that house now that the one link that held 
hin to them was broken? His father had died and released him from the 
family circle. But the release had brought him no sense of freedom. He had 
anewresolution.[t was the only thing to do. He should leave that house. They 
had lived as brothers and sisters in that house for 50 many years. He had 
become used toit. So he merely said. "Ishall doas you may say". The stranger 
sat in the next room. It was dark. He was thinking too. Only love and 
sympathy, he thought, made men. All the rest was false and momentary. He 
had come so far because his friend had died. Only that small relationship, and 


తె ర్‌43 


here he was worrying over that family's problems. He thought there was no 
way out for them. Their minds had not grown towards peace and understand- 


ing. There was no one in the family who was adult. Very early in life their 
thoughts had strayed into strange paths. Living in itself cannot be a problem. 
The servant folk have families-large ones frequently and they lived, not 
without happiness and satisfaction. Yes, the family would go on. He was sure 
of it. 

They sat late into the night discussing. Life seemed to begin once again. 

The tenth day marked the arrival of the girl's grandfather and the uncle, 
that is. the dead man's uncle and his son-in-law. 

The old man was fond of advice. He had given it all his 116. he never bore 
any responsibility. The uncle was one ahead of him. He notonly gave advice, 
but meddled in everything that went around him. All the people listening to 
him-that was his idea of happiness. He craved for it. And like his father-in- 
law. he too hated responsibility. He was the father of twelve children. He was 
always talking. He spoke without concem for others' sensibilities. He took a 
special delight in insulting strangers. And he took every opportunity of doing 
it by thought, word and deed. 

They put their heads together. The family must be saved from amoral fall, 
they decided. That meant two things. Sending the girl by force if necessary. 
back to the husband and marrying the boy off immediately. 

The uncle hated the girl for some reason. he always asked himself one 
question. That was: "Why does'nt she live with her husband"? And he would 
never give himself a satisfactory answer. He saw women as a contraption that 
brought forth children. The sight of a woman with lots of children pleased 
him. he felt like a gardener who sees his tree full of fruit. He never tried to 
know her mind. But he was always doling out advice to her. To force the girl 
to 80 and live with her husband was his deepest wish. He was willing to do 
anything to bring that about. He first argued that the girl was immoral. he dug 
out a ten-year-old incident and said that when the girl was at school, she had 
tried to run away with a boy. He said it was even doubtful whether she was 
really fitted for a woman's life. He listed the occasions when he had tned and 
she had thwarted his plans to send her back to her husband. 

On the day when the relatives were departing he called for the girl and 
stated in front of everyone in very certain terms that she should return to her 
husband's home. "TI wish to forget" was all that she said. 

They hada doubt and they put it to her squarely. "You say you are seeking 
employment. Can you protect your self in a big city?" She made a promise 
then, that she would never bring diagrace to the family. 

The uncle was not convinced. His thoughts shifted to the stranger who 
was moving about like one of the family. Who was he? Why had the fellow 


రి44 


come there? What right had he? Why did the girl's brother respect him so 
much? Doubts asailed him. To his eyes the stranger appeared as the wall that 
stood between the' girl and her husband. 


After the rites and ceremonies were over, the family returned to the city. 
As days went Ly, they thought less and less of the dead man. The boy's 
thoughts of Sita became insistent. Between himself and his people he saw a 
new gulf. That, deprived of selfishness, man's life dwindless into nothing, 
was the creed that manifested itself in his belief. 

They somehow managed to make ends meet. But his dissatisfaction 
increased gradually. He acquired a fear of letting himself think. He at last 
surrendered himself to two friends. Of them, one was a distant relative of the 
family. He was a Govt. official, nch, fnendless, full of strong desires, strange 
wishes but without courage. He had no confidant. It was his widowed sister 
that the dead man had loved till his death. he was married and has a son. To 
have a great love affair was his over whelming desire. He tinally fellin love 
with amiddle-aged widow who had fourchildren. He spent hours sitting with 
her, talking for hours. nat daring to reveal his desire. And he confided this 
love of his to the girl's brother. 

He kept awake at nights wishing his wife were dead, wondering how 
much longer his old ftatherwould live. His heart was lke a heap of broken 
glass. each piece catching a glint and reflecting the fraction of a shape. If only 
a great love would enter his life, he would ask for nothing elge. The days had 
no peace for him. As the evenings drew near he would go to their house and 
hold anendless conversation with the girl's brother. It was always about love 
affairs, and the attendant scandals. It was always he who spoke. hoping that 
the girl would overhear him. and that gave him a strange satisfaction. he 
suspected that she carned her morals lightly. He cultivated her brother's 
intimacy, in the hope of gaining access to her. 

He had a nephew. Though nearly twenty years old, he was incredibly 
innocent. He always sought the company of women; they puzzled him 
greatly: He wondered about women the way a child was curious about dolls. 
he would sit among people talking about love and sexwide - eyedand 
thoroughly engrossed. he spent many an hour in the girl's company. He never 
let her go out of his sight. When she spoke to other men, his heart was shot 
with pan. He would twist the incidentand note it down in a small diary which 
he carried in his breast pocket. He told her friends that she was an immoral 

slut, and to her he whispered that they were dangerous acquaintances. The 
neighbours were familiar with the brother's unspeakable affair and the dead 
man's notorious life. They wondered if the girls would never be married. The 
brother ransacked the town for eligible bachelors. When each attempt failed, 
he blamed it on his sister: "She is responsible for all this", he told everyone. 


పర్‌ దస్క్రఆ దిడర 


One day the uncle came and working himself up into a temper, made a 
scene before the entire neighbourhood. He shouted hysterically that the girl 
was beyond redemption, that the family would go to utter ruin if she did not 


leave them. And having said his heart's say, he left abruptly, as though he had 
done his mission ‘n life. The brother and the others came to bel'eve that the 
girl was in truth the great obstacle to their happiness. The love-mad frends 
of her brother fearing that the advent of others into the family would upset his 
own plans, began to declare that the girl's conduct was certainly suspicious. 
Like a crow protecting her nest, he fought the invisible strangers. 

As the girl learnt these things, she was dazed. She thought for a moment 
that her leaving might really bring peace to them, since she had brought in 
all the unhappiness. But the family needed the money she was now eaming. 
If she really went back to her husband, what would lhappen to her young 
sisters and the baby brother? She would not be able to help them any more. 
Besides. how could she go back to him? That whole night she cned. 

Early the next day, she went to her brother and said "Iam ready to do any 
sacrifice. Ionly want all of you to be happy. I'll pluck and throw my heart out. 
11] go back to him. And forgive me, for all the pain I have caused". 

The brother could not believe his ears. If she really went away he would 
have Lo run the family all by himself! He would never be able to do it. He had 
not thought of these consequences earlier. Suddenly cowardice overtook 
him. He did not want to express his fears to her. 50 he said: "How can we be 
certain that he will take you back"? and went on in a high voice, tinged with 
pain: "It's all over the town. That you re in love with that ..... that fellow." 
Maybe your husband has heard it t00?". 

— When she heard his words she felt as though someone had suddenly 
slapped her very hard. She had not expected her brother of all people, to speak 
to her like that. Tears filled her eyes. She spoke in a low, broken voice: "He 
came to weep with us, because he was our father's friend. Have you also come 
to believe like the others"? 

The brother said nothing. He stood up and left abruptly. 

The girl went up to her room. Her heart was beating fast. She wanted to 
weep. There were some books on the bed. She took them up. A few sheets of 
note-paper fell down. She picked them up and glanced at the writing. She 
stopped short. It was a diary of her life logged by the innocent boy. She never 
suspected that he was shadowing her day and night and writing down such 
lies about her. Why did they all suspect her in that manner? What was her 
wrong? 

She stood for a while with the papers in her hand. Before her was the 
mirror. She went close to it. She put up her hand to wipe the eyes.-She saw 
the scar towards the left of the forehead. She touched it with her fingers, 


546 అచ రదస 


softly. That was her scar, indelible. She began to remember the afternoon, 
years ago, when she had 6166 to drown herself. The Well, the sudden distaste 
for living, the struggle between the mind and body and her surrender came 


vividly to her memory. Tears stood in her cyes and did not drop. 

Her knee shook with a surge of weakness. She 60౪16 not stand any more 
before that mirror. She heard a voice calling to her from a distance: "Come 
out" it said "Come", it entreated. With faltering steps, she walked to the 
balcony. Her head dropped on the chest. 

Again, the well, the attempt to drown herself, rose before her eyes. The 
waters seemed to be coming upto her waist. She was trying to raise herself 
out of the waters. And she was drowning, going deep under the water. The 
tender waters were lapping around her. 

She lifted her moist eyes and looked once at the sky. 

The earth under her feet trembled once morc. The seven rivers of the sky 
fell like coloured cascades down on the earth. The clouds moved hurnedly. 
They seemed (10 be going nowhere. Light and darkness were flickering 
between moments. 

The sky opened its face. A great tenderness sprcad all over. The girl made 
a sudden run, shouting "Mother, I'am coming. This time Tam coming". She 
dropped on to the ground. 


The doctor examined and said in a serious voice: "The limbs are 
fractured". 





త ర్‌డ/ 


ఒక నవలకు వారంభం 


రచనాకాలం - 1966 (ప్రాంతం - న్యూఢిల్లీలో 25 వూసాలోజ్‌ లో ఉండగా రాసినది. 


ఒకటి 


కిటికీలన్నీ తెరిచి ఉన్నాయి. గదిలో దీపం వెలుగుతోంది. గదినిండిన గంధం వాసన పెకి 
పోలేక దీపం చుట్టూ తిరుగుతున్నది. గది వెనక పెరటి తోట. అరటి చెట్ల ఆకుల చప్పుడు తప్ప 
మరొకటి వినిపించడం లేదు. కిటికీ నుంచి పైకి చూస్తే గదిలో కన్న బయట చల్లదనం, వెలుగూ 
యెక్కువగా కనిపిస్తున్నది. 

గదిలో దీపానికి దగ్గిరగా బల్లమీద తమలపాకులు సర్దుతున్న (శ్రావణికి గదికి వెనక వెలుగెక్కువో, 
గదిలోపల వెలుగెక్కువోఆ లోచించే ఆవకాశం లేదు. (శావణి ముఖంలోనూ వెలుగులేదు. 

నిజంగా ఆ రోజున ఆ క్షణంలో (శ్రావణికి మనస్సు మనస్సులో లేదు. తనేం చేస్తోందో, తనేం 
మాట్లాడుతున్నదో తనకే తెలీదు. తనెవ్వరో, తనెవ్వరిదో కూడా అర్థం కావటం లేదు. ఆ గదిక్తీ 
ఆ దీపానికీ ఆ గంధం వాసనకీ తనకీ యేమిటి బాంధవ్యం? 

తమలపాకులుచుస్టుసి వెండిపళ్లెంలో అమరి ఎ (శావణి గదిని నలుమూలలా కలయజూసింది. 
కీటికీల్లో నించి బయట వెనె ఎల కనిపిస్తోంది. వెనె ఎట్లో ఆరిటాకులు మెరుస్తున్నాయి. మెల్లిగా వెలి ఖ 
కిటికీ దగ్గిర నిలబడింది. ఆకాశం (ప్రశాంతంగా ఉంది. ఒక్క మబ్బు తునక కూడా కనిపించటం 
లేదు. చం(దుణ్రి చెట్లు దాచేసినయి. ఒక్క శీతల కాంతి తప్పు మరేంలేదు. 

(శావణి తలయెత్తి ఆకాశం వంక తదేకంగా చూస్తోంది. (పపంచంలో వె ర్మల్యం ఒక్కసారిగా 
విరిసనట్లనిపిస్తున్నది. నేలమీద చెల్లాచెదురుగా పడిన నీడలు తన్ని వెక్కిరిస్తునట్లు తోచినయి. 
(శ్రావణి మనస్సు చివుక్కుమన్నది. 

ఆ (కింతం రోజునే తనకు వెళ్లయింది. ఇవాళ భర్త సాహచర్యం (ప్రారంభమవుతుంది. 
పొద్దున్నే మొదటిసారిగా యీ యింట్లో అడుగుపెట్టింది. ఇల్లంతా పరిచితంగా కనిపించడం వల్ల 
(శావణి మనసు గ ఆవేదనపడ్డది. ఆ ఊళ్లో (శ్రావణి కాలు పెట్టిన యిల్లు అంత పెద్దదీ కాదు. 
అంతచిన్నదీ కాదు. ఇంటిచుట్టూ చక్కని ఆవరణం ఉన్నది. సెరట్స్‌ తోట కూడా ఉన్నది. ఇంట్లో 
మాతం సందడిలేదు. ఇంట్లో ఆయన ఒక్కడే ఉంటున్నాడు. ఇంటీ కాపలాకోసం మాలి వెంకన్న 
తోటలో ఉంటాడు. ఇలా యేకాంతంగా సందడిలేని చోట ఉండటం (శావణికిదే మొదటిసారి. 

(శ్రావణికి కళ్లు చెమర్చినయి. చీర కొంగుతో కళ్లు అద్దుకున్నది. ఇంతలో వెనకతలుపు 
చప్పుడయింది. వెనక్కి తిరిగి చూసింది. వెంకట్రావు గదిలోకి వొచ్చాడు. అటూయిటూ చూసి 
మంచం మీద కూర్చున్నాడు. (శ్రావణి మాట్లాడలేదు. ఒక్క నిమిషం నిశ్శబ్దం. (శావణి కదిలింది. 


తమలపాకుల పభ్లెం తీసుకొచి సి ఎ౦ంక(టావు కూచున గీ మంచం మీద పెట్టు, మంచానికి ఆనుకుని 
నిలబడ్డది. 


ర్‌4శి వరదస్మృతి 


వెంక[టావు తమలపాకులు ఒకటొకచే వేసుకుంటున్నాడు. 
“శావణీ' అన్నాడు. 
(శావణి తలయెత్తి వెంక(టావు వంకచూసింది. 


“నిన్ను (శ్రావణీ - అనే పిలుస్తాను. చక్కని పేరు...” మళ్ళీ తమలపాకులు చేసుకుంటున్నాడు. 
ఏదో ఆలోచిస్తున్నాడు. 

ఎదురుగుండా గోడవంక చూస్తూ - “శ్రావణీ! నీకీ వివాహం యిష్ట్రమేనా!” అన్నాడు 
వెంక టావు. 

(శ్రావణీ నేలమీదికి చూస్తూ తలవూపింది. 

“నీకూ నాకూ యిరవయ్యేళ్తపై గా వ్యత్యాసం ఉంది. నీకుతెలుసా?” 

(శావణీ మందంగా తలవూపంది. 

“నాకు మాతం యీ వివాహం చేసుకోవటం యిష్టం లేదు...” 

(శావణి వొళ్లు జలదరించింది. 

“నాకు నలభయి నంవత్సరాలు దాటుతున్నయి.. నా అనేవారు లేరు. (బతుకు 
బూజెక్కిపోయింది. ఈ (ప్రపంచంలో నేను పెద్దగా ఆశించేటీ కనిపించటం లేదు....” 

(శ్రావణి వింటోంది. తల ఊపటం లేదు. ఊ కొట్టడం లేదు. శిలా (పతిమలా నిలబడిపోయింది. 

వెంక్షటావు మొహంలో దైన్యం తప్ప మరేం గోచరించటంలేదు. 

“... చూడు(శ్రావణీ! మనిషి సుఖదుఃఖాలకు మమతే మూలకారణం. నువె సరిపో, నేనెవర్నో 
రెండు రోజుల! కితం యెరగం. నువే 0 కలకాశావో, నేనేంతలపోశానో - అవేవీ నిజంకాలేదు ... 

(శ్రావణి గుండెలో గుండుసూది గుచ్చుకున్నట్టయింది. 

“మన (బతుకులన్నీ యింతకుపూర్వమే ఇదమిత్తదని నిర్రీతాలయిపోయినవి. అందువల్లనే 
యీ క్షణం నుంచీ నీకూ నాకూ యెడతెగని బాంధవ్యం, అనురాగం. నీ మనస్సు బాధపడితే నా 
మనస్సూ బాధపడుతుంది. నీ కాలికి ముల్లు గుచ్చుకుంటే నా గుండెలో గుచ్చుకున్నట్లుగా 
బాధపడతాను. ఇదే జీవిత రహస్యం... ఒక్‌ -క్కప్పుడు ఆనుకుంటూండేవాళణి - మనిషికి మనో బాధ 
లేకుండా ఉండాలంటే వివాహబంధంలో చిక్కుకోదూడదు. స్వార్థానికీ, సంకుచిత దృష్టికీ 
సంసారం దారి తీస్తుంది.. 

అయినా యింట్సా నా అనేవారు కనిపించకపోతే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. అందుకనే 


యీ వివాహం తలపెట్టాను. ...(శావణీ! 5 సాహచర్యంలో నా బాధల్సి మరిచిపోవాలని 
కోరుకున్నాను...” 


(ఆసంపఫూర్ణం) 


వరదస శి 549 


ఒక నాటకం 
[ఈ నాటకానిక వేరు రాయలేదు. రచనాకాలం - యయుద్రకాలంలో - 1942 (పొంలంలో _ 
నాట్యుగోష్టీ ఉద్యమంలో భాగంగా 'నటాలి' కో అనుబంధంగా వరద రాజోశ్వురరానుగాడు స్థాపించిన 
“గుంటూరు నాట్యనమితి' కోవం రాసీన నాటకం అయి ఉంటుందని అంచనా. ] 


[కుడిచేతివేవు ఒక బల్థఉంటుంది. బాన్నిండా వున్తకాలు, కాగితాలకట్టలు. దానికీ రెండు 
వేవులా రెండు మూడుకుర్వ) లు ఉంటవి. భగీరధరావు రానుకుంటూ ఉంటాడు. బల్ల కెదురుగుండా 
ఉన్న పడక కురీ లో రాధ పడుకుని 'ఆంధప, తిక” చదువుతూ ఉంటుంది. ] 
రాధ ః (మెల్లిగా లోపల చదువుకుంటూ ఉన్నట్లు. 'నేటీలోజున అజాదు మెదానమందు గొప్ప 
బహిరంగసభ జరిగను. వేలకొలది (స్తీ పురుషులు వచ్చిరి. సరోజనీదేవి, వల్లభాయిపకేలు 
మొదలగు నాయకులు దేశములోని పరిస్థితుల గూర్చియు సత్యా గహోద్యమము యొక్క 
కార్యక్రమమును గూర్చియు నుపన్యసించిరి. సరోజినీదేవిగారు భారత స్తీలను స్వాతం! త్యదీక్ష 
గొనవలెనని యుదో బిధీంచుచు నిట్లు చెప్పిరి" .. ఏ వండోయి, యిది వినండి. 
భగీరధరావు ః నాకు తీరికలేదు. ఆఫీసు పనిబోలెడంత ఉన్నది. 
రాధ ః విందురూ - రోజూ ఉండనే ఉంది యీ ఆఫీసుపని. రెండు నిమిషాలు. 
భగీరధరావు = (వినటానికే యివ్షం లేనట్టు. పొయ్యి మీద అన్నం తగలేశావూ? 
రాధః చాలాసేపయింది ... వినండి మరి... 'నేటి భారతీయులు తమ (స్త్రీలను రాజకీయము లందు” 
భగీరధరావు 8 అన్నం మాడిపోతుందేమో, చూశావా? 
రాధ ః (వినిపించుకోకుండా) (పవేశపెట్టుటకు సంకోచించుచునా రు. ఐఎథంటారు? 
భగీరధరావు 8 ఏ (వంటారూ నాలాటి వాళ్లని అడుక్కుతినమంటారు. ఇంట్లో సంసారం దిద్దలేని 
అమ్మల్ని రాజకీయాల్లోకి దింపాలి. బాగుంది. 
రాధ; రాజకీయాల్లో దిగినా దిగకపోయినా మన సంసారాలు తమలాంటి ఘనులున్నంతకాలమూ 
యిలాగ యేడవాలిసిందే. 
భగీరధరావు 2 నీవంటి దేశసేవికలు కను రెప్పపాటు కాలంలో స్వరాజ్యాన్ని తీసుకొచ్చి మా వంటి 
అనాధుల్ని తరింపచేస్తారు .... (ఎగతాళిగా) అట్టి సుముహూర్తం బెప్పుడు వచ్చునొక్కో ... 
రాధ ః మీరూ నేనూ యిలా సంసారం చేసేంతవరకూ రాదు. 
భగీరధరావు £ ఏం ... స్వరాజ్యం అంటే మిఠాయి ఉండ అనుకున్నావుటు ... బజార్లో పెట్టి 
అమ్ముతున్నా రనుకున్నావా? 
రాధ ః ఎబ్బే ... ఆకాశంలో చుక్క అనుకున్నాను. ఈ నాయకు లందరూ పిచ్చివాళ్తనుకున్నాను. 

[మధ్యలో కొన్ని సేజ్రీలు లభ్యం కాలేదు. ] 
భగీరధరావు ః (మాట్లాడడు) 
రాధ ః (ఆలోచన ఆభినయిన్తుంది) స 


550 వరవస ఫ్రె 


అచ్యుతం; ఎ (వమ్మా - నీకు రావాల్ను౦దా? మినాన్న గారి మిద నాకున్న గొరవం మీద వచ్చాను. 
ఆయన లాంటి దేశభక్తులు దేశంలో అరుదు. 

రాధ ః వారియిష్టం - ఈ కాలంలో ఆడదాని యిష్టం యెవరిక్కావాలి? ఎంత చదువుకుంకే ఏం 
ఫలం? 

అచ్యుతం ౩ ఏం భగీరధరావు = 

భగీరధరావు : నేనెవడ్ని మధ్య - ఏదో చెపుతున్నారు. చెప్పండి - (రెండు నిమిషాలు మౌనం) 
ఇదుగో చెపుతున్నాను అచ్యుతం - నువ్వు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు. నా మట్టుకు 


నాకు యీ 011405 అన్నది నచ్చలేదు. ఈ యింటికి నేనధికారిని. నేచెప్పినబ్లు యింట్లో 
వినాలి. ఏ (వంటావు? 


ఆచ్యుతం: తప N కుండా. కాని ఆడది తన మనసూ గ్‌ స $తం[తాలోచనా మగవాడికి అర్సి చుకుని 
కేవలం పాషాణం వలె కూర్చోమని యెక్కడుంది? కాబట్టి వాళ్ళకామ్మాతం స్వేచ్చ యివాలి. 
సంసారం దిద్దుకోవడంలో కలిసి పనిచెయ్యాలి. కాని ఆడది అంటే బానిసగాదు. 

భగీరధరావు £ “నస్త్రే స్వాతం త్యమర్లతి' తెలుసుకో. 

అచ్యుతం ః ఇంకా నువ్వు వెయ్యి సంవత్సరాల వెనకనే ఉన్నావు. కాలం యెంతమారిపోయింది! 
(గహ ంచకుండా ఉన్నావు. 

భగీరధరావు : సరేలే! నేనూ నీలాగే పెళి కొక మునుపు మా కాలేజీరోజుల్లో ఆడవాళ్ళకి 
స్వచ్చయివ్వాలంటూ తెగ లెక్చర్షిచ్చాను. అప్పుడది అనుభవంలేని ఆరాటం ... కానీ ఒక సంగతి 
ఆలోచించు. సంసారాల్లో తుపానులు చెలరేగకుండా ఉండాలంపే ఆడదానికీ, మగవాడికీ 
పరస్పరం మనస్సు కలవాలి. అభి పాయభేదం కూడదు. పోనీ ఆడదే తెలివితేటల్లో మించిందనుకో. 
మొగవాడే వట్టి పశువు అనుకో. ఏదోలోకధర్మం, మగవాడు వినకుండా ఉనా ఎడు; రాయి, రప్ప, 
రాకాసివగై రా; మనం వాతి తీరా కట్టుకున్న తరవాత మనతాడెందుకు తెంచుకోవాలి అని 
బుద్దిలేకపోతే దాని తెలివి తేటలెందుకోయ్‌? 

అచ్యుతం : ఈ వరసన పుల్‌స్టాప్‌, కామా లేకుండా మాట్లాడగలిగే (ప్రజ్ఞ నీ దగ్గిర ఉందని 
వొప్పుకోవాలి! కాని ఆసలు విషయానికి దూరమయి పోతున్నాము. నేను చెప్పేది విను. రాధని 
యెందుకు పలవాలిసి వొచ్చిందో చూడు. వాళ్ళ నాన్న గారు రేపోమాపో జయిల్లోకి పోతున్నారు. 
ఆయన కుటుంబం యావత్తూ సత్యాగ్రహం చేయబోతున్నది. రాధ కూడా యింత చదువుకున్నది. 
నువ్వు పెళ్లి చేసుకోవడం కేవలం నీ అదృష్టం. ఈ ఊళ్లో కాస్త రాధ దారి చూపిస్తే మా ఉద్యమం 
సఖలమవుతుందని ఆశ. అందుకని వేడుకుంటున్నాను. రాధని పంపించు. నీకేమీ అగౌరవం 
జరగదు. 


భగీరధరావు | అచ్యుతం! ఒకటే సంగతి చెబుతున్నాను. నన్ను అర్థం చేసుకుని మాట్లాడు. నాకు 
మా(తం యిష్టం లేను. పైన దాని యిష్టం. ఎవరిరాత వారిది. 


అచ్యుతం 8 అలా అన్నావు. బాగుంది. రాధమ్మా, వస్తాను. రేపు సాయంకాలం నాలుగ్గంటలకు సభ 
జరుగుతుంది. (న్మివ్యమణం) 

భగీరధరావు $ వెంకయ్యా! 

వెంకయ్య $ బాబూ! (|పవేశం) 


భగీరధరావు ః సైకిల్‌ తుడిచిపెట్టు. పోవాలి. 


06] 
వరవస్మ్థృతి 


వెంకయ్యా : చిత్తం. 
రాధ | ((పవేశించిం భోజనానికి లేవండీ. 


మాక 


మర్నాడు. మధ్యావ్నాం మూడు గంటలు. 
[రాధ బర సర్దుతూ ఉంబుంది. ఇంతలో తలువు తోనుకుని నుందరమ్మ గాడూ, మరిద్రరు ' 
దేళనేవికలూ వొస్తారు.] 
రాధ: (చూసి) వెంకయ్యా! చాప తీసుకురా. (వెంకయ్య చావతీనుకువొచి) నేలమీద వేసిపోతాడు) 
కూర్చోండి. (వాళ్ళు కూడు)ంటారు.) 
సుందరమ్మ ః ఇవోళ మీతోనే ఉంది సంగతంతాను. ఇప్పుడే ఊళ్ళో అందర్నీ మీటింగుకు రమ్మని 
చెప్పి ఎ “చృాం.న్యాయం గౌ చాలా మంది రావాలి. 
రాధఃనాతోయే విటి? ఇవాళ నాకు వొంట్లో బాగాలేదు. రాలేనేమో కూడాను. అందులో అబ్బాయి 
ఒక్క చపోరు పెడతాడు. నే దగ్గరలేక పోతే మరీను. 
సుందరమ్మ :ః ఫరవాలేదు. అబ్బాయిని కూడా తీసుకు రండి. వీళ్లు ఆడిస్తారు. అయ్యో, 
మీరురాకపోవడం యే. విటి. మీమీద ఆధోరపడిఉన్నాం. 
ఒక దేశ సేవిక ౩ అవునండీ. చేపాచే ఎ జ సత్వ్యాగవా దళాన్ని మీరేనడపాలి కూడాను. మీమీద 
కొండంత ఆశ ఎట్టుకుని ఉన్నాం. 
రాధ ౩ చూద్దాము లెండి. మా ఆయన యింకా రాలేదు. 
సుందరమ్మ ః ఇంకా "ఆయని యే (విటి? కాగితాలు అచ్చువేయించారు. (అవి చూపిన్తుంది/ మీరు 
రాక్ష తప్పదు. 
రాధ; ఆయన్ని క బం త 
సుందరమ్మ * ఇంకా యిలాంటి సమయంలో మొగాళ్ళ దగ్గిర నుంచి పర్మిషన్వూ ఆర్హర్లూటండీ. 
ఇవాళ పేపరు చూశారా? బొంబాయిలో ఒక ఆఫీసరు వళ్టాం, సత్యా గహంలో అరెస్టయిపోయింది. 
దేశంకోసం భర్తల్ని ఖాతరీ చేస్తామా? ఈ వరసన మొగొడ మాటలు వింటూ ఉంళే రేపు బాధపడేది 
మన బిడ్డలుకాక మరెవ్వరు? ... ఇంకా గంట వ్యవధి ఉంది.... తప్పకుండారండి. వొస్తాను. 
(నిషృమిస్తారు) 
రాధ ః (ద్దర్ధంగా ఆలోచిస్తూ పక్కన ఉన ఏ వూలు తీసీ దండ గుచ్చుతూ కూర్చుంటుంది. దూరం 
నించి 'జై 'భారతమాతకూ జంప్‌!” రాధ లోని నిలబడుతుంది. కేటికీ దగ్గరకు పోతుంది: వలంటీర్లు 
పాట పాడుతూ నమీవంగా పోతుంటారు) 
వలంటీర్లు: 

ఆకలి మంటల మలనులమండో 

అనాధులందడు లేవండోయి! 

ఏ పావవలమెొ, 

ఈ పేదబలుకు/ 


మూవ 


552 ఎరదస్మృత్తి 


మనకీచ్చా (వక్పుతి, 

కనకభూలలము, 

బలమున స్‌ (సభువు 

అవవారించాడు/ శీఆాకలిమంలటు అ 

కరువురాకాసి 

కొంటే యెరువు లకు 

గురినిచేశాడు 

కొలగొట్లాడు 1 ఆకలిమంటల! 
(పాట పోనుపోను నన్ఫగిలిపోతుంది రాధ శిల్మావతిమలా అలాగే నిలబడిపోతుంది) 
వెంకయ్య (| పచేణించి? అమ్మా! 
రాద ఃఏం వెంకయ్యా! ( పరధ్యానంగా) చూశావూ ఆ జనాన్ని! వాళ్లేమని పాడుతునా రో విన్నావా? 
వెంకయ్య : విన్నాను తల్లీ! నేను కూడా అల్హాపోదునా? 
రాధ ౩ తప్పకుండాను. నువ్వల్లా పోతే దేశం యెంత సంతోషిస్తుంది? కాని వెంకయ్యా ... నాకు 
మతి పోతున్నది. ఎందుకు బతికీయీ్య వరసన.దేశం మలమల మాడిచస్తుంకే అనుభవిస్తేనేమీ, 
అనుభవించకపోతేనే మి? యీ పాడు జీవితం? మనిషీ పుట్టింది చావడానికేనా? దేశం కోసం గాదూ 
బతకవలసింది? నీతమ్ముడు, నీపాప అరచేతుల్లో పొట్ట పట్టుకుని తిండి కోసం వీధి వీధీ 
అడుక్కుతింటుంటే, నువ్వు మాతం కడుపు నాపుకుని ఊరుకుంటున్నావా? ఎంతఘోరం? 
వెంకయ్యా! ఇవాళ నా జీవితం కూడా తన పరమావధి నెరవేరుస్తుంది. నేను ఒకరి కోసం 
కళ్లుపొడుచుకోలేను; (పేమించి పెళ్లి చేసుకున్నాను. కాని హ ఎదయాన్ని త్యాగం చెయ్యలేను. 
వెంకయ్యా! విను. బాగా విని అర్ధం చేసుకో, నన్ను యెత్తి పెంచినవాడివి. తం(డితో సమానుడివి. 
నా భర్త నన్ను దేశంకోసం నాశం కావద్దంటున్నారు. బాధ పడే (పజని మరిచిపొమ్మంటున్నారు; 
అన్యాయాన్ని న్యాయం అంటున్నారు; అధర్మాన్ని ధర్మం అంటూ తాత్సర్యం చెబుతున్నారు. 
నేను భరించలేను. సంసారాల్లో తుపానులు చెలరేగకుండా ఉండాలంటే భార్యాభర్తలు అన్యోన్యం 
అర్థంచేసుకుని నడుచుకోవాలి. ఏనాడయితే రెండు మనసు ఎలూపెడదార్లు పట్టినవో ఆనాడే ఆ 
సంసారంలో శాంతీ, సుఖమూ మాయమయిపోయినవన మాట. శాంతి సుఖాలు లేని సంసారయా త 
నరకకూపం. ఆటువంటప్పుడు వేరయిపోవడం మంచిది. నాకీ జీవితంలో విశ్వాసం లేదు. ఈ 
ఐహిక వాంఛకోసరం పశువు కింద మారిపోలేను ............ (ఊరుకుని రెండు నిమిషాలు) 
వెంకయ్యా, పల్లాణ్ణి జాగర్తగా చూస్తూ ఉండు.నేను పై కి పోయి రావాలి. కొద్దిగా ఆలస్యమవుతుంది. 


బాబుగారు రాగానే అమ్మగారు సభకు పోయారని చెప్పు. (నిష మణ) 
_తెర- 


ఆవేళ సాయంకాలం. ఏడున్నర. 
(భగీరధరావు అటూయిటూ వచారుచేన్తుంటాడు) 
భగీరధరావు ః ఒరే వెంకయ్యా, 'అమ్మగారు యింకేమని చెప్పారు? 


ర్‌5చె 
వరదస్మృళి 


వెంకయ్య - ఇంకేం చెప్పారు కారు. 
భగీరధరావు ః సరే కాని వెంకయ్యా! రాధ (ప్రవర్తన నీకు నచ్చిందీ? 
వెంకయ్య : ఏం బాబూ? ఊరంతా ఒకలే పొగిడేస్తున్నారు ఆవిళ్లో! 


భగీరధరావు ః అదికాదురా - భర్త భార్యకెలాంటేవాడురా? 

వెంకయ్య ; మొగుడులాంటివాడు. 

భగీరధరావు * విను. “పతియెదై వంబు” ... దేవుడిలాంటివాడు. మొగుడి మాట తోసి యింకేం 
బాగుపడుతుందిరా అది? వీడు ఒక మనిషి అనీ, ఒక తలకాయ ఉన్నదనీ, వాడింత తెలిసిన వాడని 
యోచనే లేదు దానికి. వీడున్నా ఒకటే లేకున్నా ఒకటఅన్న పద్దతి కెడిగింది. అయితే నేను 
యెందుకురా యీ యింట్లో? 

వెంకయ్య 2 అలా అనకండి బాబూ? 

భగీరధరావు ః నీకున్న బుద్ది అన్నా లేదురా దానికి. పెళ్ళి చేసుకోవడం నాది పొరపాటు. ఇది యింత 
తెగిస్తుందని కల్లోకూడా అనుకోలేదు. నా మెడకే ఉరివేసిందే యిది! ఈ పెళ్లాన్ని పెట్టుకుని రేపు 
కలెక్షరు మొహం యే దని చూసేదిరా? ... తనూ తన మొగుడూ, సంసారం అఖ్కన్లేదు కాని, 
దేశాన్ని ఉద్దరిస్తుందిట యిది! దీనిమొహం! ఇవాళ ఆటోయిటో తేలాలి. నా గౌరవాన్ని నాశం చేసే 
యీ మనిషి నాకఖ్కర్రీదు. పోనీ ... పోతే పోనీ ... ఎవరి రాత వారిది ... ఒకళ్లు కారకు అవుతారా? 
రానీ ... ఎంత మండిపోతున్నది (పాణం! 

వెంకయ్య 2 తగ్గండి బాబూ, తగ్గండి, అమ్మగారొస్తుంటారు. భోంచేద్దురుగాని. 

(వాకిట్లో ఎప్పుడు) 

భగీరధరావు * అదుగో పస్తున్నది ... రానీ. 

రాధ ౩ (1పవేశిస్తుంది. చేతులనిండా పూలదండలు. తల వొంచి ముందుకొస్తుంది.) ఏ (వండి, 
అబ్బాయి అల్లరి చేశాడా? 

భగీరధరావు ః అదెందుకు నీకు? నోరు మూసుకుని యింతవరకూ పోయిన దానివి పూర్తిగా 
వొదిలిపో! నేనేం పాపం చేశానని నన్నిలా దుఃఖపెడుతున్నావు? 

రాధ ఒకర్ని దుఃఖ పెల్టుడం నాచాత కాదు. 

భగీరధరావు ః కాని నేర్చుకున్నావు. బాగా తరిఫీదయ్యానవు. నీ నుంచి నా వంశ ప్రతిష్ట నాశం 
ఆయిపోయింది. ఛండాలురాలా! వెళ్లిపో యింట్లోనుంచి. ఇవాళ నుంచి నీకూ నాకూ యే విధమైన 
సంబంధం లేదు. ఇదుగో జంరుం తెంచేస్తున్నాను. ఫో. 

రాధ ః నేనేం ఆపరాధం చేశానని ఆలా అంటున్నారు? 

భగీరధరావు £ నేను వొద్దన్న పని చెయ్యడం కన్న తప్పుయింకేం వుందీ (పపంచంలో? నీకు భర్త 
అంక లెఖ్బ_లేదాయెను. ముందు వెనుకలు చూడవాయెను. నువ్వు పోతేగాని యీ యిల్లు ఆసలు 
బాగుపడదు. నీ మొహం ... నీకు సత్యాగహం యే విటి? ... ఎవరో నలుగురు కలిసి ఆ వెధవపని 
చేశారంటే నువ్వు కూడా చేస్తావా? ఎంత సిగ్గు ... ఛీ ... నేనుఒక సంగతి చెబుతున్నాను. నీకూ 
నాకూ యింకనుంచి యెలాంటి సంబంధం లేదు. నీ దారి నీది. నా దారి నాది. 

_రాధ$ తప్పే నాదయితే క్షమించండి. 


554 వరదస శ్రితి 


భగీరధరావు $ ఒహూ పోర్షన్‌ బాగ కంఠతః పట్టావు. మళ్లీ చెబుతున్నాను. తక్షణం యీ యిల్లు 


విడిచిపో. ఎక్కడికి పోతావో పో! ఏ అ(శమానికి పోతావో ఏ జయిల్లో చస్తావో! ఎవడికి పట్టింది? 
నువ్వు మాతం మళ్లీ నా మొహం చూడకూడదు. తెలిసిందా? 


రాధ ః (వీడుస్తూ) అవును, నాదే అపరాధం. నోరూ వాయాలేని కోటానుకోట్ల పజ చస్తున్నది. 
ఆకలితో నశిస్తున్నది. వాళ్లని ఉద్దరించడానికని లేవదీసిన ఉద్యమంలో నేను పాల్గొనకూడదు. ఏమీ? 
నేను మనిషిని కానా? హృదయం లేదా? బాధపడలేనా? నాకీ శాసనధిక్కారం యింట్లోనే 
వేయించారు. అవును నేను యీ యిల్లు విడిచిపోవాలి. మగవాడిదే (పభుత్వం. ఆడది బానిస, 
క్షు(దజీవి, ఎందుకూ పనికిరాని బతుకు ... నా జీవితాన్నంతా స్త్రీల నుద్దరించటాని క్కూడా 
వినియోగిస్తాను. అయితే వెళ్లిపోతున్నాను. నన్ను క్షమించడానికి మీకు ధైర్యం లేదు. నింద నామీద 
మోపారు. ఫరవాలేదు. అంత మా(తాన నేను దోషిని కాజాలను. ఈ సంసారసుఖం అనుభకంచేకనా న 
దేశం కోసం (ప్రాణాలు ధారపోయ్యడం సార్థకం. 

భగీరధరావు ః అందుకనే 'అలా యేడుస్తున్నావు. పో ... యింకాయిన్ని పూలదండలు మెళ్లో 
వేసుకుని ఊళ్లా ఊరేగు. ఆ బతుకు మరీ బాగుంటుంది. పో ... వెళ్లిపో ... ఆస్టే[పసంగం చేయక. 
రాధ | (కన్నీళ్తతో) అయితే యిన్నాళ్లు మీతో సంసారం చేసిన నన్ను ఒక్కమాటతో వీధిలోకి 
గెంటేస్తున్నారు. భావ్యమేనా? 

భగీరధరావు £ అదుగో ... అధిక [ప్రసంగం చేస్తున్నావు. వెళ్లు. నీ మొహాన రాసిన రాత నేనెల్లా 
చెరిపివెయ్యగలను? 

పుట్టుకతో పుట్టిన బుద్ది పుడకతో పోవాలి ... వెళ్లిపో! 

రాధ $ (దీనంగా) (పజ మిమ్మల్ని యేవంటుందో ... 

భగీరధరావు ః (గట్టిగా) చెపుతున్నాను. నువ్వు ముందు యిక్కణ్లుంచి కదులు! నాకు కోపం 
వొచ్చిందంకే యిక్కడే చస్తావ్‌ ! 

రాధః (వీడున్తూ) అంత పాపం మీరు ఒడిగట్టుకోనక్కర్రేదు. నేనే వెళ్లిపోతున్నాను లెండి. కాని యీ 
దీనురాల్ని జ్ఞాపకం ఉంచుకోండి. సెలవు ... నమస్కారం ... (వనుటిరిగి నడున్తూ ఆగుతుంది.) * 
భగీరధరావు £ (చూసి) ఇహ నన్ను చంపి కాని పోవాయేటే? 

రాధ ః అబ్బాయిని కూడా తీసుకుపోతాను. నిద్దరలేస్తే ... నాకోసం కక్కటిల్లుతాడు. నేలేకపోతే 
అబ్బాయిని చూసే దిక్కెవరు? 

భగీరధరావు 4 అన్నీ తెగించిన దానికి కొడుకు కూడా యెందుకు? వాణ్ణి తీసుకువెళ్లడానికి వీల్లేదు. 
వాణ్ణీకూడా చెడగొట్టి నావంశం నాశం చెయ్యకపో. (గట్టిగా అరుస్తూ) యింక మాట్లాడటానికి 
వీల్లేదు. వెళ్లిపో. వెళ్లిపో. 

రాధః(వెక్కివెక్కి యేడుస్తూ వెళ్లిపోతుంది.) భగీరధరావు దీర్హంగా ఆలోచిస్తూ పచారుచేస్తుంటాడు. 
చప్పున పోయి తలుపు దభాలున వేసి వస్తాడు. పిల్లాడు యేడుస్తాడు లోపల. రాధ తలుపు గట్టీగా 
తట్టుతూ, “వేణూ, వేణూ, అని అంటుంది.) 

భగీరధరావు ః ఛి! రాక్షసీ! యింకాఆరుస్తునా?వు. సిగులేక! 

(వీధిలో బిచ్చగాడు aan balk 


వరదస్మృతి ర5్‌5ర్‌ 


ఈ పాడు నుఖమేమొు దోశమంతా నిండె 

ఎడుగకయ వార్తిబా పేద గుండొాలమంటు 

తిరుగాడనేల కే నీయూవు సోకదా 

ఓ కనులు లొరువనీ మనసా! నీరూపు వెలుగదా 
4 


(ఓక వారం రోజుల తరవాత. కచ్చేరి సావిడి భగీరధరావు యింట్లో. మధ్యబల్లా చుట్టూ కుర్చీలు. 
ఇద్దరు యువకులు కూర్చుని ఉన్నారు. ఒక అతను వెంక్కటావు, రెండవ ఆలను శర్మ. ఆ యిద్దరూ 
కల్గక్టరు ఆఫినులో గుమాస్తాలు. ఇంకొక శా[న్తులు గారు, మరొక రిటయిరె పోయిన జిల్లా జడ్జీ 
(అరవయిసంవత రాలలోవు) కూర్చుని ఉన్నారు. లోకాభిరామాయణం మాట్టాడులున్భా రు) 
వసంతరావు ః ఏోయ్‌ పంతులూ! నీ భార్యని అలా తరిఫీదు చేశావేమోయి! మొగముండావాళ్లో 
లెక్క చెయ్యకుండా వెళ్ళిపోయింది. 

శా[న్తులు ః నేను చెపుతునే ఉన్నాను. మీరు వింటునే ఉన్నారు. (గంథాల్గొ కూడా స్పష్టంగా రాశుంది. 
ఏదని : కలికాలం ఒక దశ చేరిందన్నప్పటికల్లా దేశం తారుమారవుతుంది; నిలబడిఉన్న బల్లలు 
తల|కిందు లవుతవి, (పజలు మూఢులై, పశువులె ఎందుకూ పనికిరాకుండా పోతారని. 

శర్మ 2 ఎవో కొయ్యండి శాస్తులు గారూ! 

వాస్తులు ః ఏం నాయనా! కోతలాయివి. కళ్ళక్క_ట్టినట్లు జరుగుతున్నవే విషయాలు! 
వెంక్టటావు ౩ అలా అనకోయ్‌ శర్మా! మన వాళ్లు రాసిన వాటిల్లో చొలా వరకు సత్యం లేకపోలేదు. 
శాస్తులు వ; నాయనా మీ యింగ్లీషు చదువులు మా కొంపలు కూల్చేసినయి. మా వాడున్నాడా? 
వాడు యింటర్మీడియేట్‌ చదువుతున్నాడు. ఉద్యోగం రావాలా పెట్టాలా? ఏదో నలుగురుతో 
బాటు నారాయణగా అనడం తప్ప ఫలితం నిండుసున్న. 

వసంతరావు ః ఫరవాలేదులెండి. దేశాన్ని ఉద్దరించటానికని కొందరు మొనగాళ్లు ఉద్యోగాలకే 
తిలోదకాలు యిచ్చారు. చాలా ఖాళీలు ఉన్నాయిలెండి. మీ వాణ్ణి కూడా యెక్కడో అక్కడ 
దూర్చేస్తాం. 

భగీరధరావు ః ఉద్యోగాలశకేం కొదవలౌండి అదృష్టం ఉండాలిగాని. 

శర్మ ఏ బాగా అనా ఇరు. 

శాస్తులు ః సరేకానీ, నా కర్టంకాపడంలేదు ...యీ చదువుకున్న వెధవలకే పుట్టింది యీ బుద్ది యేం 
చెప్మా అని విచారం గా ఉంది. దేశం ఉద్దరించడం యే.విటండీ వీళ్ల పండా కూడు! 

వసంతర్రావు ః నేను చెపుతున్నదేమిటి? నాలుగు లారీ దెబ్బలతో యింటికి చక్కా వొస్తారు. మీకా 
భయం అక్కర్లేదు. 

వెంకటావు ః నాకు నమ్మకం లేదు. ఆ మాతం త్యాగశీలం వాళ్లదగ్గర ఉంటుందనుకుంటాను. 
శాాస్తులు ః త్యాగశీలం యేవిటండోయి అర్ధంలేని మాట? ఈ త్యాగం యేడిశినక్తు ' ఉంది. 


556 వరదస్మృతి 


తేలుకొండెమీద వెలుపెట్టి త్యాగం చేశామంకేయెవరు హర్షించను? 


వనంతరావు ః అన్నిటికన్న విచి తమయిన విషయం యిందులో ఆడపనుగలు కూడా వేలు పెట్టడం. 


పులుసులో ఉప్పూకారం సమపాళంగా వెయ్యలేరు గానీ యీ దేశాన్నుంచి యింగ్లీషు వాళ్లని . 
తరిమేస్తారుట! (నవ్వును) 


శాస్తులు 8 నాకు భగీరథరావు గారిని చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఏదోయింత సుఖంగా 
సంసారం గడపవలసిన చొడి గతి ఇలా అయిపోయిందేమా అని. 

వసంతరావు ౩ చదువులు ఆడవాళ్లకి పనికిరావని యెన్నాళ్లనుంచి మన వాళ్లంటున్నారు? అసలు 
యీ (పొఢా వివాహాలు యేఎిటి? (ప్రేమించి పెళ్లి చేసుకోవడాలే(విటి? నేను మాతం నా పెళ్లాన్ని 
పెళ్లి పీటల మీద తప్ప అంతకు ముందు చూసిన పాపాన పోలేదు. గత నలభయి అయిదు 
సంవత్సరాల నుంచి యేదో సణిగినా, గొణిగినా, హాయిగా కాపరం చేస్తున్నాము. 

వీధిలో మంచి 8 సేపర్‌ సార్‌! 

పంకటావు ః పేపరొచ్చింది కాబోలు! మన వాళ్ల సంగతి కూడా ఉంటుంది... 

(భగీరధరావు పోయి సేపరుతెసాడు) 

వసంతరావు 1 ఏది, భగీరధరావు, కాస్త చదివి వినిపించు. 

శాస్తులు వ ఈ సత్యాగహం గురించి కూడా రాస్తారు కదూ? అదే ముందు చదవండి. 

శర్మ ః ఇలా యివ్వండి నేను చదువుతాను. (వేవరు.వుచ్చుకుని పేజీలు తిరగబోన్తూ) 

ఇవాళ న్యూస్‌ విశేషంగా ఉందే ... “దేశమందంతటను బహిరంగనభలు, “నాయకుల 

గంభీరోపన్యాసములు), “వేలకొలది (పజ శాసనోల్లంఘనముగావించుటి, ... అరెస్టులు .... 

బొంబాయి, ఢిల్లీ, అలహాబాదు, బెనారెసు, కలకత్తా...” ఆబ్బా! ఎంతమంది పోయారండి జయిళ్లకి! 

రెండు మూడురోజుల్లోనే యింత జరిగింది! చాలా గొప్ప విషయం! 

శాస్త్రులు ః జయిలుకు పోవడం కన్న అవమానకరమయిన విషయం యింకేముంది? గొప్ప 

విషయం ఆంటారేమిటి పె పెచ్చు? 

వసంతరావు 8 ఆ ( చదవండి. 

శర్మ ౩ “ఆంధ దేశము .... ఊ ఇదుగోనండి మన మన ఊరు ... అరరే... 

భగీరధరావు ? ఏదీ అదే .... చదువు. 

వసంతరావు ః గబగబా .... 


శర్మ 1 “నిన్నటి మధ్యాహ్నము, యిచ్చట గొప్ప బహి రంగసభ జరిగినది. వేలకొలది (స్తీ పురుషులు 
సభకు హాజరయిరి. సభలో (శ్రీ ఆచ్యుతరావుగారు ద్వీరుయిన గంభీరోపన్యాసము గావించిరి. 
శాస్తులు ః వినండి ... ఆ మాటలు చూడండి ... దీర్ణంట, గంభీరంట ... ఓహో ...పేపర్తకు రాసే 
వాళ్లకన్నా బుద్దిలేదు. 


శర్మ; “తరువాతీ రాధాదేవిగారు సుమారు ఒక గంట వరకుసత్యా(గహాద్యమము గూర్చియు, 
భారతీయు ల కర్తవ్యమును గూరి యు నుపన్యసించిరి .. అరె లాఠీ చార్జి కూడా ఆయిందండోయ్‌! 


వసంతరావు ౩ భేష్‌ ! ధర్మం యెక్కడికి పోతుంది ? 
శర్మః 21 సోమవారం . నేటి ఉదయము శ్రీ, ఆచ్యుతరావుగారి నాయకత్వము (క్రింద 


వరదస శ్రి టి 557? 


బయలుదేరిన సత్యాగ్రహ దళము ఉప్పు తయారు చేయుట కారంభించెను. పోలీసు సబిన్సెక్షరుగారు 
వచ్చి ఆపు చేయవలెనని కోరిరి. కాని వలంటీర్లు నిరాకరించిరి. అంత తీవమయిన లాఠీ చార్జీ 
జరిగెను. వలంటీర్లకు బలమయిన గాయములు తగిలెను. ముఖ్యముగా (స్తీ దళ నాయకురాలయిన 

రాధాదేవిగారికి మొగముసపె పై త్మివమయిన దెబ్బలు తగిలెను. చాల అపాయకరమయిన స్థితిలో 


నున్నారు. వారిని (పస్తుతము గవర్పమెంటు హాస్సిటలులో చేరిరి.” 
వసంతరావు ః ఏ(వోయ్‌ భగీరధరావు, మీ ఆవిడ కూడా కధానాయకురాలయిందే! 


శాస్తులు ః అయిందంటే . .. పూర్వం చేసిన పాపఫలం అనండి. సరేకాని భగీరధరావుగారూ 
హూటలు తిండేనా ప్రస్తుతం. 
భగీరధరావుః ఇంకోదారి యేదీ? 
వసంతరావు ః శుభంగా మళ్లీ పెళ్లి చేసుకో బాగుపడతావు. (స్త్రీ లేకుండా సంసారం యేటిటిీ; రేపు 
మంచం యెక్కుతే చూసే దిక్కెవరు? 
శర్మ అదే ఆతనూ ఆలోచిస్తున్నాడు. 
శాస్తులు 2 ఇంకా ఆలోచనేంవిటి? మాన మర్యాదలు లేని ఆడదాన్ని బహిష్కరించమని శాస్త్రం 
చెబుతున్నది. 
వసంతరావు & అవునోయ్‌! నువ్వేమీ సిగ్గపడవలసిన అవసరం యిందులో యేచీలేదు. ఇంకా పై 
పెచ్చు పేరు కూడా వొస్తుంది. ఇటువంటి (స్త్రీలకు గుణపాఠంనేర్పీనట్టు కూడా అవుతుంది. 
భగీరధరావు ౩ ఆలోచిస్తానులౌండి. 
వసంతరావు £ ఇంకవొసాను.(ఆని వెళిపోతాడు. ఆందరూ లేచి నిలబడతారు) 
శర్మ ౩ సాయంకాలం వొస్తాను మళీ. 
శాస్తులు ః అబ్బ యెంత పొద్దు పోయిందండీ! 
వసంతరావు ః (తిరిగి వొచ్చి) చూశావా! రాధకి రెండేళ్లు కఠిన శిక్ష వేశారుట! 
వంక టావు * అరర్శ పాపం! 
వసంతరావు ః పాపంలేదు గీపం లేదూ ... (అందరూ పోతారు.) 

ర్‌ 

(భగీరధరావు యిల్లు. మేడమీద గది. గుమ్మాలు ఆలంకరించబడిఉన్నాయి. లోపల అప్పుడప్పుడు 
సన్నాయి మేళతాళాలు వినపడుతుంటయి. ఆ గదిలో ఒక మంచం వేసి ఉంటుంది. దాని మీద 
వేణు నిద్దరపోతున్నాడు. పక్కన చిన్న బెంచి ఉన్నది. వెంకయ్య ఆటూయిటూ పచారు 
చేస్తుంటాడు.) 
వెంకయ్య ః ఈ యింట్లో 'నించి నేను కూడా లేచి పోవలసిందే. కాని క్కుర్రాళ్టో విడిచి యెల్లా 
పోగల్ను? ఈ యింటికి శని పట్టింది. చదువు కున్నవాడయితే మాత్రం మెదడు లేకుంకే 
యెలాగ? కట్టుకున్న పెళ్లాన్ని యింట్లోంచి గెంపయ్యడం ధర్మటా? అసలు రాధమ్మ చేసిన . 
తప్పేంవిటి? నేను చిన్నవృటినుండి యెత్తుకుని పెంచాను ఆ పిల్లను. ఎంత 
అమాయకురాలు. ఎంతసాథ్వి? ఈ సంగతి ఏవని ఆయన యెంత విచారించాడు షాపం! శుభచా 
అని తలపెట్టాడు యీ రెండోపెళ్లి. ఎంత చెప్పినా విన్నాడు కాదు. ఎంతసేపూ రాధమ్మ క్కురాజ్లే 
చూస్తానని గోల పెడుతున్నది. పైపెచ్చు యిప్పుడే వాస్తానన్నది. (కింద చప్పుడవుతుంది. 


ఓ” 
(| 
న a | 


ర్‌ర్‌కి వరవస; త్తి 


వెంకయ్య గబగబా వెళ్లి రాధని తీసుకొస్తాడు మేడమీదికి. రాధకు కళ్లు లేవు) 

వెంకయ్య ౩ అయ్యో తల్లీ! ఎంత చిక్కిపోయావమ్మా! క్నురవాణ్ణి చూసే అదృష్టం లేకుండా 
చేసుకున్నావు. ఈ "ధవ దేశం కోసం కళ్లెందుకు పోగొట్టుకున్నావు? 

రాధ £ (మెల్లిగా వచ్చి బౌంచిమీద మంచం దగ్గీల్‌ కూర్చుని) వెంకయ్యా! అలా దేశాన్ని తిల్టుకు. 
నావంటి (ప్రాణాలు యెన్ని ధారపోస్తే విముక్తి కలగను? ఈ కళ్లే గాదు, నా ప్రాణం కూడా త్యాగం 


చేయ్యడానికి సిద్దంగా ఉన్నాను ..... వేణూ! (మెత్తిగా) నాన్నా! వేణూ! 

వెంకయ్య : లేపకు తల్లీ ! ఏడుస్తాడు. 

రాధ ః వెంకయ్యా! ఇప్పుడు వేణుకి బాగా మాటలు వొచ్చి ఉంటయి. అవునా? 

వెరకయ్య * అవునమ్మా! 

రాధ ః నన్నెప్పుడన్నా తలుస్తూ ఉంటాడా? 

వెంకయ్య : ఏటో చిన్నతనం. ఆ మాటా యీ మాటా చెప్పి మరిపిస్తుంటాను. 

రాధః వేణూ ! (కురాళ్లో చేత్తో నిమురుతూ వేణూ ! మీ అమ్మని నేను, గుర్తు పట్టగలవూ? (కింద 
బాజా వినపడుతుంది) ఏం వెంకయ్యా! ఆ హడావుడి యే.విటి? 

వెంకయ్య ః ఏం లేదు తల్లీ! 

రాధఃవేణుని నీ చేతుల్లో పడేశి పోయాను. జయిల్లో ఉన్నంతసేపూ మనసంతా వీడిమీదే ఉండేది. 
ఉత్తరంరాద్దామం టే కళ్లు అప్పటికి వొక మోస్తరు కనపడవు. ఇపు ఎడు అది పూర్తిఅయింది. వేణూ! 
మీ అమ్మగుడ్డి తల్లి అయిపోయింది. విచారించకు. నిన్నెవరన్నా అలా అంకే మా అమ్మ దేశం 
కోసం కళ్లు త్యాగం చేసిందని చెప్పు. (కళ్లల్లో నీళ్లు తిరిగినయి) ఇలా మాట్లాడుతుంటే మెట్ల 
మిదచప్పుడు అవుతుంది. వెంకయ్య తత్తరపడతాడు. ఇంతలోనే భగీరధరావు (పవేశిస్తాడు 
భగీరధరావు £ (రాధను బవ్ఫున చూసి) ఏ(రా వెంకయ్యా! నీకేం పొయ్యేకాలం! ఈ సిగ్గుమాలిన 
దాన్ని మళ్లీ యీ యింట్లో (పవేశపెట్లావు? 

రాధ & నాది అపరాధం (అంటూ ఆ యిద్దరి ఎనక నించి మేట్లదగ్గిరకు వచ్చి నిలబడింది) 


భగీరధరావు ౩ నోరుముయ్‌! నీ ఉద్యోగం ఫయిసల్‌! ఫో! నువ్వు కూడా పోతే పీడా వొదిలి 
పోతుంది. 


( అసంపూర్ణం) 





వరదస్మృతి 559 


మరొక నాటకం 
[జౌలు డెరీలో 1948 లో రాసిన నాటకం) 
శివం * గుమాన్తా 
చందం ¢ స్నేహితుడు 


సుందరయ 5 $ శివం తండి 


1942 ఆగస్టు 12 
1947 ఆగస్టు 15 


1948 బాను 
1. బజారు 
2. శివం ఇల్టు 
జయిలు 


1 

(బజారు. దుకాణం ముందు. అటూ యిటూ జనం పోతూంటాడు. లోపల్నించి మనుషుల 
కేకలూ బళ్ల చప్పుడూ వింటాము. ఊరికే కలకలం. 
దుకాణం ముందు కొంతమంది వెద్ద మనుషులు వన్తువులు కొనకోో.వడానిక ననూ పోతూంటూరు. 
రంగన్టలానికీ దుకాణం ఒక మూలగా ఉంటుంది. అన్ని వన్తువులూ అమ్మకానికీ ఉంటయి. 
శివం చందం వస్తారు. 
శివం చేతిలో నంచి ఉంది. చందం చేతిలో గొడుగు ఉంది. శివం పచ్చగా అందంగా ఉంటాడు. 
వయన్సు) యిరవై అయిదు లోపున. చందం బక్కవలచగా ఉంటాడు. (పతీదీ తదేకద మీలో 
చూస్తుంటాడు. ఘట్టేగా మాటాడుతుంటాడు. 
శివం రావటంతోబే దుకాణం మనిషీ లోచి దండం పెట్టే నవ్వుతాడు. పక్కన ఉన్న జనం 
లపు 1) కుంటారు. శివం దుకాణంలోపలికీ పోతాడు. చందం బయటనే నిలబడతాడు.) 
చందం ః కొనేదేదో తొందరగా కొనేసెయ్‌. యింకా దార్గొ ో పనులున్నయి ..... శివం, శివం, 
లాంతర్లున్నయేమో' ఆడుగు - మంచిదుంటే ఒకటి కొందాం. 


పక్కనున్నమనిషి 8 ఈ రోజుల్లో మంచీచెడ్డా ఉందిటండీ. దొరకటమే పెద్ద అదృష్టం. కావలసిన. 


వస్తువుందంకే చాలు, జనం యెగబడి కొంటున్నారు. 


చంద్రం: సరేలెండి. మంచి చెడ్డా చూడకపోతే మనుషులం మనమేం కావాలి? ఉన ఏదాంచ్లోనే కొస్త 
మేలురకం చూడాలంటారా, వద్దంటారా? ఎగబడి కొన్నంఛమా[తం చాత చెడ్డది మంచిది 
కాదుకద్రా? 

మరో మనిషి ః తర్కాలకి యివి రోజులు కావు లెండి. పెద్దవాణ్ని చెబుతున్నాను. మొన్న మా 
యింట్లో పిల్లవాడికి పాలు పోసేందుకు పంచదార కావలిసొచ్చింది. నబ్టండలో కాళ్లీడ్రుకుంటూ 
నానా దుకాణాలు తిరిగి ఒక చోట చాటుగా కొన్నాను. ఇంటికి వొచ్చి పొట్లం విప్రానో లేదో 





గా 


560 వరదస్మ్యృతి 


బియ్యపు రవ్వా, పంచదారా కలిపిచ్చారు. ఏం చెయ్యమంటారు. నోరు నొక్కుకుని లోపల 
యేడాను. పొట్లం విప్పనివ్వరా అంటఆ (తావ్చుడు వప్పుకోందే .... పోనీ ... 

చంద్రం: నువ్వు చాతకానివాడివి కనక, నీకు దమ్ముల్లేవు కనక, దబాయించలేవు కనక- అధవా అది 
లేకుండా కాలం గడపలేవు కనక - అందుకేనయ్యా యీ మోసం, కుచ్చితం చలామణీలోకొచ్చింది. 


పక్కనున్న మనిషిః అయితే దీనికంతా లోపం యెవరిదంటారు? 


చంద్రం ః ఎవరిదా? నీదీ. నాదీ. యీయన్టీ. ఆయస్టీ. ఇంకా యెవరిదంటావా? నిన్నూ నన్నూ 
యీయన్నూ, ఆయన్నూ పుట్టించినవాళ్లది. అనుభవించండయ్యా, యీ భారతదేశంలో పుట్టింది 
ఆనుభవించటానికే నయ్యా అష్టకష్టాలు. 

మరోమనిషిః తమ ధోరణి మరీ బాగుంది. దారిద్యటే ఆసలెక్కువ. అందులోకీ అవసరానిక్కావలసిన 
వస్తువులై నా దొరక్కపోతే అందరూ అడుక్కుతినవలసి వస్తుంది. 

చంద్రం: అందరూ అడుక్కుతినే రోజు వస్తేనే అందరికీ నిజంగా ముక్తి దొరుకుతుంది. ఇంతమంది 
జనాన్నీ ఏడించుకుతినే రాజ్యం యెవరిదై తేనేం యెన్నాళ్లుంటుంది? 

(ఈ మాటలు విని పక్కనున్న మనిషి వెనక్కూ తిరిగాడు. మరోమనిషి మరో మనిషిని 
పలకరించాలని [పయత్సిన్తున్సాడు.. 

చంద్రం: --- అసలు సంగతి వొచ్చేటప్పటికి యెవరూ మాట్లాడరు. భయం, భయం, భయం! 
ఎందుకండీ ఉన్న సంగతి చెప్పుకోవటానికి భయం? 

మరోమనిషి ః (మ్లెల్రిగాం ఇదుగో, నాయనా రోజులు మంచివి కావు. నీకున్నంత ఆవేశం మాకు 
లేకకాదు. ఇలా రోడ్డుమీద యాగీ చేసుకుంటే యానన్సా లాభం ఉందా? కు| రాడివి.ఇంతటితో 
కట్ట పెట్టు. 

శవం ః (లోవల్సించి అరే చందం - యిలా చూడు లాంతరు కావాలన్నావే. (లాంతరు 
పుచ్చుకుని ముందుకొచ్చి) బాగానే ఉందిరాయిది. 

చంద్రం 8 (ముందుకు ఆడుగువేస్తూ) బాగుంశే మనమేం చెయ్యగలంరా! అసలు ఖరీదెంతో 
అడుగూ - దాంతో మన వ్యవహారం తేలిపోతుంది. లో 

((వక్కన కాడు చప్పుడు. వోరన్‌ మోగి ఆగిపోతుంది. వద్దానిమిదేళ్ల అమ్మాయీ ఒక కు[రాడూ 
దుకాణంలోకి వస్తారు. చందం వక్కకీ తవ్ఫుుకుంటాడు. శివం యెదురుగుండా ఉంటంచాతో 
పక్కకి తవ్పుకోలేక పోయాడు. ఆ అమ్మాయి ఆగిపోతుంది. క్యురాడు తోనుకుపోతాడు.) 
చంద్రం? ఏంరా, అలా చూస్తావేం, వచ్చేవాళ్ళకు దారివ్వద్దూ. దుకాణం నీదయినట్లు నిలబడతావేం. 
ముందుకన్నారా, వెనక్కన్నాపో బన 

(ఆ ఆమ్మాయి నవు (తుంది. శివం యొవాంయె[రబడులుంది. ముందుకడుగువేని పక్కకీ 
లఫ్బుకుంటూండగా ఆ అమ్మాయి లోపలికీ పోతుంది. పోయేటవ్రు డు చెయ్యి వినుతుడువర్ణ 
శివం చేతిలోని లాంతరు నేలమీదపడి వగిలిపోతుంది. ఆ అమ్మాయి ఆగిపోతుంది. మలో మనిష 
పక్కనున్న మనిషీ దారిపాయ్యే పెద్ద మనిషీ ఆంతా మూగుతాదు. దుకాణం మనిషీ పె కొస్తాడు.) 
శివం ః (లేని నవ్వు తెచ్చుకుని) చందం, పొద్దున్నే యెవరి మొహం చూశాంరా? ... (అంటూ 


వరదస్మృతి 


అమ్మాయి వంక చూస్తాడు. అమ్మాయి మొవోన గీసినా నెత్తురు చుక్క లోదు) 

చందం? (విరగబడి నవ్లు తూ) చం దబిరబంరా - యహ వచ్చేశెయ్‌. ఈ నెలకి దుకాణానికి యిదే 
ఆఖిరినారి రావటం. 

పక్కమనవిషిః ఇలాగే యెగబడి వస్తుంటారు ఉన్నవాళ్లు కొనుక్కోవాలని (విరనంగా నవు (తాడు). 
(లోపల (గామఫోను రికార్దుపాట . కురాడు ధూకుడుగా ముందుకు వస్తాడు. అందరూ 
లవుకుంటారు. ఆ అమ్మాయి దగ్గరికే పోతాడు) 

కుర్రాడు ః అక్కా, మాంఛిపాకే - కొత్తగా వొచ్చింది. విందువు గాని రావే.... 

పెద్దమనిషి? ముందు ఆ గాజు పెంకులు యేరి పారెయ ండి. డబ్బు దండుగతో నెత్తురు దండుగ 
కూడా యెందుకు? 

దుకాణం మనిషి ౩అరే రంగా! చీపురుతో తుడిచెయ్‌ యిక్కడ - (శివంతో) ముప ఎయు 
అపశకునాలు పొద్దున్నే లేచేటప్పటికి- 

చందం ;ఇచ్చేస్తాం లేవయ్యా ఖరీదు-మావాడిదే తప్పంతాను ... 


ఆ అమ్మాయి ః (దుకాణం మనిషితో) నేనిస్తానులెండి, వారికి కొత్తలాంతరు చూడండి. 
చంద్రం; ఆవిడెందుకు నష్టపోవటం - నేనేయిస్తాను. 

దుకాణం మనిషి: ఇదో లెఖ్బుటండీ - పోతేపోయింది. ఎవరిస్తేనేం - యెవరో ఒకరిచే ఏద్దురుగాని 
అంతగా బాధపడితే. 

కుర్రాడు బాట అయిపోతోంది. (దుకాణం మనిషితో) ఏవండీ, రికార్డు తిప్పి రెండో పాట 
పెల్టుండి. 

రివం | (అమ్మాయి వంక చూస్తూ బలేపాట - మీరు లోపలికి పోయి రికార్డు కొనౌయ్యండి. 
(సంకోచిస్తూ ఆ అమ్మాయీ, కు! రాడూ, దుకాణం మనిషీ లోపలికి వెళిపోతారు. రంగడు వొచ్చి 
గాజుముక్కల్ని యేరి చీపురుతో తుడుస్తుంటాడు.) 

శివం | (చం[ద్రంతో) బలే పని అయిందిరా! 

చంద్రం 8 ఇంతటితో యివాళటికి సెలవు తీసుకుందాం పద. ఆవిడే యిస్తానంటోంది ఖరీదు. 
కివం 8 అన్నంతమాతాన పుచ్చుకుంచే యేం మర్యాదరా? 

వక్కుమునిషి ౩ ఆ మర్యాదకాస్తా తమకే జరిగిందికనక తమశేయిచ్చుు కోండి. 
ఇయ్యంగలవారిప్పంచండయ్యా! 

లేనివాడెలాగూ యిచ్చుకోలేడు. 

మరోమనిష్ని ఎవరమ్మాయి? మాంఛి గడుసుపిల్ల. 

రంగడు ః సుబ్బారాయుడిగారి కూతురండీ -ఎ(రరంగు పెద్దకారు వీళ్లదే - పైన చూడండి 
కనబడుతుంది. 
చందం 8 చెన్నపట్నం కిరస్తానీ దాని ఏ పెళ్లాడన సుబ్బారాయుడుగారా? ఒహో ఆవిడ పిల్లా యీ 
అమ్మాయి? 

శివం ఈ అమ్మాయే కాబోలురా - మొన్న కాలేజీలో గొడవ - 


5662 


రంగడు ౩ అవునండీ - మగకుురాణ్ని లాగి దవడమిద కొట్టింది. దాంతో కాలేజీ అంతా 
ఠారెత్తిపోయిందండీ! 


కొవం 8 అలా కనపడదే - చాలా నెమ్మది ... 

పక్కమనసిషి:ః (పపంచంలో యిదే గమ ఎత్తు. నిజాయితీ ఉన్న వాళ్లెవరో కాని వాళ్లెవరో, కలేజా ఉన్న 
వాళ్లెవరో లేని వారెవరో, తెలుసుకోవటం కష్టం. తెలుసుకోకుండా తిరిగి యెందరో దెబ్బ 
తింటుంటారు. 

చందం: అందులో మా వాడూ ఒకడే లెండి. మనిషితత్త్యంలో ' మమకారం యెక్కువ. అంచాతనే 
అందర్నీ నమ్ముతాడు. ఆ అమ్మాయి గురించి యీ కథవిన్నామా, ఆ అమ్మాయిని చూశామా మా 
వాడు ససేమిరా నమ్మడు. 

శివం ౩ ఊరిఖే గోలచెయ్యక - కథ కథ అంటున్నావు, యే(విటోయ్‌ నువ్వు విన్నకథా? ఇలాగే 
వినీ వినకుండా (పపంచంలో (ప్రవాదాలూ (ప్రబంధాలూ (ప్రచారంలోకి వస్తయి. నిజానికీ కథకీ 
యెంతదూరంచో యెవరన్నా ఆలోచిస్తారూ? మనిషికి మాటే ప్రధానంకాదు. మనస్సు దేనికండీ 
మనిషికి? 


(లోపల్సించి రికాడ్డువాట. చవ్వున అందడూ ఆ పాట వినడంలో తన్మయులై పోతారు. పాట 
ఆయిపోతుంది../ 

చందం & ఏంరా, యేదిటాలస్యం. పోదాంపద, యింటి సంగతి బొత్తిగా మరిచిపోయినట్టున్నావ్‌ “ 
మీ నాన్న మందు మాట జ్ఞాపకం చెయ్యమంటావా? పద- 

శివం ః (నవ్వుతూ) లేదురా నాయనాలేదు. పోదాం పద- (ఆలోచించి) చెప్పి వస్తానుండు 
( లోపలికిపోతాడు.) 

చంద్రం: (పక్కమనిషితో) మా వాడికున్న ఉదేకం మరెవ్వరికీ లేదంలే నమ్మండి. పెళ్లికానివాడు. 
గాలిమేడలు కట్టుకుంటాడు. బియ్యే చదువుకున్నాడా అండి. ఒకంతట ఉద్యోగం చేస్తేనా? ఆ 
తండి గోల పెట్టగా పెట్టగా యీ నాటికి ఉద్యోగంలో చేరాడు. కుటుంబభారం అంతా తన మీదే 
పడిందా, ఆ స్వల్ప బాధ్యతని గుర్తించకుండా దేశం, (పపంచం అంటూ ఆవేశంతో 
గొంతుచించుకుంటాడు. ఎవరి మానాన వారు లోకం రివాజుని బల్లు పోతూండాలి. ఎవంటారు? 
పక్కమనిషి ః ఈ రోజుల్లో (ప్రతీదీ విపరీతంగానే ఉంటోంది. ఇది ఖాయమనీ, కాదనీ మనం 
నిర్గయించుకో లేంగదా! ఎవరి రాత యెలా ఉందో ఆలాగే జీవితం నడుస్తుంది. దీనికి కారకులెవరై తేనేం? 
చంద్రం: రాతా గీతా అన్నమాట కాదుగానీ మనం ఒకరకం పద్దతిలో ఉన్నాం. ఆ పద్దతి మారేంత 
వరకూ యిలాగే ఉంటం బతక నేర్చిన లక్షణం. చూడండి మనం తింటూనే ఉంటాం. కాని పక్కనే 
మన పక్కనే మరో [ప్రాణం కబళానికి కళ్లల్లో నెత్తురు నింపుకుని కూచుంటాడు. మనం అదీ 
చూస్తాము. ఏ మాతం చలించం. వాడి ఆకలికీ, మన తిండికీ యెక్కడుంది వ్యత్యాసం? 
పక్కమనిషి ఎక్కడుందని యెలా వెతకటం? మన దేశంలో దారిద్ర్యం కూడా పెద్ద వృత్తి 
ఆయిపోయికూచుంది. 

చంద్రం ః దర్శిదుల్ని పీడించుకు తినడం మరింత పెద్దవృత్తి. ఈ అన్యాయాన్ని చూస్తూ నెమరు 
వేయటం మనలాంటి వాళ్లవృత్తి. ఈ వృత్తులూ, ధర్మాలూ, తరతరంగా అమల్లో ఉంటున్నయి 


వరదస్మృత 563 


కనక మనం నోరెత్తటానికి వీల్లేదని చెప్పే వారిది మరోవృత్తి. దీనికి కారణం అందరమూను. 
మరో మనిషిః (మెల్లిగా) ఇంగ్లీషు వాడి రాజ్యంలో కారణాలు వె దుకుతారేవి(టీ? మూల కారకుడు 
వాడే అయితే. 

పక్కమనిషిః దమ్ముల్లేని వాళ్లంతా యి లానే చెబుతారు. మనకి శక్తి ఉంటే వాడెందుకుంటాడిక్కడ? 
అసలు సంగతి వొప్పుకోండి. మనకి ఆత్మాభిమానం, కరుణా, క్షమా యివన్నీ పోయినై... 
(దూరంగా బిచ గాడీ పాట వినపడుతుంది.) 

ఆకలితో పక్కనే బాధపడే |పతీజీవికీ తాను తినే దాంచ్జోనే యింతకబళం వేస్తే సగం సమస్య 
యీపొటికి తీరిపోయి ఉండేది. ఎవడింటి వాకిలి వాడు తుడుచేసుకుని, యెవరి డ్యూటీ వారు చేస్తే 
మునిసిపాలిటీలూ రంకుతనాలూ యెందుకుంటయి? 

(బిచ్చగాడు పాడుతూ (ప్రవేశిస్తాడు. చిక్కి శల్యం అయిన శరీరం.) 

...ఇలా చెయ్యకూడదని యెవరన్నా ఆదేశించారా - (బిచ్చగాణ్ని చూసి) ఛీ - పోరా వేళాలేదు 
పాళా లేదు. ఎక్కడపడితే అక్కడ అడుక్కుతింటం. మీరిలా చేస్తున్నంత కాలమూ యీ దేశానికి 
ముక్తిలేదు. ఫో - 

(బిచ్చగాడు వెళిపోతాడు.) 
చంద్రం ః ఇహ యీ దేశం బాగుపడదులెండి - ఓదేయ్‌శివం - 


పక్కమనిషి ః ఇదుగో మిగిలింది నిస్పృవా 


(శివం బయటికొచ్చాడు. పక్కన కు[రాడున్నాడు.) 

చందం ః పోదాటా - యింకే(వన్నా పనుందా? 

థివం : ఈ కురాడికి కాల్లో గాజుపెంకు గుచ్చుకుందిరా. కాస్త మందు వేయించిపోదాం. 
చంద్రం ః ఆవిడకి తమ్ముడా? 

శివం ఆ( - 

చందం : వాళ్ల పనిమనిషి ఆ పని చేయించలేడూ? ఇంకా మనకి దార్లో పనులున్నయి. నీతో 
చాఎ చ్చింది. 

శివం ః నువ్వూస్తేరా లేకపోతేలేదు. 

(దూరంగా రోడ్డుమీద జాతీయగీతం. ఆడవాళ్లూ మగవాళ్లూ పాడుతున్నారు.) 

చంద్రం £ ఏ(విటా గందరగోళం? 


దారిపాయ్యేమనిషి | నిన్ననే కదండీ నాయకుల్ని నిర్బంధించిది ప్రభుత్వం. 


శివం ఏ; ఒహూ - 

మరోమనిషి ః వెళిపొండి - వెళిపాండి. (మెల్లిగా) ఇవాళ పెద్దగందరగోళదయిపోతుంది. ఎవరిళ్ళల్లో 
వాళ్లుంటేషుంచిది. 

చంద్రం ః (గట్టిగా) ఎవరిళ్లల్లో వాళ్లుంటే బతకటం యెలాగయ్యా? 


(మరోమనిషి పెదవి విరుచుకుంటూ వెళిపోతాడు. దూరంగా పాట పెద్దదవుతుంది. జనకోలావాలం 
యెక్కువవుతుంది.) 


564 వరవస ట్ర 
పక్కమనిషి ః (రోడ్డు మీదికి పోయి చూసివొచ్చి) ఇవాళతో ఆఖరు! 

చంద్రం ః ఏ(విటది? 

పక్కమనిషి ః మొత్తం ఆఖరు! పాపం పండింది లెండి. (ఆవేశంతో) (పజల్ని ధిక్కరించి పరాయి 
వాడెన్నాళ్తని పాలిస్తాడూ? ఆఖరు! ఇంతటితో ఆఖరు! 

(దూరంగా పాట అయిపోతుంది. జయధ్యానాలు. ఎవలో ఉవన్యనన్తున్నాడు. దుకాణం ముందు 
జనం అంతా ఒక్కసారిగా నిళ్ళాబ్దం పొటేస్తారు.) 

ఉపన్యాసం ః తరతరాలుగా పరదేశీయుల పాలనం కింద పతితమయిపోయిన భారతజాతి యీ 
నాటితో విముక్తి పొందపోతున్నది. (పచండ (ప్రజావాహినికి ఎదురు నిలిచే శక్తి యెవరికీ లేదు. 
ఈనాడు యావజ్ఞనమూ ముక్త కంఠంతో ముష్కురులయిన పరదేశీయుల పరిపాలన అంతంకావలెనని 
ఉద్దోషిస్తున్నది. జన వాంఛకు విరుద్దంగా (ప్రవర్తించే (ప్రజాశతువులను నేటితో తుదముట్టిస్తాము. 
((పచండంగా జయధ్యానం) 

పక్కమనిషి 2: వినండి. వినండి. నేను చెప్పింది నిజం. 
చందం ః (ఆవేశంతో) మనం కూడా పోదాం రండి. చూదాం యేం జరుగుతుందో ... మన కల 
యొన్నాళ్లకి నిజమవుతోంది! 
మరోమనిషీ 8: ఉండండి. ఒక్కరోజుతో ముగిసిపోతుందా - వినండి. నిదానంగా యేం జరుగుతుందో 
చూడండి. 

చంద్రం ః నిదానంలేదు, గిదానం లేదు. చరిత (ప్రసవించింది. మరో ఆధ్యాయం జనించింది! 
శివం ౩ చందం - నువ్విక్కణ్నే ఉండు మళ్లీ వొస్తాను. రెండు నిమిషాల్లో వొస్తాను. కలిసి పోదాం. 
(కురాడిలో న్మివష్మమించాడు.. 

ఉపన్యాసం సర్వస్వతం(తతా, సె వచ్చా, మనిషికీ పుట్టుకతో వచ్చిన వాక్కులు. ఈ పవి తమయిన 
హక్కుల్ని కాదనేందుకెవరికీ శక్తి లేదు. మా దేశంలో మమ్మల్ని బతకనివ్వండి, మా భవిష్యత్తుని 
మమ్మల్ని పాలించుకోనివ్వండి, మా భూముల్ని విడిచి తమ దేశం వెళ్లిపొండి - యిదే యీ నాడు 
మనం కోరేది. కౌటిల్యం [క్రౌర్యం యిమిడీఉన్న మీ పాలనాన్ని మేం సహించం - యిదే యీనాడు 
మనం హెచ్చరించేది. ఈ హెచ్చరిక చేసినందుకు మహనీయులైన మన నాయకులు ఆజ్ఞాత 
కారాగారాల్లొ బంధించబడ్డారు. దీనికి మన సమాధానం తేల్చుకునేందుకే యీ సమావేశం 
జరిపిస్తున్నాము. మన (ప్రత్యుత్తర మేవిటి? 

జనం ః మా దేశం విడిచి వెళ్లిపో. 


వక్క మనిషి ః ఇంతగా జనం ఘోపిస్తుంకే వాడే మొహం పెట్టుకుని కూచున్నాడు, వెధవ. సిగ్గూ 
శరమూ లేని పశువు! 


మరోమనిషి ః వెళిపోదాం రండి. రోజులు అనుకూలంగాలేవు. పన్లేవన్నా ఉంకు తొందరగా 
తెమల్చుకోండి. 


చంద్రం? వినాశం విరుచుకు పడుతుంటే పన్లతొందరేవిటి అవకాశం ఉంటే అందరమూ చేరుదాం 
యీ ఉద్యమంలో 


(వలంటీరు వస్తాడు. చేతినిండా కరప్యతాలు) 
వలంటీరుః (దుకాణం ముందుకుపోయి) బాబూ, నాయకులి ఎ ఆరెస్తు చేశారు. వారి ఆదేశానుసారం 


వరదస్మృళతి 565 


నడుచుకోవటమే మనధర్మం. ఇవాళపట్నంలో వ్యాపారం సాగించరాదని కోరుతున్నాము. 
సానుభూతితో మీ దుకాణాన్నీ మూసెయ్యండి. 

అందరు ః (దుకాణాదారుతో) ముయ్యండి. 

చందం : ఇంతమంది యెందుకు చెప్పటం? ఆయనకి మాతం తెలియదూ? ఆయన 
పరాయివాడా? 

(వలంటీరు వెళిపోతాడు. అందడూ దుకాణం వొంక చూస్తుంటారు. లోవలి )0చి ఒకరిద్దరు పైకీ 
వొచ్చేస్తాడు. తలువులు వేన్తున్న చప్పుడూ పెట్టైలు నర్దుతున్న చప్పుడూ వింటాము.) 
ఉపన్యానం : అవును. మీ దేశం మీరు వెళిపాండి. తక్షణటే వెళిపాండి. విలంబనం చెయ్యకుండా 
వెళిపాండి. ఇదే మన నాయకులిచ్చిన ఆదేశం. ఇదే యీనాడు యావద్భారత (పజానీకమూ 
కోరుతున్నది. అభినవ భారతశక్తి ఆచంచలమెనది. అఖండమయినది. భారతమాత్స హృదయం 
పరాభవాగ్ని వల్ల దహించుకుని పోతున్నది. (ప్రతీకారం (పతీకారం ఇదే ఆమె మహదాశయం. ఈ 
అంతిమ పోరాటంలో అందరూ పాల్గొనండి. మి గుండె నెత్తురులు తర్పణచెయ్యండి. మీ విధ్యుక్త 
ధర్మాన్ని నెరవేర్చండి. 

(ప్రచండ జయధ్వానం. లోపల్నించి దుకాణాదారూ, వెనక అమ్మాయీ గుమాస్తా వొస్తారు. 
అందరూ విడివిడిగా నిలబడి ఉంటారు. అందరూ ఉపన్యాసం వినవచ్చే దిక్కునే చూస్తుంటారు.) 
అమ్మాయి | (చం[దంతో) ఏవండీ ఆయన వెళ్తారా? 

చందం ః (ఉలిక్కిపడి) ఎవరాయన? 

ఆమ్మాయి 2 లాంతరు వుచ్చుకున్నాయన. 

చందం :ః (నవ్వుతూ) లాంతరు పగలగొట్టుకుని చీకట్లోకి వెళిపోయాడు. వచ్చేదాకా నమ్మకం 
లేదు. 

అమ్మాయి ః (తలవొంచుకుని) మా తమ్ముణ్ణి తీసుకువెళ్లారు. 

చందం ః ఇప్పుడే వస్తానన్నాడు. మీరు వెళ్లండి. మీ యింటికి పొామ్మంటానులెండి. ఒర బరు 
అమ్మాయి * అనూరాధ ... 

ఉపన్యాసం ఈ పవితటైన మహోద్యమంలో ధై ర్యవంతులు కావాలి. స్వార్ధరహితులు కావాలి. 
మన ఆశయం సిద్ధించేంత వరకూ వెనుకంజవెయ్యరాదు. కోటానుకోట్ల పెదప్రజల రక్తం (తాగి 
దురహంకారంతో దౌర్ణ్లన్యంతో మనపై “పెత్తనం చెలాయించే శతువును తుదముట్టించాలి. ఇదే 
మన ఆఖరిపోరాటం. చావో బతుకో - 

(జయధ్యానం. తదనంతరం విపరీతంగా కలకలం. జనఘోష,.) 

పక్కమనిషి ౩ మెరపకాయలు కొనటం మరిచిపోయాను. ఇంటికీ పోతే రభస అయిపోతుంది. 
మరోమనిషి ; బాగా జ్ఞాపకం చేశారు. ఇంట్లో బియ్యం లేవు. మీ గొడవలో పడి మతి 
పోగొట్టుకున్నాను. (దుకాణాదారుతో) ఏథండీ - ఎక్కడ నన్నా కాసిని బియ్యం దారుకుతయేమో 
య చూసిపెట్టుండీ. 

దుకాణాదారు ః దుకాణాలు మూసెయ్యమనేదీ మీరే - అవీయివీ కావాలని పీక్కుతినేదీ మీరే. 
దుకాణాలకి తోడు నోళ్లకీ తాళాలు వేయించండి. దేశంకోసం ఒక పూట ఉపవాసం చెయ్యలేరూ? 


566 వరదస్శృతి 


పక్కమనిషి ః ఇంత ఉపన్యాసం దేనికయ్యా - ధర్మానికి చేస్తున్నావా వ్యాపారం? 

దుకాణాదారు ః (కోపం తెచ్చుకొని”) ధర్మానిక్కాక? మీకు బంటోతులదనుకున్నారా? మీ 
అవసరం మీది. కావలిస్తే కొనుక్కుంటారు. లేకపోతే మానేస్తారు. మాకేం పోయింది. 

చంద్రం ః ఊరుకోవయ్యా = వెధవగెడవ. 

దుకాణదారు ః (మరింతకోపంతో) నువ్వే ఊరుకో - మీ గొడవతోనే మేం చస్తున్నాం. 
చంద్రం * చచి పో! 

దుకాణాదారు ః నువ్వే చచ్చిపో - దేశాన్ని ఉద్దరిస్తావుగా. (అనూరాధతో) అమ్మాయిగారూ, మీరు 
వెళిపొండీ. అబ్బాయిని పంపిస్తాను. 

అనూరాధ ౩ ఫరవాలేదులెండీ. వాడు వచ్చిన తరవాతనే పోతాను, 

పక్కమనిషి ఈ గొడవల్లో మీరెందుకమ్మా - యింటికి పొండి. 

మరోనునిషి ః కాస్త బియ్యం సంగతి చూడవయ్యా, పుణ్యం ఉంటుంది. 

(దూరంగా గోల. కేకలు - నుధ్య మధ్య జయధ్య్వానాలు.. 

ఉపన్యాసం : ధై ర్యంతో నిలబడండి. దౌర్జన్యాన్ని యెదుర్కొనండి. భారతదేశం గౌరవం నిలపండీ. 
(మళ్లీ విపరీతంగా కలకలం. లాఠీదెబ్బల ఎప్పుడు. వోవోకారాలు జయధ్యానాలు.) 
మరోమనిషి ః ఏవండోయ్‌ (పతిమించిపోయింది. 


పక్కనుసిషి ః మనం యిక్కణ్నే ఉంటం 'క్షేమకరంగాదు. తొందరగా దారి తొలుగుతేనే మంచిదిలా 
తోసోంది. 


అనూరాధ ః ఆయన ఏదయిపోయినారో. 

చందం : చివరిదాకా చూద్దాం. ఇక్కణ్నే అంతు తేలాలి. 

దుకాణాదారు ౩ మేం పోతాంగాని నువ్వు చూసుకురా. (అనూరాధతో) అమ్మాయిగారూ పదండి - 
కావలిస్తే కారు మళ్లీ పంపిద్దురుగాని. 


అనురాధ £ మా తమ్ముణ్ని తీసుకుపోకుండా నేనెలా పోనండీ. వాడు వస్తేనే గాని మా నాన్న 
భోంచెయ్యరు. 

(జనం తోనుకొస్తుంటాడు. కొందరు దారీతెన్నూ లేకుండా పారిపోతుంటారు. అందులో కొంతమందికి 
లాఠీ దెబ్బ లవల్ల నెత్తురు కారుతోంది. జయధానాలు వినవన్తునో ఉంటయి.) 

దుకాణాదారు ౩ ఇంకేముంది కొంపమునిగింది. తొందరగా తప్పుకుందాం పదండి. 

చంద్రం ః ఎన్నాళ్లయ్యా నువ్వు తప్పించుకు తిరగటం? అయిపోయింది. అయిపోయిందయ్యా 
సర్వనాశనం. 


(శివం కు(రాళ్త యెత్తుకుని వస్తాడు. శివం వొళ్లంతా నెత్తుడు. కురాడు న్ఫృవాతప్పి ఉన్నాడు. 
దూరంగా మెలిమెల్టిగా సద్దు అణిగిపోతోంది.) 


చంద్రం ౩ (తత్తరపాటుతో) శివం! 
పక్కమనిషి ; అరె! 


(అందరూ వెనక్కీ తగ్గుతారు. అనూరాధ వ్యాకులపాటుతో వాళి కు[రాణ్బే అందుకుంటుంది. 
శివం ఖీన్స వదనంతో కూలబడతాడు.) 


వరదస్మృతి 567 


అనూరాధ $ (ఏడుస్తూ) తమ్ముడూ - 

చందం; (శవంతో) ఏంరా, ఏం జరిగింది. (కు(రాణ్ని చూస్తూ) ఎవరన్నా డాక్షరున్నాడేమో 
చూడండి. తీసుకుపోదాం. 

శివం : దారిని పోతూంటే మమ్మల్ని లారీ చార్జి చేశారు. కు రాడు వద్దన్నందుకు తెగ కొట్టారు. 
పక్కమనిషి 8 అయినా రోజులు మంచివికావు. 

దుకాణాదారు ః (అనురాధతో) విచారపడకండమ్మా, నాన్నగారికి కబురుచేస్తాను. 

చందం (ఆవేశంతో, నేనంటూనే ఉనా ఇను. ఆఖరిదశయిదే. ఏ పాపం యెరగని కు|రాడి రక్తాన్ని 
చూసిన .రాజ్యం యెన్నాళ్లుంటుంది? దీనితో ఆఖరు. (పతీ మనిషి గుండెలోనూ (ప్రతీకారమే 
ధ్వనిస్తోంది. 

శివం ః (అనురాధతో) అపరాధం నాది. తీరని బాధ కలిగించాను. మీరు నన్ను క్షమించరు. నాలోని 
ఆవేశాన్ని, సా ;తంత్యం మీది మమకారాన్ని అణిచి పెట్టుకో లేకపోయాను. అందుకు ఫలితంగా 
యీ పసికరదు నెత్తురు ధారపోశాడు. 

(అనూరాధ యేడున్తూంటుంటి. ) 

అనూరాధ ః మాయింటికి జేర్చి పుణ్యం కట్టుకోండి. మా నాన్నకి గుండె చెరువై పోతుంది. 
(జనంతోసుకొస్తారు. మళ్లీ కలకలం. మధ్యమధ్య జయధ్వానాలు వింటాము.) 

దుకాణాదారు ః ఎంత తొందరగా యిక్కణ్నించి మనం వెళ్లిపోతే అంతమంచిది. రా అమ్మా, 
అబ్బాయిని రంగడత్తుకుంటాడు. అటుపోయి బండెక్కుదాము. 

(జనం వెనకాల పోలీనులు వస్తారు.) 

అనూరాధ ః (లేచినిలబడి) వచ్చారు. యమకింకరులు ... 

(పోలీసులు దగ్గరికొస్తారు.. 

అనూరాధ ? చీ, పొండి. మీ కన్నా పశువులు నయం. ఏ పాపం యెరగని మా అబ్బాయి (వాణాలు 
తీద్దావనుకున్నారు. ఎన్నాళ్లు చెయ్యదలచుకున్నారిలాగ? 

(పోలీసుల్లో ఒకడు యీలవేస్తాడు. లారీ వోరన్‌ వినబడుతుంది... 

అతను 2 (అనురాధతో) మిమ్మల్ని అరెస్టు చేశాం. పదండి. 

కినం 8 (ఆవేశంతో) ఎందుకు? ఆవిడేం చేసింది? మీ నిరంకుశత్యాన్ని యెదిరించింది నేను! మీ 
సర్వనాశనాన్ని కోరేది నేను! నన్ను పట్లుకుపాండి, 

(చందం శివం భుజమ్మీద చౌయ్యివేసీ వెనక్కీ లాగుతున్నాడు.) 

ఆతను  నిన్నుకూడా తీసుకుపోతాంలే - తొందరపడక. 

నోరుమా(తం కట్టుకో. 

(శివం చేతులు వట్టుకొని పోలీసులు వెళిపోలారు.. 

అనూరాధ ః అన్యాయం! అన్యాయం! అపరాధం నాది. (లోపల మళీ కలకలం. చందం కూడా 
కలక్షలం వినవచ్చే, వేపుకు పోతాడు. వం! శివం!!' 'అని అరున్తూంటాడు. పోలీను వస్తాడు.) 
పోలీసు ః (దుకాణాదారుడితో) ఈ దుకాణం యెవరిది? 

దుకాణాదారు 8 నాదే. 


5668 వరదస్కృతి 


పోలీను ః (గట్టిగా) ఎందుకు మూశావు? చెప్పు. 

దుకాణాదారు £ (వణుకుతూ) మా యింట్లో ఆ- ఆడ-వాళ్లకి బాగులేదండి. 

పోలీసు ః (గద్దిస్తూ) తెరు - ఇవాళ దుకాణాలు మూయరాదు. 

(దుకాణం తలుపులు మెల్లిగా తెరుస్తాడు. పోలీసు లోపలికి దుకాణాదారు వెనకనే నిలబడతాడు.) 
పోలీసు ః (చుట్టవెలిగించి) (గ్రాంఫోను పెట్టు - రోజూ పెట్టడంలా పెట్టూ + (రికార్డుపాట) 
(అనూరాధ కు్రాణ్బీ యెత్తుకుని నిలబడుతుంది. వక్కమనిష్ని తీనుకు వెళతాడు లోపలికి 


2 


(శివం యిల్లు 
ముందు వరండా.నాయంకాలం. 


శివం తండ నులకమంచం మీద పడుకుని ఉంటాడు. శివం తండిపేరు శరభయ్యగారు. 
వృద్దుడు. లేవలేని స్థితిలో ఉంటాడు. మధ్యమధ్య దగ్గుతూ ఉంటాడు. 

ఆ మంచానికి ముందుగా బల్లమీద యిద్దరు పెద్ద మనుషులు కూర్వునుంటారు. అందులో 
ఒకాయన వక్కయింటాయన, వయన్సు యాభయిదాటి ఉంటయి. రాగాలు తీస్తూ 


మాటాడుతూంటాడు. రెండో ఆయన దూరవు బంధువు. ముప పయి యేళ్ల వయసు ఎలో 
ఉంటాడు. 


విధిలో చప్పుడయినప్పుడల్లాశివం తండ్రి లేచి కూచోవాలని ప్రయత్నిస్తాడు. పెద్దమనుషులిద్దరూ 
వారిస్తూంటారు. 
మధ్యమధ్య లోపల్నించి (స్తకంఠం వింటాము. శివం తండి మాటలకి (పత్యుత్తరంగా 
వినబడుతుంది. చంద్రం వస్తాడు. చప్పుడు విని శివం తం(డి మంచమ్మీదినించి లేవటానికి 
(పయత్నిస్తాడు. 
శరభయ్య | వచ్చాడా తం(డ స 
వక్క యింటాయనః లేదు లేదు. పడుకోండి, చం(దంగారొచ్చారు. 
శరభయ్య £ ఎప్పుడొస్తాడు? ... ఆ వచ్చిందెవరు? 
చంద్రం ః నేనండీ ... శివం వస్తున్నాడు. 
పక్క యింటాయనామిరు ముందుగా వచ్చేశారేం? మీరంతా కలిసి వస్తారని కాచుకూ్కూచున్నాం. 


చంద్రం £ కలిసిరావలసిందే ... స్నేహితులు రానిచ్చారు కాదు. ఇంకో అయిదారు నిమిషాల్లో 
వచ్చేస్తాడులెండి. 


(ఆస ంపూర్ణం) 





వరదస్మృతి 569 


వాణి S 
[చహోన్‌ నాటకానికి అనుసరణ; 
రచనాకాలం = 1948 (ప్రాంతంలో అయి ఉంటుంది] 


మాణిక్యం | (గ్రానులో టీ పోసి) కాస్త పుచ్చుకో నాయనా! 

కిరీటి ౩ (నిర్తక్ష్యంగా గ్లాసు తీసుకుని) టీ సయించేట్లు లేదు. 

మాణీక్యం ః కొంచెం పాలు తెచ్చియివ్వనా? 

కిరీటి ౩ వొద్దు ఇవాళ తెగ వుక్క పోస్తున్నది. 

(కాళ్ళేవు ఆగి) మాణిక్యం! ఎన్నాళ్లనించి మనిద్దరికీ పరిచయం? 

మాణిక్యం ః (ఆలోచిస్తూ) ఎన్నాళ్లనుంచా? దేవుడు మేలు చేస్తే ... యీ (పాంతాలకు 
నువ్వొచ్చింది -... ఎప్పుడూ? అప్పటికి సుందరమ్మ బతికే ఉంది. ఆవిడ మరి రెండేళ్లకి 
చచ్చిపోతుందనగా మమ్మల్ని చూట్టానికొచ్చావు... అరాకే పదకొండేళ్లన్నమాట...(ఒక క్షణం 
ఆలోచించి) ఇంకా చూస్తే ఆపె మాటే! 

కిరీటీ ః అప్పటికీ యిప్పటికీ నాలో యాటచన్నా మార్పుందా? 

మాణిక్యం ? బాగా. అప్పుడంటే నవనవలాడుతుండేవాడీవి. ఇప్పుడు బాగా యెదిగావు. మనిషిలో 
అప్పటీ నాజూకు కూడా పోయింది. కొంచెం నల్లపడితివాయిరి. 

కిరీటి ౩ అవును ... పదేళ్లలో మరో మనిషిగా తేలాను. ఎందువల్ల నంటావు? పనెక్కువయి - 
పోయింది విపరీతంగా. పొద్దుట్నుంచి నిలబడ్డ మనిషిని నిలబడి వుంటమే. ఒక క్షణం తీరికుండదు. 
ఏ పాపిష్టి రోగో వొచ్చి మీద పడతాడేమో నన్న భయంతో రాత్రిళ్లు పడక! ఇన్నాళ్ల నుంచి నన్ను 
నువ్వెరుగుదువు కద, ఒక్కనాడయినా తీరిక లేకపోయె. అవును మరి పెద్ద వాడిలా కనిపిస్తాను. 
అసలు ఆ రకం బతుకే అటువంటిది. పరమనిచం. ఆ వృత్తి యెవర్నయినా సరే తన 
పొట్ట పెట్టుకుంటుంది. వాడి చుట్టూ విచ్శితవయిన మనుషులు పోగవుతారు. రెండు మూడేళ్లు 
వాళ్ల మధ్య ఉండేసరికి వీడుకూడా తనకి తెలీకుండానే విచితంగా తయారవుతాడు. ఆది తప్పదు. 
(మీసం మెలివేస్తూ) ఇష్‌! ఎంతపెద్ద మీసం పెంచాను! చూసేవాళ్లకి మహా అసహ్యంగా ఉండీ 
ఉండాలి. నేను కూడా. విచితంగా తయారయాను. అయితే దేవుడి దయవల్ల మతిచెడిపోలేదు. 
మెదడు మాతం యథాన్థానం లోనే ఉంది కాని బతుకు బండబారిపోయింది. ఈ లోకంలో 
నాక్కావలసింది లేదు; లెక్క.చెయ గదగ్గదీ లేదు. ఆప్పులూలేరు. నువ ఏంటే మా(తం నాకభిమానం. 
నా చిన్నతనంలో నీలాటి దాది ఒకతె ఉండేది. 

మాణిక్యం 2 తింటానికి యాచన్నా తెమ్ముంటావా? 

కిరీటి ః వొద్దు. కిందటి సంవత్సరం జయపురం వెళ్లాను. ఆ వూళ్లో ఓ పెద్ద అంటువ్యాధి 
బయలుదేరింది, మలేరియా. (ప్రతీ కొంపలో ఒక డజను మంచాలు! ఊరంతా పాడుకంపు. మురికి. 


570 వరదస్మృతి 


అ రోజు రోజంతా ఒక్క నిమిషం కూర్చోలేదు. ఒక్క మెతుకు భోజనం లేదు. పోని యింటికి 
పోతే అక్కడా కాస్త తీరిక చిక్కనివ్వరే! ఎవరో ఒక ఆఫీసు బం టోతునితీసుకొచ్చారు. ఆపరేషన్‌ 
చెయ్యాలని బల్లమీద పడుకోబెట్టి క్ల్‌ర'ఫారం యిచ్చానో లేదో గుటుక్కుమన్నాడు. వాళ్లు 


లేనంతసేపూ నా మనస్సులో పెద్ద బాధ లేస్తుంది., యేదో పని పెట్టుకుని వాళ్ల చంపెశానని. కళ్లు 
మూనుక్కూర్సుని అనుకున్నాను: యెవరికయితే మనం సౌఖ్యం కలగజెయ్యాలని 
తాపతయపడుతుంటామో, వాళ్లు మనం పోయినతరవాత ఒక్క మంచి మాటయినా మన్ని 
గురించి అనుకుంటారా? .... కాని వాళ్లలా అనుకోరు. 

మాణిక్యం ః మనుషులయితే మరిచి పోతారు కాని దేవుడు జ్ఞాపకం వుంచుకుంటాడు. 

కిరీటి ౩ ఎంతబాగా చెప్పావమ్మా? 

(సారధి (పవేశం. ఇంట్లోంచి వస్తాడు. భోంచేసిం తరవాలో నిద్దరతీసిన మొవాం. వచ్చి రాతితిన్నా మీద 
కూర్చుంటాడు. చొక్కా నర్జుకుంటాడు బాగర్హగా) 

సారధి * అవును. నిజం. 

కిరీటి  మంచినిద్దర తీశావా? 


సారధి ౩ అవును -- మంచిని ద. మేష్టరుగారూ ఆయన భార్యా వచ్చిం తరవాత మన సంగతి కిందా 
మీదూ అయింది. వేళగాని వేళ నిద్రపోవటం. భోజనం దగ్గిర నానా గడ్డీ తింటం. ఉన్న ఆరోగ్యం 
కాస్తా ఊడుకు పెట్టుకుపోయేట్టున్నది. ఇది వరకంకే క్షణం తీరికుండేదికాదు. 'సరోజా నేనూ 
దర్జాగా కలిసి పని చేసేవాళ్లం. ఇప్పుడు సరోజ ఒక్కర్తె పని చేసుకుంటున్నది. మనం తింటం నిద 
పోవటంతో సరిపోతున్నది. 

మాణీక్యం | (తలాడిన్లూ బహు చిితంగా ఉంది! మేష్టరుగారు పన ఎండుగంటలకి నిద్రనుంచి 
లేస్తారు. అప్పటిదాకా కాఫీనీళ్లు సలసలకాగుతూనే ఉంటయి. వారు రాకపూర్వం మనం మధ్యాహ్నం 
భోంచేసే వాళ్ళం. ఇప్పుడు పొద్దు గూకాలి. రాతల్లా వారు చదువుతూంటారు. రాస్తూంటారు. 

రెండు గంటలకేటో పెద్ద కేకేస్తారు - ఎందుకోతెలుసా? టీ కోసం! ఇంటిల్లిపాదీ యీయన 

టీకోసం న్నిదలు మానేసి లేచి కూర్చోవాలి. ఎలా గుందో చూశారా? 

కిరీటీ 8 ఇక్టాడవారు చాలాకాలం ఉంటారా? 

సారథి ఓ శతాబ్దం! ఇక్కడే స్థిరంగా ఉంటానికి నిశ్చయిం చేసుకున్నారు. 

మాణిక్యం ౩ ఈ సంగతి చూడండి. టీ తీసుకొచ్చి రెండు గంటలయింది. వారేచో షికారు 

పోయారు. 

సారథి. * వస్తున్నారు... వస్తున్నారు లే! గాభారాపడక. 

(కంఠన్వరాలు వినవన్తయి. తోటలో దూరం నుంచి వురుషోల్తం నరోజు, నిర్మల అవధాన్లు తిరిగి 

వన్తుంటారు.) 

పురుషోత్తం ౩ ఎంతబాగున్నదండీ ఆవేపు! ఇంత చక్కని (పదేశం నేను చూడలేదు. 

అవధాన్థు ః ఇహచెప్పారు కారు. మశేదనాలో తోచటంలేదు. 


సరోజ ః తోటలోకి రేపు తప్పకుండా వెడదాథండి నాన్నగారూ! అవునా? 


వరదస్మ్టతి 571 


సారథి ః టీ చల్హారిపోతున్నది. పుచ్చుకోండి. 
పురుషోత్తం ః కొంచెం యేంఏ అనుకోకుండా గదిలోకి పంపిస్తే సంతోషిస్తాను. బోలెడంత పనుంది. 
సరోజ ః తోటలోపలికిపోతే మరీ బాగుంటుంది. 


(ఫురుషోల్తం, నిర్మల, నలోజు, యింట్లోకీ ఏళిపోతాడు. అవధాన్లు మాణేక go వనే కూడు రటాడు). 


సారథి 8 ఇవాళ యింత వుక్క_ పెడుతూంకే మన పండితరాయలు శాలవ కప్పు కున్నాడు! 
కిరీటి ః దాన్ని బట్టి చూస్తే ఆయన తన విషయంలో యెంత [శద్ద తీసుకుంటున్నదీ తెలుస్తుంది. 
సారధి ః ఆవిడ యెంతబాగుంది! ఏవి సౌందర్యం! ఇంత అందకత్తెను నేనెక్కడా చూడలేదు. 
అవధాన్లు ః ఆ పాలాల మధ్యకూచున్నా, ఈ తోటల్లో కాశ్సేపు నడిచినా యెంతో హాయిగా 
ఉంటుంది నాకు. చక్కని గాలి. పక్షులు పాడుతున్నాయి. (పశాంతంగా సంతోషంగా మనం 
జీవిస్తున్నాం. ఇంతకంటె యెక్కువ యెవరిక్కావాలి? (టీ గ్లాను తీనుకుంటూ) నువ్వు వెయ్యేళ్లు 
“బతకాలమ్మా! 

సారథి ః (స్వాప్పికావన్ధలో) ఆవిడకళ్ళు! ఎటువంటి మనోషారరూపం! 

కిరీటి ౩ ఏదన్నా సంగతులు చెప్పవోయ్‌? 

సారథి ః ఏం చెప్పమంటావు? 

కిరీటి ౩ కొత్త విషయా లేంలేవా? 

సారథి 8 ఆ. అన్నీ పాతవే. నేనిదివరకెలా ఉన్నానో యిప్పుడూ అలానే ఉన్నాను; కాస్త బద్దకం 
అబ్బింది కాని, ఏదో నాలో సణుక్కుంటుంటాను. మా అమ్మ మ్మాతం యింకావిడాకుల 
విషయ'(చై ఆలోచిస్తున్నది. రేపో మాపో కాటిక్కాళ్లు జారియ్యబోతూ యీ లోకం మరామత్తు 
కోసం పుస్తకాలు తిరగేస్తున్నది. 

కిరీటి ౩ మరి మెష్టారో? 

పారధిః ఆయనా? తనగదిలో కూర్చుని రాతల్లా రాసుకుంటూంటారు. తలబద్దలు చేసుకుంటూ 
రా(తింబవళ్లూ ఆదే పనిగా రాస్తావా మన్ని గురించి చెప్పుకునే ముండాకొడుకు ఒహడూ 
కనిపించడు. ఈ | శమవ్యర్దం! సుబ్బరంగా స్వీయచరి[త రాసుకుంకే బాగుణ్ను. ఎంత చక్కని 
(గంథయవుతుంది! రిటయ్‌రై న పాతకాలపు నాటి మనిషి తెగ చదివాడు. క్షీళ్లవాతంతో, మలేరియా 
జ్వరంతో, పరాయివాడంళే కిట్టకపోవడంతో వొళ్లు హూనం చేసుకున్నాడు. మొదటి భార్య ఆస్తి 
మీద జీవనం! తనకది యిష్టం లేదు. ఎందుకూ? పట్నవాసానికి శక్తి లేక! తన దురదృష్టాన్ని 
రకరకాలుగా వెళ్తబోసుకుంటాడు. అసలు రహస్యం తనంత అదృష్టవంతుడు లేనే లేడు. 
(తొటుపాటులో) కొంచెం ఆలోచించండి. ఏదో పేదరికంలో పుట్టి, మెల్లిగా ఓ పెద్ద కాలేజీలో 
ఆచార్య పీఠం కొట్టేశాడు. భయభక్తులతో యీనచుట్టూ వేలకొలదీ తిరిగే వాళ్లుండడం! ఓ చిన్న 
జమీందారు కల్లుడె నాడు, అదో గొపు విశేషం కాదనుకోండీ; ఆయినా చూడండి. లలితకళల మీద 
పాతికేళ్తనుంచీ ఉపన్యాసాలు దంచుతున్నాడు; తెగరాస్తున్నాడు -- అసలాకళలంటే తనకేటీ 
తెలియకపోయినా. ఇతరులు రాసిపోయిన ఉ(ద్గ్దంధాలు తిరగేసి వాళ్ల సిద్దాంతాల మీద యీ 
పాతికేత్తనుంచి తన రాద్దాంతం! కాస్త తెలిసిన వాళ్లు వీటి నెప్పుడో చూసేసి ఉంటారు. 
తెలివితక్కువ వెధవలనలా జోలికేపోరు. అలాంటప్పుడు పొతికేశ్తనుంచీ వాటి మీదలెక్చెర్దెందుకూ, 


57 2 వరదస్మృతి 


రాతలెందుకూ? శుద్ద దండుగ! దీనికితోడుఓ దబాయింపు! నటన! ర-౧బురయాడా, ఒఖ్బి 
ముండాకొడుగ్నూడా యీన్నెరగడు! ఆజ్ఞాతవ్మనిషి! ఈ పాతికేళ్లనించీ యీన చేసిన 
మహత్కార్యదే విటయ్యా, నిజంగా పనికొచ్చే మరొహళ్ణి యెందుకూ కొరగాకుండా చెయ్యడం. 
ఇహ ఆయన్ని చూద్దుమా ఒవా అవతారపురుషుడిలా అఘోరిన్తాడు. 

కిరీటి 8 నీకాయనంటే కిట్టనట్టుంది వ్యవహారం! 


పారిధి ః తప్పక. ఇంట్లో ఆడవాళ్ల దగ్గర యీనకున్నపలుకుబడి -చెప్పతరంగాదు. ఈన 
మొదటిభార్య - మాఅక్కయ్య - ఎంత బాగుండేది! ఎంత అణకువ, ఎంత వినయం! మర్యాదకి 
మర్యాదా - ఈన దగ్గిర యెంతమంది కురాళ్లు చదువుకునా రో అంతకన్నా పదిరెట్లుకు! రాళ్లు 
దాన్ని పెళ్లాడాలని తంటాలు పడ్డారు. ఎంతో నిర్మల హృదయంతో దేవకన్యలా యీన్ని 
(ప్రేమించింది. మా అమ్మకీ యీనంకే భక్తివిశ్వాసాలు. ఈన రెండో భార్య ఉందా అండి - 
యిప్పుడే చూశారుగా - తన యవ్వనాన్ని, అందాన్ని, చదువూ అన్ని త్యాగం చేసి వృద్దాప్యంలో 
వున్న యీన్ని పెళ్లి చేసుకుంది. ఎందుకండి యిదంతా? ఎందుకూ? 

కిరీటి ః భర్తగారంకే ఆవిడకు అనురాగచా? 

పౌరథి & ఆనందం లేని అనురాగం. 

కిరీటి ౩ ఆదేథిటి? 


పొరధి ః మొదట్నుంచీ ఆ అనురాగం అబద్దం. దాంట్లో యెంతయినా నీతి ఉందేమో కాని 
అర్థంలేదు. ముదుసలి మొగుడంటే పడక అతణ్ని మోసగించడం అవినీతికరం! కాని తన 
యవ్వనాన్ని వ్యర్థం చేసుకుని వాపోతూండడం సీతిసమ్మతం !, 

అవధాన్లు ః (గాద్గదికంగా సారధీ! నువ్వలా మాట్టాడడం నేను భరించలేకుండా ఉన్నాను. 


చెబుతున్నాను విను; ఎవరైనా సరే, భర్తకు గానీ, భార్యకు గానీ |దోహం చేసిరా, వాళ్తంత [దోహవులు 
మరి ఉండరు. 


పారధి ః (వినుగుతో) ఊరుకోయిహ - అంతటితో కట్టిపెట్టు. 

అవధాన్లు ః ఇటివినాలి. నాకు హౌదా తక్కువని మా ఆవిడ యింకొహడితో లేచిపోయింది. కాని 
నేను మాతం ఆడినమాట తప్పలేదు. ఈ నాటి దాకా అదంకేు నాకభిమానం పోలేదు. 
వీలుచిక్కినప్పుడల్లా దానికి సహాయం చేస్తునే ఉన్నాను. దాని పిల్లల చదువుకోసం ఉన్నదంతా 
యిచ్చేశాను. నాకా సుఖం అన్నదిపోయింది. ధీమామా(తం మిగిలింది. దానికా యవ్వనం కాస్తా 
యెగిరిపోయింది. దాంతో పాటు ఆ అందమూ ఆరిపోయింది. కట్టుకున్న మొగుడా చచ్చాడు... 
అదేం మూటకట్లుకుందంటావు? 

(నలోజ నిర్మల వచ్చికూర్చుంటారు. లక్ష్మీబాయమ్మ ఓ లావుపాటి వున్తకం వుచ్చుకుని వచ్చి 
కూర్చుంటుంది. టీ యిస్తారు. ఆ వంక చూడకుండా తాగేన్తుంది.) 

నరోజ ః దాదీ! ఎవళ్లో రైతు లొచ్చారు. వాళ్లతో మాటాడిరా. టీ సంగతి నేను చూస్తాను. 
(మాణిక్యం వెళిపోయింది. నిర్మల టీ వుచ్చుకుని కూర్చుంటుంద.. 

కిరీటి ః (నిర్మలతో) మీ ఆయన్ని చూట్టానికొచ్చాను. ఆయనకి చాలా హెచ్చుగా ఉందని రాశావు. 
తీరా వొస్తే నిక్షేపంలా ఉన్నట్లు కనపడుతున్నాడు. 


'వరదస్మృతి 573 


నిర్మల ః నిన్న రాత్రి చాలా యిదిగా ఉన్నారు. వొళ్తన్నీ నొప్పులని బాధపడ్డారు. ఇవాళ కొంచెం 
నయంగా ఉంది. 

క్రిరీటః కొంపలు కూలిపోతున్నట్టుగా పరిగెత్తుకొచ్చాను. సరే - అక్కడ - ఇది మొదటిసారి 
కాదనుకో. రేపల్లా ఉండి చూసిపోతాను. 

నరోజ ః భేష్‌! మీరిక్కడ ర్యాతిళ్లు ఉంటం అరుదు. మీరింకా భోంచెయ్యలేదుకదూ! 

కిరీటి ౩ ఇంకాలేదు 

సరోజు ౩ అలా అయితే మాతో కలిసి భోంచేద్దురుగాని. ఇంకోగంటలో వంటయిపోతుంది. (టీ 
తాగి) అరె! చల్లారిపోయింది! 

అవధాన్లు £ అంయే- టీలో వేడి రానురాను తగ్గిపోతుంది. 
నిర్మల ః ఏం మునిగిపోలేదు. పంతులుగారూ! మనం చల్లారిథదే తాగుదాం. 

అవధాన్లుః నాపేరదిగాదు. నా వ్యవహారాలను బట్టీ నన్ను హనుమోన్లనీ అంటారు. నాపేరు అవధాన్లు. 
మీ ఆయన్ని బాగా యెరుగుదును. (ప్రస్తుతం తమ ఆస్తి మీద జీవనం. తమకు బుద్ధి మరుపు 
లేకుండా ఉంటే నేను రోజూ అందరితో కలిసి భోంచెయ్యటం గమనించే ఉంటారు. 
సరోజ ః ఆయన మనకు చాలా కావలసిన వారు. (ఆదరంతో) ఇంకో కప్పు టీ యివ్వనాండీ! 
లక్ష్మీ బాయమ్మ ః అరరె !..... 
సరోజ ః ఏంవిటమ్మమ్మా! 

లక్ష్మిబాయమ్మ 2 అబ్బాయితో చెప్పటం మరిచిపోయినాను. మతిమరుపాస్తున్నది. కొత్త పుస్తకం 
వొకటి వచి ఎందని చెన్నపట్నం నుంచి ఉత్తరం రాశారు. 
కీరీటి ౩ అది గొప్ప పుస్తకచా? 

లక్షిబాయమ్మ ః ఓ మోస్తరు. వెనక తను చెప్పినవన్నీ యిప్పుడు కాదంటాడు. చిత్రం! 
కిరీటి । ఏదంత చితవయిన విషయంకాదు గాని నువ్వు టీ తాగు. 

లక్ష్మిబాయమ్మ ః నేను మాటాడుతున్నానా? 
సారధిః గత యాభయి సంవత్సరాల్నుంచీ మాటాడుతునే ఉన్నాం. పుస్తకాలు తిరగేస్తునే ఉన్నాం. 
ఇహ యింతటితో ఆపొచ్చు. 

లక్ష్మిబాయమ్మ 2 నేను మాటాడినప్పుడల్హా నువ్వలా చిటపటలాడ్డం యెందుకో నాకర్ధం కావటంలేదు. 
ఇలా ఆంటున్నానని యేదీ అనుకోకు, కాని యీ ెండేళ్లల్లో నువ్వెంత మారిపోయావు! నీతి 
నియమాలతో నడిచేవాడివి! చక్కని ఉద్దేశాలుండేవి. 
పారధి ః అవునవును. మాంఛి ఉద్దేశాలే ఉండేవి. (కాశ్ళేవు ఆగి) ... చాలా చక్కని ఉద్దేశాలు! 
ఇంతకన్న మరి అవమానకరంగా నా గురించి మాటాడి ఉండవు. (ప్రస్తుతం నాకు నలభై యేళ్లు 
దాటిీనై . కిందటేడాది దాకా నీలాగే నేనూ పుస్తకాలు చదివేవాణ్ణి ప్రపంచాన్ని మరిచిపోవటానికీ ఆదే 
మంచి మాగ్గవనుకున్నాను. ఇప్పుడో! ఇంతకాలం వ్యర్థం చేసుకున్నాననే కోపంలో, బాధతో 
రాతిళ్లు నిదపట్టదు. ఇంతవయస్సు మీరిం తరవాత ఆశలన్నీ ఆడుగంటిపోక యేంచేస్తయి? 
సరోజ ౩ మావయ్యా! వింటుంటే తల నొప్పి వొస్తున్నది. 

లక్ష్మీబాయమ్మ ః (సారధితో)నీ వెనకటి నియమాల్ని గురించి విచారిస్తున్నట్టున్నావు. దాంట్లొ 


57/4 వరదస్మృతి 


తప్పేంలేదు. తప్పంతా నీలో ఉంది. ఒఖ్క నియమాల్లో లాభం ఉండదు. వాటిని సరిగా 
ఆనుసరించవలస ఉంటుంది. 

సారధి 8 ఆనుసరించటటా? మీ పండితరాయిల్లాగా (పతీ మనిషీ అదే పనిగా రాస్తుండలేడు. 
లక్ష్మీబాయమ్మ £ ఈ వ్యవహారం నా కర్ణం గావడంలేదు. 

సరోజ 8 (బాలిగా) ఊరుకో అమ్మమ్మా! మాదయ్యా! ఇటు చూడు. 

సారధి ౩ ఇహ నోరుమూసుకుంటాను. నోరు మూసుకుని క్షమార్పణ కోరుకుంటాను. (కాళ్ళేవు 
నిశ్శబ్దం). 

నిర్మల ః ఇవాళ హాయిగా ఉంది. ఆస్ట యెండలేదు.. 

సారధి $ ఆత్మహత్య చేసుకోవటానికి మాతం యివాళ అద్భుతంగా ఉంది. 

( అవధాన్లు పాడతాడు. మాణిక్యం వచారు చేన్తుంటుంది. మధ్య మధ్య కుక్క_పిల్లని పీలున్తుంటుంది) 
నరోజు ః దాదీ! రైతు లెందుకొచ్చారు? 

మాణిక్యం 2 ఏదుందీ? పాతకథే! ఆ చవిటి నేలకోసం వచ్చారు. వ ! చ్‌! 

సరోజ ః దేన్ని పిలుస్తున్నావు? 

మాణిక్యం ౩ జానీ మేక వెనకాల పడ్డది పీలుస్తున్నాను. (వెళిపోతుంది) 

(ఆవధాన్లు ఒక చక్కని పాట పాడతాడు. అంతా నిశ్శబ్దంగా వింటారు. పనివాడు (ప్రవేశిస్తాడు) 
పనివాడు 8 డాకిటరున్నాడా. ఆరికోసం - యెవుళ్లో వొచ్చినారు. 

కిరీటి ః (ఏనుగుతో) 'సరే మంచిది వెడుతున్నాను. (టోపీకోసం వెతుక్కొాంటాడు) ఛీ, వెధవ 
జాతకం! 

సరోజ ః అవును. ఇదా సమయం వాళ్లకి. భోజనానికి తప్పుకుండారండి. 


[ అఆసంవూ రం] 





వరదస్మృతి 575 


FUTURE OF THEATRE IN INDIA 
[written during 19622] 





Modern Indian drama has been a haphazard growth during the last six or 
seven decades. Its roots do not stretch back into the distant past associated 
with Bharata, Bhasa and Kalidasa. Long centuries of alien invasions and 
social upheavals have succeeded in obliterating any living contact with our 
ancient traditions. The present day drama and theatrical practice is a legacy 
bestowed on us by some of the early European settlers who for their own 
entertainment enacted in improvised theatres certainold fashioned comedies 
with sets and costumes in the worst Victorian taste, It'was only as a result of 
this impact that enlightened movements for building up a modern tradition 
in theatre and drama started functioning. Vishnupant Bhave of Bombay, 

Girnishchandra 'Ghosh from Bengal and Knshnamachari from Madras-all of 
them accomplished writers and skilled producers and actors may be said to 
have laid the foundation of a renaissance in modem Indian drama. 

But the great awakening heralded in the West by playwrights like Ibsen, 
Chekhov, Strindberg and artists of the theatre like Stainslawski, Meierhold 
and Craig, did not exert any lasting or even significant influence on the Indian 
theatre. Although Indian playwnights, in later days, visited the great centres 
of Western drama abroad and came into contact with its authentic forms they 
have not been able to bring about any radical change in the outlook of the 
play-goer or producer in India. The reason for thus is not any lack of sincerity 
in the pioneering efforts of our playwrights, but the great distance that 
separates the theatre in India today from a coherent community. which is 
ultimately the only support that can keep it alive. 

We should remember that the theatre all over the world was created out 
of an inherent human need. It has nothing in common with the machanised 
forms of entertanment that have come into vogue in recent times. These 
forms do not pre-suppose a human need. They have not come into existence 
as aresult of an insistent human demand. They merely provide some means 
of filling up a social vacuum in the complex pattern of modem community 
living. This was not the case with the theatre that grew out of a deep rooted 
desire on the part of a social community for some kind of healthful and 
fruitful corporate physical activity. Some of'these spontaneous activities 
must have by efflux of time crystallized in an ordered ritual partly mime and 


576 వరదస్మృతి 


partly speech. Occasions like the harvest, the arrival of the rains, births and 
marriages in the community provided opportunities for the spontaneous 
expression of the social need in play and mime. These corporate physical 
activities which in course of time achieved an orderly form of play were bom 
out of a passionate desire on the part of a well knit community for self- 


expression. We can safely conclude from this that even in moder times 
theatre can only flourish if it has some vital relationship with a community 
of men and women actuated by a deep desire to live and strive together for 
the achievement of a common objective. In the absence of a social reference 
of this kind it is not possible for a theatre to sustain itself and satisfy a vital 
need of the community, which it must seek to represent. 

The earliest form of this communal self-expression is what 1s known as 
the folk play. A close study of this literary form has not so far been made in 
most of the modem Indian languages. This cannot be studied in isolation as 
a mere literary manifestation. Study of ethnology and anthropology in this 
regard is necessary for the light they can throw on folk ways and behaviour 
in various linguistic regions of this country. The folk-play has to be re- 
constructed from snatches of dialogue that are to be found in some of the old 
folk songs that have come down to us from the distant past. In addsttion to this 
the customs and folk-lore of compact tribal communities that are still holding 
together must be studied and their speech and play norms recorded before it 
is too late. This is a kind of work in which not only the lovers of theatre but 
also those social philosophers skilled in analysing complicated human 
behaviour must cooperate. The artist of the theatre is interested in recording 
folk-behaviour and folk-speech in their purity so that he may hold the mirror 
up to nature in the theatrical representations he is constantly contriving. It is. 
in his interest that he should join hands with workers in the specialized fields 
of sociology and extract from their labours all that is conducive to the 
enrichment of his own special field of activity. 

Unfortunately the writers and artists in this country have been working in 
isolation without a proper appreication of the great challenge that faced them. 
It is not merely a question of composing a stage-worthy play full of incident 
and animated talk and finding a suitable place to present it. The new dramatic 
compositions have all the appearance of their authentic counter-parts in the 
‘West but have failed to impress our play-goers to the extent it was expected. 
It was because the-plays so:composed were out of time with the great mass 
of people for whom they were intended. Out society is split up into a number 
of insignificant fractions separating one small group from another as aresult 
of illiteracy, backwardness and an amazing disparity between therich and the 
poor. The community of play-goers that generally visit a theatre of serious 
dramaare not actuated even broadly by acommon outlook. We have read that 


వరదస్మృతి 577 


during the great periods of drama in the West there existed great audiences 
too. The best of the Elizebethan or the Periclean drama could not have existed 
without a community of play-goers of great understanding and culture. 
The many attempts that have been made today to improve the standards 
of acting and the building up of stage scenery and lighting and training our 
artists in the latest methods of voice control are necessary and should help in 
the general advancement of play technique and production in this country. 
But a real awakening in the field of drama and the theatre can only come in 
response to a deep desire on the part of a great healthy and literate commu- 
nity. Today we find such compact communities in the various educational 
and scientific institutions, in rural areas where vast numbers of the peasant 
community are engaged in agricultural enterprises and among the great 
industrial organisations that are coming up in various parts of the country. 
The changes in the culture patterns of these communities should be 
thoroughly studied by writers aspinng to create an authentic dramareflecting 
the life around. 
The theatre plays hardly any part in the daily life of the overwhelming 
majority of the Indian people. This alone will explain the present anaemic 
condition of the theatre in our country. There is evidence of youthful 
enthusiasm for a creative up surge in drama all over the country. There 1s also 
proof of some patronage by the State for the development of theatre. In both 
the cases, there seems to be lack of direction either in the matter of 
resuscitating our own tradition or raising a national theatre commensurate 
with our own climate and spinit. Above all, the prevailing confusion in the 
minds of writers and actors and even the rulers regarding the relative values 
of the stage and the cinema is also responsible for arresting the growth of a 
genuine popular theatre in our country. For whatever little that is left in our 
theatrical tradition, it has been completely supplanted by the movie. A movie 
can never be equated with the theatre. The living actor provides the stage with 
an enormous advantage in audience creation over the more mechanised 
stimuli of the motion picture. There may be occasional good pictures, but the 
predominant use of mechanical instrumentation usually tends to a craft rather 
than to artistic excellence and the deeper satisfaction of the theatre. The 
crying need of the day is to create a play that would draw the public and make 
them respond to theatrical reflection of social consciousness. The relative. 
values of the stage and the cinema can then be assessed and the theatre can 
be restored to its rightful place in the life of the nation. Until that time, the 
future of the theatre in India will continue to be dismal and disappointing. 


578 వ౮దస్మృతి 


కథాకావ్యానికి వ్యూహరచన 


ఈ వ్యూవారచన బై ల్లో ఉండగా నోట్‌బుక్‌ లో రానుకున్నది.. 
1 


చదువుకున్నవాడు. సంస్కారి. 
(పపంచంతో నిమిత్తం లేకుండా తన ఉదరపోషణం చేసుకునే వాడు. 
అరెస్ట్‌ చేశారు. 


సబ్‌ డౌెయిలు-తొలిసారిగా సే ;చ్చకు (పతిబంధకాలను చూశాడు. 
వదిలారు, 


(పపంచం మారి పోయినట్లు భావించాడు. 


మళీ ఆరెను చేశారు. 
న్న. కం 
ఈసారి శిక్ష. 
అభియోగం రాజకీయం. (పభుత్వాన్ని కరూలదోసేందుకు (పయతి షంచాడనీ- 
తన లోపల విపరీతమయిన మనశ్వా చల గం-పరివర్తనం. 


రాజకీయాలు అసలరం కాలేదు. చదవాలనీ, నేరు కోవాలని విశ్య(పయత్నం. తన భవివ్యత్తంతా 
ఠి 
అంధకారావ తంగా కనిపసోంది. 


3 


వొదిలేశారు. ఉద్యోగం దొరకలేదు. పెళ్లికి పిల్ల నిచ్చారుకాదెవరూ. అంచాత సంఘమ్మీదా, 
సంఘాన్ని కాపాడే (పభుత్వం మీదా ద్సేషం పెంచుకున్నాడు. 


కులం చెడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నిత్యమూ రేపటి సంగతే పెద్దబాధ 
ఆయికూచుంది. 


వొళ్లుమండి పోయింది. ఇరవై నాలుగ్గంటలూ తన దేశాన్ని తిట్టుకుంటూండే వాడు. పిచ్చిగా 
మాటాడేవాడు. 


ఎక్కడో ఒక చోట ఒక పెద్ద నాయకుణ్ని హత్య చేశారు. 
హత్యాభియోగంలో యితణ్నీ యిదికీంచారు. 


శ 


ఆ రెస్టు 
తీరు ఏ. ఉరిశిక్ష చేశారు. 
ముందు భార్యతో మాటలు. 


వరదస్మృళి 


579 


'CHERAKALAM:' 
[Selected poems translated by the Author] 


A canto of cataclysm this universe 
Wet of the tortured soul is the verse 
Vain is your grief, blessed are we 
Let us celebrate the great catastrophe 


The drain that stinks in the lane 
Gains of our gamble are stored threin 
We cannot roll into a kit 

So many men's tears for a profit. 


Life is fettered; to know 1s 10505601 
Man is free within the prison 

The blue sky of yester year 
Where's it now, mother? 

The cool breeze of yester year 
Doesn't blow now, mother! 


Caged in the blue shadow 

Of the dark wings of the bird of Time 
I stand before the weeping eyes 

of the midnight, mother! 


The bracelets of Death 
Sound with a bang, mother 
I shivered in the presence 
Of the final gloom. 


In a life of dreams, 

Castles in air have melted away. 
Let me search for light 

With eyes hollow, mother. 

The blood that craved for freedom 
has bled awhite, mother 

Iam the defeated 

Adieu! mother! 


Whose fault 1s 1ఓ mother 

If I resist rancour 

Who's crime is it, mother 

If the world is out of its gear? 


Put out the light 

for our doomsday 1s today. 
Put out the light 

for today is our Journey's end; 


Let the biting winter's wind 
break your spine, 

but do not listen 

to its word; 


Our hollow eyes 
Cannot look at light, 
do not reveal the soul 
even if you are hanged; 


Behold! Look for mines 
beyond the dark 

for the hidden treasure 
of life's secrets! 


Creation has no death, 
Be not dismayed. 

It cuts short of our sight 
A veil of wilderness 

is dropped before us; 
And our path is then lost. 


This 1s endless; 

Probe into the ends of dark: 
It is a minaret lit by 
multi-coloured lights; 

And that's the danger. 

Ask the living: 

Life is a rosy land 

of doubts. 


Now is the time for the 
hangman's ropes. 
Sob and suffer and sob 
In suffering, in the throat, 
there is the secret of our being: 
Sob and suffer and sob. 


580 


Here, in the game of life 
Rules are violated 

We should not die 

The death of deception. 


At last, a new universe 

shall be created 

And a new life 

Shall blossom,.it is not a bluff. 


Now, they will hang 

us by rope unto death 

Weep, suffer and weep 

In suffering and in the weeping voice 
Life has its hidden secret. 


{Poems collected from the Author's 
rough notes.] 


[THE BALLAD OF THE 
BASTARD] 


An affair ago 

The stake of somebody's mistake 
whirling me into this world 
Pawniig me to the present. 


In streets strange 

And amidst voices alien 

Here in the dark 

Lone and forsaken 

As Icomb the the nights womb 
The echo is heard 

In the gutters far away. 


In the lecherous lap 

Of memories lost 

Half awake half asleep 
Once 1 dared to question 
The very validity of life. 


It was, once, true 
1 126 a woman 
Who damned her dimensions 


In beds that breed tigers 
in the eunach eye 
Wintering her spurious warmth 
While her Lethean thirst 
Leads her bawdy load 
Of bruised desires 
and banished fires 
In quest of carnal recreation. 


Lit were then 

Candies of scandal 

Revealing ruffled raptures ruptured 
And as the grinding wind 

Wends its way through the dark 
singing in sonorous monotone 

The ballad of the bastard- 

Her naked name baked. 


The skin that senses: 

The fevers running through flesh, 
Neither knows the unknown 

Nor is aware of the infinite. 

It is next to the kin 

Of the restless bone 

That burns all alone. 


The wheel of blood 

That dnlls the wound of love 

And reels around the vast past 

Of animal instinct 

Enchained by the speed of the seed- 
lng 

Is the first resort 

Of man's justification. 


2 


Time is when I quiver 

Into a buming desire 

For all that I cannot own 

in the comer of crippled goals 
In this tavem of tears. 


As I look at the stellar code, 
As carnivorous breezes caress 


వరదస్మృతి 


My volcanic brow 
I am certain this is not the end 
But only the start of the certain. 


When trees decay and waters dry 
It is the sinning sky th. alent 
While my destitute dust 

under the feet 
spreads a mute invitation 
For my prodigal return. 


Yet I suspect 

Beyond the present wonder 
Would blood me the basis 
For the parasites of God? 


My doubt, then, weaves a web, 
In which tangled 1 exclaim: 
"Let us not rest in quest 

Or raise a shelter. 

The Times are shifting sands 
The Times are awful bad. 

Let us just meet and depart 
Carrying our individual aches 
Into the special night." 


In hope I yet grope 

For light to reveal 

The manner of the myth, 

Of my being and becoming 

Of my zeal for the final deal 

Of my lust for all that's crushed. 


What avail if your spirit really lives 
_Wafted into some nook of space 
Blind, dumb, neither warm nor cold 
What means such an existence 
Beyond a word hidden 

with-ina meaning 
Even the things we remember 
By keeping alive what 

death has taken 
Your words look acts of love 
All done while the body stood 

sheltering 


the Soul's thin flame! 


Between dying and death 
Secret and its revelation 
There lay the lingering breath 
Caged in a frall frame 

On an April early hours 


x 


This moming 

I was awakened 

As arrows of your tears 
struck the silent breasts 
Of the Earth; 

A moment later 

You came naked and beautiful 
Touched my blood 
with wings of water. 
While lured by 

Your lewd leaden 

I loved and craved 

For a morning with you 
And I did not know 
That in your foot steps 
Death's virgin secrecy 
Is revealed. 


sk 


A moment 3000166 

In the horror of my being 

Is a lavish wish 

The bright nightmare 

Of an inconclusive affair 

So past, 50 premature, 
Nurtured in its fractured bosom 
For the present, I hold. 


To you my love 

This signatured broken heart 
I offer; and sing you a song 
In declines and dead lives 


582 


As the Pegasus of my posthumous 
passion 

Leaps like petulant Peceadillo 

That is neither returned 

Nor rejected. 


To you my love 
To night 1 offer 


Every home has a hole 

Every dame has a name 
Every corner its crack 

Every beast its feast 

I of all the awake 

Am the one with the oblivion. 


This, my love 

A token of my agony 

Ancient, green, clean 

[offer you 

Not as a measure 

Of my passion or a memento 

Of a certain tailored feeling 

Or dough of my desperate bidding 
In the vein-glorious rough rustle ' 
Of our red unison. 


Bemoan. 0 moon, 

1 the eye of the dark 
Beseech you 

For a silent solicitude 

In your heart 

For 1 am dying 

An ethical death 

under the vicarious shadow 
Of days not to come 

In this valley of noon... 


Of my lone long walks 

In the lanes of yester loves 
unveiling the rhymes 
Flowing thro' my veins 


పరదస్మృతి 


Conversing in silence 

With winds that grind my thoughts 
You know, 

And you remember 

Bemoan, 0 moon, 

The stare of stars 

Torturning my winged eye 
Annotates their agony 

Ancient, green and grown 
Alurning my ailing years 
Against rising rivers 

Ot my singular attempt 

To rape the shape of the eternal 


Yet this city 

of trimmed manners, of tailored feel- 
Ings 

Is in a well tailored trance. 

If there is any ment, 

bless me with a word of encourage- 
ment 

11 it 15 not worth the trouble 

You take reading them, you will 
pardon me. 

A line from you is all that I 
lavishly solicit. 


kK kk xX 


THE INCOMING 


The clock 
glows in your bosom 
The second 
breeds terrors in your veins 
Rage of pain ransacks the red 
of your lips 
And Iam here for you dear fear 
Playing on lyre soft notes 
of my own funeral pyre. 


Choose then between rain and ruin 


. Whereseed sprouts and blood crawls 


We cannot alter the becoming 


వరదస్మృతె 


And the eye's faltering. 


Before the rush of flood 

and the gush of blood 

Let me raise my shelter of doom 
And I will light it with 

the broomstick of my passion 


Where peace is measured 
by pace of whirlwind's voice 
And where the end 1s treasured. 


Crazy winds of winter 
clap in horror 
The choice is one way 
While the breath battles for another 
3001 
And the dreams of dust beat 
the retreat 
Drowning in the midwater 
Said she to the child 
Whose infant teeth 
pierced thro' her nipple 
And whose life lasted earlier: 
'Tt's dual and painful 
this death, son! 
Life is sweeter in sweat 
' and dirt or lavender. 
Alive we are diverse 
traversing in trouble 


583 


Dead we are all one 
and ever, 

It is true I could not feed you 
Since I was raped by my own flesh 
It's true you had a 70106 

that was beautiful 
And no words could bring your 

hunger nearer to me. 


And our death is in fulfilment 
of the Socialist pattern, son! 


న 


At the north end of the dark 
The man weighed forty stones 
He clung hard to a strand 

And could not cry aloud 

For he swallowed three tons 


of water. 


And in his death, 
Was seen a practical joke 
How man could croak. 
Kk XxX XK 
Close the doors 
Raise the windows 
Look down upon the lane 
Not from the balcony 
But from your bed-room. 
x యి స 


[Poems collected from the Author's rough notes] 





584 పరదస్మృత్రి 


ఆధునిక కవిత్వం = ఒక విశ్లేషణ 
[ రచనాకాలం = 1956] 


ఆధునిక కవిత్వం కేవలం సమకాలీన కవిత్వం కాదు. కవితలో ఆధునికత కర్ణం అనేక 
రూపాల్లో ఉంటుంది. ఒక (ప్రత్యేక పద్దతిలో |వాయటంకాని, ఒక (ప్రత్యేక వస్తువును వాడుకోవటం 
కానీ; పాత ఛందోమార్లాలను పరిత్యజించటం కాని ఛందస్సులో విశ్చంఖల విహారంగానీ; లేదా 
నూతన ఛందస్సునుసృష్టించటమో, (పొచిన ఛందస్సులను నూతన మార్గంలో నడిపించటమో 
- (పతీవారి మనసు ఎలో ఆధునికత అంటే యేమిటో యేదో విధంగా ఒక నిర్వచనం, ఒక 
సిద్దాంతం, ఒక నిర్ణయం యీపాటికి సిద్దించే ఉంటుంది. 

గురజాడ అప్పారావు వ్యవహారిక భాషలో ముత్వాలసరాలు (వ్రాశారు కనక, ఆయన కవితలో 
ఆధునికత స్ఫురిస్తుంది. అవతల రాయప్రోలు సుబ్బారావు సాంప్రదాయిక ఛందస్తునేయెక్కువగా 
ఉపయోగించటం జరిగింది. అబ్బూరి రామకృష్ణారావు భుజంగపప్రయాతం వంటి (ప్రాచీన 
ఛందసు రినే వాటి లక్షణాలను అధిగమించి వాడటం తెలుసును. ఆధునికత అంటే కేవలం 
యీనాడు బహుళ (ప్రచారంలో ఉన్నదని కానీ, బహు జనాంగీక ఎత మెనదని కానీ కాదు. 

నేటి ఆధునికత - ఒక లక్ష్యంగా - రేపు పురాతనం అయిపోయే అవకాశం లేకపోలేదు. నేటి 
కవిత్వం - నిజం చెప్పాలంశు 1920 నాటి కవిత్వం కన్న యేమంత ఆధునికం కాదు. 1956 
సంవత్సరం లోని మనం, 1900 నాటి కవితా విప్రవాన్ని మించి యేమీ సాధించలేనిమాట వాస్తవం. 


ఆధునిక కవితా పరిణామంలో మూడు దశలుః మొదటిది : ఛందసు ఎలో విప్టవం. 
శిండ్లోది : ఆధునిక వస్తువును కవిత్యంలోకి (పవేశపెట్టటం. మూడోది : ఆధునిక కవిత్వంలో 


అంతర్గతమె ఉన గ్‌ అనుభవాల పట్ల ఆధునిక వా ఎదయ స్పందనాని గీ 'పెంపాందించటం- 

ముందు సాంప్రదాయిక ఛందస్సులను ఉల్రంఘంచటంతో ఆదునికత [పారంభమయింది. 
ఆ తరవాత, ఛందస్సులో నూతన పద్దతులను కనుగొనడం, [పాసలో, గమకంలో విభిన రీతులను 
(పయోగించటం జరిగింది. కవిత గంలో స ఎ) పరివర్తనం, సామాబిక పరివర్తనాని ఎ బట్టి ఉంటంది. 
పాత ఛందస్సుల్ని పరిత్యజించటంలో అంతరార్ధం, సమకాలీన జీవితంలో లభ్యమయ్యే: వ ఫ్రను 
కవిత్వ బద్ధం చేసేందుకు ఆ ఛందస్సులు పరు ఆధునిక పరిస్థితు లకు అనుకూలంగా 
తు నూతన ఛందోమార్లాలను అనే నషించటం, వాటి ;ధిక్యతను పెంపొందించటం 
జరుగుతుంది. 

గురజాడ అప్పారావు ఆధునిక విప్లవంలో మహనీయమైన దృష్టాంతం. సాం[పదాయికంగా 
హైందవ సమాజంలో అంతరా గమెన తెలుగు జాతి అంతరాంతరంగా అనుభవిస్తున మ ఆవేదనలను, 
అవరోధాలనూ అవగతం చేసుకుని కవిత్వంలో (ప్రతిపాదించారు. ఆయన లేవనెత్తిన భాషా విప్లవం 
భారతదేశంలో రానున్న సా వతం్యత్యసమరానికి చిహ్నం. తెలుక్కి స్యయంగా కవితా రీతి ఉండ 


వలెననే ఆకాంక్ష ఆయన చేసిన (పయోగాల్లో వ్యక్తమవుతుంది. 
లక్షణంలోనూ, భాషా [పయోగంలోనూ ఆయన తెచ్చిన పరివర్తనం అపురూపమైనది. ఆయితే 


ఆయన గీతాల్లో కవితా సంపత్తి యెక్కువగా ఉందని చెప్పలేము. వస్తువు మాతం సమకాలిన 
సమాజంగా ప్రతిబింబించిన్తా ఆయన కవిత అమోఫ ఘమనజాలం. 


వరదిస్మృత విత్‌ 


శ్ర శ యుగం 
[రచనాకాలం = 1969] 


శీ శీ పట్ల నాకున్న పక్షపాతం జగద్విదితం. అంచాత అతన్ని గురించి నేనేం రాసినా (పన్తుత 
సాహితీ వాతావరణంలో అంత సమంజసంగా కనిపించదు. అదీకాక శ్రీ శ్రీ మన కత్యంత 
సమకాలికుడూ సన్నిహితుడూను. తెలుగు సాహి త్యంలో అతని స్థానాన్ని నిర్ణయించటానికి 
యిప్పుడప్పుడే ఏలుపడదు. 

ఇరవయి అయిదేళ్ల [కితం మదరాసు నగరంలో ఒకరోజు, నేనూ, బెల్లంకొండరామదాసూ 
తిరువళిక్కేణి సము[దతీరాన నడుస్తున్నాము. అతనికి కవిత్వం మీద అహ్టై విశ్వాసం ఉండేది కాదు. 
తెలుగు సాహిత్యం గురించి చర్చిస్తున్నాము. నన్నడిగాడుః: శ్రీ శ్రీ రచన యెన్నాళ్లపాటు 
నిలుస్తుందని- నేను జవాబివ్యకపూర్వమే ఆతనే “మనం బతికున్నంతకాలం' అని సమాధానం 
చెప్పాడు. 

ఇరవయి అయిదేళ్ల తరవాత తెలుగుకవిత పరిణామాన్ని తిలకిస్తుంటే ఆ రోజున రామదాసు 
అన్నమాటల్లో యెంత విజం ఉందో నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇదే అభి(ప్రాయాన్ని ఆ తరవాత 
యెన్నాళ్లకో యెంతో విచారంతో బాలగంగాధర తిలక్‌ నా ముందు వెలిబుచ్చాడు. 

శ్రీ శ్ర యే పరిస్థితుల్లో తెలుగు కవితా క్షేతంలో అడుగుపెట్టాడో, యే మార్గాన్ని 
అవలంబించాడో, యే ఆదర్శాన్ని అనే గషించాడో, అతన్ని గాఢంగా అభిమానించే సన్మాన 
కోవిదులకు తెలియదు. ఇప్పుడిప్పుడుదృవించే తరానికి శ్రీ శ్రీ కి పూర్వం (పచారంలో ఉన్న 
సాహిత్యంతో కాని, కనీసం శ్రీ శ్రీ సాహిత్యంతో కాని సంపర్కంలేదు- నిజం చెప్పాలంకే 
శీ శ్రీని భజించేవారికీ అతని కవిత్వానికీ యేమాతం బాంధవ్యం లేదు. శ్రీ శ్రీకి (ప్రస్తుతం 
జరుగుతున్న అపచారం అదే. 

ఇలాంటి అపచారానికి ఫలితంగా తెలుగుదేశాన ప్రభవించిన “వచనకవితో ను పరిశీలిస్తే పస్తుత 
కవితా పరిస్థితి విశదమవుతుంది- శ్రీ శ్రీ అవతరణవల్ల సాహితీ ప్రియులలో రేకెత్తిన ఆశ 
యెంతవరకు ఫల[పదమయిందో తెలుస్తుంది. 

"సిరిసిరిమువ్వ శతకానికి పరిచయం రాయమని శ్రీ, శ్రీ కోరితే ఓ డజను కందాలు మా 
నాన్నగారు చెప్పారు - శతక (పచురణ ఆలస్యం కావటంలో ఆ కందాల కాగితాన్ని శ్రీ శ్రీ 
పారేసుకున్నాడు. ఓ కందం నాకిప్పటికీ గుర్తు. ఆ 


[ఈ గుర్తు" ఉన్న చోటకాగిలం చింపేనీ ఉంది. నాలుగు బరణాలవద్యమూ, 
మరొకవాక్యమూరాయీడానికి చాలినంత బాగా చింపేనీన బాగంలో ఉంది. బవుశా ఉదావారించిన 
అబ్బూరి రామకృ్ళషారావుగారి పద్యం - సిరిసిరిమువ్వ శతకానికి ఇం([టోగా- 

“అబ్బూరి నంన్నరణ''నంపుటంలోని వ్యానంలో శ్రీ కె.వి. రమణారెడ్డ గారు ఉదవారించిన 
పద్యము ఉండవచ్చు. 

“ఆతి వాన్తవికాగేనరు 

లతులిత శబ్ద పయోజనాతీతులు పం 

డీలతభీదులు ఆగుకొందరు 

మతిచెడీ వివారించుచుందు మహిలో శ్రీ శ్రీ” డా. గోపాలక్ష)న్ష అబ్బూరి) 


౧86 వరదస్మృతి 


కవులుగా వ్యవహరిద్దామనుకున్న వారందరూ తపు అజ్ఞానాన్నీ పద్యాలల్లటంలో తమ 
చాతకానితనాన్నీ కప్పిపుచ్చుకోవటానికి పాండిత్యాన్ని ద్వేషించేవారు. (ప్రాచీన కవిత్యం అంటే 
అసహి గంచుకునే వారు. ఛందసంటేు యీసడించుకునే వారు- 'భావకవిత ("మంటే యహ్యభావంతో 
చూసేవాళ్లు - రానురాను రాజకీయాల (పాబల్యంతో కవిత్వం జనసా $మ్యబద్ద మయిపోయింది 
వీరందరికీ- తెలుగుభాష అంటే అభిమానం కానీ, భాషమీద అధికారం కానీ లేని వాళ్లంతా కవితా 
క్షేతంలో వ్యవసాయానికి దిగారు. ఇలాంటి కవితా ధోరణిని (క్రీ శ్రీ యుగంగా కొందరు 
చిత్తపద్దితోనే భావిస్తున్నారు. ఇంతకన్న శ్రీరంగం శ్రీనివాసరావుకు అవమానకరమయిన 
విషయము మరొకటుండదు, 

(ట్‌ (పాబల్యం అతనురాసే రోజుల్లోనే ముప్పయ్యేళ్ల [కితం కొంతమంది రచయితల 
మీద (పసరించటమూ వారూ కొన్ని చిరకాల యోగ్యమయిన ప్రయోగాలు చెయ్యడమూ 
జరిగింది. ఆ తరవాత అందులో చాలామంది నిజమయిన కాల్చనిక కవితా (పయోగానికీ సమకాలీన 
సంస్కార వాతావరణంలో ఆస్కారం లేదనుకున్నారో యేమో రచనా వ్యాసంగం నుంచి 


తప్పే రిచుకోవటమో, తప్పే ంచుకోకపోయినా, రాసింది (పకటించకపోవటమో జరిగింది. వారితో 
శీ శ “యుగం' అంతరించింది. 


[ w we స య 


FE ay yy. పే? 





587 
వరదస్మృతి 


శ్రీ ఈ 

[రొబోనాకొలం 2 1990] 

మరో పదేళ్లల్లొ యీ శతాబ్దం అయిపోతుంది. ఆ తరవాత యీ శతాబ్దంలో తెలుగుసాహి త్యంలో 
యేదన్నా విశిష్టత కాని విభిన్నత కానీ ఉందేమో వోకే షించటం (పారంభమవుతుంది. ఆ విశ్లేషణలో 
తెలుగు సాహిత్యంలో 1910 సంవత్సరం (ప్రముఖంగా కనిపిస్తుంది. ఆ సంవత రంలో గురజాడ, 
రాయప్రోలు, అబ్బూరి ఒక నవ్యపథ నిర్టశకులయారు. అలాగే మరో పాతికేళ్లకు 1934-35 
శ్రీరంగం (శ్రీ నివాసరావుతెలుగు సాహిత్యంలో - కవిత్వంలో మరో మార్గం ఆనుసరించి 
మార్గదర్శకుడయాడు. శ్రీనివాసరావు చదువుకున్న వాడు. సంస్కారి. తెలుగు భాషమీద 
అమోఘమయిన అధికారాన్ని సంపాయించినవాడు. ఛందస్సు మీద అద్భుతమయిన అధికారాన్ని 
సంపాయించిన వాడు. విచతమైన భావశబ లతకలవాడు. భావకవిత so చేరుతో (ప్రచారం పొందిన 
కవిత్యం పాతికేళ్తకన్నా బతకలేకపోయింది. ఎంచాతనంరటే (పతిభావంతులయిన కవులు 
లేకపోవటంచాత. అలాగే శ్రీ నివాసరావు నిర్దేశించిన మార్గాన అనుసరించేవారూ ఏ కొద్దిమందో 
తప్ప (ప్రతిభావంతులు కాకపోవటం చాత శ్రీనివాసరావు మార్కు. కవిత్వమూ ఓ పాతికేన్తే 
బతికీిందని విన్నాణులకు తెలుసు. ఆ తరవాత వచ్చిన కవిత్వానికి గురజూడా బాధ్యుడుకాదూ, 
శీ, నివాసరావూ కాదూ. యవరి మానాన వారు రాసుకొంటునా ఇరు. రాసే (పతికవీ మార్గదర్శకుడే, 
యుగ్గకర్తే (దష్టై. మహ్మాపన్థానం తరవాత మంచి పద్యం మళ్లీ రాయలేకపోయాడు శ్రీ శ్రీ. 
రాయాలని తపన వుండేది. నాకు తెలుసు - మా సాహిత్య సంసారం ఇరవయ్యేళ్ల సంసారం. ఆ 
తరవాత చివరిదాకా సన్నిపాతులం. మదరాసులో తండ రమణయ్య మేష్టారు పరమపదించినప్పు డు 
శ్రీ నివాసరావు పడిన మనోవేదన అంతా యింతాకాదు. నాకు తెలుసు. [పపంచంలో తనకు అన్నీ 
ఆయనే! అప్పుడు ఒక అర్హరాతి దుఃఖంలో సదిసత్సంశయం అని రాయటం (ప్రారంభించాడు. 
మొదటి యెనిమిది పద్యాలనూ మర్నాడు నాకు వినిపంచాడు. ఒక అద్భుత కావ్యంగారాస్తానన్నాడు. 
నిజం. ఆ పద్యాలు విన్న తరవాత తెలుగు సాహిత్యంలో ఒక్క శ్రీ నివాసరావే నన్నయాదుల 
తరవాత చిరంజీవి అనుకున్నాను. ఆతననుకున్నట్టుగా ఆ కావ్యం సాగలేదు. కారణాలు 
చెప్పటం అనవసరం. అదే మన దౌర్చాగ్యం. 

అతను రాసిన విదూషకుడిీ ఆత్మహత్య ఆనే పద్యం స్వీయకథకు మకుటాయమానం 

అనుకుంటాను. 

ఏదయినా శ్రీ, శ్రీ మార్గదర్శకుడు. వై తాళికుడు. 


588 వరదస్మృతి 


వరదోకులు 


'ఆవిష్కుర్మ'-ఈ మధ్య (పతి రచయితా తన పుస్తకానికి ఆవిష్కరణ మోత ఎవం, సభాముఖంగా 
జరిపించుకోవడం ఆనవాయితీ అయింది. ఎవరిదో పుస్తకాన్ని ఆవిష్యురించమని 
ఆయన్ని కోరినప్పుడు, “ఇది ఆవిష్కరణ కాదు-'ఆ విష్కర్మ' అని చమత్కరించారు! 

'శబ్దరత్నాకరం' - న్యూఢిల్లీలో వరద రాజేశ్యరరావుగారు చాలాకాలం పాటు నివసించిన ఇల్లు 

“15  పూసారోడ్‌' (పధానమార్గం పక్కన ఉండేది. ఆ మార్గాన 
నిరంతరం పోయే వాహనాలు చేసే శబ్దాల వల్ల ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండేది కాదు. 
అయినా ఆది ఆయనకు చాలా నచ్చిన ఇల్లు. దానికి ఆయన ముద్దుగా 'శబ్దరత్నాకరం' 
అని పేరు పెట్టారు. 

“దోయాతీన్‌ బస్‌'-విరివిగా కవితలు రాసే వారి గురించి ఉద్దేశిస్తూ “కవిత్వానికి కూడా “'దోయాతీన్‌ బస్‌” 
అనే రూలు (ప్రవేశపెట్టాలని చమత్కరించారు. 

“అప్‌నా ఉచ్చవ్‌ '- దూరదర్శన్‌ నేషనల్‌ నెట్‌ వర్క్‌లో '“అప్‌నాఉత్సవ్‌ కార్యక్రమాన్ని 
చూపిస్తున్న రోజుల్లో ఎవరైనా “బాత్‌ రూమ్‌” కి వెళ్లినప్పుడల్లా “అప్‌నాఉచ్చవ్‌"కి 
వెళ్తారని వ్యాఖ్యానించేవారు! 

“దేవుడిగోచ'-' ఉదయం సపరివార పతికిలో కొన్ని వారాలపాటు “బాపు'గారి భాగవతం చితాలు 
వచ్చాయి-వారానికొకటి చొప్పున. వాటిని నేను వరసగా పొడుగ్గా ఒక బట్ట మీద 
అతికించి, చి తాలు ఒక దాని మీద ఒకటి వచ్చేటట్టు పుడతలు పెట్టి ఒక రిబ్బనుతో 
కట్టకట్టాను. ఎవరికైనా చూపించవలసి వచ్చినప్పుడు కట్టువిప్పితే కృష్ణలీల లన్నీ 
వరసగా పొడుగ్గా పరుచుకునేవి. దాన్ని చూసి, దానికి “దేవుడిగోచీ" అని పేరు 
పెట్టారు! 

గుర్దా-మూర్జా-ఆయన చీటికీ మాటికీ తన స్నేహితులతో కలిసి బయట తిరగడానికి వెడుతూ 
నన్ను “తలుపేసుకో' అనేవారు వెళ్లేటప్పుడు. ఓ రోజున నాకు ఒళు ఎమండి, “నేను 
ఇంట్హా “గూర్చాలా పడి ఉండాలా?” అన్నాను. ఆయన నవ్వి, “నేను 'ముర్దాలా 
బయటికి పోవడం లేదా?” అన్నారు! 

“నీసువాసని- ఓసారి మా అన్నయ్య కూతురు వచ్చింది మా ఇంటికి హాస్టల్‌ నుంచి. నేను దానితో 
కూర్చుని మాట్లాడుతున్నాను. ఆయన లోపలి నుంచి అక్కడకి వస్తూనే “ఏమిపే 
నీసువాసన వేస్తోంది?” అన్నారు మొహం అదోలాపెట్టి. వేమిద్దరం ఇటూ అటూ 
వాసన పలి ఏ చూశాం. ఏమీ అనిపించలేదు. “మీకెక్కడ నుంచి వేస్తోంది మావయ గారూ”? 
అంది మా అన్నయ్య కూతురు. “నువ్వు 'నీస్‌'వి కదుశే, నువ్వు రాగానే “నీసువాసన' 
వెయ్యదూ? అన్నారు నవ్వుతూ. 

'సావనిరు...'- మరో మేనకోడలు-మాఆ డపడుచు కూతురు న ఎక్‌ ప్రదర్శనకి చేస్తున్న ఏర్పాట్లలో 
“సావనీర్‌ * (పచురించటం ఆలస్యం అయింది. వీటికీ మాటికీ మా ఆడబడుచూ 
వాళ్లూ “సావనీర్‌ ఎంత వరకు వచ్చిందో అడుగుతూంకే విసుక్కుంటూ “వీళ్లు 
నన్ను సావనిరు, బతకనీరు' అన్నారు! 


వరదస్మృతి 589 


“అక్కడా (కేక్సే'- మాఆఖరి ఆడబడుచు భర్త ఎటామిక్‌ పవర్‌ (ప్రోజెక్ట్‌ లో పనిచేసేవాడు 
పెళ్ళయిన కొత్తలో. ఆ (ప్రోజెక్ట్‌ గురించి మాట్లాడుతూ, వాళ్ల కన్‌స్టక్షన్‌ లోపల 
కేక స బీటలు) వచ్చాయనీ, ఇది రాబోయే పార్లమెంట్‌ సమావేశంలో చర నీయాంశం 
కావచ్చునని, “కొందరు సభ్యులు....”అంటూ ఆందోళనకరంగా చెబుతూంగే, 
“మరేం భయంలేదు, అక్కడా (శ్రేక్సే!” అన్నారాయన! 

“వెరిపబ్లిక్‌ డే'- న్యూఢిల్లీలో “రిపబ్లిక్‌ డే పెరేడ్‌" చూడటానికి ఆంత చలిలోనూ జనం వేలంవెరిగా 
వెళ్లడం, గంటల తరబడి పేవ్‌ మెంట్లమీద పడిగాపులు పడి ఉండటం చూసి “ఇది వెరి 
పబ్లిక్‌ డే' అనేవారు! 

“చారుశీల'- ఏ గృహిణి అయినా “చారు” రుచిగా చేస్తే “చారుశీల” అనిబిరుదిచ్చేవారు. 

“లడ్డూ వెంకటశ్వరి- తిరుపతిలో లడ్డూల కోసం క్యూలో నిలబడటం, లడ్డూల కోసం ఎగబడటం, 
లడ్డూల ఖరీదు ఆంతకంతకి పెరిగిపోవడం చూసి “ఈయన్ని లార్డ్‌ వెంకటేశ్వరా 
కాదు, లడ్డూ వెంకటేశ్వరా అనాలి" అన్నారు! 

'సతీ డొక్కుబాయి'- పెళ్లయిన కొత్తలో జబ్బు చేసి బాగా చిక్కిపోయాను. నన్ను చూసి “సతీ 
డొక్కుబాయి' అని వ్యాఖ్యానించేవారు. 

“వెంకట రంగయ్యగారిలా'- గృహస్థుడయాక, ఇంటికి “నేమ ప్లేట్‌ "తయారు చెయ్యడానికి ఆర్హరిచ్చారు. 
అక్షరాలు ఇంగ్లీషులో రాసి ఇచ్చారు. ఆయన చెప్పిన బోర్డ్‌ సై జూలో ఆయన పేరు 
సరిపోక, అక్షరాల్ని సన్నగా పొడుగ్గా చేసి ఎలాగో సరిపెట్టి పట్టుకొచ్చాడు బోర్డు 
చేసినతను. ఆ అక్షరాల్ని చూడగానే “ఇవి మామిడి పూడి వెంకటరంగయ్యగారిలా 
ఉన్నాయి! అని వ్యాఖ్యానించారు! (ఆయన వాళ్ల గురువుగాశీ). 

'కలరో- న్యూస్‌ పేపర్లలో కలర్‌ ప్రింటింగ్‌ (ప్రవేశ పెట్టిన కొత్తలో కొన్నిసార్లు రంగులు 
ముట్టుకుంటే అంటుకునేలా తవకబారుగా గాడీగా కనిపించేవి. ఆవి చూసి “ఈ 
రోజుల్లో పేపర్లు ముట్టుకుంటే 'కలరా' వచ్చేట్లుంది! ఆన్నారు. 

“అగ్రీగా....”- నేను చేసిన ఒక బొమ్మని ఆయనకి చూపించి “ఏమండీ, “అ్యిగా ఉందా?” అని 
అడిగాను-లేదులే, ఫరవాలేదు అంటారని ఆశిస్తూ. “అగ్షీగా ఉన్నవాళ్లు మాతం 
లోకంలో లేరుకే!” అన్నారు తాపీగా. 

“ఓ, దోమాస్‌!- దోమలు కుడుతూంళే 'ఓడొమాస్‌' రాసుకోమని సలహ ఇస్తే 'వాటిని “ఓ దోమాస్‌!” 
అని పలుస్తూంటే కుట్టకుండా ఉంటాయా' ఆన్నారు! 

కేపిటల్‌ దాసులు'- మార్క్సిస్తులమని చెప్పుకునే కొందరు ధనికవర్గం వారిని, “దాస్‌కేపిటల్‌ 'ని 
వీటికీ మాటికీ ఉదహరించేవారినీ “కేపిటల్‌ దాసులని' చమత్కరించేవారు, 

'పద్మదూషణ్‌"-ఎప్పుడూ ఎవరినో ఒకరిని తీ వంగా విమర్శించడం అలవాటున్న ఒక మి(తుడికే 

“పద్మదూషణ్‌ ” అని బిరుదిచ్చారు! 

“'శ్రీనాయ్‌రేకులు'-ఘాూ రెండవ మరిది శ్రీనాథ్‌ పెళ్లి జరుగుతూంకే పెద్దవాన మొదలై, వాన 
చప్పుడుకి పెళ్లిమంతాలు వినిపించడం లేదు. “హాలు పైన సీనా రేకులు వెయ్యడం 
మూలాన్ని మరీ చప్పుడవుతోంది” అన్నారు ఎవరో. వెంటనే ఈయన 'సీనా రేకులు 


590 


కాదు, “క్రీ నాయ్‌' రేకులు! అన్నారు-తమ్ముడి పేరు ఇరికించి. 

'హాముక్యూమేహైళ-ఎవరై నా బంధుమి[తులు కలిసినప్పుడు “ఎలాఉన్నారు”? అని ఈయన్ని 
కుశల (ప్రశ్నవేస్తై “హబముక్యూమేహైగి అనేవారు (బలిఫోన్‌ ఎకే ఎంజ్‌.. వాళ్లు 
“ఆప్‌క్యూమేహై/ అన్నట్లు). 

'కప్టులే చుట్లాలు- ఈయనకి రకరకాల చేతిక్షరలు పోగుచెయ్యడం ఒక సరదా. ఒక సభకి 
చేతికరతో వెళ్లారు. ఆయన్ని చూసి ఎవరో “అప్పుడే క రపట్టుకున్నారేమిటి? 
అన్నారు. వెంటనే ఈయన 'కష్టైలే చుట్టాలు కదా అన్నారు! 

“రంభి - అధికార భాషా సంఘం అధ్యక్షపదవి లభించినందుకు ఒక మి([తుడు అభినందిస్తే “ఈ 
వయస్సులో రంభనిస్తే ఏం చేసుకోను?” అన్నారు! 

“పాతచింతకాయ పచ్చడి - అదే సందర్భంలో మరో మి([తుడతో “అది పాతవింతకాయ పచ్చడి, 
జబ్బువాళ్లకే ఇస్తారు" అన్నారు! 

“వె ద్యోనారాయణోహరి'-“అంటే, వైద్యుడు వచ్చి “నారాయణి అంటాడు, పెంట్‌ “వారి 
అంటాడు” అని అర్థం చెప్పేవారు! 


[“అ.ఛా.] 





వరదస్మృత 591, 


9 
మరిక్‌ "బ్బ “వరదోక్ష్నలు 
సామెతల శెలిలో 
® బైహ్మ జ్ఞానులు వచ్చారు బట్ట గుడ్డలు భ[దం 
మహానాయకులొచ్చారు మనీపర్సులు భదంి. 
ఆ 'బాపడికీ పప్పాశ, మంతికి మందాశ, అల్టుడేకీ అతాశ' 
4 “పదని పోయినవాడూ పదం పాడిన వాడూ ఒకేేి. 


4 “ఛిక్షానికి వచ్చినా బిగుమానం చావలేదు 
చందాకు వచ్చినా హుందా చావలేదు, 


ఆ ‘బోజనం చేసిన వానికి అన్నం వేడుక, 
ఎం ఎల్‌ ఏ కు ఎన్నికల వేడుక 
బోడితలవానికి తలంటువేడుకి. 


4 'మంచిఎం ఎల్‌ ఏ అని దండం పడితే 
శ్రీ ఘమేవవయోజన పు(త ప్రాప్తిరస్తు అన్నారట. 
[నోట్‌ బుక్‌లో దొరికినవి] 





అనుబంధం 


నామసూక 
[ఇందులోని లేఖల్యూ వ్యాసాలూ పత్రాల సమీక్షలూ మొదలైనవి రాసిన హరి నామసూచిక] 


కృష్ణ వి.ఎస్‌. 41-42 
కృష్ణమూర్తి, జి.వి.బి. 461, 
కృన్ణమూర్తి, బి. హెచ్‌. 302-303 
క్త రావు, బి.వి. 156-157 
గాందీ, ఇందిర 194 
గోపాలకృన్ల, అబ్బూరి 337-338,585 


'గోపాలచ।కవర్తి” 15-16,316, 352-353, 
395-396,422-425,453-454 


అజంతా 155,219,220,307 -308, 
313,517 

అనంత పద్మనాభరావు, మోచర్ల 387,439 
అప్ప లస్వామి, పురిపండా 338-339 
అప్పలస్వామి, రోణంకీ 183-185 
అప్పారావు ఏ.బె. 360 
అబా ఎస్‌, ఎస్‌.హెచ్‌. 114 
అరోల్డ్స్‌, జూనీన్‌ 230-231 
ఆంజనేయులు, కుందుర్తి 179-180, 
303,308 

'ఆంధజ్యోతి సచ్మిత హారప(తిక' 469 
“ఆంధప తిక 162-163 
“ఆంధధప్రభి 354,48 5-486 
“ఆం(ధభూమి" 454-455 
“ఆర్‌.” 373-375 
ఆరుద్ర 152,247-248,465,48 1-484, 
“ఈనాడు” 456 
ఈశ్వరదత్తు, కె. 68,198 -201 
ఎజికిల్‌, నిస్సిమ్‌ 248-250 
ఎమినో, ఎమ్‌.బి. 28 4,286 
మస 144-146 
కబీర్‌, హుమయూన్‌ 238, 
కమలారత్నం 254 
కరన్‌ జూనియర్‌ ,జె.ఎ. 109,114-115 
కాత్యాయనీ విద్మహే 463 
కాళికాంబ, పరకాల 458-459 
కున్‌ హన్‌ రాజా, సి. 236 
కృపలానీ, కె.ఆర్‌. 202 
కృష్ణ, ఎ.ఆర్‌. 263,309-310 
కృష్ణ జీ. 122-124 


గోర్‌ నోవ్‌, ఎ.బి. 319 
గౌతమరావు జువ్వాడి 403 
“ఘట్టుమరాజు' 361-362 
చలపతిరావు,ఎమ్‌. 118-119 
ఛాయాజానకి, తిమ్మరాజు 444-445 
ఛాయాదేవి, అబ్బూరి 493-496 
జయ పభ, ఖై. 463 
జాన్‌ సన్‌, ఆల్‌ బర్‌ 246 
జోగిసోమయాబి, గంటి 95 
టీ.ఐ. 233 
డెన్‌, జాన్‌ 299-300 
డెన్‌, ధామస్‌ ఎ. 300 
“ద్వా.నా.శాస్త్రి 360 
నగ్నముని 476-481 
నరసింహారావు అత్తలూరి 446 
నరసింహారావు ఎ.ఎల్‌. 3ర5,462,513-515 
నరసింహారావు పి.వి. 355 
నాగయ్య, వి. 66 
నాగరాజన్‌, ఎస్‌. 304-305 
నారాయణరావు, వెల్చేరు 343-344 
నారాయణరెడ్డి. సి. 440,457 


నార్హ, వి.ఆర్‌. 262-263,267 -268,320 


వరదస్మ్రళే 


పకేల్‌, దయాభాయ్‌ వి. 105 
పట్టాభిరామ్‌, ఎమ్‌. 466 
పతంజలి 332-333 
పద్మరాజు,బ. 28 - 259 
పాండురంగారావు, వాకాటి 467 -468 
పాపారావు, పూడి పెద్ది 361 
పాల్‌, ఆర్‌ .ఎమ్‌. 354,360 
పావనిశాస్త, విశ్వనాథ 465 
“ఎల్లి లమ(రి' 268-269 
సెరుమాల్‌, నీలకన్‌ 175-176 
పై డిరాజు,అ. 317 
ఫణిభూమణరావు, ఎమ్‌. 61-62 
(పభాకర్‌ , పరకాల 130-131,379-380, 

413-415 
(పసాద్‌, ఎ.బి.కె. 347,349-351, 


364-366,392-39 4 
(పేమానందకుమార్‌ 227 -229,434-437 


బారువా, హేమ్‌ 237,239 
బాలగంగాధరతిలక్‌ 153,156,179 
బుచ్చిబాబు 265-266 
బెనర్జీ, కుమార్‌ 291-292 
బై రాగి 151,156 
బౌల్‌), ఛెస్టర్‌ 299 
“భ.రా.గో.” 410-411 
“భారతి 158-162 
భార్గవ, జి.ఎస్‌. 458 
మణి, ఎ.డీ. 108 
'మహానగర్‌” 450-452 


మాచ్‌ వే, (పభాకర్‌ 225-226,253-254 
మాధవాచార్యులు, వె. 62-63 
మురళీధరరావు, ఏల్ఫూరి 366-367,378 


మృణాళిని, సి. 13-14 
మొరేస్‌, (ఫంక్‌ 209-210 
మోహన్‌ (పసాద్‌ , వేగుంట 341 


మ్యాట్సన్‌, డ్యాన్‌ ఎమ్‌. 293-29 4 
యజ్ఞన శౌ (స్తు సోమంచి 264,460 
రంగనాథరావు, బూర్లుల 44] 


రజనీకాంతరావు, బాలాం[తపు 35,178,464 


రమణారెడ్డి కె.వి. 250-251,303-304, 

313,31 4,348,38 1,401 
రవీం దనాథ్‌ 324-325 
రాంరెడ్డ, ముద్దనాని 439,462-463 
రాజశేఖర్‌, ఆర్‌.సి. 234-235 
రాజ ఏ.టీ. 185 


రాధాక ఎద బూదరాజు 315-316,341-342 


రాధాక నన్‌ ఎస్‌. 41 
రామకృష్ణశాస్త్రి మల్పాది 39,154 


రామకృష్ణారావు, అబ్బూరి 117,137-138, 
257 -258,263-264,270-27 1, 
27 227 9-28 0,28 3-28 4,307 


రామకృష్ణారావు, బి. 175 
రామచం[దరావు, ఐ. 62 
రామదాసు, బెల్లంకొండ 181-182 
రామమోహనరాయ్‌ 425-429,438 - 

439,456 
రామమోహానరావు, నండూరి 362-363,457 
రామమోహనశా(స్తి. కె. 63-64 
రామారావు, ఎస్‌.వి. 292 
రామారావు, కాళీపట్నం 461-462 
రామారావు, కె. 107-108 
రామారావు, చేకూరి 167-171, 


260-26 1,269-270,295 
404-405,416-421, 


రామారావు, పన్నూూరి 196 
రామారావు, బి.వి. [చందమామ] 359 
రాయ్‌,ఎల్లెన్‌ 246-247 
రావు, ఎన్‌ .ఎస్‌, ఎస్‌. 27 1-272 
రావు, డ.ఎన్‌. 457 


594 


రావు, జి. వి.కె. 146-147 
రుక్మిణీనాథశాస్తి జలసూత్రం 171-173 
"రెడ్డీ బి.ఎన్‌. 288,335,343 
రౌత్‌ రాయ్‌, ఎస్‌. 209 
లక్ష్మీరంజనమ్‌, కె. 267 
లాల్‌ పి. 218,232,234,245 
లియొనార్డ్‌, జాన్‌. 261-262 
వరదరాబే శ్వ రరావు, అబ్బూరి 17-56,64, 


65,67,639 -94ఉ96- 100, 106, 
110-113,120-121,127-136,139, 
141-143,147-148,157-158,17 1, 

177,180,187 -190,195-197, 
202,206,21 1-215,217, 

239-241, 256-257,273-278, 

28 0-28 3,28 4,285- 287, 
289-290,297 -298,301-302, 
320-323,325-328,330-331, 
383-38 4,408 -410,413-416, 
447-449,518-590 
405-407,429—-434 
186 


వల్లభాచార్య 
వాడియా, సోఫయా 


వాత్స్యాయన్‌, ఎస్‌.హెచ 223-225, 248. 


వామన్‌ రావ, ప. _468-469,489-492 
విశాలాక్షీ ద్వివేదుల 457 
విశ (నాథా ప్రి రాచకొండ 259-260, 

311-313,324,443,497 -506 


ఎెంకటరంగయ S$ ఎమ్‌. 40 


వెంకట హనుమంతరావు,చావలి 68-69 
వెంక బామయ్య, చెరుకువాడ 358 
వేణు 507-512 
వేణుమాధవ్‌, నేరెళ్ళ 459 
శా[స్తి ఎమ్‌.వి. 180 
శివరామకృష్ణ, ఎమ్‌.వి. 357 -358 
శేషన్‌, ఎన్‌ .3. 234 


శ్రీ కాంతశర్మ 368-369 
శీ ధర్‌, మాడభూషి 450-451 
శ్రీ నివాస్‌ రాయ పోల్‌ 219-220, 

251-252 


శ్రీ నివాస అయ్యంగార్‌, కె.ఆర్‌ . 192-193, 


22 1-223,241-—-242 

శ్రీ నివాసరావు, మంతి 314 
శీ విరించి 441" 
శ్రీ శీ 57-61,164,173, 
185,186-187 

షప్ట(బత 243-244 
సన స్థాండర్ష్‌ | 176 
సంపత్కుమారాచార్య, కోవెల 402-403 
సపూ, తేజ్‌ బహదూర్‌ 57 
సాంబమూర్తి డీ. 195 
'సి.ఆర్‌.ఎమ్‌”. 191-192 
సీతొదేవి, వి. 165-166 
సుందరం, అంక, 95-96 
సుబ్బారావు, చందు 377,411 
సు బహ్మణ్యం, ఏల్చూరి 305-306 
సుబహ్మణ్యం నాయుడు,నామిన 465, 
47 0-47 6 

సు బహ్మణ్యశర్మ, పురాణం 335,337, 


340,353,376-377,390-392 


సుమనస్పతిరెడ్డ 148 
సురేం! దరాజా, ఆంబటి 369-371, 

487-488 
సూర్యం, గిడుతూంరి 128 
సోమసుందర్‌ 37 1-372 
సారీస్‌ 464 
స్పియర్‌, జాన్‌ 45,66,€67 
స్పెనస్‌, ఎరిక్‌ 252-253 
స $తం(త' 165 
“స్వరాజ 5 221 
హెడా, హరిశ్చంద్ర 207-208,210-211 


374 మమ వృతి 


ఆనాటి స్వరయుగంలో భాగం గానే పరిగణించాలి....మొత్తంపై అందరు నేడు స్మృతి మాతులు 
గా మిగిలినవారే. 

వరద రాజేశ్వరరావు గారు ఈ స్కెచ్‌ లను ఆయాకవుల జీవిత చరి తలుగా ఉద్దేశించలేదు. 
కేవలం వారి గురించిన తన జ్ఞాపకాల కథనంగానే ఉద్దేశించారు. ఆయినా ఈ వ్యాసాలలో ఆ కవుల 
విభిన్నవ్యక్తిత్వాలు సజీవంగా, సచేతనంగా రూపుకడతాయి. ముఖ వంగా రచయిత కథనం బందరు, 
బెజవాడ, తెనాలి, విశాఖ, మదాసుల చుట్టూ తిరిగింది. ఆ రోజుల నాటి ఆ పట్టణాలు, ఆ 
వాతావరణం ఈ పుస్తకం పేజీలలో మన కళ్ళకు కడతాయి. 

అందరిలోకి ఎక్కువగా శ్రీ శ్రీతో వరద రాజేశ్వరరావుగారి మైత్రి మరీ గాఢం. ఈ శ్రీ 
రామకృత్దురావుగారి అభిమాని, శిష్య్యపప్రాయుడు. వరద రాజేశ్వరరావు ఆయన కుమారుడు. కనుక 
వారిది చిరకాలమై[తి. అయినప్పుడు శ్రీ, శ్రీ, గురించి మరి కొంచెం విపులంగా (వాయవలసింది. 
అందరిలోకి తక్కువ (వ్రాసింది శ్రీ శ్రీ, గురించే. రెండు పీజీల తోనే సరిపెట్టారు. అయిత్తే, 
శీ శ్రీ ఇతర కవులకు సంబంధించిన వ్యాసాలలో తరచుగా |[పత్యక్షమవుతూనే వుంటాడు. 
అబ్బూరి, విశ్వనాథ, దేవులపల్లి, జలసూ[(తం, కొంపెల్ల వంటి కొందరిపై (వాసినవి మరీ మరీ 
బాగున్నాయి. 

అడవి బాఎరాజు గారి కవితను ఉద్దేశించి “మీకు రాయడమే (ప్రధానంగా కనిపిస్తోంది” అని తాను 
అన్నట్టు రచయిత (వ్రాశారు. బాపిరాజుగారు కవిగా కంప నవలా రచయితగానే ఎక్కువ 
స్మరణీయులు. కాని, ముద్దుక క్లవె తాళికులలోచేరి న రావోయి చిన ్న వాడా, ఉప్పాంగి పోయింది, 
వంటి అయిదారు గీతాలు చాలవా బాపిరాజుగారిని ఉత్తమ కవిగా నిలపడానికి? 

నారాయణబాబు గురించి వరద రాజేశ్యరరావుగారి వ్యాఖ్యలతో ఏకీభవించని వారికంటె 
ఏకీభవించేవారే ఎక్కువగా వుంటారు. ... 

వరద రాజేశ్వరరావు గారితో ఒకందుకు కొంచెం తీ వంగాను, దీర్ణంగాను విభేదించక తప సదు. 
వృత్త ఛందస్సుపట్ల ఆయనకు వల్లమాలిన అభిమానం.ముక్త ఛందసు ఎపట్ల ఆంతే వల్లమాలిన 
ఎ ముఖ్యం. 

సాంప్రదాయిక పద్య (పక్రియ పట్ల ఆయన కున్న అభిమానంతో ఎవరికీ పేచీ వుండదు. 
దాదాపు వెయ్యేళ్ళపాటు నన్నయ పెట్టిన ఒరవడి తెలుగు కవిత్వ స్వరూపాన్ని శాసించింది. 
తెలుగువాడు పద్యం కష్టే పద్దతి పూర్తిగా తెలుగు వాడిదే. వ ఎత్త ఛందస్సు సంస్కృతం నుంచి 
దిగుమతి ఆయినా, కన్నడంలో మనకరాకు ముందుగానే పద్యచ్చందస్సువున్నా, పద్యం తెలుగువాడి 
ప్రత్యేకత. నిజమే, కాని, తెలుగు పద్యం మీద మమకారంతో ఈచాటి వచన కవితను త ణీ కరించవలసిన 
ఆవసరం లేదు. 

రోజులు మారినప్పుడు కొత్త పరిస్థితులు, కొత్త జీవనవిధానం వచి నప్పుడు కవిత్వ స్వరూప, 
స్వభావాలు కూడా మారుతాయి. పద్యాన్ని ఎల్లకాలానికి పట్టుకుని వేళ్లాడాలనడం గుండుగీయించుకుని 
పెలక్కా బ్‌"ట్టూ పెట్టుకుని సూటూ బూటూ ధరించడం లొంటిది. యుగధర్మం అవి ఒకటుంటుంది. 
ఇప్పటికీ రామాయణ, భారతాలను, పురాణాలను పురాణశై లిలోనే వ్రాసేవారు వుండవచ్చు. కాని, 
అఎ ఈ యుగధర్మావ్ని |పతిబింబించలేవు. ఇప్పటికీ మన దేశంలో ఎడ్తబళ్ళున్నాయి. కొన్ని 
సందర్భాల్లో వాటి ఆవసరాన్ని కాదనలేముకూడా. కాని, ఆవి చనిపోయిన యుగం తాలూకు 


